ర. దేవస్థానములు, ర. 
2008 





తిరుపతి చరి[త్రము 


శ్రీ వేంకటాచలపతి ఆలయము 
(అనువాద సంగ్రహము) 


అనువాదకులు 
దీవి రంగనాథాచార్యులు 


ఆఅంగ్లమూలానుసరణము 





'ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2008 


౧2౮9411 ౧14౧1 1౧౧401౮0 


5% 
66౪ ౧2౧62౧౭204201౧420/616| 


అగ ౧1౧౧9 గ౧ం96౦౧/66 


"౧. గెలుర్షండం 9౬0ష024ఉ0205 5లగం5 సెం.628 
౨066 : 3.45/- 


౯156 8౬06110% ఏ 1978 
౧6 - ౧౧౧1 : 2003, 2004,,2008 


0౦౧165 : 3,000 


నాటరి/5౧66 0)/ 


గ ౪ 20౧2౧4002౧ 1.4.౩. 
౬60606 0గ106% 

00412 116044 0౪/౭:94&0౧4గ5, 
116044 -- 517 507. 


నగ౧1906 21: 

5౧11149 శిగ ని016౧5, 
[1ఇ11260044, [0/09/2046 - 500 044. 
౧౧౦౧6 : 9391016683 





"పేళ్వర పాదారవిందములకు 


తిరుమల శ్రీ 'వేంక 





తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు 


ఉపోదాతము 
యి 


సప్తా చలాధీశుడు శ్రీవేంకటేశ్వరుడు. కలిలో జనుల కలుషములను బాప 
స్వామి పుష్కరిణి యొడ్డున వెలసిన (ప్రతక్ష దైవము. కొలిచిన వారికి 
కొంగుబంగారము. 


అనాది పురాణవాజ్యయము మొదలు ఇటీవల చరిత్ర వరకు లభించిన 
ఆధారములు స్వామి స్వయంభువు అనే చాటుచున్నవి. 


ఇంతటి మహామమిమోపేతమైన ఈ క్షేత్రమును గురించి పురాణ వాజ్మయ 
ప్రశస్తి దప్ప ఒక (క్రమబద్దమైన చరిత్రను రూపించు ప్రయత్నములు, ఈ శబ్దము 
'ప్రారంభము వరకు, అంతగా జరుగలేదనే చెప్ప వచ్చును. భారతీయ 
జీవనవిధానమున వృత్త శీలములకు గల ప్రాముఖ్యము వ్యక్తుల జీవనకాల పరిగణకు 
లేకుండుటే కారణము గావచ్చును. 


తిరుపతి తిరుమలకు సంబంధించినంత వరకు చరిత్ర నిరూపించు 
ప్రయత్నము ఆంగ్లభాషలోనే జరిగినది. చారిత్రక ప్రమాణములను అనుసరించి 
శ్రీసాధు సుబ్రమణ్యశాస్త్రి దేవస్థాన శాసన సంపుటములను వెలువరించగా స్వర్ణీయ 
కృష్ణస్వామి అయ్యంగార్‌, టికె.టి. వీరరాఘవా చార్యులు, శ్రీ పి. సీతాపతి, ఐ.ఏ.యస్‌, 
తమకు లభించిన ఆధారములతో తిరుపతి తిరుమల చరిత్ర రూపించుటకు 
గణనీయమైన కృషి సల్పిరి. 


కాని మిగిలిన భారతీయ భాషలలో ఈ చరిత్ర వివరములు రానిది కొరతగనే 
మిగిలిపోయినది. తెలుగుభాషకు సంబంధించినంత వరకిది ఈ ([గ్రంథముతో 
కొంతవరకు తీరిందనవచ్చును. 


ప్రముఖ వైభానస శాస్త్రవేత్త ఆంధ్రరాష్ట్ర అర్చక కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి 
శ్రీమాన్‌ దీవి చం లోగడ శ్రీ వీర రాఘవాచార్యులవారిచే 
రచింపబడిన తిరుపతి చరిత్ర ఆంగ్ల గ్రంథమును సంక్షిప్తానువాదము చేసినవారు. 
మూల(గ్రంథములోని అభి[ప్రాయములకు తమ అభిప్రాయము, అభిరుచులు 
వ్యతిరేకముగాని పద్దతిలో అనువదించుటలో వీరికి గల శక్తి సామర్థ్యములు పడిన 


'శ్రమ [గ్రంథమంతటా వెల్లివిరిసినట్టు చూడగలము. 


మూల్యగ్రంథము సుమారు 30 సం॥ పూర్వము ప్రకటితమైన దగుటవలన 
ఆనాటి నుండి ఈనాటి వరకు దేవాలయ పరిసరములలో అనేకములగు మార్పులు 
వచ్చినవి. కాని ఇది అనువాద ప్రధాన (గ్రంథమగుటచే మాతృకానుసరణమే ఎక్కువ 
జరిగినదనక తప్పదు. పాఠకుల ఆదరణ పొందిన ఈ అనువాద [గ్రంథం 1978లో 
ముద్రింపబడి, ఆ ప్రతులన్నీ చెల్లిపోయినందువల్ల మల్లీ ముద్రిస్తున్నాం. 


కార్యనిర్యాహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానము 
తిరుపతి 


మహత్తర (గంథము 


థ్రీనివాసుని స్వయంవ్యక్తమగు మ్నూర్తితో వెలయు “తిరుమల 
చరిత్రము” చారిత్రకులకు ఆగమమ్లులకుగూడ అందని ఒక విచిత్రమయిన 
మైతిహ్యాముతో నిండినది. దానిని బరిశేలించుట చాల గహనమయిన పని. 
అది చర్విత్రకందిన తరువాత దొఅకిన విషయములనుబట్టి వెనుకవాని నూహించు 
టయేగాని యిదమిత్థమని యెన్వరును నిశ్చయింపలేరైరి. ఆ మూర్తి ఆగమ 
శాస్త్రములకు కట్టుబడినమూ ర్తి కాకుండుటచే దాని స్వరూప నిర్ణయము చేయ 
టలో సందిగ్ధత నే చూపవలసి వచ్చినది. 


ఇంక పురాణములను బరిశీలించినచో నది కృతయుగమునుండియున్నట్లు 
గన్పట్టును, దాని నాధునికులు విశ్వసింపరు. కాదని కాలమును నిర్ణయింపలేరు. 
ఇట్టి సందిగ్ధావస్థలోనున్న స్వయంవ్య క్రమూర్హియగు (శ్రీనివాసుని చరిత్రమును 
కొంతవరకు చారిత్రకముగా నాగమళాస్తాాను సారముగ ప్రామాణికముగ నిరూ 
సింపయత్నించి కృత కృత్యులై నారు శ్రీమాన్‌ (శ్రీమ త్తిరుమలకుమార వేంకట 
వీర రాఘవాచార్యస్వామివారు. 


పీరు తిరుమలలో ప్రథభమాచార్య కుటుంబసంతతికి చెందినవారు, ఆగష 
శాస్త్రములో పరిపూర్ణమయిన 'ప్రజ్ఞగలవారగుటిచేతను వారి పూర్వులనుండి 
యచటి సంప్రదాయముల నెటిగిన వారగుటచేతను చారిత్రక పరిశోధన చేసిన 
వారగుటచేతను, ఆర్షవాజ్బయమున చిశ్వాసము శలవారగుటచేతను ఆలయ 
నిర్వహణాధికారమునగూడ కొంత ప్రవేశముండుట చేతను వారీ తిరుమల 
చరిత్రను చాలనజకు స్పష్టముగ వివరింపగల్లిరి, ఇది ఆంగ్లభాషలోనున్నది. 
అంత పముందే డాక్టరు కృష్ణస్వామిఅయ్యంగారు. తిరుమల చరిత్రము నొక 
దానిని ఆంగ్లమందే వ్రాసిరి. కాని శ్రీ వీరరాఘవాచార్యులవారు. ప్రధానాల 
యము, మూర్తులు, అర్బామూర్తులలో నా యా బేరములు, ఉపాలయములు, 
ప్రాకారమంటప నిర్మాణాదులు, తీర్థములు. సంప్రదాయములు మున్నగసనవియు, 
తిడములనంభి_ కాలమునుండి వారి వరకు వచ్చినవానినిం జక్క6గ6 బరిశీలించి, 
స్పష్టముగ్య నిస్పత్షపాతముగం ్రికటించిరి చారిత్రక సత్యములను చారిత్ర 
కముగను, వృరాణములను పృరాణ ప్రమాణములతోను, సంప్రదాయ శాస్త్ర 
విధానముల నాగమశాస్త్ర ప్రమాణములతోను త త్రన్మంటస ప్రాకారనిర్మాణాదు 


లను శాసన ప్రమాణములతోను మేళవించి సంశయ విపరీతవాదములకుం దావు 
లేకుండ నీ గ్రంథమును సంతరించిరి, 


ఇది మూడుభాగములుగ బ్రకటింపబడినది. దీనిలో తిరుమల చరిత్రము, 
తిరపతి చరిత్రము, ఆగమ శాస్త్రమునకు ఆలయములకుగల సమీబీన సంబం 
ధమ్ము తిరుచానూరు చరిత్రమును గుజించి సమగ్రముగ6 బేర్కొనంబడినది. 


కౌని యిట్టి మహత్తరమగు (గ్రంథము (శ్రీనివాసునివై భవము. దేశమంత 
టను వెలసిన ఈ రోజులలో ఆంధ్రమున లేకుండుట మిక్కిలి లోపమని 
భావించి దాని నిదివజశెన్నియో సర్యాయములు చదివి, అందలి ప్రతిప్రదేశ 
మును కాను నడచిచూచి, పరిశీలించి సత్యమనినమ్మి, హృదయము ద్రవించిన 
్రీమాన్‌ దీవి రంగనాథాచార్యులువారు ఎన్లై నను దీనిని ఆంగ్లమునుండి తెఎగు 
చేయవలెననెడు కోర్కెను తిరుమలలోని శ్రీవారికే వినించిరి. అశ్రితభ క్త 
వత్సలుండుకదాస్వామి 1 వారనేక పర్యాయములు తిరుమల శ్రీవారిని యేదో 
యొక పనిమీద తిరుపతి వెళ్లి నప్పుడెల్ల ను 'పేవించిరి. ఇప్పటికి వీరొకటి రెండు 
తక్ట్యువగా నూయిమాజులు శ్రీవారిని సేవించిరన్నచో మనకు నాళ్చర్యముగాని, 
వారికి సామాన్యము. స్వామియిళ్లే వారిని యెల్ల సమయములందును తనకడకు 
రప్పించుకొనుగాక, 


ఈ (శ్రీనివాస సందర్శన తపఃఫలిత మే (శ్రీవారి యనుగ్రహ ప్రాప్తికి 
'హేతువమ్యెను. ఈ గ్రంథమును తెణుంగులో అనువదించి ప్రకటింమటకు 
దేవస్థానము కమిటీ వారంగీకరించినారు. అప్పటి కమీషనర్‌ శ్రీ వాసుదేవరావు 
గారు ఆయన వ్యూహమూ ర్తులలో నొకరగు మానుషవాసుదేవుండు. _శ్రీవారా 
యనద్వారా వీరి ననుగ్రహించిర్మి ఆంధ్రీకరణము కొనసాగించవలసినదిగా 
నాదేశింసబడినారు. ఆచార్యులవారు వారి ఆదేశము భగవంతుండగు శ్రీవారి 
యనుగ్రహముగనే వీరౌదలదాల్నిరి. 


నేటికి ఆచార్యులవారి తపస్సు పండిఫలింప నీ గ్రంథము తెనుంగున 
వచ్చినది. దీనిని తెనుంగున వ్రాయవనలెనన్నచో కేవలము భాషాపాండిత్యము 
చాలదు. సంప్రదాయము తెలియవలెను. ఆ యా తీర్థక్షేత్రస్వరూపములు 
కన్నుల కదలాడవలెను, ద్రావిడ సంప్రదాయ మవబోధముకొవలెను. ఆగమ 
శాస్త్రములో మిక్కిలి పరిచయము కావలెను. ఇన్నియున్నను ఆంగ్లభాషా 


పరిజ్ఞానములేనిదే యీ వ్యవహారము చక్క(బడదు. ఇన్ని యున్ననేగాని దీనిని 
యనువదింప యోగ్యతముండు కౌంజాలడు. ఈ యట్టిళక్తిని సర్వేశ్వరుడగు 
(శ్రీవారు ఆచార్యులవారికి సర్వసమ[గ్రముగా ననుగ్రహించినారు. ఆ యను గ్రహ 
పరంసరా ప్రభావముచేతనే శ్రీమాన్‌ దీవిరంగనాథాచార్యస్వామివారు ఈయను 
వాదమునువారి జామాతృండును, మాకళాశాలలో నుపన్యాసకులునగు (శ్రీమాన్‌ 


్రీనివాసాచార్యులవారి సహాయముతో దీనిని తెలుంగువారి కందింప గల్షిరి. 
ఇది యెంతేని మదావహము. 


శ్రీమాన్‌ ఆచార్యులవారు శ్రీవై భానస సంప్రదాయమునకుం జెందినవారు. 
వీరి జన్మస్థలము తెనాలి తాలూకా ఎడ్డపల్లిగ్రామము. _ వీరి తండ్రిగారు దీవి 
'శేషభట్టరు పాకయాజిగారు. వీరి కుటుంబమంతయు పండితవంశము, వీరు 
పొండిత్యమునకుందోడు లౌకిక వ్యవహార నిర్వహణదతులై ఒకవైపున నర్చక 
సమస్యలకు తగు రాజీమార్గమును రూపొందించుచు, మరియొక ప్రక్క ఆగమ 
ప్రామాణ్యమున దేవాలయవిధానము నడువవలెననెడి కృషి యొనర్చిరి, ఇది 
నిజముగా సవ్యసాదివ్యము. శ్రీవారి యను[గ్రహ మే వీరి నీ విధమగు నుత్తమ 
కార్యక ర్తగాం దీఅిచి దిద్దినదని భావింపవలెను. ఇంకను, ఆలయములు కేవలము 
జీవిక క్రై జీవించువారి వృ్రిసాధనమను భ్రమనుబోగొట్టి ఆలయములు మానవ 
జీవిత నిర్మాణమునకు ప్రథమసోపానముగా వీరు నిరూపించిరి. ఈ లక్ష్యము 
నెటుంగని ఆలయనిర్మాణముగాన్మి అర్బనావిధానముగాని నిరర్ధకము, దానిని 
యోగ్యముగ శిక్షింపంజేసి యోగ్యులగు భగవదారాధకులుగా నర్చకస్వాము 
లను రూపొందించి వారిద్వారా భగవచ్చ్ళ కిని వృద్ధిపణిచి ఆముష్మికఫలప్రాస్తుల 
నుగా ప్రజల నాయ త్రపజచుటయే వీరి ప్రధానలక్ష్యము. _ వీరి కృషి దీనిలో 
పూవు పిందెటైై, కాయగారూపొంది పండి ఫలించినది. ఇది (శ్రీవారి యపూర్వ 
కరుణాకటాక్షము, 


ఇట్లు ఆల మములనన్నింటిని గుజించి, ఆగమములను గుజించి సరిశ్ర 
మించుచున్న యాచార్యులవారిని ప్రధానస్థలమగు తిరుమలయందు. వెలసిన శ్రీని 
వాసునిపై యపారమగు భక్తిశ్రద్ధలుండుటాశ్చర్యముకాదు, అందు ప్రధాన 
మగునది శ్రీవారిమూర్హి యేనాటిదో యేరికి యెబుకరాదు. పూర్వము నుండి 
సర్వత మే ముందు వచ్చేనో, శ్రీవారేముందు వేంచేసిర్కో (శ్రీవారివలన పర్వత 
మున కౌపేరువచ్చెనో లేక పర్వతమువలననే శ్రీవారి కాపేరు వచ్చెనో తెలి 
యుట కెట్టియాధారములునులేవు. 


మొదట తమిళ (గ్రంథమగు శిలప్పాధికొరములో ఈ పర్వతముస్తుతింప 
బడినది. తరువాత దీనిని సమగ్రముగా స్తుతించిన మొదటి ఆళ్వారు నమ్మా 
శ్వారు. తిరువాయి మొళిని వీరు రచన మొనర్చిరి, అందు మొదటి రెండు 
దశకములలో శ్రీ వేంళటాచలపతిని గీర్హించిరి. ఆ మూరర్తియేగాక తిరుమలనే 
అనగా శ్రీశైలరాజమే ముక్రిదాయకమని వీరు విశ్వసించిరి. ఆ సంప్రదాయ 
మును, బాగుగా తెలిసికొనినాడు మన ఆచార్యులవారు. దానిచే వీరికా పర్వత 
మన్నను, వేంకటాచలపతియన్నను పరమవిశ్వాసము. అట్టి విశ్వాసమే వీరిచే 
సీపని చేయించినది. వీరికీ ప్రపత్తియు స్వామి కలిగించినాండు. ఆళ్వారుల 
యభిప్రాయమును ఇనుమిక్కిలిగాం పెంపొందంజేసినవారు తిరుమలనంబిగారు. 
వీరు భగవద్రామానుజులకు మేనమామ. తరువాత అనందాళ్వారు భగవ 
ద్రామానుజులు, వీరు ఆ సంప్రదాయములను, విశ్వాసములను బరిపూర్ణముగా 
నధ్యవసాయము చేసినవారు. ఆకారణముచే నీ యనువాదమునకు వీరు మరింత 
యధికారులై రి 


ఇంకనాచార్యులవారు వై థానసకులతిలకు లగుటచే శ్రీవారి ఆలయ 
ములోని అర్బావిధానముచే స్వామివారికి మరింత సన్నిహితులై రి. ఇట్లు అనేక 
కారణములచే (శ్రీరంగనాథాచార్యులవారి హృదయమున శ్రీవారే స్వయముగ 
సంకల్పమును గల్లించి దానిని బహిర్గత మొనర్చుటకు వీజమువేసిరి, ఇది 
జన్మాంతరసుకృత పరిపాకము. అట్టి మహద్భాగ్యము (శ్రీవారి యనుగ్రహముచే 
వీరికి అభించినది. గాన వీరు ధన్యులైైరి. తదుపరి ఆంధ్రజాతినంతను 
థ్రీనివాసుని చరిత్రనాంధ్రభాషయందు రచించి తచ్చరిత్ర పఠనమున కవకాశము 
కల్పించి వారిని ధన్యులుగా నొనర్చిరి. ఈక్కృషి సర్వదా సర్వధా అత్యంతళ్లాఘ 
సీమమను మ నంచు, లా 


వీరికి శ్రీనివాసుడు నిత్యకై ౦కర్యమును ఆయురారో గ్ర్యైశ్వర్యములను 
ప్రసాదించి అనుగ్రహించుగాక । అని మంగళాశాసనము చేయుచున్నాను. ఈ 
మహత్కార్య వైభవములో నాకు గల్గిన యీ భాగ్యమునకు కృతజ్ఞతతో 
నమళ్ళ్శతము లర్చించుచు నిరమించుచున్నాను, 
ఇట్లు విన్నవించు, 
భాగవతవిధేయుడు 
(శ్రీ భాష్యం అప్పలాచార్యులు 
సాహిత్య విద్యా పవీణ 
(వధాన సంస్కృతోపన్యాసకులు పభుత్వ కళాశాల, కాకినాడ, 


అభిప్రాయము 


శ్రేచెకె టె, ఏరరాఘవాచార్యులుగారు (వాసీన 1500 6₹ 
1ై2ట అను (గంథమును తిరుమల తిరుపతి దేవస్థానము తరపున 
(వచురించితిమి, తిరుపతి క్లేతమునకు సంబంధించిన చార్మి తక- 
సొంస్క ఛతీక విషయములెన్నియో యిందు చక్కగా (పతిపొదించబడినవి, 
శ్రమాన్‌ దీవి రంగనాథాచార్యులుగారు సై గంథమును "తిరుపతి చర్మిత' 
మను. సేర తెనిగించిరి.  మూలముననుసరించి యిందు 22 అధ్యాయ 
ములు కలవు, శ్రీ ఆచార్యులుగారు తమ అనువాదమున సామాన్యుల 
కందణకు అందుబాటులో నుండునట్సు సరళమైన భాష నుపయోగించిరి, 
మొత్తముమీద ,శ్రీనివాసక్తేతమగు. తిరుపతికి సంబంధించిన ఎన్నో 
విశేషములీ తిరుపతి చర్మితను చదువుటవలన తెలియగలవు. _ ఇంత 
చక్కని అనువాదమును. చిక్కని తెనుగులో చేసిన వీరిని అభిశందించు 
చున్నాను, 


తిరుపతి, చెలికాని అన్నా రావు 
17-76 దేవస్థాన ధర్మకర్తలమండలి అధ్యక్షులు 


అభిప్రాయ నివేదిక 


వి. గ... వ. 


ఇంఈ1664 ౨230208 పలంమటు 2కే గమ 9 ఉర! 
కేళి 
మల6. ఈ. తుయ26010815 111974 


న 


క లల 070282 26 72222006సాగ ర పంట 264484 
200/2007 ౦ 26 (226 నం 2 ర 2 7760768026 06046074౮ 
కదనాంగ రో [బంటి ” 0200 6072 7 27000/27425/8 
70/7/84 


నం 7/27 (42672 సా ౫70 26/484 రిం06 2౯0/7 17772 రం 
70202/బా00702 ౫౮ 26 /ల౮/6 రిడూంణ 07 7౮౦777౧౦౫౮ 
తస 8 ౧స/07702//20సా పంటగా. 7 రింలిలుం బా ౯6 744 
౪2/4/60/6 రీం04 72 స 7టాంంంట. 2 7 60702720 (౪7% 
తహం0060/ (07724607 00 26 ౧00200౮ 1720 ౫7// 4 రీలాడా 
“౧/94 2౫7౯ 67/౧౧/9764 (067౯60). 


2 222 4600 20 6078్ర/64/2/2 ౫౦౫ 0౫7 ఎంజా ఏడంంట్యూ// 
ఉగ07గ 


ఏ5॥./- 5. 509244 54న 


వివిధవిషయ విజ్ఞాన వికాస [పభాసము 


ఈ తిరుమల తిరుపతి చరితమునందు వేదాగమ పురాణశాన 
నాదులన్నియు నంతర్భూతమురై యున్నవి. నమాజమునందు గల 
దురూవహా దుర్శ్భావములను క్యుదవిమర్శనము€ ను వతిఘటించి 
యా థార్థ్యములను మనకందీయదగు పెల్ని ఛానమీ చరితము. చరిత 
మానవులకు _అనన్యసాధారణమగు గతకాల ప్రాళస్త్య ముద్దీవ్ర 
మొనర్చు దివ్యమగు తార్కాణము. కాళ్ళీరమునుండి క్ష్‌ న్యాకుమారి 
వరకు వ్యా_ప్షమైెన భారతభూమియందు ఖండఖండాంతరములందును 
కలి విష్ణవకల్లోలితులై. నివసించుచున్న హిందువులందరినీ, తనకడకు 
ఆకర్షించి వారివారి అభీష్టముల నొనగూ ర్చెడు ఇలవేల్చ్పగు దైవము 
(శ్రీ వేంక కేళభగ వానులు. 


పచాగ్దాస్యవడః యని పారమాల్మికోపనిషత్పతిపాదిత మై 
యోగలత్మీసమలంకృతుడగు శ్రీవేంక ళేశుని (శ్రీనివాసుడని మవా 
ర్డులు జేర్కొనిరి. (శ్రీస్వామినిగూర్చి భవిష్యోత్తరపురాణ వేజ్బటా 
చల మావోత్మ్యమున ఇట్లు చూడగలము. చోళ దేళమున పూర్వము 
అత్యంత నిష్టకలిగిన వై ఖానసుడను "పేరుగల మహర్షి కృష్ట్ణావతారము 
యొక్క పుఠాతనకథను విని కృవ్ణతూపము జూచెదనని తపముసేయ 
ఆ బుషికి గోపాల వేషము ధరించి వారి 1పత్యతమై “ త్వయాథ్యేయ 
శీనివాసో నావాం ధ్యేయో మునీశ్వర! గచ్చ శేషగిరిం తత్ర వల్మీశే 
వర్హతే శుఖే పతిమా (శ్రీని వాసస్య తత్పూజాం కురు సంతతం” ఓ 
విఖనా! నీచేత ఆరాధింపబడు నా వేషము (శ్రీనివాసుడు, గాదు 
గాన శేషూదికి పొమ్ము. అచ్చట .వల్మీకమందు శ్రీని వాసునిప్రతిమ 
గలదు. ఆ బింబమును పూజించుమనెను. 


శీ భాగవతమున గోపికలు కృష్ణుని సాజాత్తు పరమాత్మ 
యని భావించి 'నఖలు గోపికానందనోభగ వానఖిల దేహినామ _న్తరాత్మ 
దృక్‌ విఖనసార్దితో విశ్వగు_ప్త్రయే నఖ ఉదేయివాన్‌ సొత్వతాం కులే" 


“మా చెలికాడవైన ఓ కృష్ణా! నీవు గోపికానందనుడవు గావు అఖిల 
దేహా ఛారులకు అంత రాతృవైై (శ్రీవిఖనసబుషిచే (పార్థింపబడి సకల 
జగమును రడించుటకీ యదుకుల మందవతరించిన భగవానుడవని” నట్టు 
గలదు. గోపికాగీతయందలి విఖనసార్థితయనుచోట శీ శ్ర వల్లభా 
బార్య పురుషులు సుబోధినీ వ్యాఖ్యానమిట్లు చేసిరి. *“విఖనాః బవ్మా 
విశేషేణ ఖవలీతి. సర్వధా వేచార్థఏిచారకః = అత ఏవ వై ఖానసం 
మళం బ్రహ్మణా కృతం. భగవద్భుజన ,[పతిపాదకం తేనై వమార్లేణ 
పూజాం భగవాన్‌ గృన్లోతీతి, వేంకటా[దౌ త జైవపూజా" తిరుమల 
(శ్రీ, వారిఅర్బనకు (గహింపబడిన వె ఖానస భగవచ్భా[న్త్రుము వైదిక 
మనే ఖావమును విఖనసార్థితయనుచోట విశదీకరించి5. 


పురాణం వంచమం వేదానాం వేదం యని ఉపనిషచ్భాందో 
గ్యము పలికినట్లు భవిష్యో _త్తరపురాణ వివరణవల్ల (శ్రీవిఖనోమునిచే 
(ప్రార్థింపబడి గోపాలకృష్ణునిగా దర్శనమిచ్చిన వారియే కల్యాణకల్ప 
తరువగు (శ్రీ) వేంక కేశుడని నిశ్చయము. _ ఆ అనంతలీలామయుని, 
చర్మితను తన యలౌకికమగు భావనాళక్తిచే ఆంగ్లేయమునుండి 'తెనుం 
గున సజీవగ నొనర్చిన ఈ అనువాదకర్త సంస్కృృతాంగ్ల ఆంధ భాషా 
కోవిదులు, ఆగమ(ప్రవీణులును. సనాతనాధునాతనభా వాల మేలుకల 
యికగా. నొప్పు విద్వన్మణి. ఇంతేగాక ఆరాధనాలీజం మానవ 
వృాదయ కే తంలో నాటుకున్న దే తడవుగ వెనుండి (శ్రీవారి కృపా 
వర్షం పడితీరుతుంద నే పరమవిశ్వాసం గలవారు. (శ్రీదీవి రంగనాథా 
చార్యులు వారు. 


లోకములో కొందరు అనువాద మొనర్చునప్పుడు ఇాషాంతరీ 
కరణ మేకచా యను నూవాతో తమకు తోచినరీతిన ననువదింతురు. 
కాని (శ్రీ, అచార్యులు వారు నాడు నేడు గల పరిస్థితులను అవగావాన 
'మొనర్చుకొని తగు శాస్తోంపపత్తులతో సింహావలోకనము జేసి తిరుపతి 
చరితను మనకందించిరి. 


(ప్రపంచంలో విచ్చలవిడిగా తిరుగుతుండే మానవమనస్ను లకొక 
గట్టిపట్టు ఉండాలి. మనకందరికి ఆధారమైన పరమపితయగు (శ్రీ 
శీనివాసమూ ర్తిఆ పట్టునకుపాధేయ మై ఉన్నారు. ఆ శ్రీమూ ర్తిని 
ఆధారము జేసుకొన్న మానవశ్రీవిత౦ ఆదర్శంగా వెల్లొందుతుంది, 
తిరుపతి చరిత్రము జన తాబ్భంద మానస సముల్లానమై వివిధ వీషయ 
విజ్ళానవి కాస్నమై [ప భానీంచు ననుటలో సంరేవాము లేదు. 


ఇటు 
డి 
సళ్దీత సరాంపళ౦ం సత్యనారాయణ భట్టాచార్యులు 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అర్బఠపరీక్షిధిపతుల బోర్డు మెంబరు 
కొల్లి మర్ల , జూపూడి పోస్ట, బాపట్ల తాలూకొ, గుంటూపజిల్లా 


(బ్రీపతిచర్మిత _గంథ పరిచయము 


సుప్రసిద్ధమై సకలదేవతా సార్వభాముడై విలసిల్లి నట్టి 
(శ్రీ వేంక శేశ్వరస్వామివారి నివాసస్థానమైయున్న తిరుపతి క్షేత్రము 
యొక్క పుట్టుపూర్వో _త్తరములను వివరముగా ెలుపునట్టి[గంథము 
అంగ్లమున [(వాయబడియుండినది; అట్టి ఆంగ్లగంథమును ఆం(ధమున 

౧౧ లు ౧౧ ష్‌ 
అనువదించుట కై (శ్రీమాన్‌ దీవి రంగనాఖాచార్యులవారు నమ 
కట్టిరి. వీరు గుంటూరుమండలములోని తెనాలితాలూకా యడ్ల వల్ది 
(గామ కాపురస్తులగు (శ్రీమాన్‌ దీవి శేషభట్టర్‌ పాళకయాజి గారి 
కుమారులు. సంస్కృతాం ధ్రాం గ భాషాకోవిదులు, పండితబిరుదాం 
కితులు. వీరు మొదటినుండియు 'కేవలస్వార్థపరులుగా గాక చేశీయ 
భావా వేళృపపూరితులును స్వశాఖీయులగు వై ఖాననులగు అర్చకుల 
యొక్క కడగండ్లను రూపుమాప దీజాబద్దులె కృషి.చేసినట్టివారును. 
0౧ థం ఈల 

సుమారు (40) నలుబది సంవత్సరములుగా కృషిచేసి అర్బకకాం్యగె 
సును స్థాపించి అర్భకావళి. కెన్నివిధములుగానో సహకరించి 
మాన్య[శ్రీ) మంత్రిమహోదయులచే 'సక్టార్‌ * అనియు "అర్చక 
బంధు* అనియు బవీరుదములను పొందియున్నట్టివారు. “అర్బకఎగ్జామి 
నర్స్‌బోర్జు' నందు సభ్యులుగా అర్భకపరీతల నిర్వహణలో [ప్రధాన 
భూమిక నిర్వహించుచున్నట్టివారు. ఇంతటి మహచదాశయము కఠి 
గిన (శ్రీమాన్‌ పండిత దీవి రంగనాథాచార్యులవారు. (శ్రీ వేంకకే 
శ్వరస్వామివారి. 'కేత్రమగు శ్రీపతి (తిరుపతి) స్థలవి శేషములను 
సాకల్యముగ నెరిగినట్టివారు గావున ఆంగ్గ [గంథములోని ముఖ్యాం 
శములను మాతము (గహించి ఆనాటినుండి యీనాటి వరకు జరిగి 
నట్టి కే శ్రాభివృద్ధి విశేషమ్తులతోన్లవా సకల చార్మితకాంళములను 
యథార్థమై నన్టితిలో వివరించుచు (వాసినారు 

సులభ లిలో నర్వజనులకు తెలియునట్టి వ్యా వవోరికభాషలో 
చక్కగ అనువాదము చేయబడియున్నది. 


'కేతములోని తీర్థములయొక్ష యు, ఉత్సవమలయొక్ట యు 
సంపప్రదాయముల యొక్కయు, అనుబ౦ధ దేవాలయముల 
యొక్కయు, ఆచారాది విధులను బాగుగ వివరించి వ్రాసి 
యున్నారు. ఈ[గంధమును చదివినచో తిరుపతిని గురించి తెలియని 
వెన్నెన్నో విషయములు చదువరులకు సులభ[గాహ్యము లగును; 
(ప్రతిభక్తుడును చదువతగిన [గంథమని నిరూఢమగును. తమ డెబ్బ 
దవయేట యిట్టిమవాత్కార్యమును దలపెట్టి యీ విధముగ [గంథ 
రచనలో కృతకృత్యులై న (శ్రీమాన్‌ పండిత దీవి రంగనాథా 
ఛార్యులవారు ధన్యులు. సం! శ్రీ (శ్రీ వేంక శేశ్వరస్వామివారి 
కరుణాకటాతములో శతాయుః పురుషః అన్నట్లు పూశ్ఞాయువుతో 
చాటు నిత్యపరిపూ రత కలుగగలదని ఆశిస్తున్నాను. 


మకాం : హైదరాబాదు | ఇతి 


అనుముల రామనాథళాస్త్రి 
ఛేర్మెన్‌, అర్బకపరీక్షొధిపతులబోర్డు, తిరుపతి 


191278 


తొలిపలుకు 


ల్లో॥ నిరుపమ గుణసిన్టుర్నిత్య లక్మీసమేతో 
నిఖిలనిగమ వేద్యో నిస్తులో వేజ్క టపేశః 
నిజచరణ సమర్చాసక్త భ క్రాఘరక్షీ 
నివసతుహృదయే మే స్వాంఒఘ్రి భక్తి మ్వితన్వన్‌, 


సర్వేశ్వరుడగు (శ్రియఃపతి యపార కరుణాకటాతవీక్షణాలేశ ప్రభావ 
ముచే నీకార్య మెజెట్టులో సఫలమందినది. అందులకు సర్వేశ్వరుడయిన శ్రీని 
వాసునకు పప్రజామసహస్రములు సర్హదా సర్వదా సమర్పణముచేసి యనువాద 
రచనావిషయమై కొంత వివరించుటకు( బయత్నింతును. 


బుగ్వేదములో శ్రీవేంక శేశ్వరున్నిపస క్రియన్నదని ఆందుగల మనము 
కే యే (౨ 
ద్వారమున తెలియును, ఆ మంత్రమిది. 


ఓం “అరాయి కాణే విక పేగిరిం గచ్చ సదాన్వే శిరించిఠస్య 
సత్తభి స్తేభిష్టాళ్చాతయా మసి' [8-8-18] 
న! అరి ద్ర 


దీనికి శ్రీనివాసదీక్షితులవారు వ్యాఖ్యాన మీ విధముగా. జేసిరి. “హే అరాయ్యి 
ఐశ్వర్యహీనే కాణ్కే ఏకాత్సీ అన్టస్యగమనాభావాత్‌ కాణస్య యథాకథం కించి 
ద్ధమనయోగ్యతా సంభవతీతి కాణే యిత్యుక్తమ్‌, వికకేగిరిం గచ్చ వేంకటగిరిం 
ప్రతిగచ్చ, సదాన్వేసర్వదా అన్వేషణ౦ కురు యద్వా సర్వదా అన్వేషయ, 
శిరింబిళన్య (శీ పీఠస్య్రవికటస్య సత్వభిః సాత్వికగుణై ః తేభిః తైః, త్వాత్వాం 
చాతయామసి చాతయామః వినాశయామః” 


ఇట వేదప్పురుషుని పరి షార్ధకాముకుని గుటించిన హితము ్రసక్త్ష 
మయినది, 


ఓయీ పురుషార్థకాముకుడా 1 నీవు ఐహికాముష్మిక భాగ్యహీను(డవయి 
నన్సు బాహ్యా న్తరదృష్టిహినుండవయినను తాషృతయశాలివై నను, ఐహికొముష్మిక 
పురుషార్థవిరోధులను గలిగియన్నను సర్వానర్థపరిహారమునకుగాను_ లక్ష్మీ 


నంపత్తిగలిగిన శ్రీ వేంకటాచళ....నకు బొమ్ము. అచ్చట సర్వోపచార క్రియా 
£ 


నిరతులున్ను సదా సన్నిధాన వర్తులును, పరమైకాన్తులును అ న్తకంగప్పరుషులును, 
తదీయారాధక మహాభాగులగు ్రీవై భానసస్వాములున్నారు. వారివి నీ యనిష్ట 
వివారణముకొఅకు (శ్రీనివాసుని ప్రార్థింపవలసినదిగా విశ్నవింపుము... వారును 
థ్రీనివాసుని ఏకాన్తసేవాకాలమనందు అపన్నులయొక్క ఆపన్నివారణా 
ప్రార్థనమును వినిపింతురు. (శ్రియఃపకియ్చు పరమదయాళువును పాషప్రహార 
కుండునునగు (శ్రీనివాసుండు తత్రార్రనవిని భక్తులకు వెంటనే ఆపన్నివారణము 
చేయుచున్నాడు _ అని దీనితాత్సర్యము. 


ఈయనకు ఆపదమొక్కులవాడని 'పేరుకదా! ఇక యుపనిషత్తులలో 
సకల వేదాన్తసారభూతమగునది శ్రీమత్సారమాత్మికోపనిషత్తు. అందులో శ్రీ 
వేంక పేశ్వరుని మ న్త్రమిట్లున్నది, దానినికూడ కొంత వరకు చింతనచేయుదము. 
వ యనువాకములోని 8వ మంత్రమిది. 


ఓం రయిః కకు ద్మాన్విధద్వినష్టం రయిమద్విధానమ్‌ తస్మై కకుతే విక 
టాయ పిత్రే నమః" 


దీలిక్రి శ్రీనివానదీక్షితులవారి వ్యాఖ్యాన వీ విధముగా నున్నది. 


రయిః ఐశ్వర్యరూపః కకుద్మాన్‌ వృషభాచలవాన్స్‌ యద్వా శ్రేష్టళ్క విదధ 
ద్వినష్టం యేనకేన ప్రకారేణ యస్క్మైక న్మైచిద్వినష్టం పదార్థం వరవ్రదానాది 
రూపేణ ప్రాపయన్న్‌ రయిమద్విధానమ్‌ రయి రిత్యనేన (ప్రత్యుక్రమ్‌ తస్మై 
కకుత్రే వికటాయ జేతుమశక్యాయ పిత్రే జగత్చితృరూపాయ తుభ్యం నమః. 


ఐశ్వర్యవంతుండవై, వృషభాద్రియందు శ్రుతిప్రసిద్ధముగా వేంచేసియండి 
ప్రజలు పోగొట్టుకొనిన ఐహీరాముష్కిక పదార్ధములను పరప్రదానాదులచేత 
తిరిగి ప్రాపింప౪ జేయుచు అర్బామూ ర్తియై శ్రీ వేంకటాాడ్రియందు వెలసియున్న 
థ్రీ వేంక పేశ్వరునకు నమస్కారమని దీని శాత్సర్యము 


ఈయన అడుగక నే బలికి వరముల నొనంగినవాడు, అతనికి ముక్తిని 
వ్రసాదించినవాడు. వరదహస్తుడు, 


ఇట్లు వేదములందున్ను ఉపనిషత్తులందు మృాతమేకాళ ఏ యొకటియో 
రెండోదక్క. మిగిలినయగ్నె పృరాణములందును తిరుమల శ్రీవారి ప్రళ స్తిలే9 
చోటు లేదు, 


ఇట్టి మహత్తర విశేషములు గలిగిన చరిత్రను మహానుభావుండగు. (శ్రీ 
మ త్రిరుమలకుమార వీరరాఘవాచార్యస్వామివారు ఆంగ్రమునందు మూడుభాగము: 
లగా వ్రాసిరి, ఈ [గ్రంథములను ఒకనాడు నా మిత్రుండగు స్వర్గీయ ఆలపాటి 
వెంకట్రామయ్య మేము తిరునుల శ్రీవారిని సేవించ వెడలినపుడు నాకొసంగెను, 
నాటినుండి ఆ (గ్రంథములను నిరంతరము పఠించుట యొక అలవాటుగా జేసి 
కొంటిని, అది యట్లుంచి నేటికి తిరుమల శ్రీవారిని శతాధికముగా ప్రయాణ 
ములు సలిపి దర్శించిన యదృష్టము గలిగినది, కేవలము దర్శించుటగాక తిరు 
మల పరిసరములందున్న తీర్ధములను న్వయముగా కాలిబాటన్సో మరిమేయితర 
మార్గములోనో పోయి వానిని సూక్మెతిసూత్మముగా బిరిశీలించి వచ్చితిని. ఈ 
విషయములో శ్రీమాన్‌ రొంపిచర్ల భట్టర్‌ పార్ధసారథి అయ్యంగారు నాకు సాయ 
ముగా వచ్చెడివారు. ఇంకను పరంపరగా వచ్చుచున్న సంప్రదాయ వఏశేషము 
లను, ఆలయములోని కార్యక్రమములను, అర్చకస్వాములు నా కతి సన్నిహితు 
అగుటతో వారివలన తెలిసితిని, ఇతర అధికారులు, అనధికారులవలన నింతకు 
పూర్వము చేసిన ప్రయాణములలో ననేకవిషయములను "సేకరించి పెట్టుకొంటి9, 
దై వమెప్పుడేపని యెవరిచేత చేయించునో తెలియ సాధ్యముకాదు, నేటికి రెండు 
సంవత్సరములక్రిత మేలనో దీనిని తెలుగులో తర్దుమాచేయవలెనన్న సంకల్చము 
కలిగినది, ఆ సంకల్పము నాది కౌదు. అది (శ్రీనివాసునిదే. ఈ విషయమును 
నాటి కమీషనరుగారై న శ్రీ వాసుదేవరావు 1.8.5 గారికి ఎలుకపఅచితివి వారా 
మోదించుటయే గాదు ప్రోత్సాహపణచిరి, తరువాత తిరుమల తిరుపతి దేవస్థా 
నము బోర్డువారి ఆమోచమునకై నా దరకొస్తు పంపుట్క, వారు అనుమతి యొసః 
గుటి యివి యన్నియు వెనువెంటనే జరిగిపోయిసవి.- 


ఇక నా కార్యక్రమ మొక్కటియే మిగిలియున్నది. అది అనువాదము 
చేయుట, నా వయస్సు నేటికి డెబ్బది వత్సరములు. పైన వృద్ధుండను కాని 
వృద్ధుడను. నేశ్రావరోధము ప్రాప్తించినది, వ్రాయసకాండ్రు లేరు, విరంతరమిది 
యొక సమస్య అయినది, ముందు అనువాదము నెట్లు చేయవలెనో విభాగించు 
కొంటిని. 


తిరుమ శ్రీవారికి సంబంధించిన చరిత్రనంతయు నెగువ తిరుపతి భాగము 
గొన్సు తిరుపతిలోనున్న ఆలయముల చరిత్రను దిగువతిరుపతి భాగముగాను వళ 
జించితిని. ఇంకను ఆలయములు.ఆగమములు అన్న భొాగమొకటి గలదు. అది 


ఆలయములకును ఆగమములకునుగల సంబంధమును నిరూపించును. దావినొక 
భాగముగా వ్రాసితిని, శ్రీవారి ఆలయమునకు, తిరుపతిలోని ్రీగోవిందరాజాల 
యాది యితర ఆలయములకు రాజులప్రాపకము, బారు వివిధసమయములలో 
సమర్పించిన దానశాసపముబుు, వారు శ్రీవారి ఆలయమునకు సంబంధించిన పరి 
పాలనమువో దోడ్బడిన విధము వ్రత్యేకముగా విజయన”ర వజుల కాలమునుండి 
మహంతుల పరిపాలనము వరకు దేవస్థానప్పు వివిధదళలను వివరించునది మరి 
యొక ప్రత్యేకభాగముగా విభజించిరిని, ప్రస్తుతము దేవస్థానము ధర్మకర్తల 
బోర్డు, 188) వ సంవక్సరమునుండి యేర్పడిన యనంతరము ఆలయచరిత్రలో 
'పేర్కొనిదగిన యభివృద్ధికరమగు మార్పులనన్ని ౦టిని వేజొక యధ్యాయములో 
వివరించితి9, ఇంతకుముందు చరిత్రగాగాని, పొరాణికముగా గాని వాయబడని, 
పద్మావతీదేవి చరిత్రమును గుజించి ఫొరాణికముగనే నాకు లభించిన సమాచార 
మును సేకరించి దానినొక అద్యాయమ లో వ్రాసియుంటిని, ఇట్లు మొత్తము ఈ 
యనువాద్యగంథము 22అధ్యాయములుగను నాలుగుభాగములుగను రూపొందినది, 


అనువాదసం[గహ మే గాని యది యథానువాచము కాదు. కొన్ని మఖ్య 
మయిన ఆస క్ర్తికరమగు చోటుల యథానువాదమే పరిశీలించదిడినది, విసువు 
కల్గించు వివరణముల్సు యుద్ధవిషమములు, దేవాల మచరి తకు సంబంధింపని 
యితరవివరణములను అనువదింప యీ రచయిత సమకట్టలేదు. అట్టివి చదువు 
కొనుటకు చరిత్రగంథములున్నని. వావినిట మరల వ్రాసి పాఠకుని విసువుపెట్టి 
'ప్రయశత్నము చేయశేదు. 


వై ష్టవుల చరిత్ర, ప్రబుధముల యుత్క్య్బృష్టత అవసరమయిన తావు 
లంగు (గంథభాగములొనే ప్రత్యేకమి గాకాక విషయములోనే వివరింపబడినవి. 
వానికై ప్రత్యేకఅధ్యాయ మేమియు బ్రాయదలంచలేదు, కారణము మనకు 
్రీవారిచరి త ముఖ్యముగాన్మి వైష్ణవులచరిత్ర, ప్రబందమల యుత్క్బృస్టత 
్రీవారి తరువాత వేగాని వారితో సమమయినవి గాజాలవుగదా 1 


(థ్రీ వీరరాఘవాచార్యులవారు విశేషించి సరిక్రమచేసినవారు. వారు కొన్ని 
కొన్ని విషయముల నుదహరించుటలో జరిగిన పునరు క్తులు సవరింపదిడిసవి 
పొరపాటులు దిద్దదిడినవి. కొన్నికొన్ని చోటుల మెటుగులు పెట్టబడినవి, 
ఇన్ని జరిగినను ఆయన (గ్రంథ మద్వితీయమనుటలో నేమాత్రము సంశయింప 


దినిలేదని నిశృ్వయముగా జెప్పుచున్నాను. అట నట డాక్టరు యస్‌. కృషస్వామి 
వారి అభ్మిప్రాయములు స్వీకరింపదిడినవి. శ్రీసాధు సుబ్రహ్మణ్యశా స్తిగారిచే రచింప 
దిగిన తిరుమల దేవస్థానపు శాననపరిశీలన రిపోర్దులోని విషయములు గ్రహింప 
బడినవి, 


అనేక తమిళ ఫదములున్నవి, ఇవియన్నియు తెలుగులోవికి తర్జుమా 
చేయవలెను. ఆకాలమునాటి తమిళ పదములకు నేడర్ధము దొలుకుట కష్టమైనది 
“ తిరుప్పోణకమ్‌ ' అన్నపదము ఇది, దీనికి శాసన కర్తలు సైతము ' అన్న 
వ్రసాదమని ' యే అర్హము చెప్పిరి, ఇట్టి చోటులందీయర్థ మే గ్రహింపదిడినది, 
అర్థము తెలిసికొనుటకు వీలుకాని తావులందా తమిళపదములే వ్రాయబడినవి, 
అయినను విట్టిఎ యశ్యల్పపదిములే యున్నవి. చాలవరకు అర్రవివరణము 
నెలటుంగుటలో శాసన పత్రికలు సహాయపడినవి. 


భాష అనువాదములో సరళ గ్రాంథికము వాడబ:నది. ఇది సర్వ 
సమ్మగమయిన ఆంధ్ర దేశములోని పండిత పామరులకు ప్రీతికరము గావలెను. 
సర్వాం,ధులకు సమాదరణీయము కావలెను. పామర భాసషయే వాడినచో పండి 
తులకు నచ్చక పోవచ్చును, శుద్ధ గ్రాంథికముపయోగించినచో పామరులు దరి 
చేరరు, అందువలన మధ్యేమార్గముగా సరళ గ్రాంథిక ముపయోగింపబడినది. 
భాషానువాద మేకాని యథానువాదము కాదిని పాఠకుల కీ విషయములో మరి 
యుకసారి మనవి చేయుచున్నాను. 


ఇక ఈ యనువాదము ప్రారంభించినప్పటినుండి నాకమూల్యమయిన 
సలహాల నొసంగిన హిందూ దేవాదాయశాఖ మౌజీ కమీషనరు శ్రీ కే. వాసుదేవ 
రావు గారికి మా అర్చక పరీఇెధిపతులబోర్షు అధ్యక్షులగు పండిత అనుముల 
రామనాథశాన్త్రిగారికి ఎనలేని కృతజ్ఞకలు సమర్చించుకొనుచున్నాను. 


అనేక తమిళ పదములకు అర్ధములు విస్పిచెప్పి తమ అమూల్యమగు 
అభిప్రాయముల నొస౦గిన _ శ్రీవారి అర్చక మిరాశిదారులకు కృతజ్ఞతలు, 


అవసరమయిస సలహా సహకారములనిచ్చిన తిరుమల దేవస్థానం 
పేషారు వారికి నతుణ, పారవత్యదారు తమ పరిధిలోనున్న అనేక విషయ 
ములనుగూర్చి వివరించిరి, వారికిగూడ కృతజ్ఞతలు సమర్శించుకొనుచున్నాను. 


ఇ౦కను ఈమ అముల్యాభిప్రాయము నొసగి గ్రంథమును పాఠరముట్టి చదివి? 
యంతవృద్ధావ్యములోను సన్ననుగ్రహించిన (శీ సాధు సుబ్రిహృణ్యశాస్త్రీ వారికి 
నహస్రానేః ప్రణామములు సమర్పించుచున్నాను. 


ఇంకను తిరుమల తీరుపతి దేవస్థానమునకు సందింధించినీ అధికారులు 


అనధికారులకు ఈ విషయములో సహకరించిన వారికెల్ల కృతజ్ఞత అందించు 
చున్నాను. 


ముఖ్యముగా నీ [గంథము నాములాగ్రముగా చదివి నాయందు. విశేష 
గౌరవమునుజూపి విపులమగు పీఠికను దయిచేసిన పొంచరాత్ర ఆగమజ్ఞులు, 
వేదాంత విచారశీలురునగు, శ్రీమాన్‌ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి గారికి 
నా యాశీర్వాచముల నందిజేసెదను, శ్రీవారు వీరిని సదా [బోవుగాఠ యని 
ప్రార్థింతును. ఇ(క నీ గ్రంథమునకు ఒక రూ పేర్పజుచుటలో సమగ్రబాధ్యతను 
స్వీకరించి, సర్వాంగ సుందరముగ రూపొందించి అనువాదప్రతిని శుద్ధముగా 
వ్రాసి తయారుచేసిన నా యల్లిండు. చిరంజీవి శ్రీనివాసుని యనవతరము 
తిరుమల దేవుండు కాపాడుగాక మని ప్రార్థింకును, 


నా చిరపిచితులు, నాయీ (గ్రంథముకు వెలువరించుటకు కారకులై స 
దేవస్తాన ధర్మకర్తలమండళి అధ్యక్షులు డా॥ చెలికాని అన్నారావు గారికిన్నీ, 
సహ్యదయముతో గూ గ్రంథ శీఘ్రమద్రజకు హేతుభూతులై న దేవస్థాన కార్య 
నిర్వహణాధికారి శ్రీ పి. యస్‌, రాజగోపాలరాజునారికి నా ధన్యవాదములు, 


ఈ (గ్రంథము నెట్లు రూపొంపించవలెనో తగు సలహాల నొస౦గిన 
శీపపతి దేవస్తానమవారి *సప్పగిరి' సంపాదకులగు సుబ్బారావు గారికి 
కృతజ్ఞత లు. అచ్చుపసిలో పూర్తిబాధ్యత వహించి సర్వసమగ్రముగ నీ గ్రంథము 
నింళగా రూపొందించిన (శ్రీవారి వచురణొలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు, 

ఇంకను ఏందరో మహానుభావులు _ 

అందరికీ వందనములు 





అనువాదకులు : 
సర్దార్‌ దీవి రంగనాథాచార్యులు 


ఉభయవేదా నప్రవ ర్తక 


వై భానసమునివరప్రణీత ప్రబంధాళయ ప్రభ్యాపకులు, శ్రీ 
మళ్టాశికాన్వ్యయపయః। పారావారకాతారాధీశులు, మాన్యులు 
సర్వతం౦త్రస్వతం[త్రులు, సాంగోపాంగ సకలవేదా న్హప్రవ 
_ర్తకులు (శ్రీమ ద్వేంకటనాథ దివ్యాజ్ఞాలబ్ధానితరసాధారణ 
వేదాన న్త దేశికాఖ్యలు, సకరిచేతనరజిదీక్షితల, (శ్రీవేంక 
"సేశ్వర దివ్యపాదారవిందార్చకులు నగు __ 


(శ్రీ మ్చీనివాస దీక్షితుల వారి స్మృతి 
చిహ్నముగా 

సహృదయ హృదయ నై వేద్యముగా 
సమర్పణము 


గొత మరంగనాథు(డు 
యడ్లపల్లి యోగానంద లక్ష్మీనరసింహ 
దివ్యపాదార్భనోపరతం తదాసుండు 
దీవిశేషభట్టర్‌ ఫాకయాజి, పూర్ణమాంబల తృతీయ కుమారుయ 


విషయసూచిక 


ళు శ 1 


[.వ భాగము 
ఎగువ తిరుపతి 


1_వ అధ్యాయము 
క్షే స్థలవర్ణనము 
11. తిరుమల శ్రీవారి ఆలయ్యప్రదేశ వర్ణనము 
1 ్రీవారి ఆలయ స్థలస్మృతులు స్టలమా హాత్మ్యములు 
2వ అధ్యాయము 
1. వేంకటాచల పావ్మిత్యము-శిరుమల శ్రీవారి ప్రాచీనత 
2. శ్రీమహావిష్ణువు వేంకటాచలమునకు వచ్చిన హేతువు 
8 నమ్మాళ్వారుల నిగూఢ (పతిపాదనము 
$_వ అధ్యాయము 
దేవాలయ (వఖ్యాత (ప్రాచుర్యములు 
వైష్ణవమత విజృంభణ ము. క్రైవమత నిరాసము-త ద్రేతువులు 
4_వ అధ్యాయము 
తిరుమల-తిరుపతులలోగల పరిసరముల దేవాలయముల చర్మిత 
సారసంగహము 
నిళ్యవేదపారాయణము 
అన్న్మపసాదముల పెంపుదల 


ర_వ అధ్యాయము 
తిరమల-తిరుపనకనూర-పాథమిక చరిత 
&_వ అధ్యాయము 
తిరుశుకనూరులో ని వరాశరే శ్వరాలయము 
_వ అధ్యాయము 


థ్రీ వేంకటాచలము--శ్రీవారి ఆలయము 
(పాఠమికా న్వేషణము 


"పేజి నెం 


శే 


1 
ల్లి 
రి 


శి 
శీ? 


67 
గ 
7/8 


శి 


10? 


శ14 
115 


పేజీ నెం. 


శిలవృదికారములోని శ్రీవారి చరితము షో 11? 
గర్భగ్భృహము-ళయ నమంటపము 9 120 
లోగశ్రీ నివాసమూ ర్తి_తిరువిలాన్‌ కోయిల్‌ 12 
భోగశ్రీనివాసమూ రి ప్రతిష్టావనము-కిఠువిలాన్‌కోయిల్‌ స్‌ 124 
భోగ శ్రీనివాసమూర్తి (వతిష్టావశ్యకత ప 120 
భోగ(శ్రీనివాసమ్దూ్థికి (మణవాళపెరుమాల్‌కు) గల 

ఆభరణ విశేషములు ౭60 120 
తిరుక్కొడి తిరునాళ్‌ ఉం 101 

8_వ అధ్యాయము (1న భాగము 

తిరుమల దేవాలయము-వరినరవ లు గం 186 
వేయి స్తంభముల మంటపము త్‌ 142 
శ్రీహ త్రీరాంజీమఠము ఆ కేటి 


8వ అధ్యాయము (బవ భాగము) 


తీరుమల దేవాలయము గోప్పర।ప్రాకొరములు 
వదడజీణములు-ఇతర మంటసనులు 


1) మహాద్వారగోపురము స్ట 147 
ఓ) సంపంగి. ప్రదక్షీణము ఇ446 150 
తి రంగమంటపము జ 158 
ట్ర తిరుమలరాయమంటసము సే 154 
ళ్‌ పూలబాని వ 156 
4) ధ్వజ స్తంభమంటపము షై 156 
సంపంగి(ప్రదక్షీణములోని యితరదిశలు న 158 
సంపంగి[వదక్షీణములో ని సాథటవనరసింగరాయల నాలుగుమంటపములు..... 160 
రెండవగోపురము ష్‌ 161 
విమాన్నప్రదక్షిణము యం 148 
అంగ్మప్రదక్షీణము స 164 
శ్రీవరదరాజస్వామివారి ఆలయము న 104 
కల్యాణమంటపము పి 166 
వడమట నడవ జ్‌ 160 
ఉత్తరపు నడవ ల. 108 
్రీరామానుజున సన్నిథి ్‌ 160 
థ్రీనృనింహ స్వామివారి అలయవు స్థ 170 


8వ అధ్యాయము (8వ భాగము 


తిరుమల ఆలయము, శ్రీవార్గి సన్నిరి సా [171 
గర్భగ్భృహము ముఖమంటపము దై్వైరాకృతులు వ 175 
భ్రీవారి ఆలయము దై్యైరాకృతి ల [70 
జీర్ణోద్ధారముయొక్క (పథానో ధైేళశము స 161 
గర్భగృహ ము--జీర్ణోద్ధార కార్యక్రమము న్నా 131 
ఉత్తరపువై పు (ప్రదక్షీణము పు 184 
మొదటి (ప్రదక్షిణము మూయబడుట లే 18? 
ముక్కో టివ్రదక్షీణము మూసియుంచుటకు, రాములవారి మేడ 

రూపొందుటకుగల కారణములు జ 10 
విమాన్నపదక్షీణము-మొదటి పాకారప్పగోడల బాహ్యముఖములు .... 191 
క్రీ.శ. 1880వ సంవత్సరము ళరువాత వు 1% 
స్నపనమంటపము 100 
తిరునూమణి మంటపము న . 
నరసింహస్వామివారి ఆలయము న ల 
శరుమలలోని భ్రీమ(ద్రామా నుజుల సన్నిధి వత్‌ ల 
తిరుపతిలోని శ్రీరామానుజుని సన్నిధి వ ౭00 
్రీరామానుజుని సన్నిధికి సంబంధించిన యితర వివరములు వీ! 
తిరుమలలో (శ్రీపరాహస్వామివారి ఆలయము స్‌ ఓ 


8_వ అధ్యాయము (4వ భాగము) 


తిరుషుల శ్రీవారిమూ ర్తి స్వరూపము వ వ! 
శ్రీ వేంక పేశ్వరస్వామివారి దివ్యావిర్భావము- అ ర్బాస్వరూపము 
నర్చించుటకు దివ్యాజ్ఞి షష లైలై4 
థ్రీవారిమూూర్రి స్వయ వ్య క్ష్మబహ్మము లల 
ఆగమముళలలో విధింపంబడిన (ధువమూర్తులు జ 200 
కౌతుక బేరము... ధ్రువబేరమ నకు సమ్యగ్రస్వరూపము నొసంగెడి న్లో [1 
యితరబేరములు 
ఉఊ్యగ్రథ్రీనివాసమూల్తి 0 ఓ! 
కొలుపుశ్రీనివాసుడు విట 
ఉత్సవమూర్తి (మలయస్పస్వామివారుశ్రీ భూ దేవులు) లుం ప్‌ 


నుదర్శనము-చ్కక శ్రాగ్వారు బి ర్కరి 


పేజి నెం 


శ్రీరఘునాథ ్రీకృష్ణలు 28 
్రీవార అలియము-(ప్రత్యేకతలు షు 1/7 
ఇతరబేంముల చర్మితె స కర్‌ 
కొన్ని యసత్యములయిన యభ్ళిపాయములు-పరిష్క్యృతులు నం ౮? 
$_వ అధ్యాయము 
తిరుమల శ్రీవారి ఆలయములోని నిత్యార్భన్నాకమము జ ఖీ? 
షట్కా లిపూజ-షట్కాల పూజ్యాపమోజనములు లే [0 
నిత్యార్చనాకార్య_ కమము ష్‌ లగి 
థ్రీవారి విశ్వహవ సేవ వ. 
నగటిపూట (ప్రధానపూజ-_తో మాలి సేవ ల 
పూడొాశ్రమము స ల్లి 
ఆల౦కొరాసనము షి ల 
కొలువు -దర్బారు 28 
శ్రీనివాస సహ్మసనామార్చనము యం లీక! 
భోజ్యాస నము-ని వేదనము ము ల! 
హోమము ష్‌ గి 
యా।శ్రాసనము-బలిని వేడనము అం. లట 
శాత్తమొఅ (మంగళాశాసనము)  ల0!ీ 
ధర్మ (పర్వ) దర్శనము ఏ 281 
అసంహ్లపూజి పా ౪.1 
ర్యాత్రిపూజి న 1 
నిశిర్శాతీపూజి కో £08క్‌ 
వర్యంకాసనము వ ఓర్‌ 
పూలంగి నేవ న. [01 
శుక్రవారాభిషేకము న £8? 


అన్నప్రసాదమలు లి 


7004 


2వ భాగము 
దిగువ తిరుపతి 
"పేజి నెం 
10వ అధ్యాయము 
తిరుపతి (శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయము వ 297 
తిరుపతి పట్టణ స్థాపనము లం. 200 
ఫ్రీ గోవిందరాజాలయ నిర్మాణము గ 8008 
ద్వారపాలకులు సు 800 
(పాంశధ్వజ స్తంభము వ్‌ 800 
పెద్దగో పురము లుం ల10 
హనుమదాలయము హో 810 
వసంతమంటపము స 811 
ఫ్రీ గోవింద రాజస్వామివారి ఆలయ ము నకుముందు మంటపము వస 811 
నీవాళిమంటపము ల్లి 811 
గోవిందపుష్పురిణి (కృష్ణరాయకో నేరు) మ 812 
చ్యితకూటమంటపము లు. త12 
లక్ష్మీ దేవి మంటసము న్యు 8,8 
్రీగోవిందరాజస్వామివారి ఆలయప్పటాదాయము అలం 818 
11_వ అధ్యాయము 
1. థ్రీ గోవిందరాజస్వామివారి ఆలయముతో ననుసంధింపబడిన 
ఇతర ఆలయములు 

గోదాదేవి సన్నిధి (ఆండాళ్ల) స 817 
నమ్మాళ్వారు సన్నిధి యం. శ18 
కులశేఖరాక్వారు జ 810 
పెరియాళ్వారు సన్నిధి వ 821 
తిరుమంగై ఆ్వారు సన్నిధి బ్‌ వ్ర! 
మధురకవి ఆళ్వారు సన్నిధి గ. 921 
తిరుమలనంబి నన్నిధి ఎం 822 
థ్రీరామానుజుని సన్నిధి జ క? 
కూరత్తాక్వారు సన్నిధి యం 82 


వీఠనరనింగస్వామి ఆలయము యు... 82 


౮00 


పేజి నెం 
శాలై నాచ్చియార్‌ ఆలయము ఖే 8205 
1, అలిపిరి నరసింహస్వామివారి ఆలయము హా 3825 
క్రి శ్రీరామాలయములు ల 820 
శ. తిరుపతిలోని ఆక్వారుతీర్థము (కపిలతీర్ధము) నల్ల 827 
ఆళ్వారు తీర్థమునందలి శ్రీ కపిలేశ్వరస్వామివారి సన్నిధి న 881 
8-.వ భాగము 
ఆలయములు _- ఆగమములు 
12వ అధ్యాయము 
ఆలయములు--ఆగమములు మ 880 
వ్వైథానస, పాంచరాత్రాగమములు వ $్ర(2 
భగవదర్ననా (పధానతత్వము షో 812 
నివ్మలో పాసనము న 843 
పరమాత్మయొక్క సకల స్వరూపము ర లి(5 
సృష్టి స్ధితి సంహారములు లి 046 
వ్యూహావతారములు - వ్యూహాలో కములు యు శ5 
(2వ భాగము 
ఆగమానుసారముగా వివిధ్యప్మక్రియల ఆలయములు క 850 
నిట్టరిలువు ఆకృతిగల ఆలయము మ 8600 
ద్విమూూలి (తిమూరర్తి ఆలయములు (ఒకే వరుసలో) వ 881 
ఒకటినుండి యేడు ఆనరణములు గలిగిన ఏకిమూర్తాఆలయము .... 8849 
నవ షట్పంచమూర్తి ఆలయము క 862 
'తితల నవమూ ర్తి ఆలయము మ... 8008 
ఏకతల ఏకమూర్తి ఆలయము తం 864 
'ప్రాచీనాధునికొాలయములలోని భేదములు ర 8607 
(శవ భాగము 
గర్భాగారము-విమానము--వరివార దేవతలు స్ట 870 
గర్భగ్భృహ పాదవిన్యాసము భజ 870 


ధువమ్దూర్తి, కౌతుకమూ ర్తి గర్భాలయములో వ్‌ళిష్ట జు త్రై 


చుం” 


పేజీ నెం 
(ధువమ్హూల్డి కౌతుకమూర్తి లేక కేవలము (ధ్రువమూ ర్రిమాతమే 
(పతివ్పించవల నిన గర్భగృహము ల్‌ 872 
యోగ భోగ వీర ఆభిచారికమూర్తులు -స్రత్యేకలక్షణములు ॥. 870 
గర్భగ్భృహమునందలి, విమానమునందలి మొదటి ఆవరణములో ని 
పరివార దేవతలు వ 882 
ద్వార దేవులు . 888 
ముఖమంటవ ద్వారపాలకులు స 3880 
విష్వక్సేనుండు అం 884 
(బిహ్మ్మ శంకరులు జ 885 
విమానపాలకులు జ లిక్‌ 
మార్కండేయుడు టం 888 
భృగువు యం. 8808 
మూలతలమున నుండెడి వ్మిగహాలు పై 887 
ద్వితీయతలము న 887 
అనపాయి సపరివార దేవతలు వ. 888 
శ్రీభూతము ప 888 
(4-వ భాగము 
ఆవరణ దేవతలు ప 801 
'వథమావరణ దేవతలు ఆం 801 
ద్వితీయావరణము అం 801 
తృతీయానరణము న 802 
నాలుగవఆవరణము అలం 08 
వనంచమావరణము అం 808 
షష్టామావరణము ం.. శీ0కి 
సస్తమావరణము సల $04 
'పతిఆవరణములో ని ద్వారపాలకులు ఫా శ05్‌ 
ఉత్తామిగణము ల 885 
(5-వ భాగము) 
'దేవాలయార్చనము-విశ్వమానవ సొ్యభాతృత్వము న. 807 
కాలో త్సవము -సంవత్సరో తృము పస్తే 800 


ఈ నిత్యోత్సవముచేయు విధానము స్తే (00 


20001 


18_వ అధ్యాయము 
సింహావలోకనము 


దక్షిణాదిసం్యపదాయము ఆలయములో ,పవేశించి కలుగజేసిన మార్పులు ... 


భ ' క్రివిధానపూజి 
14_వ అధ్యాయము 

తిరుకుకనూరు (తిరుచానూరు లోని పద్మావతీఅమ్మవారి ఆలయము 

పద్మావతీ అమ్మవార్ల (బహ్మ్కోత్పవము 
15._వ అధ్యాయము 

సొళన నరసీంగరాయలు (16-14) 

"పెడ్డరఘునాభా లయము 
18_వ అధ్యాయము 

ఇమ్మడి నర సింగరాయలు -వీరనర సింగరాయలు (142-011) 
17_వ అధ్యాయము 

థ్రీవారి ఆలయమ.--శ్రీకృష్ణ దేవరాయలు (1000-1080) 
18వ అధ్యాయము 

శ్రీవారి ఆలయము-అచ్యుతరాయ మహారాజు (1628.1542) 
10_వ అధ్యాయము 

శ్రీవారి ఆఅలయము-సదాశివ మహారాయలు (1548-1565) 
20_వ అధ్యాయము 

ఆరవీటి రాజులు-తిరుమల ఆలయము (1565186 
£1_వ అధ్యాయము 

విజయనగరరాజుల అనంతరకాలము--శ్రీవారి అలయము 
గోల్కొండ నవాబులు 
(ఢెంచివారి పాఠలనములో శ్రీవారి ఆలయము 


ఇంగ్లీషువారు తిరుమల ఆలయ భూములను స్వాధీనము 
గావించుకొనుట (1821) 


1848 లో మహంతులు తిరుమల ఆలయ పరిపాలనము 
నిర్వహణము స్వీకరించుట 


గవ అధ్యాయము 


'దేవస్థానముకమిటీ మద్రాస్మువభుత్వమువారిచే యుర్చాటు (1080) 


దేవస్థానము ధర్మక ర్రలబోర్జువారు గావించిన యభివృద్ధికరమగు 
కార్యక్రమములు 


పేజీనెం 


404 
408 
శీ10 


శక్‌ 
శీ10 


శీలి! 
థీ2ిన 


క$ి$ి 


శ0? 


శరర 


481 


శరర 


470 
శీ?6 


కీ78 


శీ78 


401 


శ$0 


తిరుపతి చరిత్రము 


టై నమః 
లక్ష్మీ వేంక 'పేశ్వరస్వామి నే నమః 


తిరుపత్రి చరిత్రము 


1.వ అధ్యాయము 
[| స్ట్థలవర్ష నము 


నేడు మనము తిరుమలగా( బేర్కొనెడి ప్రదేశము. నాడు తిరు 
వేంకటాదిగా( బేర్కొన(బడెడిది. చర్మితనవలోకించిన భగవద్రామా 
నుజులు తిరుపతి పట్టణమును తిరుమల కనుబంధముగా నిర్మించినట్లు 
తెలియచున్నది. ఇది క్రీ, శ. 12వ శతాబ్దములో జరిగన సంఘటనము. 
భ్రీమడ్రామానుజులు రాక పూర్వమే ఈ తిరుపలిగా నేడు పేర్కొన్న 
ప్రదేశమునందు శ్రీ పార్థసారథిస్వామివారి కోవెల యుండెడిది. అట 
నొక షగామముకూడ నుండియున్నది. నేడు తిరుచానూరు, చిరుతా 
నూరు, అలిమేలుమంగాపురము అనెడి వివిధ నామములతో! బేర్కొను 
చున్న గ్రామము నాడు తిరుక నూరుగా( దేర్కొ నెడివారు. ఈ[గ్రామము 
తిరుములయంతటి ప్రాచీనముకాదు కాని తిరుపతి పట్టణముకంపె కడు 
ప్రాచీనమని చెప్పుటలో నెట్టి సంశయము బడనక్కరలేదు. 


భ్రీవేంకట్నాది. బేర్కొనబడుచున్న శ్రీవారి సన్నిధికి ఐదు 
మెష్ట దక్షిణముగా, తిరుపతికేడు మెళ్లు పళ్చిమదిశగా( జగత్ప్రసిద్ది 
కరో ఉాగిం ఠణ 
చెందిన చంద్రగిరి పట్టణమున్నది. తిరుపతినుండియేకాక, ఈ చంద్రగిరి 
నుండి కూడ (శ్రీవారి సన్నిధికి కాల్మిత్రోవగలదు. 


భారత దేశ పటమందు ఈ [కిందివిధముగా మన మీ తిరుపతి, 
తిరుశుకసూరు, చంద్రగిరి పట్టణములను గుర్తింపగలము. 


తిరుపతి చరిత్రము 


అక్షింళము 'దేభాళము 
తిరుమల 10.41 ఉ॥ గ 21 తూ! 
తిరుపతి [8-88 ఉ॥ 7ర్ట 85 తూ! 


తిరుశుకనూరు 18”-08 ఉ|| 70.27 తూ॥ 
చంద్రగిరి [18 లిరనై ఉ;  70- [81 తూ! 


తిరుపతికి నేడు అధునాతన సౌకర్యములున్న రై ల్వేన్లేషను 
కలదు. ప్రభుత్వమువారిచే నడుపబడు బిస్‌సర్వీసులు కలవు, పధు 
త్వపు ప్రెవేటు ఐన్‌ స్టాఎడులునున్నవి. విమానిసౌకర్యమును ఇటీవలనే 
శేషద్మపభుత్వమువారు యాత్రికుల సౌర ర్యార్థమై యేర్చాటుచేసిం. 


పూర్వమునుండియు సల్మవదాయముగా నున్న ఆచారములో 
యాత్ర తిరుపతినుండి 1పారంభిమగును చాలమంది మెట్లు ఎక్కుట 
కూడ తిరుపతినండియే. ఏడుకొండలు వరుసగా కాలితో నడచుటయే 
వీరిలత్యము. ఆ బాధలకు తాళలేనివారు నేడు మోటాలురోడ్డుపె 
మోటారులలో పప్రయాణించుట కాననగును, _ టాక్సీలుగూడ ప్రత్యేక 
ముగా యాత్రికుల సదుపాయమునక్రై నడపబడుచున్నవి. డెవస్టానము 
వారిచే నెలకొల్పబడిన పెక్కుస్మతములు ఎగువ దిగువ తిరువతులలో 
గలవు. ఇవిగాక ఆధునిక సౌకర్యములు గలిగిన అనేక కాపేజీలు 
యాత్రికుల వినియోగార్హమై ఎగువతిరుపతిలో దేవస్థానమువారే వ్యక్తుల 
నుండి కొంతధనము సంగ్రహించి మిగిలిన ధనమును దేవస్లానమువారే 
భరించి యా యా దాతల పేరు పైననే ఆ వసతి గృహములు నిర్మించిరి. 
ఇట్టివి యనేక సౌకర్యములు య్యాతతికుల కొకు, వారి సులభతరమగు 
యాత నిర్వహణము కొజకు రూపొందించి, యాత్రికులవలన వచ్చు 
దేవస్తానపుటాదాయమును సద్వినియో 1 పజచుచున్నారు.. ఇప్పుడు 
రెండవఘాటురోడ్డుకూడ _ చంద్రగిరి వైపునుండి నిర్మంచినారు. 
ఇని పూర్మియయి.. రాకపోకలు ప్రారంభమైనందున యాికుల 


1వ అధ్యాయము శి 


సౌకర్యాలు ఇబ్బడి ముబ్బడి యగుననుటలో నెట్టి సందేహము 
లేదు. 


కాలినడక ప్రయాణమును, అందు యాత్రికుడొం దెడి యను 
భూతులు పరిశీలించ. బ్రయత్నింతము. 


కాలినడక కొంచెము శారీరక (శమయే. అయినను కమనీయ 
మయిన దృళ్యములు, అతి మనోహరమైన (పకృతి సంపద యాతతికుని 
ఆ 1పయాణము నుల్లాసముతో తువ ముట్టజేయునుగాని, యేమాత్రము 
విసువునొందింపనీయప్ప. నడవలేనివారి కందుబాటులో ' డోలీవాలా * 
లుందురు. అయితే నడకలోనున్న ఆనందాస్వాదనము దానికి తగ్గ 
రమ్య హృదయ పరిపక్వముకూడా ఉం కేగాని సాధ్యముకాదు. కొండ 
మొదటగా కనబడే ద్వారమే నేడు “అలిపిరి " గోప్పరమని చెప్పుదురు. 
ఇది “ఆదిపడి' అన్నపదానికి వచ్చిన రూపము. డీనిని మనము “ఆది 
అడుగు "గా( బేర్కొనవచ్చు. 


ఈ మొదటికొండ ఎక్కగానే ఒక పెద్ద గోపురము మనకు 
ఎదురుగా దర్శనమొస(గును. ఇది 1628 వ సంవత్సరములో మట్ల 
అనంతరాయనిచే నిర్మింపబడినవి, ఇక్కడ నుండి యాత్రికుడు 
దక్షిణదిశను ప్రయాణము చేయును. పచ్చనిగడ్డిపరచి అది భూకాంత 
కొక అలంకారమైన వలువగా మనకొక భావాన్ని బోధించును. ఒక 
వైపు అనంతమైన లోయలు. ఆ (ప్రకృతికి దాసోహమంటూ 
1పయాణము చేయచో ఇది యుల్లాసకరమగు యాత్రగా నుండును 
గాని మరోవిధముగా భావింపలేము. ఈ సమయములోనే దూరముగా 
స్వర్ణ ముఖీనది, ౫ రైల్వేలై ను, తిరుపతి పట్టణము, తిరుచానూరు పట్టణము 
అతి మనోహరముగా నొకవైపు కానవచ్చును... మరోవైపు తిరిగినచో 
నున్నతమైన పర్వతశ్రేణి, అవి తన మీదనే విరిగిపడటోతున్నట్లుగా 
నున్నవానిని సంభ్రమభయాశ్చర్యోద్విగ్న మనస్కు(డై. దర్శించును. 


శ తిరుపతి చరిత్రము 


ఇఫే కొంత దూరముసాగిన యనంతరము తన యలసట తీర్చడానికి 
కొండలే సహాయపడినవన్నట్లు మిట్ట పల్లములు లేని సమతల (ప్రదేశ 
ములో ప్రయాణమును కొనసాగించును. రెండు పక్కల చక్కని 
ప్రకృతి సౌందర్యముతో తన్మయు(డై వ్యవసాయ క్షేతభూములను 
దర్శించును. దీని తర్వాత నిక మోకాళ్లపర్వతము. ఈ కొండకనుమ 
మిక్కిలి దర్శనీయముగ. నుండుటతో నిట యాత్రికులు కొద్ది నేష్ప 
నిలిచి ఈ దృశ్య దర్శనాభిలాషాకొతుక వ్యాజమున నేదం దీర్చు 
కొందురు. 

ఈ కొండ కొనయందొక చిన్న మంటపము కలదు, ఇచటనే 
రామానుజ సన్నిధి యున్నది, దీనికే భాష్యకారుల సన్నిధియనియు 
విలుతురు.. దీనికొక సంప్రదాయపు టితి వృత్త మున్నది. ఈ 
మంటపమునందే తన మేనమామయగు తిరుమలనంవి కడ శ్రీరామా 
నుజులు శ్రీమద్రామాయణ రహస్యార్థముల నధ్యయనము గావించెడి 
వాండట. అదియు(గాక, రామానుజుండు యతియైనంత, తిరుమలను 
దర్శించినప్పుడు దేవాలయ నుర్యాదలతో నీ మంటపముకడనే తన మేన 
మామయగు తిరుమలనంబిచే సమాళ్వాసింపబడిన క్లైతిహ్యామున్న ది. 
ఇంటనే ఈయన '" ఎంబెరుమూనార్‌ ' (మనల నడపించు మహాను 
భావుండు) అను దివ్య తిదనాముండయ్యెనందురు. ఈ (తోవయంతయు 
ననేక మంటప సమ్మితము, ఇంటంగల నొకలోత్తైన బావిని "ముగ్గ 
బావి" అని పేర్కొందురు. ఈ (తోవ సమీపముననే యెడమ 
వైపున నొకమంటపమున్నది. అది ' ఘంట మంటప మని ” పిలిచెదరు, 
దీని మైతిహ్యమిట్లు చెప్పుదురు. (శ్రీవారి మధ్యాహ్న ని వేదనానంతరము 
ఇ6టంగల ఘంట కొట్టబిడెడిదట. ఆ ఘంటా నాదము విన్న తరువాతనే 
చంద్రగిరి రాజైన శ్రీ రంగనాథ యాదవరాయలు తన భోజనమొనర్చు 
వాండట,  అవాచారి కోనకు సమీపముననే చంద్రగిరి వైపుగా తిరు 
మలకు వచ్చుటకు ఏనుగులు నడచు తోవయున్నది, దీనినే ఏనుగుల 
(తోవ అని పిలిచెదరు. 


1=వ అధ్యాయము ర్‌ 


ఇటీవలి కాలములో నీ కాలిబాటయంతట నుపాహారళాలలు 
వెలసినవి. ఈ త్రోవలో దారి బిచ్చగాండ్ర యలజడి ఎక్కువ. 
అనేకవిధములై న, బహువ్యాషృతులై న, బహువేషధారులై న బిచ్చ 
గాండ్రిట( గానవత్తురు, ఆన క్తిగల యాత్రికునకు మానవునిలోని 
దార్మిద్య్మమెట్టి నీచోపాయములను స్ఫురింప ేసి యెట్టి యవస్థలకు గుటీ 
చేయునో వీరిని పరిశీలించిన తెలియగలదు. బ్రో ఖ్మేత్సృవ "కాలమందు 
వీరి యుద్దృతిని గూర్చి చెప్పంబనిలేదు. .వీదలకన్న దానమనునది 
ఈ సమయమున నొక ప్రత్యేకాకర్షణము, 


ఇక మోటారుకారుపై 1పయాణించు యాత్రికు6 డీ ప్రకృతి 
సరిశీలావకాళమును బోగొట్టుకొనుటయేగాక మానవ స్వభావ పరిశీలన 
మును చేయు సదవకాశము ననుభ్ధవింపలేడు. కాలినడక (తోవ యుళత్సా 
హోత్చాదకముకాగా, మోటారు త్రోవ బహు సూక్మవకగతుల కాల 
వాలమై, (పతిసన్నని వంపులోను, తొను చూచెడి పకృతి సౌందర్య 
దర్శనా పేకను మరల్చి తన జీఏతప్ప మనుగడవైగల (ప్రమత్తతను 
'పొచ్చరించును. 


తిరుపతి పృట్టక మునుపే పల్లవుల చోళుల కాలమునుండి 
“ తిరుళకనూరు " (తిరచానూరు) ( గామ ములో “గ్రామసంఘము' లేక 
“గ్రామసభ ' యొకటి యుండెడిది. ఇది (శ్రీవారి ఆలయ నిర్వహణ 
వ్యశహారమును పరిశీలించుచుండెడిది. తిరుపతికి రెండుమైళ్ళు దక్షిణ 
మున స్వర్హముఖీనది యొడ్డున నీ గ్రామమున్నది. అనేకమైన పంట 
కొల్వలీనదినుండీ వెల్వడీ ఈ (గ్రామములకు చుట్టుప్రక్కలగల పంట 
పొలములకు నీటినందించుచున్నది. ఈ [పదేళమునుండియే 'వడుగరి 
దేశమని పిలుతురు,. కాని పరిస్థితుల ప్రభావముచే తిరుమల (శ్రీవారి 
ఆలయమున కనుబంధింసబడిన అన్నివృత్తుల వారును విధిగా తిరుపతిలో 
నివాస మేర్చజుచుకొనుట విధియై, యా తిరుపతి పట్టణమభివృద్ధి 
నొందుటకు హేతువయ్యెను, 


గి తిరుపతి చరీవ్రము 


చంద్రగిరి : సాళువ నరసింగరాయని ముత్తాతయగు సాళువ 
మంగి దేవుని కాలమునుండి ఈ చంద్రగిరి పట్టిణమున్నట్లు చారిత్ర 
కాధారము కలదు. ఈతడు మధుర సుల్తానుల నెదుర్కొనుటకై వీర 
కుమారకంపనిచే నేర్పాటుగావింంపబడిన సై న్యాధికారులలో నొకడు. 
ఇది [14వ శతాబ్దపుటాదికాలములో నిది. ఇదియొక పెద్ద పట్టణముగా 
రూపొంది సాయుధ సంరత్షణాత్మకమై మొదటగా సొళువులకు ఐల 
మైన కోటమై, ఆ తరువాత విజయనగరరాజులకు వళశమయ్యెను. 
విజయనగరరాజుల యనంతరము దీని పప్రాభవము తగ్గెను. నాటి 
మహా సౌధ ప్రదేశములు నేడు పచ్చిక బీళ్ళయ్యెను. ప్రాచీన దుర్గ 
ములు, అగడ్తలు, సుందర సౌధములు నేడు వాని ప్రాత సొగసును 
గుర్తు చేయుచున్నవి. (గ్రామమునకు నుత్తరముగా మైలు దూరములో 
చంద్రగిరికి రైల్వేస్టేషను గలదు. 


శ్రీవారి ఆలయమున్న తిరుమల కొండలు మన దృష్టి 
నెక్కువగా నాకర్షింపవలసియున్నది. బహుళ (ప్రచార మొందిన 
నాలుగు తోవలు ఈ కొండల నెక్కుటకుగాను గలవు. తిరుపతినుండి 
చంద్రగికినుండి గల రెండు త్రోవల విషయ మీవరకే చర్చింపబడినవి. 
తూర్చునగల “మామండూరు కొండ (తోవనుగల బాలుపల్లి నుండి 
పోయెడిది మూడవది. పశ్చిమమునగల “నాగపట్ల”" (గామమునుండి 
నాల్గవది. ఇంకను ఇతరములగు కాలిబాటలున్నవి. 18వ శతాబ్దిలో 
మిగుల (పళస్తినొందిన “కార్కంబాడి" అను కాలిబాట యొకటి కలదు. 
ఇది తలకోన జలపాతమును గలిపెడి యరణ్య మార్గము. ఇది తిరు 
మలకు మిక్కిలి పశ్చిమముగానున్న మార్గము. 


తిరుమల కొండలవరుస తూర్చుకనుమలలోనిది. మద్రాసుకు 
దక్షీణమునగల “అన్నామలై * నుండి (ప్రారంభమయి మైసూరునకు 
తూర్చు సరిహద్ధుపాంతమగు కోయంబత్తూరు, నేలము, ఉ త్తరఆర్హాటు 
జిల్లాలగుండా [ప్రయాణించి చిత్తూను జిల్లాలోని పల్మనేరునకు జేరును. 


1వ అధ్యాయము (| 


ఇక్కడను=డి యీ కొండలు కొంత వై పు "తలకోన ” జలపాతమువరకు 
నీళాన్యముగా( బయనించి మకల తిరుమల వరకు తూర్చునకు పయా 
ఇము చేయును. తలకోననుండి తిరుమలవరరు డీనిపొడవు 12 మెళ్లు. 
కొని దేని చుట్టుప్రక్కలగల అటవీమార్గిముతో గలసి యిది. 20 మైళ్ల 
విస్తృతి గలిగియుండును. అనాదినుండి ఈ (పదేశము పరమ పవిత్ర 
మెనది. దీనికి. దార్కాణముగా నీ తలకోన జలపాతమునకు బాగుగా 
పశ్చిమముననున్న మరియొక జలపాతమును 'పాపవినాశనకోన” 
యని బిలచెదర.. తూవ్పనగల జలపాతముగూడ పాపపినాశ నప్పకోనయిే,. 
ఈ పర్వతృపా. తమంతయు నిట్టి యినేక జలపొతములతోను, దట్టమైన 
అడవులతోను. (పధానముగా వన్యమృగములతోను నుండును. ఈ అడ 
వులయందు ర క్రథంచనప్ప వృక్షీజొతి ఎక్కు వగా నుండును. కొండల 
లోయలలోను, కొండలోని చిట్టడవుల యందును నట నట ఓషది 
సంబంధిత మగు పలురకముల నవృక్తపంపదయు గలదు, తలకోన వై పున 
గల కొండలఎత్తు సముద్రపు మట్టమునకు ౧,588" అడుగులు. తిరుమల 
కొండలకు పబ్చిమమునకు గల నారాయణాది యున్నవి. సమ్ముద 
మట్టమునకు 8,622 అడుగులు, 


“తలకోన ' జలపాతము, దానికి సంబంధించిన (ప్రవాహము 
తూర్చుకనుమలలోని ' తలకోన ప్రాంశమున నీ కొండలు ఉత్తరమున 
నుండి తూర్పునకు మెలితిరుగుట వలన కలిగిన యొత్తిడి ఫలితమని 
చర్మితకారు లూహింతురు. ఇంట నుత్తకమున కొండల ఎత్తు, 8.500 
దక్షిణమున 8,800" జలపాతపు కొండ ఎత్తు 2,650 జలపొతము పడెడి 
ఎత్తు 80*. పాకాల-ధర్మవరముర్వై లుమార్ల్గ మీచోట సమ్ముదమట్టము 
నకు [800 నుండి 2000" వరకు వున్నది. ఇచట కొండకు పశ్చిమ 
ముగా దిగువునగల సమతల ప్రదేశమున సిద్ధేశ్వరాలయమున్నది. 
కొండపై గల ప్ర్వపథమ జలపాత మగుటచే. దీనికి “తలకోన” జల 
పొతమనిరి, 


| తిరుపతి చరిత్రము 


కొండపై గల (శ్రీవారి ఆలయమున కతిసమీపమునగల జలపాత 
ములు రండు. ఒకటి తూర్చునగల పాపవినాశనము, రెండవది 
“అవాచారికోన '. దేవాలయమునకు నుత్తరముగా (పవహించెడిది 
పాపవినాశనము. రెండవది ఆగ్నేయముగా6 (బయాణించును, ఇవి 
రెండును అనేక తీర్థ సమ్మీశ్రితమగుటచే మిగుల ప్రశస్తి గన్నట్టివి. 


పొవవినాశనపు వంక ; 

వాయవ్య నైబుకతీ వల్లు ప్రదేశము= 6 బవహించుచున్న 
సే వంక కనేక చిన్న నిటి వాయిలు గలవు. అందు * వాయవ్యమున 
పసుష్పతీర్థము, కుమారతీర్థము, రామకృష్ణతీర్ధము, _ తుంబురుకోనలు 
పసిద్ధి వహించినట్టివి. నై బుతీ దిశను జాబాలి, ఆకాశగంగ, పాప 
వినాశనము, సనకసనందన తీర్థములువున్నవి. ఇందు. అత్యంత 
ప్రాముఖ్యము వహించినవి తుంబురుకోన, ఆకాశగంగ, పొపనినాశనము 
అను పేరుగల తీర్థములు, 


ా 


తుంబురుకోన : 


ఈ కోనకడకు మామండూరు గై ల్వేస్టేషనునుండి సులువుగా 
'పయూణము చేయవచ్చును. ఈ జలపాతము మిగుల ఎత్తునుండి పడుచు 
నిట్టనిలువుగా పెద్ద ధారతో దిగువున కుజుకును. అటనుండి నల్లరాతి 
బండలమీదుగా  సీరు ప్రవహించును. నీరంతయు స్వచ్చముగా 
నుండును. చేపలు సరువురెత్తుచు కమనీయముగా దర్శనమొసంగును. 
జలపాత సమీప 'పదేశమునగల వృక్షసంపద మిగుల దట్టము. ' గంభీ 
రము, మనోహర సౌందర్య స్ఫోరకము. దీనికొక యెతిహ్యామున్నది. 
అనేక మునిజన సంవాసితమైన దీ (పదేశము, పులులు తదితరములగు 
యడవి జంతువుల వేటాడుట కిది యనుకూలమగు స్థలము. ఇటనొక 
గుహకలదు. ఆగుహనుండి (శ్రీవారి ఆలయయునకు మార్గము గలదని 


1వ అధ్యాయము 


కొందజు చెప్పుదురు. ఇంతకంటె ముఖ్యమైన విషయమే మన 14వ 
శతాబ్దమున వ్మిగహ విధ్వంసకులగు ముసల్మానుల దండయాళతా సంద 
రృమున, వారినీ తప్పించుకొనుటకు (శ్రీరంగమునుండి (శ్రీరంగనాథుని 
యుత్సవమూ్తిని తిపమలకు చేరవేయుచు మార్గమధ్యమున నిచ్చోట 
నా వ్మీగహవాహకుండు వ్యిగహముతో నీలోయలో పడెననియు, నట 
దైవవళమున నంతకుముందే మందిరము విర్శాణమై యుండెననియు, 
ఆ మంటపములో నీ శ్రీరంగనాథుండు తిరుమలకు చేరుటకుముందు 
కొంతకాల మిట పూజింపబడెనని చెప్పుదురు. దీనికి తార్కాణముగా 
'ప్రవాహమధ్యమునగల నొకమ౦టప మీ మైకిహ్యామును బుజువు 
పజచుచు దర్శనమొసంగును. 


ఆలయమునకు మూడుమైళ్ల దూరములో నీ పాసనాశన జలపాత 
మున్నది. యాత్రికుని పాపములన్నియు నీ జలపాత స్నానము కెళన 
మొనర్చునని విశ్వాణము. తిరుమలనంబి (శ్రీ స్వామివారికి నిత్య తిరు 
మంజనార్థము జలమును సంగహించుచుండెననియు, నాతని భక్తి 
తత్పరతను బరీక్షించుటకు (శ్రీ వేంకకపేశ్వరస్వామివారు. వేటకాని 
రూపము నాతని గలిసి తన దాహము దీర్చ నాకలళ జలము నొనంగు 
మనియడిగిరట. కౌని యాతండు తిరస్కరించుటవే న్యాగహించి యొక 
బాణముతో కలకమునకు రంధమొనర్చి యా జలమును పానము చేనె 
నట. ఇది యెజుగని తిరుమలనంబి, డేవాలయమునకేగి కలశములో 
జలము నిండుకొనియుండుట గాంచి విస్మితుడయ్యెను. దానికితోడు 
అభిషిక్త గ్మాతుండగు (శ్రీవారును, నాతనిని మరింత యాశ్చర్యమగ్నుని 
గావించెను. తెల్లవారినంత తిరుమలనంవి తీర్చగవాణార్థమై బయలు 
దేరుటలో నీ వేటకాని స్వరూపములోనున్న (శ్రీవారాతని నెదుర్కొబని, 
పాపవినాళతీర్థ సమపవిశత్రమగు జలధారయొకటి యత్యంత సమీప 
మున నున్న దానిని జూపెనట. దానికై యా వేటకొడు తనకడ దాణ 
మును వింటను. సంధించి నేబప్రెగొట్ట యా జలధారి యేర్చడినట్లు 


10 తిరపతి చరిత్రము 


చెప్పుదులు. ఇదియే 'ఆకాళగంగ"యను పేరుతోం బీలవబడుచున్నది. 
నాటిముండి తిరుషలనంది స్వామివారి నేవక్రై యాకాళగంగనే తెచ్చు 
చుండెను. ఐతిహ్య మీ రెండు జలధారలకు సం పయటత యాశ్రి 
రులు తప్పవింరీగా నీ రెంటియంమను స్నానమొనర్హురు. 


ఆఅవాచారి వంక ; 

ఇది యొక జలసంగమ స్టంము. ఈ వంఠ కాలిబాటకును 
మోటారు రోడ్డువకును తగులును, ఉత్తరదిశనుగల గోగర్భ వై కుంఠ 
తీర్థములనుండి దక్షిణమునకుగల శేష, సీతమ్మ తీర్థములనుండి జల 
మును (గ్రహించుము. భీమతీర్థము, ఆళ్వారుతీర్థము ఇవి తిరుపతివై పు 
గల దూరతీ5ముననున్న తీర్వములు. తలకోన కీశాన్యదిశగా పర్వత 
(శేణి పంప్పకు వేంకటగిరి వ వైపునకు తిరిగిన యొత్తిడిచే ననేక జల 
ధార. లేర్చడినవి. కొండకు తూర్చువై పున ననేక తీర్చములున్నవి. 
అయినను తూమ్బు పడమరలగల తీర్టములన్నియు పాపవినాశమను పేరం 
బర(గుచున్నవి.. ఇది ' పాపదహనముతీ"ను నర్దమిచ్చు “ వేంకట) శబ్ద 
మున కవ్వర్హమైయున్నది. ఈ విషయమును ప్రకటించుచు ననేక 
పురాణకథలు యాత్రికుని మనస్సు నాకర్షించును. 


ఈ పవ్మిత తీర్థముల చరత ముగింప టోవుటకు ముందు వేంక 
టా వికి సమమగు పోలికలు కచిగిన అహోబిల పర్వత దేవాలయము 
మనము దృష్టికి. దెచ్చుకోవలెను. 


ఈ యహోబిల పర్వతమున అసహజమైన వంపు కలిగి రెండుగా 

చీలిన (దేశమును. నేడు ' జ్వాలానరసింహ ప్రచేశ "మని బిలుచు 
చున్నారు. తిరుమలలో గఏధముగా పాపవినాశ జలపాతము గలిగి 
యుుడెనో నిట గూడ నొక కొండధార భవనాశనీ నామములో నున్నది. 
దీనిని చేరగలుగుటక్యంత న్లేళ సాధ్యము. ప్వ్యత మిరువె వైపుల నిట్ట 
నిలువుగా నుండి కొన్ని వందల యడుగుల లోతుండును. కాని దృళ్య 


సప లాం యము 
అధ్యాయము [1 


ములు మాత మకి మనోహరము, ఇంటే యొోకొపక్కన గల నను 
కాలిబాట జ్వాలా నృసింహస్వామివారి పవ టి 
అచట నొకచల్ల ని నీటిపడియగూడ గలదు, ల 
యట నొక యుక్కు స్తంభము గలదు. 
దీనినికౌగిలింతురట. దీనిని యాత్రికులు 


బాగుగా క్రో ండపై నెక్కిన 
సంకానార్థమైవచ్చిన దంపతులు 
పరమ పవిత్రమెన (పదే 

ముగా భావింతురు. క్రూర్చుకనుమల టా. 
లతో నిండియున్న ది. గ 

ఈ తిరుమల పర్వతమున కనేక 'షేజ్ళన్నవి. శషాదలము, గిరుడా 
చలము, వేంకటాచలము, నారాయణ్నాది, వృషభాద్రి, వృష్మాది, అంజ 
నాది అనునవి వానిలో కొన్నిముఖ్యమైనవి. ఇందుకుగల ప్రతినామమున 
కొక ప్రత్యేకమగు నై తిహ్యామున్నది. నేటి ఆధునికుల మతరహిత 
తత్వము ననుసరించి వీనికిగల ప్రామాణ్యము కొంతతిగ్గిన తగ్గవచ్చును. 
అయినను స్థలవిశేషమును గుణించి చెప్పవలసినపుడు కొంత దాని 
(ప్రాచీనతను గుజించియు చెప్పవలసివచ్చును. క్రీ, శ. 15వ శతాబ్దము 
నకు పూర్వ మీ పర్వతము "“ వేంగడము " ' తిరువేంగడము " ఆన్న పద 
ములతోనే శాననములలోని కెక్కుటను గమనింపవలసియున్నది. 


11 తిరుమల శ్రీవారి ఆలయ (ప్రదేశవర్షనము 
ణం 


నేడు మూలమూర్తియు, ధృవమూర్రియు నగు శ్రీ వేంక పేశ్వర 
స్వామివారు నిలిచియున్న స్థలము తిరుమల కొండశిఖరమని యొక 
ప్రాచీనాభిపాయమున్నది. ప్రాచీన తమిళ కొవ్యమగు ' శిలప్పదికారమ " 
ను (గ్రంథములో నీ విషయమిట్లు (వ్రాయబడియున్నది. 
“వేజడ మెన్నుమ్‌ ఓజ్లయర్‌ మలయ్‌ యత్తుచ్చిమీమి_3” 
వేంకటాచరిమనే ఎత్తైన కొండపై వసించిన స్వామి యనియర్థము. 


ఈమూర్తి స్వయంవ్య క్తమేగాని స్థాపనమూ ర్తి మ్యాశముకాదు. 
ఈ కారణముచేతనే నీ స్వామిని 'ఉచ్చియిల్‌ నిన్హాన్‌' (కొండకొన నున్న 


19 తిరుపతి చరిత్రము 


స్వామి అని పేర్కొనిరి. స్వామివారి ప్రసాదముల కొలమానము 
నకును అనేక శతాబ్దములవరకు కూడ “ఉచ్చియిల్‌ -నిన్హాన్‌_కాల్‌” అనియే 
పేర్కొనిరి. 18వ శతాబ్దము మధ్యభాగము వరకు నీ యభిప్రాయమే 
యనుసరింపబడినది. దేవాలయ పరిసరములు, స్థలపరిశీలనా పరిజ్ఞానము 
మెజుగుబడిన తరువాత, దేవాలయము పరిసరములకెంతో లోతైన 
'పదేశములో నున్నదనెడు భావము కల్గినది, ఈ భావము నానాటికి 
బలపడినది. పదునాలుగవ శతాబ్దమున నుళ్సవమూర్తికి “మలయ 
కునియ నిన్దాన్‌" అనుపేరుంచుట, ప్రసాదపు కొలమానము కూడ “మలై 
కునియ నిన్హాన్‌- కాల్‌ అని పేరుమార్చుట జరిగినది. కొండపైగల 
కొలమానమునకును దిగువున నున్న స్వామికి నుపయోగించెడి కొల 
మానమునకును భేదమున్నది. పూర్వాపరములందుంచబడిన పేళ్ల లోగల 
అర్థములోని మార్చేమైన గలదేమో తెలియజాలము. దిగువున నున్న 
స్వామికి నుపయోగించెడి కొలమానమును ' ఆరుమోనిదేవన్‌ *" అనియు 
తరువాత “చాళుక్య నారాయణన్‌ కాల్‌ ' అనియు చెప్పిరి. 1854వ 
సంవత్సరమునాటికి మలై కునియ నిన్హాన్‌" ఆను వేరు శాసనములలో 
గానవచ్చివప్పటికిని దేవాలయ నిమ్నతా పరిజ్ఞాన మప్పటికి రెండు 
శతాబ్ధములకు ముందునుండి యే కలిగినదని యూహింపవచ్చును. దీనికి 
తార్కాజముగా ెరియనంబి శిష్యులకు '"మృలైకునియ నిన్హాన్‌ " అను 
గృవానామ ముండెడీది. తిరుమల ఛశ్రీవారికిగల పేళ్లలో విదియొకటిగా 
మనము గుర్తింపవచ్చును. ఆళవందారు శిష్యులలో పెరియనంబి 
యొకరు. ఈశళని జనన కాలము క్రీ, ఈ. 087 (ప్రాంతముగా గుర్తించిరి, 
“మలై కనియ నిన్హాన్‌* 'పేరుకూడ సుమారు 080 వ సంవత్సరము 
(పాంతములో పుట్టియండనగును. ప్రాథమిక దేవాలయ నిర్మాణములో 
నీతడు భాగస్వామ్యము వహించియుండుననుట అసంగతము కాజాలదు. 
అప్పుడే దేవాలయ ప్రాముఖ్యతను బట్టి యీ స్వామి ' మలై కునియ 
నిస్హాన్‌ " "సేరుపొంది యుండుట నూహింపవచ్చును, 


1ఎవ అధ్యాయము లి 


'దేవాలయమున కుత్తరమున నీకొండల యెత్తు 8,428“, లలో 
త్రికోణాకృకి గలిగియున్నవి. దానికి కొం ముండు “జాబాలి తీర్థమున్నది 
దాని యెత్తు 8,177", తూర్చున నీ కొండలు 2,260" నుండి 2,700 
వరకు నెత్తు గలిగియున్నది. దక్షిణమున నీ కొండల యెత్తు 2,020", 
వరకు గలదు. వాయవ్య దిశనుగల నారాయణాదది ఎత్తు 8,020. 
ఇదియే అన్నింటికంటె మిగుల యెత్తైన [1పదేశము. ఈ అంకెలు 
తిరుమల శ్రీవారి దేవాలయ మెంతదిగువున గలదో స్పష్టపజచుచు 
“మలై కనియనిన్దాన్‌ * అను పేరునకెట్లు తగియున్నదో తెలుపును. 


111 శ్రీవారి ఆలయ స్థల స్మృతులు 
స్థల మాహోత్మ్యములు : 

స్థల స్మృతులను గుణించి తెలిసికొననిదే శ్రీవారి ఆలయ స్థల 
వర్ణనము పూర్తికాదు. ఇది సం్యగహముగా నిట వివరింపబడుచున్నది. 
దక్షీణ భారతములోని అనేక పుణ్య స్థలములు మహమ్మదీయుల దురా 
శ్రమణమునకు గుజిమై మిక్కిలి నాశమొనర్చబడినవి. కాని తిరు 
మల శ్రీవారి ఆలయమట్టిదురవస్థకు గుజికాకుండుట స్వామివారి 
మాహాత్మ్యముగా మొదట పేర్కొన వలసియున్నది. తరువాత నీ 
(ప్రచేళము సకుస్న రహస్య స్టావరమును, కారణమగును. కనుకనే నిది 
మిక్కిలి భదతావహమయినది. హిందూ రాజుల పరస్పర విద్వేషా 
సూయలపై దేశ భవిష్యత్తు ఆధారపడి యున్నను దేశమునే 
రాజు పాలింపవచ్చినను (శ్రీవారి ఆలయపురోభివృద్ది యేవిధముగను 
నాటంక సజుపబడలేదు. విజయమందిన ప్రతిరాజును దేవాలయ పురోన్న 
శకి తనకోపినంత దానమిచ్చెడి వాడని శాసనాధారములచే తెలియ 
వచ్చును, తిరుమల శ్రీవారి ఆలయ (ప్రాంతములు విచేశీమతాను 
యాయుల దాడులకు గుణియయిన విధానము దాని వలన దేవాలయ 
పురోన్నతి కెట్టి విపత్తు వాటిల్లైనో యిట మనము తెలతిసికొనవలసి 
యున్నది, 


14 తిరుపతి చరిత్రము 


మొదటగా వ దేశీదురాగతుల మన స్తశ్వ పరిశీలనము నతి త్వరి 
తముగా (గ్రహించి వారికి వెనువెంటనే దేవాలయపు రాబడిలోని కొంత 
సొమ్మును వారి కర్పించుట యన్న విధానము విదేశీదుండగులకు పాలిచ్చు 
గోవు పొదుగును ఛేదించుట మంచిది కౌదనెడి సూక్తిని దలపించినది. 
చిత్తూరు జిల్లాలోని ఈళాన్య దిశనుగల ' కాన్గుండి " జమీందారీ ప్రాంత 
మున ఈ తూర్పు కనుమలు (ప్రవేశించి ఆవి యుత్తర దిశగా (ప్రయా 
జీంచి, క్రమక్రమముగా దూర్చు దిళకు వంగి తిరుపతి వరకు [పయా 
జించును. ఇచట ఒక వరున పొడవైన లోయగా చీలి ఉత్తరదిశగా 
“కార్కంబాడి *, “మామండూరు " (గామములగుండా కడపజిల్లాలో నికి 
పోవును. మామండూరు లోయకు(దూర్చున నీ కనుమలు మరల 
యొకసారి యున్నతిని బడసి కాళహస్తి జమీందారీ [ప్రాంతమునుండి 
నెల్లూరు జిల్లాల్లో (ప్రవేశించువరకు నాగ్నేయదిశను బియనించును, 
ఈ కనుమల వరుస “బాల్‌ఘాట్‌”, లేక మైసూరు ప్రాంతములను 
“-పేయన్‌ ఘాట్‌ ” తో వేబుపజచును. 


శ్రీంననండి యీ కొండలప్రైకి చేరుటకనేక దారులున్నవి. 
వానిలో ముఖ్యమైనవి కల్లూరు, మొగిలి, శయనగుంట (త్రోవలు. 
తూర్పుననున్న నాలుగవ (తోవ “కార్కంబాడి * తోవ. ఇది 18వ 
శతాబ్దములో చరిశ్రాత్మకముగా ,(పసిద్ధిగన్నట్టిది. భాకరాపేటకు పోవు 
“నాగపట్ల * కొండ (తోవకు(గూడ కొంత. ప్రాముఖ్యముకలదు. ఈ 
(త్రోవలు విదేశీ దురాగతులకు కొంత వసతి సమకూర్చి పెట్టినవి, 
దామలచెఖువు తోవ, కార్క్శంబాడి తోవలు దుర్శాక్రమణ దారులకు 
చంద్రగిరి తిరుపతులకు మార్గమీయనంతవరకు తీరుమల శ్రీవారి 
యౌరియస్థితి కెట్టి భంగముకలుగలేదని నిస్పంశయముగా చెప్పవచ్చును. 


కొల్లూరు (త్రోవ దామలచెజువు లోయగుండా చంద్రగిరి తాలూ 
కాలో [పయాణించి కల్లూరు పాలియం పీలేరు తాలూకొలను చేరును. 
మదాను కడప రహదారి మార్గము ఈ త్రోవగుంగా పోవును. 


1వ అధ్యాయము ర్‌ 


మొగిలి త్రోవ చిత్తూరు తాలూకాలో గలదు, దీనిలో నుండియే 
మద్రాసు- బెంగుళూరు. రహదారి మార్గము జోవును. ఇట గల 
పర్వతము (క్రమోన్నళము, గుడియాత్తం, పల్మగేరు రహదారి మార్గము 
గుండా శయనగుంట [తోవ గలదు. ఇది మొగిలి తోవతో కలియును. 
థది నిట్ట నిలువుగా నెక్కవలయును. నుడియా త్తం తాలూకాకు 
పశ్చిమ సరిహద్దునగల "నాయకనేరి" కొండ (తోవగుండా బెంగుళూరు 
నకుగల పాత బాటకూడ చాల నిట్టనిలువుగా నెక్క వలసినట్టిదే. 


క్రీ. ఈ. 1010వ సంవత్సరములో దక్షీణభారతము పై మాలిక్‌ 
కాఫరు చేసిన దండయా్యత రామేశ్వరమువరకు చిచ్చుపెట్టినది. ఈ 
మారణహోమములో తిరుమల, దాని పరిసర (ప్రవేశములకు కొంత 
ముప్పు వాటిల్లి నట్లు వినబోము. అంతేకాక చోళుల, పాండ్యుల, 
హోయసాళుల, విజయనగర రాజుల క్రమపాలనమును నెట్టి వైపరీ 
త్యము తిరుమల (ప్రాంకములకు సంభవింపనీయలేదు. ఏమైనప్పటికిని, 
విజయనగరరాజ్యము [క్రీ ఈ. 1585 ప్రాంతములో తళ్లి కోటయుర్దా 
నంతరము పరిస్థితులు కొంత ప్రమాద స్థాయిని చేరుకొన్నవి. బీజ 
పూరు సుల్తానువకు ఢిల్లీ సుల్తానగు షాజహానునకు జరిగిన యొప్పందిము 
(ప్రకారము క్రీ. ఈ. 1888లో చంద్రగిరి గోల్కొండ నవాబులవళమైనది. 
ఈ [ప్రాంతములకు తరువాత వచ్చిన సాహసిక విజేత శివాజీ 
గోల్కొండ నవాబుతో జరిగినయొక యొప్పందము (ప్రకారము తన 
తమ్ముడైన వెంకాజీ తమ తండి నుండి రాజ్యమును సం(క్రమింపజేసి 
కొని యనుభవించుచుండెను. ఈతండే కర్ణాట దేశముపై దండ 
యాత్ర జరిపెను. [క్రీ శ 1870లో నీయన కల్లూరు కనుమగుండా 
కర్ణాటమును (ప్రవేశించెను. వెళ్లూరు, అరణి, జింజీ, పట్టణములను 
పట్టుకొనెను, కౌని తన సహచరుడై న గోల్కొండనవాబు పిలుపుపై 
నట నుండి తిరిగి పోవలసివచ్చెను. [క్రీ శ. 1874వ సంవళ్సరములో 
తనకుతానే ప్రభువుగా (ప్రకటించుకొని యీ విధమయిన దండయాత్ర 


18 తిరుపతి చరిత్రము 


ములో నబాబుసోదరుడు ' ఆబ్లుల్‌వహబ్‌ " అను నాతండు దేవాలయపు 
రాబడిలో తనకును కొంతభాగమును కోరియుండెను. బిటిషువారు 
ఈ సమయములో కడు జాగరూకులై ప్రవర్తించి యీ (ప్రయత్నమును 
విఫలమొనర్చిరి. ఈతండు చందిగిరికోటను మొదట స్వాధీనము 
గావించుకొవి (బైటిషువారిపై దెబ్బతీయుటకు తగిన అదనుకై నిరీక్షించు 
చుండెను. ' బుస్సీ" దొర హైదరాబాదుకు పోవుచు తోవలో తిరుపతిలో 
నాగెను. ఈతడు దేవాలయపు పొటదారుకడ బలవంతముగా నొక 
సంవత్ప్సరపుటాదాయమును రాబట్టంగళ్లెను. ఈ కార్యక మములో 
నెల్లారులోనున్న నజీబుల్లా, చంద్రగిరిలో అబ్దుల్‌ వహబ్‌ ఈయనకు 
పూర్తిగా సహాయపడిరి ఇది జరిగిన కాలము 1758 వ సంవత్సరము 
అక్షోవిరునెల. 


మహారాష్ట్రల నేనాని గోపాలరావు. కౌర్కంబాడివద్దగల నైన్య 
మునకు ముఖ్యుడగు బాలాజీరావుచే ఆత్యవసరముగ( బిలిపింప( 
బడెను. ఈ నైన్యమును నడిపించువా౦డు నారాయణ ళాన్త్రీఅను 
నేనాని. జులై 1750వ సంవత్సరములో నీమన మరల తిరుమల 
దేవాలయమును స్వాధీనపణచుకొనెను, ఇది 'పాలేగర్‌ " సహాయ 
ముతో జరిగినది. దీని నెదుర్కొనుటక్రై (బిటిషువారు 800 సిపాయి 
లను 16 మంది యూరోపియను అధికారులను కొండపైకి పంపిరి. 
కాని 800 సిపాయిలలో కేవలము 60) మంది మాతమే 
కొండ నెక్కుటకనువతింపంబడిరి. _ వీరెనుబదిమంది కొండనెక్కి 
దేవాలయ [పాంగణమున నొకయుద్ధకాండను జరిపిన ఫలితముగా 
నిరువైపులననేపలు వాతులైరి. దానితో మరికొందలు నైనికులు 
(క్రింద నుండి పంపంబడి3. కాని వీరిలో గూడననేకులు కోండ నెక్కుటి 
కనుమతింపబడర్రైరి. ఆకారణముచే నింగ్తీషువారు కోపోదదిక్తులె రి. 
వారి నేనానియగు ' మేజర్‌ కాలి మండ్‌ ' కరకంబాడి [గామమును 
ముట్టడించి తగుల బెట్టించెను.  నారాయశణళాస్త్రికి వెనుకకు మణలక 


1=వ అధ్యాయము [1 


తప్పని స్టితిగలిగెను. _దేవాలయమునకాంగ్లేయులు మరల వచ్చుటకు 
అంగీకారమయ్యెను. ఆర్కాటు నవాబుకు, (థఫెంచివారికి, ఇంగ్లీషు 
వారికి పరంపరగా ప్రతినిధిగా నప్పుడుండిన దొరై శ్రీనివాసాచారి 
మహమ్మదీయులకు కొండనెక్కుయవకాశము విరోధించుటయే పవిత్ర 
విధిగా తలంచినట్టివాడు. 


(క్రీ. ఈ. 1770 వ సంవత్సరములో మైసూరు యుద్ధము ప్రజ్వరిల్లి 
నప్పుడు ఉత్తరపు వైపు పులికాట్టు, దక్షిణపువై పు పాండిచ్చేరి వరకు 
గల (ప్రదేశమును, వెల్లూరునకు చుట్టునుగల (ప్రదేశమును హైదరు 
సర్వనాశనముగావించెను ఈ పపయత్నము నిరోధించుటకుగాను 
'కొలోనెల్‌ బెయిలీ" అను నాతనిని గుంటూరునుండి కాళహస్తి, తిరు 
పతుల మీదుగాంబంప(బడెను. కాని యీ కలోనెల్‌ బెయిలీ ఈ (తోవ 
మిగుల 1పమాదకరమని భావించెను. కనుకనే యాతండు తీరప్రాంతము 


గుండా పయనించెను. దావితో శిరుపతి. తిరుమలలు రెండు వినాశము 
నుండి తప్పింపబడినవి. 


(కీ ఈ. 1781 లో జరిగిన "షోళింగరు దండయాత *- అనంత 
రము, [1780-81 లో జరిగిన ' వెల్లూరు ముట్టడి " కింబూర్వము కల్లూరు 
కనుమవద్ద హైదరు తానుగానుండి, వెల్లూరులోమన్న ఇంగ్లీ షువారికి 
సరఫరాల నడ్డగింపజేయుటకుగాను కార్వేటినగర, కాళహస్టి జమీం 
దారుల సహాయ సహకారములను బ్నూర్తిగా పొందెను. దేవస్థానపు 
ప్రతి విధులుగూడ నీతవితో చేయికలిపిరి. ఈ కారణముగా తిరుమల 
తిరుపతి నగరము లెట్టిముట్టడి లేక సంరక్షింపబడెను. మహమ్మద్‌ 
ఆలీ సోదరుండు చందగిరిని హైదరున కొసంగెను. క్రీ. ఈ. 1701లో 
“సర్‌ ఈర్‌కూట్‌ ' చంద్రగిరిని తన సమీప (పదేశములోనుంచు కొనియు 
దాని నాతంయ ముట్టడింప యత్నింపలేదు. అస్పటికి చంద్రగిరి 
' అబ్దుల్‌ వహబ్‌ * స్వాధీనములో నుండెను. కాని దాని ప్రాముఖ్యము 
నీఠడు విస్మరింపలేదు. 1782 వ సంవత్సరములో ' అబ్బుల్‌ వనహబ్‌" 


లి తిరుపతి చరిత్రము 


నుండి చర్చదగిరి పట్టణమును విముకక్తిగానించి యాతనిని శ్రీరంగ 
పట్టణమునకు బందీగాంబంపెను. ఈ హైదరు. చిత్తూరునకు సమీప 
మునగల ' నరసింగరాయనిపేట ' కడ మరణించెను. నేటికిని ఈతని 
సమాధి అచ్చట గలదు. ఆఅత(డు తన అనుచరులను తిరమలపైకి 
ఎక్కించుటగాని, దేవాలయమును కొల్ల గొట్టించుటగాని చేయకుండుట 
నిజముగా వింతవిషయము. 


క్రీ. +. [791లో లార్డుకారన్‌ వాలీసు తనంతటతానుగా నై న్యము 
నడపి మూడద మైసూరు యుద్ధములో టిప్పుపైకి అంఘి౦చి, మైసూరు 
పీఠభూమి "'నాయకనేరు ' కనుమద్వారా న్నాక్రమించునట్లు నటించి 
చివరి క్షజములో తన నైన్యమును మొగిలి కనుమగుండా నడిపించెను, 


కీ.శ. 180! జులై 81వ తేదీన కర్ణాట దేశమంతయు 
నింగ్లీ షువారకి వశమయ్యొను, _ చిత్తూరు జిల్లా (పతినిధులు మ్మాశము 
వీరిని (పతికూలించుచుండి3.  ఆకారణముచే వీరు టబిటిషువారిచే నడ 
వుల లోనికి తజీమికొట్టబడిరి. వారుకోప్మోది క్రులై తికుపతి యాతి 

జ నే రు అలాల ములు 

కులము కొల్లగొట్టపాగిరి, అపుడు ఇంగ్లీషువారు తిరుపతి పోయెడి 
యాత్రికుల సంరక్షణ నిమి_త్తమె బాటలన్నియును నై న్యముచే కాపుదల 
చేయించుటకు నుత్తర్వునొసగిరి, తిరుగబడినవారివై యుద్ధనేరమును 
మోపి శిక్షించుచుండిరి. 


1801వ పంవత్సరములోనే తిరుమల దేవాలయము పూర్తిగా 
నింగ్లీ షువారి (ప్రత్యక్షపాలనములోనికి వచ్చెను. ఆకాలములోని (శ్రీవారి 
('పసాదముల జొపితాను గమనించినచో నాటి (పసాదముల పరిమాణ 
మెంత తగ్గింప బడినదో తెలియగలదు. 


తిరుమల దేవాలయ పవ్నితత, పర్వతముయొక్క పావ్మిత్యము, 
ఇటు మహమ్మదీయులచేతను, నటు నింగ్లీషువారిచేతను, తమకు 
మిక్కిలి సమీపములోనుండియు, నతిస్వల్ప సమయములోనే తమ 


1=వ అధ్యాయము ల్‌ 


నేనలనుటికింపంగల సమర్ధులయ్యును, సరిసమానముగా గౌరవింగబరిన 
వని చెప్పుటకే పైక్రమానుగతమగు చార్మితకాంళమురీను ఉప్రసరగించుట 
లోని ముఖ్యమగును దేశము, ఈ వేంకటగిరి స్టలస్మృతులు స్టలపురాణ 
ములు తిరుమలకు సంబంధించి మాత్ర మే కాననగును. పురాణములన్నింటి 
లోను చెప్పబడిన వింధ్యకు దక్షీజమునగల (ప్రదేశములోనిదియును* 
దక్షీణభారతములోని కెల్లను అపవిత్రతా గుణమును టోగొట్టిపవిక్రతను 
పెంచెడి యేక్సైక (పదేశముగా నీ వేంకటాదియెట్లు 'పేరుగడించెనో 
దీనివలన మనము దక్కగా నూహంజేయవీలుగలుగును. 


ఈ బాహ్యచర్శితతోపాటు దీనవియాంతర చర్మితను మనము కొంత 
నెబుంగుటలో నిరతము చూపరాదు, క్రమానుగతమయిన సంప్ర 
దాయ సిద్ధమగు పర్వత పావిత్యము, పర్వతముపై వెలసిన శ్రీవారి 
ఆలయ పరిరక్షణము తప్పనిసరిగా నెరవేర్చుటకు యేడాదికి రెండు 
లక్షల రూపాయల చొప్పున చెల్లింపవలసియుండెను. ప్రాచీన కాలము 
నుండి వచ్చుచున్న [ప్రాజాపత్య మంతరించుటతో నార్కాటు నవాబు 
దేవాలయప్ప రాబడిని స్వీకరించుటక్రై (పశ్యేకముగా నొక ప్రతినిధిని 
నియామకము చేయవలసి వచ్చెను. స్టానికసభవారి యునికి, మనకు 
18వ మార్చి 1684వ సంవత్సరములో శ్రీ శివరాజ రామచంద్ర యాద్‌ 
మాతర దిలీర్సా, తిమ్మనయ్యంగారలు శ్రీవారికి బంగారపు కంటెను 
సమతక్సించిన విషయము తెలుగులో [పాయబడి శాసనములో మనకు 
కన్చించును. క్రీ శ. 1888వ సంవత్సరములో ్రీరంగరాజమహో 
రొయులు పరిపాలకుడుగా నున్నప్పుడు మరియొక శాసనమున్నది. 
ఇది దేశభాషయగు తెలుంగులో లిఖింపబడిన శాసనము. దక్షిణ 
భారత చర్యితవలన 1608వ సంవత్సరములో షాజహానునకు, బీజపూరు 
సుల్తానునకు మధ్య జరిగిన యొసప్పందముననునరించి గోల్కొండ, 
వీజపూరు రాజ్యములు మిక్కిలి స్వతంత్రములై నవి అఆకారణమున 
1856 వ సంవత్సరములో వీజపూరునకు ' వెల్లూరు”, గోల్కొండకు 


జీ తిరుపతి చరిత్రము 


“చంద్రగిరి "పట్టణములు వళమయ్యెను. 1681 మార్చి 18వ తేదీన 
(వ్రాయబడిన శాననములో ఆలయ నిర్వాకులై న 'స్థానిక సభవారు' 
డేశపాలకునెవ్వరిని బేర్కొనలేదు, ఆకారణముచే వీరు గోల్కొండ 
సుల్తానును రాజుగా గుర్తింపకుండిరను విషయమును, స్పష్టమగు 
చున్నది. 

క్రీ. శ. 1724వ సంవత్సరములో హైదరాబాదు నిజాముగా 
“ఆసిఫ్‌ జొ" నిలదొక్కుకొన్న తరువాత కర్ణాటకమునకు ' దావూరు 
భాను " నవాబుగా నియమింపబడెను. ఆకారణముచే తిరుపతి, శ్రీవారి 
ఆలయములు దావూద్‌ ఖొను పరిధిలోనికి వచ్చెను. బహుశః, ఈనాటి 
నుండియే తిరుమల (శ్రీవారి ఆలయ పవిత్ర పరి రక్షణార్థము, ఆబాధ్యత 
స్వీకరించినందులకుగాను నవాబునకు రెండులక్షల (దవ్యమీయ వలసి 
వచ్చియుండును ఇట్లు యొస్పందము కలిగియండుటచే తిరుమల 
దేవాలయమునకు నాటినుండి వచ్చిన యుషద్రవములు లేవనిచెప్ప 
వచ్చును. ఈ రాబడి విషయమును మనము క్రీ.శ. 1708లో 
“మహమ్మద్‌ కమాల్‌ * అను నాళండు శ్రీవారి ఆలయమును కొల్ల 
గొట్టుటకురోగా (బిటీషువారు కొంతనై న్యమును వాని నెదుర్కొనుటకు( 
చింపిరి. _ఇర్గువెపుల అనేకులు నిహతులైరి. చివరకు నవాబునకు 
బ్రిటీషువారికి జరిగిన యొడంబడికలో నవాబున కొసంగెడు (దవ్యము 
మొత్తము విటీసువారికి చెందునట్లు ఏర్పాటు జరిగెను. 


ఇంతింత పెద్ద పెద్ద మొత్తములేవిధముగా సమకూర్చబడెడినో 
ఇప్పుడు తెలిసకొనవలసి యున్నది. దేవాలయ నిర్వహణమునకు నియ 
మింపబడిన (ప్రతినిధి ఒక పథకము నేర్పాటుచేసి, తన ఆలయమునకు 
చేయు సేవలకుగాను మరికొంత ధనము నేర్చాటుచేసుకొనవలసిన 
వాడయ్యెను. దేవాలయమునకు వచ్చుయాత్రికులపై పన్నువిధింప 
బడెను. స్వామిపుష్కరిణిలోను, ఆళ్వారుతీర్థమందును స్నాన మొన 
ర్చెడి (ప్రతియాతికుండును సనాతన సం,పదాయము (ప్రకారము కొన్ని 


న! అధ్యాయము ఖ$ీ 


మంత్రములుచ్చరింప వలసియుండును. అవి వేద విదులగు (బ్రాహ్మ 
ణులు నిర్వర్తింతురు. ఇట్టి వ్యవహారము జరుపుటను కౌలుకిచ్చి 
కొంతధనము రాబ'్టైను. తలనీలాలు సమర్చించుచోటయు యాతి 
కుడు పన్నుభరింపవలసిన వాడయ్యెను. కర్చూరము వెలిగించుటకు 
(హారతి) ఒకరూపాయ, (శ్రీవారి ఆర్బనకు ఏడు రూపాయలు రుసుము 
విధింపబడెను. ఇదే విధముగా పతి పూజా కార్య్మకమమునందును 
యాత్రికుడు లేక ఆ యుత్సవమును, పూజాదులను నిర్వర్తించు యజ 
మానుడు కొంతరుసుము చెల్లించు కట్టుడిట్టము జరిగెను. ఒక ఆభర 
ణము గాని, ఒక వస్త్రముగాని (శ్రీవారికి భక్తుడు సమర్చింపనెంచుచో 
అది శ్రీవారికి శాశ్వత ధారణమునక్రై ఆవస్తుపునకు సమమగు 
మూల్యమును రుసుముగా చెల్లించు నియమమమలు పజచబడెను. 
యాత్రికులు ఎవర్రై నను శ్రీవారికి భోగము చేయింస దలంచినచో ఆ 
ప్రసాదము విలువతో సమమగు మూల్యము రుసుముగా ఆలయ(ప్రతినిధికి 
చెల్లింపవలసియుండెను. _ [750 సంవత్సరమునకు ' పూర్వపు శతాబ్ద 
ములలో శాసనములందు. ' ఆకాశగంగ ' పాపవినాశ తీర్చములు దప్ప 
యే యితర పవిత్ర తీర్థముల ్రసక్తియు గానరాదు. ఆ తరువాత 
అనేక పవి(శ్రతీర్థములు వెలయుటతోబాటు వాని పావ్మిత్యమును స్టిరీకరించు 
పురాణగాథలును వెలసినవి. 


గోగర్భ తీర్ధ సమీపమున నొక “గుండ్రాయి” గలదు, ఆది 
కేత్రపాలకుండనియు చెప్పుట కలదు. దీని విషయమై యెట్టి శాసనస్థ 
సమాచారములేదు. ఇది వివాదపిషయ పరిష్కారములకు పరమ 
పవిిత స్థలముగా రూపొందింపబడినది. ఈ (ప్రదేశమునందు 
వివాద్యగస్థులై నవారు ఇరువంకలవారు వత్తురు. పెద్ద కర్చూరపు 
ముద్దను వెలిగింతురు.. ఆ హారతి ఎధుట నిలబడి నిజము చెప్పి 
నట్లుగా నొట్టుపెట్టుకొనుట యిట కార్యక్రమము. దీనికై కొంత రుసు 
మును దేవస్థానమువారికి చెల్లింపవలసియుండును, ఇట్టి నిషయములకు 


£4 తిరుపతి చరిత్రము 


శాస్త్ర మర్యాదగాని, సంపదాయముగొని, నైతిక విలువల నిర్ణయాను 
శీలనముగాని లేదు. ఇదియొక బలవంతపు (బ్రాహ్మణార్థమువంటిది, 
మిక్కిలి ఆసమంజసము, అసంబద్ధమగు విధానము. దేవాలయప్ప( 
టబ్రకినిధికి, నవాబునకు. కొందణు పరిచారకులకు రుసుమును సమ 
కూర్చి పెట్టునట్టియొక కార్యక్రమము. 


1601వ సంవత్సరములో నీ శ్రీవారి ఆలయపు నిర్వహణ బాధ్యత 
ప్రత్యక్షముగా నింగ్లాండులోని ' కోర్టు ఆఫ్‌ డ్రై రెక్టర్సు" చేతులకు చేరు 
వరకు కూడ నీవిధమయిన అసమంజసపు. బద్దతి కొనసాగుచునేయుం 
డెడిది. 


అయిన నిందుమేలు ఏమన, ప్రతినిధి నియామకము. కౌలుదారు 
పద్ధతి రూపుమాపవిడెను. ఆలయము ఇంగ్లీషువారి (ప్రత్యకపాలనము 
క్రిందకు వచ్చెను. ఈ మార్చు జరిగినట్లు 1881వ సంవత్సరము”ాటి 
*“ఏషియాటిక్‌ జర్నల్‌ "లో (ప్రకటింసబడెను. 1804వ సంవత్సరము 
మండి 1848వ సంవళ్సరము వరకు అనగా సుమారు 40 సంవత్సర 
ముల కాలము శ్రీవారి అలయ నిర్వహణము ఇంగ్లీషువారి (ప్రత్యక్ష 
పాళనములో నుండి ఆ తరువాత వీరికంచ 'సేరాస కలిగి, యింత 
వరకు మనమూహింపని, తెలియని ' మహంతు "ల చేతిలోనికి చేరినది 
ఆ తరువాత ఈ మహంతుల స్థానములో తిరుపతి దేవస్థానము కమిటీ 
(ప్రవేశించినది. వీరు ప్రాత పద్ధతులకు పునరుద్రరణము కొనసాగిం 
చుటతోబాటు మరికొన్ని అదనపు రుసుములను ప్రవేశపెట్టి దేవస్టానపు 
టాదాయమును పెంచుటకు దోహదకారుటె రి. 


1వ ఆధ్యాయము పరినమా_ప్తము. 


ఫ్య 


వివ అధ్యాయము 


1 థ్రీ వేంకటాచల పావిత్యము 
తిరుమల (శ్రీవారి ప్రాచీనత 


మొదటి అధ్యాయములో తిరుమల సర్వతము, అందున్న శ్రీవారి 
ఆలయ సంరక్షణము. వివిధ దళలలో ముఖ్యముగా మహమ్మదీయుల 
దండయ్యాతల కాలములో నెట్లు కొనసాగినది, ఆ తరువాత ఆలయ 
నిర్వహణక్రమము ఈస్టిండియా కంసేనీ, మహంతులు, దేవస్టానపు 
ట్రస్టుటోర్డువారుగల సమయములలో నెట్లు జరిగినదో స్థాలీపులా 
కన్యాయముగా వివరింపంబడినది. 


ఈ అధ్యాయములో _ (శ్రీ వేంకటాచల పావిత్య మే కాలము, 
నుండి (గంథములు, శాసనములలోని కెక్కినదను విషయమును 
గులించి, దేవాలయపు టునికి కాలమును గుజించి వివరింపబడనున్నది. 


మనము ముఖ్యముగా తెలిసికొనవలసినది చారి(త్రకాధార సహిత 
మయిన ప్రాచీనతను గుఠించి యన్న విషయము మలువరాదు. 
ఏలనన, చార్మితక సంబంధములేని పురాణములనేకములీ పర్వతమునకు 
ప్రాచీనతను ఎంతో పూర్వమునుండి లెక్కగట్టియున్నవి. 


ముందుగానీ యితిహాస (ప్రస క్తిని ఒకదాని వెనుక నొకటి పరి 
శీలింతము, 


1. గతించిన కృతయుగములో వృషభాసురుండను. రాక్షీసు( 
డొకండుండెను. ఆతండీ పర్వతముపై వసించెను. తుంబురుకోన తీర్థ 
తీర్థమున గొప్పత పమాచరించినవాండయ్యెను. ఆతని తిపమునకు శ్రీ 
మహావిష్ణువు మెచ్చుకొని దర్శనమొసంగెను. విష్ణువు వరవః లీ(దలంచి 


28 తిరుసతి చరిత్రము 


యాకని కోరిక నెలుంగంగో లెను. తన కెట్టివరము లీవలసిన పని 
బేదని ద్వంద్వ యుద్ధములో నెన్వ రెట్టి క_క్రిమంతులో తెలియట 
యే లక్యమని యారక్కసి యుద్ధమున కాహ్వానించెను. చివరకు 
థీ మహావిష్ణువు సుదర్శనముతో నా వృషభుని సంహరించెను. ఆ 
రాక్షసుని యంతిమ కోరిక _పకారము నాటి నుండి యీ పర్వతము 
వృషభా[ద్రియని పిలువబడుచుండెను ఈ కథకు బహ్మాండ పురాణము 
ఆధారముగానున్నది. 

1. శ్రేశాయగములో పంపా సరోవరతీరమున (నేటి బళ్లారి 
జిల్లాలోని హంపీ) అంజనా దేవియను నామెవసించెను. ఆమెకు సంతతి 
లేకుండుటచే వాయుదేవుని గుటించి దొడ్డతపమొనర్చెను. ఆ తపమీ 
పర్వతముపై నుండి చేయుట కారణముగా వాయుదేవుృండు (ప్రత్యక్షమయి 
పుతత్వమను[గహించెను. ఆ కారణముచే నీ పర్వతము, అంజనాది, 
అంజనాచలము అని పేష్ల గలిగి యుండెను. 


శ, ద్వాపరయుగమున (శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో 
నేకాంతమున నుండెను. వాయుదేవుండెవ్వని యనుజ్ఞ లేకయేవారి 
యేకాంతమునకు భంగము గల్లింప యత్నించెను. కాని ఆ సమయమున 
నాదిశేషుండు నిత్యుండై అతి జాగరూకతతో యంత।ప్పరమును రక్షింపు 
చుండెను. వాయువును శేషుండడ్డగించెను. దాని ఫలితముగా గొప్ప 
సంక్షోభముప్పతిల్లైను. ఈ సంక్షోభమును కడకు శ్రీ మహా ఎమ్టువుకూడ 
నైరింపజాలండయ్యెను. వారిరువుును తమలో నెవడు శౌర్యసంతుంచో 
కేబ్చుకొననిళశ్చయించిరి. అదిశేషుండు మేరుసర్వతమును జుట్టి పూర్తిగా 
దానినావరించెను. 'సహేం్యదళిత్షకుని ' వలె మేరువుతోనున్న ఆది 
శేషుని పెకల్చ సమర్థమగు నతిభయంకరమగు వాయువును వీచసాగెను. 
దొనితో ముల్లోకములువడకేను. ముల్లోకవాసు లాదిశేషుని, వాయు 
వును సమీపించి వారి యల్బానల్ప పరీక్ష జనసామాన్యమునకు సంక్షోభ 
కారణమయ్యెనని నచ్చ జెప్పిరి. ఈ యసహ్య పరిణామ నిరోధమున క్రై 


రీజన్‌ అధ్యాయము లి 


వాయుదేవునిచే వీవబడిన గాలి యధృతము కొంత తగ్ధునట్లు, అది 
శేషుని వేయి తలలందొక తల కొంతి సమయము మేరు పర్వతమున 
తప్పుకొనునట్ల సంధి చేసిరి. ఆకారణముచే మేరువులోని కొంత 
భాగము ప్రచండ మారుతముచే విసరబడెను. ఆ భాగమే భూమిపై 
విడిన ' తిరుపతి కొండ *. కనుకనేయిది శేషాదలమయ్యెనని ఐతిహ్యము. 


4. కలియుగములో (శ్రీకాళవాస్తియందు పురందరసో మయాజి 
అను (బాహ్మణుడు నివసించుచుండెను. ఆతండు పవిత్రవంతుండు 
వేదవేదాంగవిదుండు. ఆతని యతివేల తపః ఫలితముగా ప్యశతుం 
డొకండుద్భృవించెను. ఆతనికి మాధవుండను పేరుంచెను. తండ్రివలనే 
యీతండును సాంగవేదాధ్యయన సంపన్ను(డు. కాని అమిత గర్వదోష 
దూసితుండు. ఆతందొక చండాల స్త్రీని కామించెను. అంతేకాక 
అనేక దురభ్యాసములకలవాటుపడి యుండెను. కృష్ణాతీరమునకు చేరి 
ఆ చండాలాంగనతో యధేచ్చామాత్ర విహారుండ్రై పదిరెండు సంవత్సర 
ములనుభవించెను. [బాహ్మణ ధర్మమును వీడెను. అంత నాచండాల 
స్తీ మరణించెను. దానితో నీత6డు విరక్తుండయ్యెను, ఆ సమయ 
ముననే కొందరు క్షత్రియులు తిరుమలలో శ్రీవారిని దర్శింప యాత్ర 
క్రేగుచుండిరి. _వారినీబాపడనుసరించెను. తిరుమలకేగి (శ్రీవారిని 
దర్శింప వారియెదుట నిలచెను. వాని నుండి భరింపరాని పాపపంకిలము 
వెల్వడెను. అంతలో నొక యగ్నిచే నాదేవాము ఆవరింపబడి ఆతని 
పాపములనుదహించెను. కాన నీ కొండకు వేంకటాచలమను (ప్రశస్తి 
గలిగెను. ఈ మాధవుడు జన్మ విముక్తి గల్గి యనంతర జన్మములో 
చోళరాజునకు బుట్టి తొండమండలమునేలు రాజుగా నగునట్లు శ్రీవారి 
యను[గహము బడనెను. ఇది వామన పురాణ మాధారముగా నున్న 
మైతిహ్యము. 

ఈ ఇతిహాసములకు తోడు మజియొక పురాణకథ యున్నది. 
అందు (శ్రీ వేం*పేశ్వరస్వామివారు 18 మహాయుగములకు పూర్వ 


28 తిరుపతి చర్మిత్రము 


మందున్న కలియుగములో నావిర్భవించినట్లుగలదు. పురాణముల 
ననుసరించి ఒక మహాయుగకాల పరిమితి 48,20,000 సంవత్పరములు. 
దీని [పకారము తిరుమలకు శ్రీవారు వేంచేసి 28ఏ4(48,20,000 సం 
వత్సరములు గడిచినవి. 1,198,800,000 మానవ సంవత్పరములకివి 
సమమగునట్టివి. ఈ విషయము వరాహ, వామన, భవిష్యోత్తర, 
బ్రహ్మ, (బ్రహ్మాండ, పద్మపురాజములలోగలదు. 


2. శ్రీ మహావిష్ణువు 
వేంకటాచలమునకు వచ్చిన హేతువు. 


శ్రిమూర్తులై న బ్రహ్మ విష్ణు మహేశ్వరు లెవ్విధమున తమ 
తమ. విభులను నిర్వ ర్తించచుండిరో నెలుంగగోరి భృగుమహర్షి 
మొదటగా (బ్రహ్మమ హేశ్వరులను విచారించి తుదకు విష్ణువుకడ 
శకేతెంచెను. ఆ సమయమున (శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో వినో 
దించుచుండుట చూచెను. తన విధియగు సకలలోక సంరక్షఐమును 
నిత్య జాగరూకుడ్లై వహించుటను విడచి [క్రీడా వినోదియైయుండుబ నా 
భృగువు సహింప లేడయ్యెను. ఆతండు కుపిళుడై వెంటనే లక్ష్మీదేవి 
నివాసమగు (శ్రీహరి వక్షమును కాలితోందన్నెను భక్తుని యాతుర 
తను, తన్నుందన్నుటచే నాతని పాచమునకెంత నొప్పి కల్లెనో వచారిం 
చుట శ్రీహరికి. గర్పవ్యనుయ్యెసు, ఆ యోదార్పునుజూచి లక్ష్మీ 
దేవికి గన్నెజ్జమయ్యెను.. శిక్షింపసలసిన తావున రక్షింపంబూనుట, 
శాంతిలపంజేయ బూనుఐ నీమెకు సహింపంాని వయ్యెను. లక్ష్మీదేవి 
మహావిష్ణువునువీడి వైకుంఠమునుండి భువికిరాగా నాయనయు వైకుంఠ 
మును విడిచి భువికి జనెను. (శ్రీ మహాపష్టువు తనకు వసింపందగిన 
స్థానమును తిరుమలగా నిశ్చయించుకొని యా (ప్రదేశమున వసింప 
సాగెను. ఒక దినమున కాక తాఠీయముగా నొక సుందరకన్యకామణిని 


2వ అధ్యాయము ణి 


గాంచి యామె పద్మోదృవగా నిశ్వయిచుకొని గానామెను వివాహ 
మాడ నెంచు కోర్కెను నామెకుందెల్పెను. ఆమె తిరుమలకు. సమీవ 
మునగల నారాయణ ఒనమును బాలించు నాకాశరాజునకు(. బెంపుడు 
కూతురు. ఇసుమంతియు ధనములేని యా శ్రీహరి తన వివాహ 
నిమిత్తమై ధనాధిపతియగు కుబేరునికడ నప్పుగా ధనమును గొన ఐలసి 
వచ్చెను. కలియుగాంతమునరకు తాను సంపాడించిన ధనమును 
క్రమముగా నప్పునకు. గట్టుదునని కట్టడి చేసికొనెను. ఇప్పటికి 
నీయ్రైతిహ్యమీ విధముననే కొనపాగుచున్నట్లు స్థానికులు చెప్పుదురు 


కలియుగాదిన శ్రీవేంక పేశ్వగస్వామివారికి (ప్యృపథమముగా 
నీ హ్రంఠములోని తొండమండలమునేలెడి (ప్రభువగు తొండమాను 
చక్రవర్తి దేవాలయమును నిర్మించినట్లు ఇతిహ్యముచెప్పును.. చారిత్ర 
కల యూహననుసరించి శలంజావూరునేలిన ,ష్వపథమ చోళచ్మకవర్తి 
కరికాలచోళునకు నాగరాజితో వివాహఫలితముగా “'ఆదోండుండ” ను 
కుమారుడు కలిగెను. ఆతడే తొండమండల నగరనిర్మాణము. చేపట్టు 
టచే నాయన తొండమానుచకవ ర్రిగా పసిద్ధికెక్కెను. పూర్వమున 
శ్రీవారి వ్యిగహము పుట్టిచేంగప్పబడి యుండెను. ఈ రాజుగోవులు 
పసులకాపరులచే( దోలుకొనిరాబడి యీ పుట్టపైనెక్కి పాలు పిదికి 
వట్టిపోయిన పొదుగులతో తిరిగి జసౌధము చేరెడివి, ఈ వ్యవహారము 
తెలిసినంక పుట్ట త్రవ్వించ నందున్నస్వామి బయటపడెను. _బహ్మాండ 
పుంణములోనున్న నీ గాథను. బురస్కరించుకొని శ్రీవారియునికి 
క్రీ. ఈ. మొదటి ళతాబ్బములోనున్న యీకరికాలచోసని కాలములో 
కనుగొనబడినట్లు _నిర్ణయింపనగును. ఉత్తర ఆర్కాటు గజటీర్‌ 
(180 లో దీనికి విరుద్ధముగా మరియొక విషయమున్నది.. దీనిలో 
ఆలయమందుగల నొక పుస్తకములో (“మానుగతమయిన రాజనామ 
ములు, వారొసంగిన దానవివరములు (వ్రాయబడినట్లు గలదు. దానిలో 
మొదట సేరుగా పరీక్షిన్మహారాజు పేరున్నది. ఈ మహారాజు (శ్రీవారి 


త్ర తిరుపతి చరిత్రము 


ఆలయపులోఎలి పప్రాకారపు గోడలను, నాయనకుమారుండు జనమే 
జమ మహారాజు వెలుపలి పప్రాకారములను నిర్మాణము గావించినట్లు, 
చాలి శకాబ్దములకు తరువాత శ్రీవిక్రమార్క చక్రవర్తి అనేక 
అభివృద్ధి కార్యక మముఅను చేపట్టినట్లు గలదు. ఇది యెంత 
సంబద్ధమో శాసనకర్తలు విచారించవలసి యున్నది. ఐతిహ్యాము 
మాతము చోళరాజగు కరికాలుని కుమారు(డగు తొండమండల 
చ(కవర్తియే దేవాలయ నిర్మాణముగావించినట్లు నిర్హ్ణయించుచున్నది, 


శ్రీ వేంకటత్తురైవార్‌ అను నొక శ్రీవారి అర్బకస్వామిచే 
రచిశమగు శ్రీ వేంకటాచలమాహాత్మ్యమను [గంథము తాటియాకుల పై 
నున్నది. !40! వ సంవత్సరములో వెలికి తీయబడినది. దీనిలో 
శ్రీవారికి. సంబంధించిన పెక్కు కథలున్నవి ఇదినాడు శ్రీవారి 
ఆలయములో భక్తుల కొణకును, దేవతా (పీతికొజకును పారాయణము 
చేయ బడుచునుండెడిది. [8వ శతాబ్దము మధ్యకాలము నాటికీ యాచా 
రమునకేలనో స్వ స్తీ చెప్పబడెను. ఈ సంకలనములో నేమేమి కథలు 
గాథలు గుదిగుచ్చబడి యుండెనో మనము తెలియుట కెట్టియాధార 
ములునులేవు. కాలక్రమమున పురాణములలొని కథలు, గాథలు ఎట్టి 
మార్పులకు లోనయి యున్నవియో మనకు తెలియని విషయముకాదు. 
అయినను నీ విషయమిట్లుంచి మనమసలు విషయమునకు వదత్తము. 
కుటేరునకు చట్టబద్ధమయిన ప్రతినిధులుగా (శ్రీవారి (దవ్య సం్యగ్రహణము 
నకు ఈస్టిండియా క౦సపెనీవారిచే మహఆతులు నియమింపబడిన యనం 
తర కథ మరికొంత మిక్కిలి చమక్కారముగా సాగినది. మహం 
తులు నిజమునకు పరిపాలనాధికార మణుషమా(త్రములేనివారు. (శ్రీవార 
న్ననో తామొనర్చిన యప్పులు తీర్చెడి విధి నిర్వహణములో నిమగ్ను 
లఅయిరి. ఈ కథకు మరింత బలీయముగానుండెడి మరియొక యుప 
కథను నైతము జోడించుటకు వెనుదీయలేదు. 1500 సంవత్సరములో 
కొండకు వచ్చినట్లుగా నూహింప(బడుచున్న “హత్తీరాంబావాజీ” అను 


శవ అధ్యాయము 81 


నాతండు (శ్రీవారితో పాచికలాడుట, (ప్రతింజయమును శ్రీవారు కోల్పోయి 
ఆవిజయమును బావాజీకే సమకూర్చి పెట్టుట, జరిగెను. మొదటి 
సందెములో [శీవారు ఆలయమునే పణముగాంబెట్టిరి ఫలిరము-ఓటమి. 
పందెమునకు పణ మొడ్డుట కితరములగు ధనమెద్దియును లేనికారణమున 
తన్నొడ్డుకొని, యిందును సంభవించిన యోటమితో బావాజీకి శ్రీవారే 
పరిచారకుల్లైరి. ఈ కారణమును బురస్కరించుకొనియే 1848వ 
సంవత్సరములో నీ స్టిండియా కంపెనీవారు శీవారిని, ఆలయమును, 
దానికి సంబింధించిన సర్విసంప త్రిని 'హ్తీరాంజీ" శిష్యులలో నొక 
రగు *శివదాన్‌ జీ* కి వప్పగింత పెట్టిరి _బాకీదారుని, నిల్వదారుని 
స్థితులు పరస్పరము మార్పునకు లోనయ్యెను. 


బహుశః ఈ కథకు షృపథమమున శీ వేంకటాచల మాహాత్మ్యము 
(పచురింపబడినపుడు స్పానము లభించి యుండనగును. దేశవ్యా వ్రముగా 
సీగ్రంథము తెలుగు, సంస్కృత, హిందీ భాషలలో పచురింపబడి 
అనేక పునర్ము[దణములను గూడ బొంది వ్తిస్ట్రృత చ్‌ళస్త్రి గన్నట్టి 
(గ్రంథము. ఇన్ని (గంథములలోను పై కథయున్నది. అంతేకాదు. 
వీనిలో నున్నయొక చితములో శ్రీవారు హత్తీ రాంజీకో పాచికలాడు 
చున్నట్లున్నది. ఈ (గంథ _పచురణమునకు, చిత్ర పచురణమునకు 
పరిష్క ర్తగా నొక |పభ్యాత సంపష్కృత పండికుండు తనపేరు నుపయో 
ఇంచుకొనుట కనుమతి నొసంగియుండెను, 

తొటాకు ప్రతులలోనీ మరియిశర ప్రాచీన పష్యలముల సత్యా 
సత్యముల నెజుంగుట మనకు మరిరెండు విధానములు దృష్టికి వచ్చి 
నవి. అందులో నొకటి ఉత్తర ఆర్కాటు గజిటీరు*.  (పేజ్హీ 
825) ఇది అతిప్రాచీన మయిన తొటియాకుల పుస్తకము. ఇది 
చందగిరిలోని [గామాధికారి అధీనములో నుండెను. దానిలో చందగిరి 
కోట మొదటగా నారాయణవన [వభువులలో నొకరగు ఇమ్మడి నరసింగ 
యాదవరాయలు (888 క్రీ. శ) నిర్మాణముగావించినట్లున్నది. ఆయన 


82 తిరుపతి చరిత్రము 


తిరుమల శ్రీవారి దర్శనార్ధమై పయనించి తన కోర్కెఫలించుటతో 
శ్రీశేషాచల పర్వతమునరు సమానాంతరముగానున్న కొండ ప్రై ప్రాసాద 
నిర్మాణమును ప్రారంభించెనట. 'కొక్సు" అను దొర ఈ గజిటీరు 
సర్మగ్రథభనకారుండు. ఈతండీవిషయమునుగూక్చి చెప్పుచు ' అడ్డకొండ " 
కొండవీ.ద నేటికిని ఈ ప్రాసాద శిథిలములు కనులకు బూర్వ స్మృతులు 
గల్లించును ఆని వానెను. ఈతండే దీనికి సంబంధించిన మరియొక 
కథ నిట్లు చెప్పెను. ఒక గరుడపక్షి మాంసపుముక్కయని (భ్రమించి 
రాజుగారి తలపాగను ముక్కున గఅచుకొని చంద్రగిరిపె పడవేనెను. 
రాజు దీనిని శుభళకునముగా భావించెను. అక్కడనే కోటనిర్మాణము 
గావించి యొక పట్టణమును నూతనముగా నెలకొల్పెను, తిరుమలలో 
నున్న ళశాసనములాధారముగా నీ కథలో కొంత సత్యమున్నది. 

శ్రీరంగనాథయాదవరాయలు దక్షీణమునుండివచ్చిన మహమ్మ 
దీయులగు 'మాలిక్‌కాఫరు ' 'మహమ్మద్‌తుగ్గక్‌ " ల దండయాత్రల 
నతి కష్టముతో నెదిర్చెను, తదనంతగము తన యుద్ధ నీతి తంత్రము 
నంఠతయును తిరుమలలోను9చ నిశ్చయించి [క్రీ శ. [1858 వ సంవత్సర 
ములో నచట ప్రాసాదములు నిర్మాణముగావించెను. చంద్రగిరి పట్టణ 
నిర్మాణము, కోటనిర్మాణము మొదలయినవి సాళువ నరసింగ దేవ 
రాయలవి గాని నారాయణవన (పభువులలో నొకరగు ఇమ్మడి 
నరసింగరాయల పనిగాదు. సొళువ నరసింగ యాదవరాయని కాత 
యగు మంగి దేవమహారాజు తన రాజధానిని [క్రీ ఈ. 1870వసం 
వత్సరములో కల్యాణపురమునుండి నారాయణననమునకు మార్చి 
యుండును. సాభవనరసింగ దేవరాయలు [క్రీ శ 1460వ సంవత్సర 
ములో మ్మాతమే చంద్రగిరిలో కోటను నిర్మించెను. 


ఇంకను ఇమ్మడి నరసింగరాయల పాలనానంశతరము పదుగురు 
యాదవరాయలు రమారమి 8[4 సంవత్సరములు రాజ్యపరిపాలనము' 
గావించినట్లు తరువాత విజయనగరరాజులు అధికారములోనికి వచ్చినట్లు 


లజ అధ్యాయము శ్రిత 


తాళష్మ్యత్మగంథము తెలుపుచున్నది. ఈకథలో వేంకటపతి నాయుండను 
నాతండు కృష్ణ దేవరాయలను శరణుబొంది యాతనిచే దుర్గసంరక్షణాధి 
పత్యము స్వీకరించెను. ఇదిరమారమి (009-814 క్రీ +. 1818వ 
సంవత్సరములో జరిగిన సంఘటనము. కాని శ్రీకృష్ణదేవరాయలు 
చార్మితకముగా. క్రీ. ళ. [608 వ సంవత్సరములోనే విజయనగర 
సింహాసనము నధిష్టించినట్లు చెప్పుదురు. ఇంకను అకథలో వేంకట 
పతి దేవమహారాయలు నందన సంవత్సర భాద్రపద శుక్ల విదియ 
నాడు చందగిరిలో మరణించినట్లు చెప్పబడినది. ఇది నం॥ 1502 నకు 
సరియగు సంవత్సరమనియు ఈ సంవత్సరమే శ్రీకృష్ణదేవరాయులు 
రాజ్యమునధిష్టించిన సంవత్పరమనియు చెప్పుదురు. 


ఈ గాథలప్రై విమర్శలవలన మనకు తిరుమల ఏనాటినుండి 
పావిత్ర ప్రాచుర్యములు గలిగియుండెనో విచారించుట బహుళ కష్ట 
సాధ్యము. డాక్టరు స్వామికణ్ఞుపిశ్లైవారి నిర్ణయము ప్రకారము శల 
ప్పదికారము. [క్రీ ళ. 758 వ సంవత్సరము నాటిదిగాంజెప్పనగును. 
ఆ తమిళ (గంథములో తిరుమల పావిత్యమును గూర్చి యేమియును 
చెప్పబడలేదు. దానిపైగల శ్రీవారి పూతనత్వముగూడ చర్చింప 
దిడలేదు. ఆళ్వారుల వలననే (శ్రీవారి ఘనత మొదటగాంగి ర్హింప( 
బడినది. తరువాత కాలములోగూడ నీ కొండశేషుని రూపమనియు, 
నాకారణముగా నీ కొండ శ్రేషాచలమని పిలువబడెననియు చెప్పబడినది. 
ఈ, 8 శతాబ్బములలోనే ఆళ్వారుల ప్రసక్తి కానవచ్చుచున్నది. జైన, 
బౌద్దమతములు విజృంభించిన యీకాలములో ఆళ్వారులు తప్పని 
సరిగా శైవ కేశవా భేదముగా నొక మూర్తిని యూహించుట జరిగెను. 
ఆదిశేషుడే పర్వత స్వరూపుడై ఎల్ల వేళల శ్రీవారిని విడువకయున్నట్లు 
చిత్రించిరి. అతి పవ్విత (ప్రదేశమగుటచే పెక్కురు ఆళ్వారులు, 
అనంతరము సాంప్రదాయాను సారముగా శ్రీవారి నర్చీంచుటకు 
కొండపైకి ఎక్కుట విడనాడబడెను. (శ్రీరామానుజులు స్వయముగా 


కిక తిరుపతి చరిత్రము 


మోకాళ్లతో కొండయంత.యు నెక్కి నటుల మైతిహ్యామున్నది. యాశ్రి 
కుందు. అళ్వారుతీర్థము. (కపిలతీర్థము) కడస్నానమాడి, పూళుండై 
నమ్మాళ్వారు. సన్నిధినగల "పెరియాళ్వారును. నేవించుకొని కొండ 
నెక్కుట (సారంభించును. ఈ పప్రారంభమును ఒక (పత్యేక ప్రాముఖ్య 
ముతో నుంచినట్లు తోచును. పూర్వమునుండి మత + విభేదములను 
తెగనాడి. (శ్రీ వైఖానసాగమ శాస్త్రానుసారముగా నర్చనము జరుగు 
చున్నప్పటికిని సర్వమతసమాదరణీయమై విరాజిల్లుచుండుట యొక 
విశేషము. ఇచట శ్రీరామానుజులు దక్షిణదేశములోగల నితర దేవా 
లయములలో ప్రవేశ పెట్టిన పాంచర్యాత్రమునిట ననుసరింపలేదు. దానికి 
కారణమును ఇట్లనుకొనవచ్చును. 'మహర్షీజాంభృగురహం"* అని 
గీశలో స్వయముగా భగవానుండే పేర్కొనెను. ఇంక శ్రీవై ఖాన 
సాగమ శాస్త్రములలో భృగువు నాయించిన ప్రకీర్ణాధికారములో 


* సర్వలో కేశ్వరం దేవం శ్రీనివాసం శ్రియః పతిం 

వెకానసై ర్మహాభాగ్రై రర్భ్యమానం నిరన్తరమ్‌ ' 
అన్నట్లుగా సమ స్తలోళ (ప్రభుసగు లక్ష్మీపతి, శ్రీనివాస దేవుని ఎల్ల ప్పుడు 
ఫ్రీ వైవానసులు పూజించునట్లుగా భృగువచన ముండుటచేత నైనను 
గావచ్చును. ఆ కారణము నిట నర్చక స్వాములగు శ్రీ వై థానసులు 
ఆ భాగము మేరకు సంతృప్తి వహించిరి (శ్రీరామానుజులుగాని, ఆళ 
వందారుగాని ఏ యితర వైష్టవాళ్వాములనుగావి తిరుమల (శ్రీవారి ఆలయ 
ములో పతిష్టింపలేదు. శ్రీరామానుజులకు మాత్రమే అర్చక స్వాము 
లతో నొక యొప్పందము జరిగిన యనంతరము విగ్రహ ప్రతిష్టాపన 
మున యనుమతి లభించెను. దాని తరువాత నిక నెట్టి నూతన విగ్రహ 
ముల స్ట్థాపననును జరుగుట యన్నది తిరుమల ఆలయ చంత్రలోలేదు. 
ఆ కారణము చేతగూడ నే యిశర దక్షిణ దేశములోని ఆలయనుల 
కున్న పావిత్యముకం టె తిరుమల శ్రీవారి ఆలయము నకున్న పావిత్యము 
మిన్నయని చెప్పవచ్చును. 


£=వ అధ్యాయము శక్‌ 


8. నమ్మాళ్వారు నిగూఢ ప్రతి పాదనము 


(శ్రీవారి ఆలయములో నిత్యము పఠింపబడెడి మ న్తపుష్పములోని 
భాగమగు నీ [క్రింది శ్లోకములో నర్చావతార పూజావిధానమునకు సమ 
మగు హేతువు కానవచ్చుచున్నది. ఆది 'మాయావీ పరమానందం 
త్యక్త్వా వైకుంఠం ఉత్తమం, స్వామి, పుష్కరిణీ తీరే రమయాసహ 
మోదతే ' భోగిరాజ గిరింగత్వా స్వామి పుష్కరిణీత పే రమతే రమణీ 
కాంతే రమణీయే (శ్రియః సతిః” 


“శ్రీ నగర్యాం మహాప్పర్యాం తామపర్ద్యు త్త రేతకే 
తింత్రిజీ మూలధామ్నే .శ్సీ శఠగోపాయ మజ్లళమ్‌ ” 


భగవంతుండు మూయావి. ఆయన లీల లతిగూఢములు, ఉత్తమ 
మైన మహానంద స్వరూపమైన వై కంఠమును వీడి స్వామిపుష్కరిణీ 
తటమున (శ్రీ దేవితో గూడియానందింప్పచుండెను అని ళ్లోకార్థము. 


రెండవ శ్లోకము నమ్మాళ్వారు (ప్రశస్తిగూడ పరిగణింపంబడీ 
యున్నది. క్రీ. శ. $088 వ సంవత్సరములో రజిత భోగ శ్రీనివాన 
మూర్తి శ్రీవారి ఆలయములో (ప్రతిష్టింపబడిన యనంతరము ఈ లళ్లోక 
ములలో రెండవదియగు నమ్మాళ్వారు ప్రశస్తిని చెస్పునట్టిది నూత్న 
ముగా( గూర్చంబడియుండునవీ సకారణముగా నూహింపవచ్చును. 
అయితే యీ విషయము ప్రత్యక్షముగా నీ శ్లోకమందు మనముచూడ 
లేము. కాని శ్రీవారు వైకుంఠమును వీడి తిరుమలపై నివాస 
మేర్చ్పజచుకొన్న కానణము తెలపంబడకుండుట, దానికిందగు విధముగా ( 
బురాణములలో వివిధకథలు, గాథలు, పేర్కొనబడియుండుట 
బై విషయము నూహించుటకు వీలు నొసంగుచున్నది. (ప్రారంభదళలో 
నాళ్వారుల భ క్తిగితములు, శిలప్పది కారములోనున్న వివరములు తమిళ 
భాషలో నున్నవి. ఆళ్వారులలో మొట్టమొదటగా నీ తిరుమల పావిత్య 
మును గుటించి- స్వామివారు వ్వైకుంఠమునుండి తిరుమలకు వచ్చిన 


8|| తిరుకతి చరిత్రము 


ప్రసక్తి చేసినవారు నమ్మాళ్వారు. వేంకటాద్రికీయాళ్వా రొసంగిన 
గుప్తార్థమును దీనికి హేతువుగా వచ్చును. 
* సర్వపాపాని వేం ప్రాహుః కట_స్పద్ధాహముచ్య తే 
సర్వపాప దహపోయస్మా ద్వేంకటా ద్రి రిత్యభూత్‌ " 
“వేం' అను నక్షరము సర్వపాపములకు ప్రతినిధి యనియు 'కట' 


యను పదము వానిని దహించునది యనియు, నల్లా సర్వపాప దహన 
'హేతువృచే వేంకట్నాది యని చెప్పబడినదని దీని తాత్పర్యము. 


కనుక శ్రీ మహావిష్ణువు భూమిపై తాను వసించుటకుందగిన 
(దేశముగా నీ పర్వతము నెంచెను. శ్రీవారి యునికి కి నమ్మాళ్వారు 
గావించిన వ్యాఖ్యానమిది. దేవతలు (బ్రహ్మాదిదేవన సంఘపురస్సరులై 
వై కంఠమునందు తన్నెట్ల ర్చింతురో యశశ్లు భూమిప్రైగల మానవులును 
తన్నర్చించుటకుంచగిన యవకాళమును (శ్రీ మహావిష్ణువు కల్పిం..నెంచి 
యూ తిరుమలపై వేంచేసిరంట. వైకుంఠమునుండి వీడిన (శ్రీ మహా 
విష్ణువు భూమిపై తాత్కాలికముగా నివసించు నీ పర్వత [పదేశమున 
ఆ దేవతలే మానవుని సహచరులై పూజావిషయాదులలో భాగస్వామ్యము 
వహించి వైకుంఠమునందు యే యే సేవలు జరుపుదురో యిచటి భక్తు 
లచే నదే విధమైన కై 0కర్యములుచేయింప నెంచుటయే (శ్రీవారి యాశయ 
మయినట్లు నమ్మాళ్వారు మహాళయులు నిశ్చయించుకొనిరి. శ్రీవారి 
యీ నివాస విషయమును సమర్థించుటకు స్వాభావికమును, అత్యంత 
నిర్మలమగు వాత్సల్యమును [ప్రకటించు రెండు యుదాహరణములను 
జూపించెను. అందు మొదటిది మూగజీవులై న గోపులు కేవలము తమ 
కీరములచే మానవులకు. బరిచర్యలొనర్చుచు, అతివినాశకరమగు 
శీతువుచేతను, శిలావర్షముచేతను మిక్కిలి బెగడొందింప బడిన సమయ 
మున ఈ శ్రీవారే ్రీకృష్ణులుగా నుండి పర్వతమునెత్తి యా మూగజీవు 
లకు రత్షణ కల్పించెను. రెండవది, మహామేధావియగు బలిచక్రవర్తి 
సర్వలోక విజయు(డయ్యును, తన్నుతాను జయింపలేక యుండెను. ఆ 


లవ ఆధ్యాయము శ్రి? 


సమయములో వానిపై నత్యంత వాత్సల్యము వహించి శ్రీవారే కరు 
జాంతరంగు(డై. ఆతనిచే( (బ్రార్థింప(దిడకుండగనే యాతని రక్షింప 
నెంచినవా6డై .భూమినవతరించిన వామన స్వరూపముతో నొక చిన్న 
కోర్కె నడిగెను. ఆ యల్పమగు కోర్కెలోనే విశ్వాంతరాళ విజయ 
మిమిడి యున్నదని (శ్రీ మహావిష్ణు స్వరూపుండగు వామనుండు తెలిపిన 
వా(డయ్యెను. కలిలో మన మీ రెండు సంఘటనముల ననుసంధించు 
కొనగలిగియున్నాము. 


స్వర్లోకవాసులగు దేవతలు వారికిగల పరిమిత శక్తులతో శ్రీవారి 
నెట్లు నేవిళురో అశ్లే మనమును మనకు గల పరిమిత శక్తులతో 
మనకు గల యాశాపాశములతో శ్రీవారిని నేవింతము. మనమీ శరీర 
ముతో స్వర్గాదులనుచేరలేము గనుక, దయాస్వరూపుండును, కరుణాంత 
రంగుడును నగు శ్రీవారు మనల నన్యుగ్రహించు వేడుకతో వైకుంఠ 
మును వీడి వేంకటాగదిపై వెలసెను. ఆ వేంకటాాదియే నేడు కలియుగ 
వైకుంఠముగా. గీర్హింపబడుచున్న యత్యంత పవిత్రమైన పర్వతము. 
ఆ హేతువుచే మనకర్మలను నశింప జేసికొనుటకు వేంఠటాాదదికింజని, 
యచట శ్రీవారి నేవలను, అనగా నఖి షేకార్థముతీర్థ సం్య్యగహణ స్వరూ 
పమున, పూజార్ధము పుష్పములను దెచ్చుటలోను శ్రీవారికి ధూపదీపా 
దులను సమర్పించుటకు( గర్బూరాది వస్తుగహణము చేయుదుముగాక 

ఈ విషయమై నమ్మాళ్వారు తనకు గల భక్రి పపత్ర్యాదులకు 
గలిగిన వివరణ మేగాని యీ పర్వత పొవిత్ర్యమునుగాని శ్రీవారి యుని 
కినిగాని చెప్పుటకే పురాణములను బరామర్శించి యుండలేదు. 


భోగ్యశ్రీనివాసమ్పూర్తి ప్రతిష్టానంతరము _ దేవాలయములోని 
పూజా విధానములో గణనీయమయిన మార్చు జరిగినది. బహుశః 
ఇట్టి మర్మజ్ఞ తతో గూడిన వివరణము నమ్మాళ్వారు చేయటకిదియే 
'హేతువుగా వచ్చును. తిరువాయి మొజిలోని మూడవ శతకములోని 
మూడన దళకమందు (ప్రతిపాదింపంబడిన శ్రీవారి విభవములను (గహిం 


88 తిరుపతి చర్మిత్రము 


చిన వాండు ఆళవందారు మహాశయుడు. ఈతని మనుమడే తిరుమల 
నంబి. ఈ తిరుమల నంబియే తన తాతగారె న యాళవందారు 
ఆశీన్సులమ (గ్రహించి నమ్మాళ్వారు 'పతిపాదించిన భక్తి (పప త్తాదు 
అను స్మపయోగాత్మకముగ ననుభవమున కుందెచ్చుకొని తనజీవిత 
సర్వస్వమును శ్రీవారి సన్నిధియగు వేంకట్నాదియందే నేవా సంచర్యాది 
గుణాభిముఖు(డైై మెలంగెను. ఈ తిరువాయి మొజిలోని పాళురములే 
యానందాళ్వారునకు భగవదామానుజులు వివరించినపుడు ఆనందా 
శ్వారు తిరుమలను బాగుపజచి తిరుమల నంబితో స్వామికి సహపరి 
చర్యాస క్తుండ్రై మెలంగుట కుపకరించినవి. 


మహాభారతములోని మౌసల పర్వములోని టైదవ యధ్యాయ 

ములో నొక కథయున్నది. దీనిలో శ్రీ మహావిష్ణువు వై ఠుంఠమును 

వీడి భూమిపై యవతరించుటకు, నర్చావతారమను నూత్నరూపములో 

తానర్చింపంబడుటకును శ్రీవారు దివినుండి భువికిదిగి వచ్చుటకును గల 

హేతువు ముడి వేయబడి యున్నది. ఈ ఏధమైన యర్నాస్వరూపము 

| ఇతఃపూర్వమొన గల పర వ్యూటహా. విభవాంతర్యామి స్వరూపములకు 
మిన్నమై సర్వసులభసాధ్య పూజా హేతువై నది. శ్రీకృష్ణుండు కానవ 

తారము చాలించునపుడు (బహ్మాది దేవళలకును, బుషులకును, తన 

నిజ స్వరూప విభవమును దర్శింపంజేసి కలియుగము నందిట్టి యర్బాన 

తారపూజ బహుధా యపేక్షణీయమని చెప్పినట్లు భారతములోనున్నది. 


(శ్రీషృష్ణుని నిర్మాణమునకు హేశుభూతమయిన  'జర” యను 
బోయని గుజించి |బహ్మ దేవృండే (శ్రీకృష్ణుని. |బళ్నించెను... దానికి 
కృష్ణుండు. తాను రామావతారముదాల్చినప్పుడు వాలి తనచేంగొట్ట 
బడెననయు, నదేవధమున నవ్వాలి యీ సమయమున జర'గా 
జన్మంచెననియు, తానీ వివముగా నా "జర" బాణముచే, గొట్టింబడితి 
ననియు సమాధానముచెప్పెను. ఆ యనంతరము శ్రీకృష్ణుని పరమాత్మ 
స్వరూపమమిత _ తేజో.౦తమయి. ణూకసమునకెగనెను సూర్వ 


శవ అధ్యాయము 8 


మండలమును ఖేదించి పోవుచున్న యాదివ్యజ్యోతిని టబహ్మాదులు 
ప్రార్థించిరి. అపుడశరీరవాణి “నేను భూమిపై శిలారూపమున నమిత 
శక్తి సంపన్నతతో నవతరింతును. మీరు చేనెడు ప్రార్ధనలు, పూజలు, 
పరిచర్యలు యథావిధిగ నచ్చట జరుపుండు'' అని పలికెను. ఇది 
ద్వాపరయుగాంకమున జరిగిన సంఘటనము. ఈ సంఘటన మాధార 
ముగా కలియుగాదియందు (శ్రీవారి యా సముదృవమును మనమూహింప 
నగును. శ్రీవారి మూర్తి స్వరూపములో దక్షిణ వక్షమున శ్రీదేవి 
చిహ్నితయయి యున్నది. ఇరు భుజముల బాహుమూలములవరకు 
నూర్ద్వమున యొరపిడిగలిగిన గుర్తులున్నవి. ఇది ధనుర్చాణములు 
ధరించిన చిహ్నాములుగా(జెప్పనగును. ఈ స్వరూపమునకు శంఖ 
చడశ్రాద్యాయుధములు గాని లేక మరి యే యితరములగు నాయుధ 
ములుగాని యుండలేదు. ఆనాటినుండి నేటిదనుక రాత్రియందు 
“ బహ్మార్చనము * జరుగుచునేయున్నది. ఉదయమున విశ్వరూప నేవా 
సందర్శన కాలములో నా బహ్మతీర్థము భక్తులకు దివ్యతీర్థముగా 
నిత్తురు. _శిలప్పది కార రచనాకాలములోనే యీ స్వామికి ధనుర్చా 
ణము లునృట్ట్లుగా వ్రాయబడియున్నది. తిరువాయి మొజి [(గంథము 
నమ్మాళ్వారు రచించినది. దానిలో మూడవ పత్తులోని మూడవ 
దానిలోని దశకము. అరవ పొళురములు వరుసగా నిట తెలుంగులో 
ననువదింపబడుచున్నవి. 


(1) మవ తాత ముత్తాతలకు తాతయగు (శ్రీవేంకటాదిస్వామిని 
ఈ పర్వతముపై జలపాతములు మృదుమధుర ధ్వనులీనుచుండగా, 
(శ్రీవారి జ్యోతిగ్మయ సౌందర్య స్వరూపమును మనమేమాశతము కాల 
మును వృథనుప్పచ్చక నత్యంత సమీచీనముగానుండి యితర విషయ 
ములవై మనసును చొరనీయక ఆయననే నేవింతము. ” 


(ఓ మనతండ్రి, తండ్రి తండ్రుల కాతడాద్యుండు. ఆయనయే 
సర్వజీవ సృష్టినిధానము ,్రీ వేంకట్యాదినాథుని సకల సురలు అనంత 


40 తిరుపతి చరిత్రము 


పుష్పసురభిళ ,దవ్యములతో సేవింతురు. అదియే ఆయన యనంత 
వె భవముగలవా(డనుటకు విస్పష్టమయిన వివరణము. 


మ 

(8) ఆయన [పభువులకు( బభువు మాయాస్వరూపాత్ముండు. 
ఆతని నేత్రములు రక్తపద్మపష్మతనిభములు. పరిణత ఫలవర్షసమము 
లాతని యధరోష్టములు. నీలమేఘళ్యామ వర్ణమాతని శరీరము. 
స్వప్రకాశాత్మ స్వరూపుండగు నీత6డు తద్వ్యతిరిక్తులగు దేవాదుల 
కీశుండు. మెఅప్పతీవలవలె జాలువారెడి జలపాతములున్న శ్రీవేంకట్నాది 
యీతని నివాసము. 


(4) శ్రీవారు భూరాది లోకవాసులచే. గ్నీర్హింపంబడువాండు. 

దీనివలన నా౭నికి వై భవముగలిగెనా ! మహావై భవానంద జ్యోతిర్మయ 
మాలు. వ 

స్వరూపముగలిగి, సర్వ,పవృద్ధమయిన స్థితిలోనున్న యా తిరువేంక 

టాద్రినాథుని యణుమ్మా౭ _పేమాదరములను నీచాత్ముండనగు నాపై. 

బజపి నన్ను కృతార్ణునిజేయ సంకల్పించియున్న వానిని నేవించుటయే 

(పథమ కర్తవ్యము. 

(శ) ఈ వేంకటాదినాంథుడు సర్వశుభుండు. దోషరహితుడు. 
పెక్కు మహర్షలచేం గ్న్రింపబిడిన వేదములకు మధువునంటివాండు. 
సర్వ (బ్రహ్మాండములయందును పూజింపబడుచున్నట్టి యాదిమూరర్తిగా 
నీ శ్రీ వారీని వర్షించినచో నాయనను సమ్యగముగ గీ ర్తించినట్లగునా! 

ణ అలి గం 


(8) కర్మభారముచే6 బరువెక్రిన మనమందరము ,శ్రీవేంకటాచల 
వానుని నామము నుచ్చరింతముగాక ! దానితో మన [ప్రాక్కర్మలు 
అద్యతనకర్మలు సమూలముగ నాహుతియగును. ఇది సత్యవిషయము, 
దీనిని యాచరించుటయనగా వారి యుత్తమ లక్ష్యమునకు వారు తోవ 
చేసికొనుటయే 


(7 దేవాదులతో సమముగనే మనకు నీ వేంకటాచలము 
ముక్ర్యధ్వమునకు హేతువగును. బహ్మాదిదేవతలు పుష్ప, ఫల, 


2వ అధ్యాయము 41 


తోయ, ధూప దీపములతో స్వామికి నేవయొనర్చుచున్నారు.. వారితో 
మన మీవిషయములో సర్జవూని నామ సంకీ ర్తనముతో ముక్తి సాధించ 
వలసియున్నది. 


(శ మూగ జీవుల సంరక్షణమునకై యాయన తన కొన 
గోటితో పర్వతమునెత్తైను, వానిని చలి బాధనుండి, శిలావృష్టినుండి 
తప్పించెను. బలిపై వాత్సల్యముతో నాయన బలిని మూడడుగుల నేల 
యడిగి దానిలో విశ్వ విజయమును జూపించెను. ఈ పరంబ్రహ్మ 
స్వరూపమే శ్రీవేంకటాాదిపై వసించినారు. ఆ సర్వతమును పూజిం 
చుట చేతనే మన సర్వ పాపములు శమించును. 


(శ) భక్తులెవరు మనోవాక్కాయ కర్మిలచే నీ వేంకటాదిపై 
గల స్వామిపాద పద్మములను బూజింతురో వారు జరనుండి జనన 
మరణములనుండి ముక్తి నొందుదురు. 


(10) కావున మనము జీవించియన్నష్పుడే, అనగా మనము 
మన చరమకాలము సమీపమునకుముందే, వయోవార్థక్యములు మన పై( 
విడకముందే శ్రీవారి నివాసమగు వేంకట్నాది సానువులందు నందనో 
ద్యానములను బెంప్పచేసి వొనినింజక్క( బజుపవలసియున్నది, అనగా 
భి వీజములనునాటి, పెంచి, పృష్పింసజేస్కి ఫలింపజేయవలసి 
యున్నది. 


క్స్‌ యధ్యాయము 


దేవాలయ (ప్రఖ్యాత ,పాచుర్యములు 


గత యధ్యాయములో పురాణములలోని కథలు, ఇతరములగు 
చార్మిత్రకాధారములు తెలుపబడినవి కాని యివి (శ్రీవారి స్వయంవ్యక్త 
స్థితిని గుజించిగాని, (శ్రీ వేంళటాచలమునకు గల (ప్రాచుర్యనును 
గుజించిగాని, యా ప్రదేశము పాపదహనమునకు హేతుభూత మెట్ల 
య్యెనో సమ్మగమగు వివరణము లీయ జాలవయ్యెను. అంతమాత 
ముచే నీ పావ్మిత్యము యొక్క సత్యమును గుటించిగాని (శ్రీవార్‌ 
ప్రాచీనతను గుజించిగాని శంకింపంబనిలేదు. ఇతిహాసములలో నీ 
ప్రసక్తి చేయబడనప్పటికిని విష్ణ్రప్పురాణమునందును భారత భాగవతము 
లందును దీనికి వ్యతిరిక్తమయిన (ప్రస క్తిగానరాదు. 


చర్మితకందినంతవణకు నాళ్వారులు శ్రీవారిని స్తుతించిన 
వై ళవకీర్హనాసంరభము దక్క ప్రారంభములో శ్రీవారి ఆలయమును 
గుఠించిగాని యర్చనాదులను గుజించిగాని మనకు తెలియదు. కాని 
'ప్రప్రథభమమున శ్రీవారి యర్బకులు వైథానసొగమ విశారదులయిన 
గోపీనాథదీక్షితులవారని 'వేంకపేశ్వర యితిహిసమాలలో పేర్కొన 
దిడీనది. చార్మితకులు మాత్రమతిపురాతనకాలమునుండి కొన్ని విష్ణు 
మూర్తి దేవాలయములున్నవని మజికొన్ని కాల క్రమమున పల్లవ 
రాజులు నిర్మించిరనియు, వానికిదానళాసనములు (వ్రాయించిరని చెప్పి 
తమ పరిశళోధనమునకు స్వ స్తి వాక్యమును బలికిరి. 


అనేక శాసనముల పరిశీలనానంశరిము (శ్రీవారి ఆలయమును 
గుజీంచిగాని యాయాలమిమునకు దానమిచ్చిన విషచుముగాని 
పదియవ శతాబ్దమునకు౦బూర్వము చెర్పబడియుండలేదని వనము 
విశ్వసింపవీలగుచున్నది. _ శ్రీవారి ఆలయ ప్రదేశ పావిహ్యమును 


రువ అధ్యాయము శీనీ 


గుజతీంచి యంగీకరింపంబడి యుండెనుగాని, దానిప్రాముఖ్యము గోచరింప 
కుండుట దీనికి హేతువుగావచ్చును. (శ్రీవారి యాలయములో పూజా 
విధానములోని మాప్పల కెట్టి హేతుపులుదృవిళ్లైనో తెలిసికొందము. 
అద్వైత విశిష్టాద్వైత, మధ్వ మతాచార్యుల్తైన శంకర, రామానుజ, 
మధ్వుల కాలమునకు. బూర్వమున్న స్థితిని గుజించి మనము పరిశీలింప( 
బోపుచున్నాము. అనగా ' అప్పార్‌ ' 'సుందరర్‌ ' ' మాణ్‌క్యవాచకర్‌ ", 
“తిరుగణ (జ్ఞాన) సంబంధార్‌ * మొదలగు శైవ వేదాంతులయు వైష్ణవ 
ద్వాదశాశ్వారుల కాలములో నుండి చాంత్రకముగా విష్ణుపూజావిధాన 
మును గుజించి నిర్దుష్టమగు నభివాయమును పొందియుండని కాలము 
లోని పూజావిధానమును గుజించి తెలిసికొనబోవుచున్నాము. అయిన 
నొకవిషయమిటస్పష్టపజణుపవలసియున్నది. ఈ పూజావిధానము “భక్తి. 
పురస్సర పద్ధతియగు యౌళ్వారుల వ్రతిపాదనము మాత్రముకాదు, 
అది వె ఖభానసాగమమునకుగాని పాంచరాత్ర పద్దతికిగాని చెందియుఐడ 
వచ్చును. యామునాచార్యులవారి "ఆగమ (ప్రామాణ్యము” నను 
సరించిగాని, తరువాత వేదాంత దేశికులవారి "పాంచరాత్రరక్ష” నను 
సరించినట్టి సాయ్రపదాయము నకుంజెందినదీ యాగమమని యూహింప 
వచ్చును. వైఖానస సంహితలను గాంచినచో వాన్నిప్రాచీనతా పరి 
జ్ఞానము తెలియును. [బహ్మ శివులెట్లు విధేయులై విష్ణువును పూజిం 
చుటకెట్లు వేచియుందురో యిందు. మనము జూతుము. " శిలప్పది 
కారము” అను [గంథమునందు శ్రీ వేంకటాద్రిని గుణించి శ్రీరంగముసు 
గుజీంచి వర్ష నము చేయబడినది. అందు (శ్రీరంగమునందు సంప్రదాయ 
సిద్ధమగు పూజావిధానము శ్రీ రంగనాథస్వామివారికి జరుగుచుందెడి 
దనియు, (శ్రీ వేంకటాాదియందున్న శ్రీవారినలంకరించుటతోని పూజ 
సమ[గమగుననియు తెలియంజే మంబడినది. 'శిలప్పదికార* రచయిశ 
దృష్టిలో (శ్రీవారు సూర్యచంద కిరణస్పర్శచే నలంకరింపబడుచుండి 
రన్న విషయము తెలియుచున్నది. 


44 తిరుపతి చరిత్రము 


$, 4 7 శతాబ్దములలో కాంచీప్పురము నేలిన మతము శైవము, 
దానికి ప్రతిగా నిలచిని యితర విరుద్ధమతములు జైన బొద్ధములు.._ 
600080 శ్రీ. శం వరకుగల కాంచీపుర పభువగు మహేంద్రవర్మ 
జైనుడు. కాని "అప్పారు" అను శ్రైవమతాచార్యునిచే నీతండు శైవ 
మళ స్వీకారము చేనెను. "హూయన్‌సాంగు ' అను చీనాయాతికు: డీ 
ప్రాంతము నా కాలము పర్యటించెను. ఆతండు బౌద్ధమతములో నొక 
తెగ యగు మహాయాన బౌద్ధమునకు పదివేల 'మతాధికారు లుండిరని 
కనీసము నూరు బౌద్ధసంఘారామము లుండెనని 80 హిందూ దేవాలయ 
ములు. అన్నియే జై నదేవాలయములు కంచి పరిసర ప్రదేశములందుం. 
డెననియు తన పరిళోధన [గంథములో వానెను. (ప్రముఖ వేదాంత 
విచారశీలుండును నలందా ఏశ్వవిద్యాలయాచార్యుండునునగు ధర్మపాలుని 
స్వగ్రామము కాంచీపురము. ఈ విషయములన్నియు నాయన యాశశ్రా 
(గ్రంథములో [వాయబడెను. ఆకాలము క్రీ, ఈ. 642. 


పాండ్య దేళములోగూడ బౌద్ధమత మే ప్రధానమయినది. _ కాని 
యది పూర్తిగా వ్యాపారాశ్రయము. ఈకాలములో 1వ నరసింహ 
వర్మ పరిపాలించుచుండెను.  మానవర్మయను నాతడు సిలోను 
పాలించుటకు నరసింహవర్మ సహాయము కోరుచుండెను.. పాండ్య 
దేశములో "సంబంచనార్‌ " అను శై వాచార్యునిచే నాటి పాండ్యరాజగు 
“నేదుమారన్‌* అను రాజును జై నమునుండి శై వములోనికి మార్చ 
బడెను. ఇది [క్రీ ౪. 70) సంవత్పరమునాటికి జరిగియండనగును. 

ఆనాడు పేరస్పరభిన్నదృక్పథములుగల జై న బౌద్దములొకవై ప, 
హిందూమతమునంతర్లీనముగొ నడిపించు శైవ. వైష్టవములొకవైపు 
ెలిక్ష సంఘర్షణమునకు లోనుగానప్పటికి, (పచ్చన్నముగా నొకళరి 
నొకరు విద్వేషించుకొనుటయన్నది కొనసాగుచునేయుండెను. శైవ 
మతసమాదికాలము నుండి యేకొంత వేజూనికొనినట్లున్నది. బౌద్ధము 
' హూయన్‌సాంగ్‌ " అభిప్రాయములో నాటికే కొంత క్షీణదశలో 


8వ అధ్యాయము 45 


నున్నట్లు కానవచ్చును. ఇక జైనమత విషయములో "మహేంద్ర 
వర్మ " కృతమగు “మత్తవిలాస "మను సంస్కృత (ప్రహసనమున్న 
కాపాలికులను, శాక్యభివువులను, పాళుపతులను నిర్వ్వంద్వముగా 
నిరసించెను. 


ఈ విషయములన్నియు పూర్తిగా తెలియ(జేయంబడవలెనన్నచో 
పాఠకులకు కొంత (శ్రమనీయక తప్పదు. ఈ విషయములో మరీకొంత 
లోతునకుపోయి తలంచవలసియున్నది. మహాయాన జబౌద్ధము హిందూ 
మతములోని వ్మిగహారాధనమును యథాత్రథముగా ననుకరించుటతో 
జాలక అనేక క్షేత్రపాల దేవతలను వారివారి మంశ్రాక్షర (వీజములతో 
బూజించుచు, జపములు చేయటయునారంభించిరి, “తార * వజ, యోగిని" 
అన్నవి వాని పేళ్ల. శాక్యభిక్తువు ప్మేళ్షతోవెలసిన బౌద్ధమేమ్యాతమా 
పేరును నిలుపకొనియుండలేదు. ఈ విషయములో జైనులు మాత్రము 
'ప్రజాక ర్షితులు కాలేకపోయిరి. ఈ కారణముచేతనే 1వ మహేంద 
వర్మ (పల్లవరాజు) నేదుమారన్‌ (పాండ్యరాజ్రులు జైనము నుండి 
తమకుకాముగా శ్రైవమునకు మరలిరి. జైన బౌద్దములనతి నీచముగా 
విమర్శించు సంస్కృత _పహసనమునొకదానిని మహేంద్రవర్మరాజు 
వ్రానెను.. విదేశీ సంబంధమయిన మతములు (నాడు దేశములు, నేడు 
రాస్ట్రముజ) తమ తమ మతములకు సంబంధించిన [(గంథములను 
తమిళములో సృష్టింపలేకపోయినవి. సామాన్య జనునకు పురాణ 
ములు మొదలు వేదాంత (గంథములన్నియు సంస్కృతముతోంబాటు 
తమ భాషయగు తమిళములో నందుబాటులో నుండెను. నాడు సిలోను 
నకు (శ్రీలంక అన్నివిధములయిన సంబంధములు దక్షిణభారతముతో 
నుండెను. (శ్రీలంక రాజగు “మానవర్మ ' పదవీచ్యుతుండై తిరిగి 
రాజ్యమును సంపాదించుటలో నరసింహవర్మ సహాయమును కోరి 
కొంత కాలము “కంచిపట్టణము "లో ప్రవాసముండెను. బొద్దులు తమ 
ధర్మములు తాము సరీగాననుష్టింపలేనివానైరి. ఆదియుంగాక ఆ ధర్మ 


48 తిరుపతి చరిత్రము 


ములన్నీయు హిందూమ౭ములోనివేగాని యన్యముగాదన్న విషయము 
హిందూమత [పొబల్యమున కెక్కువ (ప్రయోజనమును కల్లించెను. 


7వ శతాబ్దములోని ప్రముఖ శైవమత (ప్రచారకులు మువ్వురు. 
వీరు 'అప్పార్‌ *, 'సంబందనార్‌ ", " మాణిక్యవాచకర్‌ * వీరు ఇతర 
మతములను కూకటి వేళ్ళతో పెళ్ళగించుటలో విశేషమయిన కృషి 
యొనర్చిరి. కాని యీ కృషిలో వీరు పూర్తిగా కృతకృత్యులు కాగలిగి 
యున్నచో తరువాత వైష్ణనమతము తమ స్థితిని నిలదొక్కుకొనుట 
కంతగా యవకాశము లేకుండదెడివి. 


శైవ వైష్ణవములు రెండును వేదచోదితమతములని యీ మతా 
చార్యులు ఒప్పుకొందురు. వీరు వేదములను, పురాణములను, ఇతిహిన 
ములను, ఆగమములను, స్మృతులను తమ మతమునకు మూలముగా 
నంగికరింతురు. ఈ కాలమునాటికి అదై గళ విశిష్టాద్వెతములకుసమూల 
ముగా నిర్ణ యించి పెట్టిన నిర్దిష్టమగు సిద్ధాంతము లేవియునులేవు, దేవా 
లయములు మ్మాశము శివకేళశవ్పల కిరువురకును గలవు. కాని ఆలయ 
ములలో పూజలు మాత్ర మాయా విధానముల ననుసరించి జరుగు 
చున్నట్లు మనము న్నిష్టముగా చెప్పలేము. వైష్ణవాగమములలో రెండు 
ప్రసిద్దమయిన భేదములున్నవి. వీనిలో వై ఖానసమతి ప్రాచీనము. 
పొంచర్యాతమతి విస్పృతవ్యా పి నొందువరకు వై ఖానసమే బహుళముగా 
నాలయములలో పూజొవిధానమునకు స్వీకరింపబడియుండెను. చారిత 
కముగా నీవిషయములో మనము నిర్ణయించుకొనుట కెట్టి యపపత్తులును 
లేవు. కాని వై థానన మతానుయాయులు దక్షీణ దేశములో (ప్రాచీనము 
నుండియు నాలయములలో తమ మతానుసారమే ఆలయములు స్థాపింపం 
దిడియర్బనా విధానము జరుపబడు చుండెనని చెప్పుదురు. తరువాత రామా 
నుజుల కాలములో నాయన వైష్ణవ జైత్రయాత్రలో కొన్ని ప్రసిద్ధమైన 
వైకానసార్చనా విధానము జరుపుచున్న వానిని తమ పాంచరాత్ర విధా 
నమునకు మార్చెననియ. ఒక్క తిరుపతి తిరుమలలో మ్మాతము ఈ 


ఠతిన అధ్యాయము థి 


పిషయములో మినహాయింపు కలిగియుండెననియు చెప్పుదురు. ఇప్పటి 
కివి ఆ విషయనులో నెట్టి శంఠయులేకుండుట, తిరుపతి, తిరుమలలో 
(శ్రీ స్వామివార్ల యర్నకస్వాములు వై ఖానసాగమమునకు చెందినవార 
గుట మనము (పత్యక్షముగనే కనుచున్నాము. 


ఒక యైతిహ్యాములో శ్రీరంగములోని వై భానసార్చకుండు తన 
తండిగారి (శ్రాద్ధమును జరుప్పచు యతియగు రామానుజుని లోక్తగా 
నర్థించి కృళకృత్యుండై “లృప్తాస్త* అన్న వాక్యమునకు బదులు చెప్పు 
కాలములో మిన్నకుండెనట. కారణమడుగగా, నా యర్బ్చకుడు (శ్రీరంగ 
నాథస్వామివారి కోవెల తాళపుచెవులు తన చేతిలో నుంచినచో బదులు 
పల్కెదననిరట. అంత నా యర్బకుండు తండడిగారిపై గల పీతితో తాను 
తన వంశ పరం పరార్నకత్వమును (శ్రీస్వామివారి నేవను వదలుకొనుటకు 
నిర్ణయించుకొని యాయన కోర్కెనెరవేర్పెనట. అప్పుడు రామాను 
జయతి ' తృషస్లోస్మి * యని తొనా తాళపుచెవులుగొని (శ్రీరంగేజుని ఆలయ 
ములో పొంచర్యాతాగమ పూజావిధానమును | పవేశ పెట్టెను యైతిహ్య 
మున్నది దీనికి సంబంధించిన విషయము గారుడ పురాణములో 
శ్రీరంగ గూహాత్మ్యములో నున్నది. ఆసక్తి గలవారట చూడవచ్చును. 
ఇట్టిదే మరియొక ప్రసిద్ధమగు ఆలయము “సింహాచలము”, శ్రీ నృసింవా 
స్వామి వారి యర్చనము వై కానసులు జరుప్పుచుండగా దానిని గూడ 
పాంచర్శాత్రాగమమునకు మార్చెనని, అదియు రామానుజ కృతమనియే 
చెప్పుదురు. 


వైష్ణవమత విజృంభణము 
శ్రైవమత నిరాసము = తద్ధేతువులు 


శైవమత నిరాసమునకు ముఖ్యమయిన హేతువు దీని యందాచ 
'రింపబడుచున్న జుగుప్సావహమైన తాం్యతి* విధానమేనని చెప్పనగును. 
దురదృష్టవళమున శై వమునందెక్కువగా, కొంత వై స్తవమునందు 
లట రూ రార 


శకి తిరుపతి చరిత్రము 


ఈ తాంధత్రి కవిధాన పూజకు. (బవేళము గల్లినది. వేనికి సంబంధించిన 
యాగమ విధానములు వానికి. (బ్రత్యేకముగానుండ, నిట్టి పద్ధతులు 
జొరుట శోచనీయము. దీని తరువాత దేవీపూజ, ళక్తిపూజలు 
ఆవిర్భవించినవి. ఇవి రెండును నిజమునకు. (బత్యేకమయిన పూజా 
విధానములుగావు. ఏదైవములేక దేవత యొక్క (ప్రత్యేకమగు పూజా 
విధాన మాదేవతనుపాసించుటచేంగల్లు (ప్రయోజనముపయి. యాధార 
పడియుండును. ఒక విధముగా నిది తాంత్రిక విధానము. శక్తి 
పూజలోని పంచ తత్వాను పూర్వకమగు వామాచారము సర్వవిధముల 
దూషింపబడుచు వచ్చినది. అది పంచ మకారమనెడు సంకేతముతో 
వ్యవహరింపంబడుచుండెడిది. సాధకుండు తాను పూర్తిగా శక్రిపూజా 
రంభమునకు( గడంగునపుడు ఈ ఐదు తత్వములననుసంధించు 
కోవలసియుండెను. అవి మత్స్య, మాంస, మద్య, ముద్రా, మైధున 
ములనునవి. ఇది రహస్య పూజయనికూడ నందురు. ఈ పూజా 
విధానమును గుజీంచిన చర్చ యింతటితో( జాలింతము. 


జంతుబలికూడ నిరాక్షేపణీయమని విశ్వసింపంబడెను. ఆశ్వమే 
థమందశ్వము ధర్మజునిచే సంహరింప( బడినది గదా! ఆ యశ్వము 
దేవతలకు సమర్పింపంబడి భుజింపంబడినది. శత సంవత్సరయజ్ఞ 
మందు, అనగా స్మృతయాగమునందు శౌనకుండు. ఇతర బుషులు 
సూతునిచే (శ్రీమద్భాగవతమును వినిరి. ఆదే సమయమునందు జంతు 
బలులును జరిగినవి. 


శై వులలో 'మహాధవతు'”" లను నది యొక తెగ. వీరు జంగ 
ములను పేర వామాచారమును నిర్వహించుటలో మిక్కిలి ప్రోత్సా 
హము జూపిరి. 3వ మతములోని యిట్టి విపరీత, విషాద, జుగుప్పా 
వహమగు [క్రియా విశ్రేషములచే నీ మతము పూర్తిగా(బురోగమింప 
జాలకుండెను. ఇదే సమయమందు నాటివైష్టవము మాతమిట్టి 
దురాచారముల కతీతముగానుండి యజ్ఞయాగాదులందు. సయితము 


తీవ అధ్యాయము శ్రీ 


పశుబలులసు నిషేధించినది. ఆయా యవసఠరములందు పిష్ట పళు 
యాగము మ్మాతము నాగించు కొనిరి. ఆళ్వారులు దీనితో మిన్న 
కుండలేదు. వారు బోధనా సచారముల కయి తమ వైష్ణవ సిద్ధాంత 
ములలోని సూక్మవిషయములను వర్ణాశ్రమ ధర్మ న్యతిరి క్రమయినను 
ప్రజలలోనికి. దెచ్చుటకు విశేషకృషి యొనర్చిరి. ఆధ్యాత్మిక విష 
యమునకు సంబంధించిసం న దుట్టుకు కలు సళ. భేదములను జూప 
కుండిరి. మళావలంబకులుగా న్రీలుకూడ నర్దలు అనుటలో వీరు 
బౌద్దుల ననుసరించినట్లుగా. దోంచను. ఈ ఆశ్వారులను మన 
మ్మీకింది విధముగా వర్లీకరింపనగును. (1) మొదటి ముగ్గురు ఆళ్వా 
రులు : (పొయిగై, పూదతార్‌ పేయాళ్వారు ఈ మువ్వర కులముల 
(పసక్రి వారికి వాగు తెలిసినస్షుగానడు. వారి తరువాత వారైనను 
వీరిజననాదుల గుజించి ఎజలుకపఅచి యుండలేదు. వీరందలు కంచి, 
మహాబలిపురము, మెలాపూరు [ప్రాంతములనుండి వచ్చిన వారినిగా( 
జెప్పుదురు.  వీరికులమును గుజించి డా॥ స్వామి కజ్ఞన్‌గారు 110 
క్రీశ. గా నిర్ణయించిరి. కాని మనకు వీరి కాలమును దెలియట 
యన్నది యంత ముఖ్యమగు విషయముకాదు. 


థి తిరుమలేశ (లిశ్ల్రై ఆళ్యారు : తాను అగజొతి కులములలో 
వేనియందును జన్మించి యుండలేదని తానే చెప్పికొనెను. తానొక 
యనాథగా నొక వేటగానిచే బెంపంబడినట్లు తెలిపెను... ఆకతండు వేద 
శాస్త్ర ఆగమములు, జైన, బౌద్ధములు నేర్చిన వా(డయ్యెను. తనకు. 
దానుగా వైష్ణవ మఠము ననుశరించుటకు నిర్ణయించుకొనెను. 
ఈతని కాలము :కీ. ఈ. 720. గా డా॥ స్వామికజ్ఞన్‌ గారే నిర్ణయించిరి, 


ర్స్‌ పె నలుగురును కంచి మండలమునకు. జెంది యెవరును 
వారి కౌలముచే6 దెలినుం బడనివారు. ఇపుడు నమ్మాళ్వారును 
గుజించి (గహింతము. 


ర్‌ి తిరుపతి చరిత్రము 


"కారి" 'అడయినంగ్రై ' యను కూద దంఎళులకు నించిన 
వాండీయన, _ పుట్టుకలోడనే యాయిన యొక విశిష్ణ్టమగు నాధ్యాత్మిక 
విధానము ననుసంధించుకొనెను.  _ "తిరుక్కరకై " (తిరునల్వేలి) 
జిల్లాలో క్రీ. ఈ. 708 ప్రాంతములో జనించెను. ఆళ్వారులలో నీయ 
నత్యుత్త మాచార్యుడుగా( గీర్తింప బడెను. 


థి మధురకవి ఆక్య్వారు! ఉత్తమ వంళముగా నొప్పెడి బాహ్మ 
ణకుటుంబములో * తిరుక్కొాయిలూరు” [గామములో జన్మించెను. 


గ్రా పెరియాళ్వారు : ఈయన సంప్రదాయ వైష్టన కుటు౦బ 
ములో జనించెను. ఈయన జనించిన [గామము శశీ విల్లిపుత్తూరు. 
ఈయనకు “విష్ణు చిత్తుండని.ము. నా.వాంతరము. “పల్లాండు” 
“పల్లాండు” అని కీర్తించిన దిఠందే. ఈయన క్రీశ 725వ సంవ 
త్సరమూలో జవించెను. 


థి ఆండాళ్‌! (గోదాదేవ): శీ విల్లి పుత్తూరులో "పెరియాళ్వా 
రుకీ తాను నిత్యము పెంచెడి తోటలో పద్మములో జనరించినదీ గోదా 
దేవి. ఈమె ఈయనకు. బెంపుకు కూతురయ్యెను. అయోనిజగా 
జన్మించి నిత్యము (శ్రీరంగనాథునకు సిమర్చించెడిమాలను మొదటగా. 
దాను ధరించిన యనంకరము మాత్రమే స్వామికి సమర్పించెడీది. 
తుదకు (శ్రీరంగనాథుని దేవేరి యయ్యెను. 


ర్ర్రీ కుల శేఖరాళ్వారు : ఈ-చున కృతియవంశ సంజాతుండు. 
“ షోళింగర్‌ * పట్టణములో దృథనత మహారాజునకు జన్మించిన 
వాండు.. గొప్ప సంస్కృృతకవి. పండితుడు కూడను, ఈయన 
వెష్టవమతములోని భక్తిమార్గ ప్రభావితుండ్రై వైష్ణవమతస్వీకారము 
చేనెను. కక్రీళ. 707 ప్రాంతమువాండు. ఈయన “ముకుంద 
మాలా' అన్న భక్తిరసరాజమగు శ్రీ మహావిష్ణుస్తుతి (గ్రంథమును 
సంస్కృత ల్లోకములలో రచించెను. ఈయన పేఠనే తిరుమల ఆలయ 


శివ ఇధ్యాయము ర్‌ 


ములో (శ+వగి బంగారువాకిలి గడప": కులశేఖరపడి యిని 
పిలువబడు చున్నది. 


10) తొండరడిప్పొడి ఆళ్వారు: ' తిరుమందారక్కుడి* అను 
గ్రామములో నొక సంపదాయకమగు వైష్ణవ ద్రాహ్మణ కుటుంబములో 
జనించెను. “విిపనారంయణ” యను పేరు ఈయన నామాంతరము. 
శీ రంగనాథునిభ క్తుండు. అంటంగలనందనవనమును( బెంచుచు 
(శ్రీ మహావిష్ణు స్వరమూపుండుగానున్న శ్రీ రంగనాథుని సేవించి ముక్తిని 
బడ'నెను. 


11. తిరుప్పాణాళ్వాడ: ఈయన జననమునుగుఅించి మనకే మియు 
సమాచారము తెలియదు. యురయూరులోని చండాలదంపతులచే 
దేంబడి సెంపంబడెను. శ్రీ రంగనాథుని యాలయమునకు * లోక 
సారంగముని * యను వారిచే బుజములపై 'మోవబడి తేబడినట్లు తెలి 
యును. _ క్రీ.శ, 801వ సంవత్సరములో నీయన జన్మించినట్లు 
వృళత్తా త్రాంత మొకటియున్నది. 


1ఖ తిరుమంగై. ఆళ్వారు: “తిరువాలై తిరునగర్‌ * లో 

భూ దజాతిరో జనించెను. (ప్రారంభ జీవిశములో ననేక నీచకృత్యము 

లొనర్చి దేశ (దిమ్మరియైన తదుపరి యీతండు వైష్ణవ భక్తుండయ్యెను. 

ఈయన జనించిన కౌలము క్రీ.శ. 776వ సంవత్శరముగా విశ్వసింప 
బడుచున్నది. 


పెన వివరింపంబడిన పన్నిద్దరు ఆళ్వారుల చరితను సమీక్షిం 
మా ది 
చినచో నీషక్రింది యంశములు స్పష్టపడును. 


నమ్మాళ్వారు, ఆండాళ్ల, కులశేఖరాళ్వారు, మధురకవి ఆళ్వారు 
దక్షిణ భారతమునకు చెందిన పాండ్య కేరళ (ప్రాంతములకు చెందిన 
వారు. తొండరడిప్పొడి తిరుప్పాణాన్‌, తిరుమంగై చోళ దేశమునకు 


శ్రి తిరుపతి చరిత్రము 


చెందినవారు. పొయిగై, భూత, పెయ్‌ఆళ్వార్‌, తిరుమలిశ్లై 
కంచికి లేక తొండమండలమునకు( జెందియుండిరి. ఈ విభ ఐనిమును 
మనము మనసునందుంచుకొన్న చో పాండ్యనాడుకం ప తొండమఎడలము 
సకీ జ్రైనబౌద్ధముల బెడద కొంతముందుగా( దగిలియున్నదను విషయ 
మును విశ్వసింపవచ్చును. _ మొత్తముమీద నాళ్వారులందరు. లేక్ష 
పెక్కురు సమకాలీనులు. వీరందణును హిందూమతమునకు( జేటు 
తెచ్చెడి వేదదూషిత మతముల నెదుర్కొన్నవారే. భక్తి, పేమలను 
ప్రధానమైన విషయములుగా నెన్నుకొని యందజణు యాళ్వారులు చేసిన 
మహోపదేశమొకటియే.- ఈ యాళ్వారులు (ప్రజాసంఘము పై యనగా 
కుల, స్త్రీ, పురుష వివక్షతలేక నొకే (ప్రభావమందించిరి. ఈ యాళ్వారు 
గణమున కధినాయకునిగా నమ్మాళ్వారును శ్రీ వై ప్పవులందజును ఏక 
ీవముగా గురర్తించిరి.  సమ్మాళ్వారు సచ్చ్యూవవంళజుడు. (బాహ్మ 
ణులలో మహామేధావి, అమితజ్ఞుంయనగు. మధురకవి యీయన 
శిష్యుండు. మభురకవియే క్రీ, శ. 770వ సంవత్సరములో నన్నామలై 
కొండలలో పాండ్యరాజగు వరగుణ మహారాజు పాలనాకాలములో 
నరసింహస్వామి గుహా దేవాలయ నిర్మారయగు ' మారన్‌కారి* గా( 
గొందణు గ్నుర్తింతురు. కాని యిది యంతగా విశ్వసింప వలను 
పడదు. 


ఈ విధముగా నన్ని కులములలోను మహా విజ్ఞానులు సాధు 
పుంగవులుగా జన్మించి మతోద్ధరణము కై అత్మవిశ్యాసముతో, విశ్వ 
(శ్రేయమున క్రై, వేదమక ,(ప్రతిపాదనమునక్షై పాటు పడుటతో, తాము 
పూర్వజన్మములందు చేసిన పొపములచే నీ జన్మములో తమ మతోద్ధ 
రణ పయత్నమునకు విఘాకము గలుగునను విషయము పరా_స్తము 
చేయబడినది. 


ఈ యాళ్వారు బృందము వారి కాలములో గుర్తింపబడినచో 
వీరి ప్రభావముచే (శ్రీవారి దేవాలయములో నిత్య సాంప్రదాయములేవి 


రివ అధ్యాయము వ! 


మైనను మార్పులకు లోనయినవేమో యన్న విషయమును పరిశీ 
లింతము. ఈ యాళ్వారుల యునికిని గుణించి నిజమునకు రామాను 
జుల కాలము వరకు విస్తృతమగు (పచారమున్నట్లు మనము విశ్వసించు 
టకు పీలయినట్టి యౌధారము లేవియును లేవు. ఆళ్వారులు వాసిన 
తమిళ (ప్రబంధములు ఒక [కమ పద్ధతినలేక ఛిన్నాభిన్నముగా తమిళ 
దేశమందలి వైష్ణవ దేవాలయములలో నట నట వెదజల్ల బడినవి. ఆ 
విషయమ; నాథమునులు తమ పర్యటన సందర్భములో |గహి౭చుటయే 
గాక ఈ (పప్రబంధములలో నొక మహా రహస్య వేదాంతభానము గుప్త 
పణుపబడి యున్నదనియు నిర్ణయించుకొని వానినీతదొకచోటకు సలగ్ర 
హముగా కూర్చుటయను మహో త్తమ సాహాయ్య మొనర్చెను. ఇట్టి 
కార్యమును తన యోగళ క్రిచే జరిపించెనన్న మైతిహ్యామొకటియున్నది. 


ఈ మైతిహ్యాము నందలు వైష్ణవులంగీకరింతురు. వారి జీవిత 
కాలములో వారి కీర్తి (ప్రకాశించినదని చెప్పుటకెట్టి యాధారములు 
లేవు. కాని వీరిలో కొందజుమాతము పాండ్య రాజుచే 
నేర్పాటు చేయబడెడి మత వివాద సభలలో పాల్గొని విష్ణువును పర 
దైవతముగా స్పష్టపణచి యుండిరని చెప్పనగును. మరియొక మైతిహ్య 
మేమన, (బాహ్మణులు వేదపవచనము సలుపుచుండ, తిరుమలిక్లై 
ఆళ్వారు ఆ సభలోనికి వచ్చుటచే వారు ప్రవచనము నాపిరి. దానికి 
కారణ మీత6డు ాహ్మణుండు కాకుండుటయే. కాని తరువాత వారె 
క్కడ యాపిరో యక్కడ నుండి యాతండే నైగలచే జ్ఞాపకము చేయ 
వలసి వచ్చేను. ద్విజేతరుండు వేదమును నోటితో నుచ్చరింపరాదన్న 
నియమమును. బురస్కరించుకొని యీయన యిట్టి నైగల నొనర్చి 
యుండేనట. 


నాథముని కాలములోనైై నను యాళ్వారుల బృందమును గుజీంచి 
('ప్రస్తావనయున్నట్లు గానము. కౌనియాయన మనుమడగు యాళవందారు 
వీరి నందజను వెలుగులోనికి తెచ్చిన మహామహుడు. "స్తోత 


గ్‌ తిరుపతి చరిత్రము 


రత్నము" అను గంథము [వాయునప్పుడు ఈయన మొదటి మూడు 
పాథరముల యందు మొదటి దానిలో తన తాతగారును, గుర వును, 
నగు నాథమునిని స్తుతించుచు వానెను. రె-డవది విష్ణుపురాణ మాధార 
ముగా లోకమునకు నిజమగు విజ్ఞానము నందించి నందులకు పరాశర 
మహామునిని స్తుతించినట్టిది. మూడవదానిలో కులపతియయిన నమ్మా 
శ్వారును స్తుతించిన విషయమున్నది. కనుక మనము యామునాచార్యుని 
(ఆళవందారు) వైష్ణవాళ్వారులలో (పధాన(డ్రైన నమ్మాళ్వారుచే( 
(బ్రభావితుడై న యొక పరమభాగవతో త్తమునిగా నంగీక రింపవచ్చును. 
నమ్మాళ్వారు ౩త్త్యమంతయు నీతినియందు ప్రతిబింబించుటయే దీనికి 
(ప్రధాన హేతువు. ఈతని తరువాత ,శ్రీరామానుజుండు బహ్మాసూశత్ర 
ములకు భాష్యము [వాయుచు మొదటగా శ్రీవారిని తనకు భక్రిజ్ఞానము 
లీయవలసినదని ప్రార్జించుట చూడనగును తరువాళ వ్యాసుని 
గీర్తించెను. ఈ విషయములో నాచార్యపరంపర యామునముని, నాథ 
ముని నమ్మాళ్వారులు గారు - ఇదియట్లుంచినాడు న వై ష్టవు(డై నను 
అప్పటికి స్థాపింపబడిన సం్యపదాయము సకారము తాను తిరునా మమును 
మొదట ధరించి తాను తనకు పత్యతగురువును 'మొదటగను, ఆతని 
ద్వారమున నాతని ప్రైవారగు నాథముని, నమ్మాళ్వా౭లకు నమస్క 
రింపవలెను. వారికిపైన విష్వక్సేనుని, (శ్రీదేవిని, తదుపరి (శ్రీధరుని 
ధ్యానింపపలెను. మానుషాచార్యులలో నమ్మాళ్వారు పథము.డు. దానికి 
గారణమాశండు తన విజ్ఞానమును (పత్యక్షము గా స్వామివారి నుండి, 
లక్ష్మీ దేవినుండి, విష్వక్సేనునినుండి (గ్రహించినట్లు ఐతిహ్యమున్నది. 


నమ్మాళ్వారు కాలమునకు. బూర్వమునుండి యున్న దేవాలయి 
ములు ఈయన సిద్ధాంతానుసారముగా స్టాపింపబడియుండలేదు. కాని 
సమ్మాళ్వారు_తరువాత, విశేషించి ఆళవందారు కాలమునుండి స్టాపింపం 
బడిన విష్ణుమూర్తి దేవాల కుములన్నియు నమ్మాళ్వారు సెద్ధాంతిము 
లాధారముగనే నిర్మింపబడి యున్నట్లు మనము విశ్వసింపవచ్చును. 


ఠరీీవ అధ్యాయము ర్‌స్‌ 


(శ్రీవారి 'దేవాలయముతోని, రజతభోగ శ్రీనివాసమూర్హి (వతిష్టా 
పన మీ యాళవందారు కాలములోనిదే. 


రజతభోగ (శ్రీనివాసమ్నూర్తి (ప్రతిష్టాఫనావళ్యకత యెందులకు 
గల్గినదో విచారించవలసియున్నది. స్వయం వ్యక్తమైన (శ్రీవారున్నారు. 
వారి స్థాపనము మానవ (ప్రయత్నముతో జరిగినదికాదు. రజత (ప్రతిమ 
(పతిష్టాపనమునకు. బూర్వము (శ్రీవారి యర్చనావిధానము నమ్మాళ్వారు 


సిద్ధాంతము ననుసరించినట్టిది మాతముకాదు. నాడు దక్షిణాదిన సర్వ 
మత విషమైకనిలయము కాంచీమహానగరము. "అప్పారు శివాచార్యుండు" 
అంతములేవి సభ్యమహానగరము “కంచి" యని కీర్తించెను. పాండ్య 
దేశములోజై నబౌద్ధములు మిక్కిలి శ క్రిమంతములుగా జీవించియున్నవి. 
శ్రైవము దోషాదోష (ప్రస క్రిలేక విచ్చలవిడిగా విశ్ళంఖలముగా పరువు 
లెత్తు చుండెను. ప్రాచీన వైష్ణవ దేవాలయములు వాని వాని ప్రాచీన 
సంప్రదాయ పరిరక్షణా విధానముచే నొవ్పుచుండెను. 8, $,. 10 *తా 
బ్లములలోని రాజకీయ పరిస్థితులు తమిళ దేశములో పల్లవ, చోళ 
పాండ్యులకు నిరంతర యుద్ధములతో, వారిలో రాష్త్రకూటులు చాళుక్యుల 
[పమేయముతో ఎట్టకేలకు (పళాంతత కలిగియుండేను. పల్లవులలో 
కొందజు శైవులు, కొందటు వైష్ణవులు, వారికి నిర్దుష్టమైన మళ 
సిద్దాంతనులులేవు, [0వ శతాబ్రములో చోసలు తొండమండలమును 
జయించిన యనంతరము శైవమత [పభావ మక్కడ యెక్కువ 
యయ్యెను. 

థీ వైష్ణవ మతాచార్యులు ఈ కారణముగా ప్రాచీన మత 
సంబంధ కాలుష్యములులేని, ప్రాచీన విభేదముల (కొత్త కలతలు తల 
యె త్తని కావులను వెదకి కొనవలసి వచ్చెను. 

నాటికాలముస తిరుమలకంయె నతి పవ్మిశ్రమయిన (: దేశము 
గాని, శ్రీవారి యాలయములో నెలకొల్పబడిన సంవ్రదాయబద్ధమగు 
పూజావిధానముగల తావుగాని వేజొకచోట లేదనుట నిర్నివాదాంశము. 


ర్‌ి తిరుపళి చరిత్రము 


శ్రీవారి దేవాలయము నొక దానిని (తిరుచానూరు) 3రుకుకనూరులో 
వ్రతిస్టంచిరి. చోసలు రాజ్యమును వచ్చుటలో పరాళరేళ్వరాలయము 
అక్కడ ఎక్కువ (సభావముతో నుండెను. తిరుమలలో మనవాళ 
ప్పెరుమాళ్‌ (రజితమూర్త్రిి కూడ కీ. శ. $86వ సంవత్సరములో 
ప్రళతిష్టించుట అవసరమయ్యెను, నమ్మాళ్వారు సిద్ధాంతాను సారముగా 
నచట మూర్తిస్టాపనము మొదలయినవి జరుగుటచేతిను, (ప్రధానముగా 
నట వై థానసాగమము ఆలయమందు నిత్యవ్యవహారములలో ప్రాళ 
న్త్యృము వహించి యున్నదని నిర్ణయించుకొనినప్పటికి, నిశ్చయముగా, 
దరువాత కాలములో నా చేవాలమమునకు మిగుల (ప్రాచుర్య ప్రాళస్త్య 
ములు లభించిన వనుటలో నెట్టిసం దేహమును లేదు. 


ఇంతగా పలువృ్వర నాకర్షించి నయీ నమ్మాళ్వారు సిద్ధాంతము 
లేవియో యిపుడు విచారించు కొందము. ఆనేక మళొచార్యులు వారి 
వారి సిద్ధాంతములను చెప్పినట్లే వైష్ణవాచార్యుల వారి మత సిద్ధాంత 
ములను ప్రపంచించిరి. తిరుమలితై అశ్వారు బౌద్ధజ్రై నములు అనేక 
శైవ ఆగమ [గంథముల లోతుపాతులు (గహించిన తరువాత తన 
యదృష్టమ చేందాను విష్ణుపూజా నిరతుండనై తినని పకటించుకొనెను. 
ఈ యాళ్వారునక( బూర్వులయిన యాళ్వారులు మువ్వురును తిరుమ 
లీశై ఆశ్వారుల యంతటి భక్తి నిరతులయ్యును (శ్రీవారి మూర్తిని హరి 
హర స్వరూవమును మూ ్రీభవించినట్టి రూపమనుచు, విష్ణు స్వరూపమే 


పరమ మనెడు నిర్ణయమునకు వచ్చిరి, 'పేయాళ్వారు చెప్పిన రీతిని 
గమనింపుడు. 


విరబూసిన జటలు, ఉన్నక' కిరీటము, మెజయు ఖడ్గము, 
చక్రము, సర్వ వేష్టితత్వము, బంగారు కటిసూత్ర వేష్టి గలవాడును నగు 
(శ్రీవారు తిరుమలలో హరిహరరూపుడై యెల్లరను రక్షించుచున్నారు. 


బంగారు రంగు గల్గినవాండు (శివుండు) భూమినుండి ఒకవైపు, 
పాతాళమునకు మటియొక' వైపు ఆకాశమువంకకు బెరిగిన తివి 


ఠీ ఎవ అధ్యాయము ర్‌ 


ముండు. ఇరువురి రూపములు నొకరితో వేరొకరిని బోల్చవచ్చునుగాని 
ఒకరి రూపములో నొకరున్నారు ”. 


కాని నమ్మాళ్వారు బహు సూక్ష్మమయిన వివరములతో 
శ్రీవారిని కీర్తంచిరి, 


క్షీ దేవి, బ్రహ్మ, శివులు వారి వారి (వత్యేకతలను బోగొట్టు 
కొన్నంత తనలో శ్రీవారు ఇమిడ్చికొనిరి. తన యవతరణముచే 
యత్యంతోన్నతమగు స్వర్గమును భేదించినాండు. విష్ణువుకం ఎ 
నత్యంతోన్నతమగు స్వర్గముకలవా ! బబ్రహ్మార్ముదులకును, శ్రీదేవికివి 
వారి (పత్యేకతా శక్తిత్వమును నమ్మాళ్చారు అంగీకరింపలేదు ఈ 
భావముతో తిరుమలిశై, గురికొందలు. ఆళ్వారులేకీభవించిరి నిజ 
మునకు విష్ణువు (బహ్మాను సృజింపగా ఆ వెనువెంట బ్రహ్మ రుదుని 
సృజించినాందు. ఆ విధమయిన విశ్వాసమున కాఅంబముగనే శ్రీవా 
రవతరించిరి శ్రీ మహావిష్ణువునకు గల దళశావతారములలో నీ 
(శ్రీవారేయవతారా విష్ణులునుగారు. శ్రీమన్నారాయణుడు స్వయముగా. 
దానే మానవజాతి యదృష్టముచే కలియుగమునందు ఈ వేంకటాద్రిపై 
వెలసినాండు. దానికింగల నిర్దుష్ణమగు కారణములు శ్రీవారికే తెలియ 
వలయును. 


ప్రాచీన విష్ణుదేవాలయములో జరిగెడి ఆగమవిధానమునకు 
సంబంధించిన దేవాలయముగా దీని నెంచరాదు. అశే ఈ మూర్తి 
విష్ణుపూజా విధానముచే నర్చింపబడినప్పటికి యన్ని మతములవారి 
యాదరణమునకు( బ్యాతమై సనేవ్యమయినది. లక్ష్మీదేవి వ్మిగహము 
(ప్రత్యేకముగా (శ్రీవారి ఆలయవు( బరిసరములలో కొండపై నెక్కడను 
లేకుండుటను గమనింప వలసి యున్నది. 


ఈ విషయమును గుజించి నమ్మాళ్వారు మటింతగా విశదీక 
రించుచు నిట్లు (ప్రకటన మొనర్చెను. “ఎవరు తమ యిష్ట దేవతా పూజ 


ర్‌రి తిరుపతి చరిత్రము 


కొనసాగింపనిండు, ఆ పూజలన్నియును శ్రీ వేంకటాద్రి నాథునకేం 
జెందున. నమ్మాళ్వారు సాయించిన అరవ పాథరములలో కొన్ని 
(శ్రీవారికి సంబంధించినట్టివిగలవు. _ వానికి. దెలుంగు యనువాదము 
లీకిట్‌ [వాయంబమచున్నవి. 


మానవుంకీ (ప్రాపంచిక వాంఛలనేకములుండుట సహజము. 
వానిని తొను పొందుటకు తగిన యర్హ్మతలు శక్తిగల దైవమును 
మానవుడు పార్థించి, పూజలొనర్చి, వాంఛా పరిసమా ప్తండగుటయు 
మనము లోకమున గనుచున్నాము. ' ఇట్టివి తంత్ర సమ్మితములై 
యాగమ (గంథములందును గాన వచ్చును. కొన్ని దోషమాత్రములు, 
మజికొన్ని నేవ్యమానములు. వై ష్ణవేతరులు పురాణో క్రమయిన 
యనేక చ్రతములాచరించుటయు గనుచున్నాము. కొని నమ్మాళ్వారు 
(వతబాహుళ్ళాచరబమువలన గలిగెడి ఫలితము మృగ్యమనుచున్నారు. 
కారణము. సర్వము. శ్రీ తిరుమల నాథుడే యెడగూమృచుండ. వేజె 
(వతముల నాచరింపబనియేమి యని ఆయన (పశ్న. 


శ్రీవారి నత్యంత భక్తి, వాత్సల్యములతో  నేవించుచో 
నాయన యా యర్శించెడి జీవునకు సుగుణ సంపత్తి నొసంగును. 
ఆజీవుండా సుగుణ సంపత్తితో సుర్మలొనర్చును. ఆ సుకర్మలు 
సరలోకమున నా జీవువకు సౌొఖ్యమొన గూర్చును. అవియే కొన్ని 
జన్మల యనంతరము మోకమున కాలంబమగును. ఈ (వ్రతము 
అన్నియు మధళ్ఞవర్తుల పరిష్కారమును గోరును అన్యదేవతా (పసక్తి 
యిం దెక్కుడుగా నుండును. వారే యిట్టి యల్బమగు వాంఛలను నెజ 
వేర్చగఎగుదురు. వైైష్ణవమతాను యాయులిట్టి కామ్యవంకములగు 
కోర్కెలుయి. నానవీడి శాస్త్రవిధానముగా నేమి చెప్పియుండెనో 
వానీ నాచరింతురు. కాని యీ కర్మల నుందలి సంకల్పమున గా త్తిిక 
త్యాగముఒడును. “ భగవత్రీత్యర్థం " అన్నమాట యిట్టిదియే, 


తీవ అధ్యాయము రీ 


ఫై భక్తులలో న్యగగణ్యుండగు నమ్మాళ్వారు ధక్తిని -పరా 
కాష్టగా స్వామ్యర్చనమున జెప్పెను. అందులకు. 
అ 


' విష్ణ్రభక్తులమం దాను నేవకుండననియి, వారు అత్యంత నీచ 
కులజులమినను. విష్ణుభక్తులయనచో. వారికి దాను దాన్యమొనర్హు 
ననియు” ళన వాస్యవృత్తిని, (బకటించెను. వేదకర్మల ననుసరించు 
మార్గముకంచ మిన్నయగు భక్తిమార్గమును ప్రతి సంవత్సరము 
ఉత్థాన ద్వాదశీ కౌలములో ' ౩ శికపురాణము” ను జదువుటచే( బొంద 
నగునని చెప్పవచ్చును. ఈ పురాణము భక్తియొక్క పరాకాష్టను 
విపులీకరించి స్పష్టపజచును. అతివిజ్ఞానవాతుండగు నొక (భాహ్మణుడు 
వేదకర్మానుసారియై దు క్రిపొంచదలం చి దానియందు అనువర్తుండు 
కౌలేక కర్మాచరణమందు డాంబికుడ్రై సంచరించి [బహ్మరాక్షసుం 
డయెంను. ఒక గొప్ప భకుని యన్యుగహముచే ననేక సంవత్సర 
ముల యనంకర మీ [భాహ్మణునకు బహ్మరక్షత్వము తొలంగి ముక్తి 
కలిగెను  “'సంపాదువన్‌ " అనునొక చండాలుడు పదిరెండు సంవ 
త్సరములు విడువక యేకరీకిగా న్యం) భక్తితో నేకాదశీ యుప 
వాస వతమాచరించెను  పదిరెండస సంవత్సరములో నీతనిని యొక 
(బ్రహ్మరాక్షసి యడ్డగించి నీ మాంసము తిందునని పలికెను. కాని 
యొక గడియలో తాను నిత్యము సేవించు స్వామిని ' తై శికీరాగము” 
లో గీ రించి వత్తుననెను. ఈ మానవుడు తిరిగి వత్తుననుటలో (బహ్మ 
రాక్షసుడు సంశయముపడెను. _ కౌని యనేక నమ్మకిములు చెప్పి 
యొప్పించుటతో విశ్వసించి పంపెను. ఈ చండాలుడు స్వామిని 
గ్నీర్తించి తనమాట (ప్రకారము తిరిగి ఆ రాక్షసునికడకు వచ్చెను. దానికి 
(బవ్మారాక్షసు " చండాలుని సత్యవాక్చరిపాలనమున కబ్బురమం 
దెను.. (బవ కసుడు తనకు ముక్తిగలుగు సమయ మాసన్న 
మయినట్లు తెలిసిన వానివలె నా చండాలని భక్తిలో కొంతపాలు 
కోరెను, దాని కారండాలు డంగీకరింపలేదు కాను నిష్కామ 


80 తిరుపతి చరిత్రము 


కర్మ నాచరించు చున్నాననెను. _ దీని ఫలితమంతియు భగవ దర్చిత 
మయ్యెనని సమాధానించెను. అనేక వాదోప వాదములు జరిగిన తరు 
వాత నా చండాలుని పాటలోని చివరిపాట కై శికీ వృత్తిలో పాడిన 
పాట యొక్క ఫలిత మీయుమని వేడెను. అదియును లాభము లేక 
పోయెను. తుదిని ఆ చండాలునకు (బహ్మరక్షస్సు సాష్టాంగ 1పణామ 
మాచరించి. తనకు మ్బుక్తిని ప్రసాదింపుమని వేడు కొనెను, 
తన జీవితకథ యాతనికి నివేదించెను అపుడా చండాలుడు తన నీచ 
జన్మవృ త్తాంతమును, తాను నిజముగా నితర జీవాత్యోద్దరణము చేయ 
గలిగియుండినచో భగవత్రార్థన మీ విషయమున చేయుదుననిచెప్పెను. 
బహ్మరాక్షసుని పాప [పకెళశన మయ్యెను. ముక్తినొందెను. ఈ 
పురాణములోని విషయమును (పతిసంవత్సరమును ' ఆళవందారు" 
కుటుంబములోని ఒకవ్య క్తి తమిళ దేశములో ప్రతివై ష్టవదేవాలయములో 
నా కాలములో పఠించుచుంజెను. ఈ పురాణములోని లక్యము నమ్మా 
శ్వారు భక్తివిషయమయి సాయించిన కుల వివక్షతా రాహిత్యమును 
తద్వారా భక్తిసాధన మును, తత్పలితముగా నున్న మోక్షమును చేం 
జిక్కించునన్నసత్యము (సకటింపం జేయుటయే యని చెప్పవచ్చును. 


ఆశ్వారుల యొన్నత్యము యెల్లరకు సమానముగానే యను 
(గ్రహింప బడినది. ఈ యాళ్వారుల విచిత సమ్మేళనమే యీ యుప 
పత్తిని స్పష్టపణచు చున్నది. ఏ వైష్ణవ దేవాలయములోనై నను 
దైనందిన చర్యలలో దీనిని గాంచనగును, _ కుల వివక్షతో జరిగెడి 
విభిన్నమగు పూజ నదియే యాలయముగానిండు, మనము చూడ 
జొలము. విభేదములేక కలిసియే యర్చించుట మనము గాంతుము. 
హరిజనునకు శఠారి నొసంగుటలోగాని, తీర్ధమొసంగుటలోగాని, నవి 
కలుషితమగుటలేదు. తిరుమలలో మరియొక నిదర్శనమున్నది. 
(శ్రీవారి తిరుమంజనోత్సవము పూర్త్చియయిన పిమ్మట (శ్రీవారికన్న 
(వసాదములో కొంత భాగము "కులశేఖరపడి ' లోపలకు వచ్చిన 


8వ అధ్యాయము గ్ర 


దానిని శ్రీవారి సన్నిధిని ఉంతురు. దీనిలో కొంత క్రై 0కర్య పరునకు( 
దీర్థముతో నొసంగుదురు. _ నామాన్య్మముగా (బాహ్మణుల యిండ్త 
యందు వుడిన దాగములో కొంత శూదున కొసంగినచో మిగిలిన 
భ్రాగమును కలుషితమయినదిగా భావించుటయేగాక నది యా బ్రాహ్మ 
ణునకు భుజ్యమానార్హ్హత గోలుపోయి యుండును, కాని తిరుమల 
శ్రీవారి సన్నిధిలో ఒక చిన్న కొలమానపు ప్రసాదము హరిజనుని 
తరువాత తనపంతు వచ్చినప్పటికిని మహాప్రసొదముగా (బ్రాహ్మణుడు 
స్వీకరించు చున్నాడు. తాకుటచే గలుగు కాలుష్యము శ్రీవారి ఆల 
యములో నెచటను గాంచము. అంకేగాదు చేవ్పండు రాజ వీధులందు 
నూరేగింపుగా నున్నచో నిప్పుడు స్పర్శాదోపమురేదు, ఎవరయినను 
నట్టి భ్రాంతి గలిగియున్నచో. నాతడు. శునకముగనో_ గాడిదగనో 
జన్మింతురని యిచటి విశ్వాసము. శ్రీరంగములో శ్రీవారి. తీర్థపు 
మిరాశిదారులలో చాత్తాద (శ్రీవైష్ణవ స్వామివారొకరు, తిరుమల 
్రీవారి ఆలయములో నీ చాత్తాద వై ష్టవులు తిరుమంజనమునకు6 
గావలసిన యన్ని వస్తువుల సమర్సణములో భాగస్వామ్యము ననుభవించు 
చుండిరి... (శ్రీవారి తింుమంజన వస్తుసమర్పణమున వారందరు దేవా 
లయ (ప్రదక్షిణము నూరేగింపుగా. జరుపుకొని లోపల సమర్పింతురు. 
తరువాత వారికి దేవాలయమునుండి సన్మానములు, ఆవస్తు మూల్యము 
లతోబాటు సమర్పింపబడును. వారు మామూలు శ్రీ వెవ్టవల గోస్టిలో 
పాల్గొని దివ్యపప్రబంధ పారాయణ మాచరింతురు. అచట తమకు 
సంబంధించిన సత్కారమును గ్రైకొందురు. ఏ దివ్య ప్రయోజనము 
నుద్దేశించియో వీరీకార్యమును తమ వంశమున యనాదిగా జరుపుకొని 
వచ్చుచున్నారు. శాసనములు వీరనుసరించెడి కార్యము లాధికారికముగా 
ననుమోదించ్చినవి. 


హిందువులలో నన్నివర్గముల వారినుండి శ్రీవారి ఆలయము 
ప్రాచుర్యమును సంపాదించిన దనుటకు ఇదియొక వివరణాత్మక 


81 తిరుపతి చరిత్రము 


మయిన చిిత్రణము. మసము తెలుంగు, కన్నడ, తమిళ, మహారాష్ట్ర, 
"కేరళ దేశములకు బోయినచో నచటగల మనుష్యుల పేర్లకు 
' వేంకట” శబ్దమును తగిలించి యుండుట చూడనగును. అది “ వెంకట 
రామన్‌", “వెంకట స్మ్నుబమణియన్‌ * వెంకటశివుండు, వెంకటనరస, 
వెంకట కృష్ణ'..ఈ విధముగా నుంకును._ దక్షిణ ఛారతములో చాల 
మందికి (శ్రీవారు ఇష్టదైవమగుటయేగాదు _ ఇలవేలుపు, చరి గృహ 
దైవముకూడ. ఇది వ్యవహారము లోనికి ఆళ్వారుల విస్తృత (ప్రచా 
రముచే వచ్చినదని మనము ఏశ్వసింపవచ్చును 


వైష్ణవుడు కానివాండ్రై యుండి శ్రీవారికి పూజ విషయములో 
సన్నిహిత సంబంధమున్న యొకనికీ [పళ్న అట్టవచ్చును: కేవలము 
తమ కొఅకే ఏర్పాటు చేసికొన్నట్లు చారము కొజిడిన 'శాత్తుమొణ” 
(మంగళాశాసనము) కు శ్రీ వైష్ణవులు తాము తప్ప యికరుల నేల 
ఆలయమున నా సమయములో స్వామిని దర్శింపనీయరు? దీనికి మొదటి 
సమాధానమిది. ' శాత్తుమొజ" అన్నది వై భానసాగమాను ఫారముగాని 
లేక (శ్రీమద్రామానుజునచే. (బవేశపెట్టబడిన యే యితర "నిత్యపూజా" 
విధానము ననుసరించినదిగాని కాకుండుట. సర్మప్రదాయబద్ధసుగు వై భాన 
సాగమ సంబంధార్చనానంశరము జరుపబడెడు ఆగమేతరమయిన 
సహ్మృసనా మార్చనా నంతరము జ3గెడి చి.9 వేడుక. మహమ్మదీ 
యుల తరువాత ఈస్టిండియా కంసపెనీవారి పరిపాలనములో నెప్పుడో 
యొకష్పుడు ప్రవేశపెట్టబడిన యొక నూత్నమయిన మార్చు. శాస్త్రాను 
సారము జరుగు వేదమం(త్రార్చనమును విడిచి వె ఖానసము (శ్రీమ(దా 
మానుజుల వారి పాంచర్యాతమునకు మధ్య జరిగిన యొక యొడంఐడిక 
ఫలితమని దీనిని మనము పేర్కొనవచ్చును. 


దీని రెండవ భాగపు సమాధానమేమన, ఇతర భక్త బృందము 
లను దీనిలో నిషేధించుట యనునది పూర్వ సాం్యపదాయముకాదు. 
తిరుమల తిరుపతి దేవస్థానపు కమిటీ మొట్టమొదట అధికారములోనికి 


రివ అధ్యాయము గిలి 


వచ్చినపుడిది పప్రవేశపెట్టబడినది. మహా త్రరమగు భక్త సమూ” 
బృందములో నెవడు శ్రీ వైష్ణవుడో యెవడు పవ్విత ప్రబింధ పఠనము 
చేసి యట్టి యుత్సాహకార్యక్రమములో పాల్గొనువాండో, జట్టివాడు, 
తిన వీదరికము చేత పలుకుబడి లేమిచేత గుర్తింపబడడయ్యెను. మరి 
యొక వైపున ,పేక్షకులు తమ పలుకుబడి సిఫార్ఫు ఉత్తరము ఎ౨తో 
నచటగల (ప్రదేశమంతయు న్నాకమించుళుండిరి. ఆ కారణమున నీ 
యుత్పవము విజయమొనర్చుటకు (ద్రావిడ (ప్రబంధ సంధాతలుమాత్రమే 
(ఏవేశమున కనుమతింపబడిరి. ఈ పూజావిధానము తరువాత (పవేశము 
కల్పించుకొన్నదనుటకు (ప్రాచీనమున దీని గుటి చి గాని ఈ పూజా 
విధానమునకు నిత్యములో దీని తావుగాని యే శాసనములోను కల్పింప 
బడకుండుటయే. ఇది మొదలుగా దేవాలయమునకు వెలుపల, సన్నిధికి 
వెలువల (శ్రీమ్మదామానుజుని సన్నిధిలోను కొన్ని [పత్యేక సమయము 
లందు పఠింపబడుచు తరువాత కాలములో నిళ్యమైనట్లు తోచును. ఇది 
పూర్తిగా తమిళపదమై దీనికి సరియగు సంస్కృత పదము లేకున్నది. 
దీనిని “శ్రీ వైష్ణవ దివ్య [పబంధ పారాయణ నేవ* యని మాశము 
చెప్పవచ్చును, స్వామివారిని కీర్తించెడి వస్తు విషమము గనుక 
“మంగళాశాసనమని"యు చెప్పనగు రు. 


(శ్రీ వేంకట్నాది నాథుని గూర్చి "నమ్మాళ్వారు" సాయించిన 
విశ్వాసమునువొరు, మనము రహస్యముగా నడలియుండలేము. మహా 
విద్వశ్సంప త్తి కలిగి, కవుల్నె నుతింపబడువారు వారివారి యద్భుతళక్తు 
లను అతికొలది వరుమానముల నాశించి, వారికి కృతజ్ఞగ జూప్పటకయి 
మనుష్యజీవులను కీర్తించుటకు తమ శక్తియుక్తులను వృథ నేయగా 
చనదు అని సలహా నిచ్చుచున్నారు. అంతేగాక కష్టించి వనిచేసి తమ 
కూడు గుడ్డలను సంపాదించుకొని వారికిగల శక్తి యుక్తులను తమ 
తమ యిష్టదైై వముల నారాధించుటలో ఆ స్వామిని బొగడుటలో విని 
యోగించవలసినడిగా సలహానిచ్చుచున్నారు, నిజమునకు (శ్రీవారి 


గ్రిశీ తిరుపతి చరిత ము 


నాశ్రయించి మునము వరమే యడుగ దలచినచో నాయన యీయరాని 
డేదియు నుండదు, _ ' వెన్లిరెల్లామ్‌ తరుమ్‌ కొడిల్‌ మణివడ్ఞాన ” 
అనుట - ఇది మిక్కిలి సాహస వంతమయిన పదజాలము. మనము 
యాత్రికులు వారి వారి కోర్కెలను సఫలమొందించుకొను నిమిత్తమై 
తిరుమలకు టోవుట( జూచుచున్నాము. సంతాన పా్తకర్తమై వెడలిన 
వాండు, మహావ్యాధి అత్యద్భుతముగా నెమ్మదించినవాండు, 'మహా 
ప్రమాదమునుండి సునాయాసముగా దప్పుకొన్నవాండు దోషిగారూపింప 
బడి శిక్షనుండి మఅలినవాండు, హంతకుడై నను రక్షింపబడినవా(డు _ 
వీరందణును తమ ౩మ కోర్కెలలో సమానముగా సఫలము నొంది 
నట్టి యల్పజీవులే. 


ఆళ్వారులు, పృం-జములంగీకరంచి: వర్యగహీతలును, దుష్టులు 
నగు రాక్షసులు భస్మాసురుండు, హిరణ్యకశిపుడు, మహాబలి, రావ 
ణుడు, కంసుండు, మొదలుగాగలవారిని విస్మరించి యుండలేదు. ' ఈ 
దుష్షులీ వర్యపభావములను ఇచ్చినవారిమీద 1పయోగించుటకు వెజువని 
వార్‌ను విషయము వీ రెజుంగనిదికాదు. జీవుని వికాసము 'న్వేచ్చా 
వర్తనములోనే విపరీత విధానమునకుగాని, వేదాంత సారగమ్యమును 
గాని చెందును. 


ఆళ్వారుల మతములో వ్వైయక్తిక జీవుని య౦తిమ 
లక్ష్యము మోత్షకామన. ఈ లక్ష్యసాధనలో నెగుడు దిగుడులుండును, 
దోషములచే6 గలుషితుండగుట, వానిక్రై పళ్చాత్తాపబడుట, యివియే 
వాని విజయములకు భాటలగును. [కూర పాపొత్మున క్రై నను నరకము 
శాశ్వతము గాదని వీరి విశ్వాసము. ఆడిగినంతినే అది యెట్టిదై నను ఒనగు 
వాండు భగవంతుండు. అత్యనుభవ ఫలితముగా తనకు నిజముగా. 
గావలసిన దేదియో తనకు మంచి యేది యొసగునో దాని కోరుకొన 
గల్గును. ఆళ్వారుల జోధన యేమన, హృదయపూర్వకముగా 
ఆత్మానుపూర్వముగా( (బ్రేమింపవలెను. అది మైహిక వస్తు సంపా 


కి_వ ఆభ్యాయవు ర్‌ 


, దనమున క్రై నను సరియే, ఇట్టి నిర్మల పేమవర్తనము నొక పర్యా 
యము సాధించినచో ఆతని పూర్వపుణ్యమున నేదైనా ఒక దైవళక్తి 
యొకపరి వానిపై పసరించినచో నీతడు సరియగు వస్తువును నిష్కల్మ 
షముగం (బ్రేమింప గలుగును. ఇది జరిగినచో నిదియే భక్త్రియగును. 
అప్పుడు మనమాతని గానములో మధుర భక్తి పూర్వకమయిన యమర 
ప్రేమ నందించెడి పియురాలిని గందుము". = తితుమంగై యాళ్వారులో 
నీ విధమగు మధుర భక్తిని గాంతుము. 


తాత్విక శక్తులను పొందగోరి ఆతినిష్టా పూర్వక మయిన జప 
తపాదుల నాచరించి పరాకొస్ట్రయగు భక్తిని పొందలేకున్నచో, వరము 
అన్ముగహింసబడియు. నవి విషాద పరిస్థితులకు దారితీయును. రాక్ష 
సుల విషయ మటుండనిండు. విశ్వామ్మిక్రునిగతి యేమైనది ? వశిష్టుని 
యాయన ధ్యేయముగా నుంచుకొననంతవరకు ఆయన తపః ఫలితముగా 
నాయన పొందిన శక్తులు ఒకచోట నుండి మబియొకచోబ కేగుట కుప 
కరించిన వేగాని ధ్యేయము నెరవేకని వాఠయ్యెనుగదా 


మహాబలికాలములో, నీ మహాబిలికి మించిన విర్మలాత్మ గల 
వాడు మరియొకడులేడు. కొని తన అహమును జయింపలేక పోవుకే 
గాక తనకన్న దాత లేని గర్వించినాడు. తనదను నదేమియును 
లేదనియు, తనఆొత్మయు భగవత్స్వరూపమేయనియు, తుదకు తాను 
శరణాగతి నొంద వలసినదే ననియు శ్రీహరి బోధింసవలసి వచ్చెను, ఈ 
తత్వముపై తన ధావ (ప్రకటనము చేయుచు ' నమ్మాళ్వారు * కూడ తనపై 
నిట్టి విధానమే అవలంబించవలసినదిగా భగవంతుని వేడుకొనెను. తన 
కిట్టి శక్తిని. (బ్రసాదించిన భగవంతునకేవిధిన బుణమును దీర్చుకొందు 
ననుచు వాపోయెను. స్వత్వమును, తనగర్వాహంభావములను స్వామిశే 
యర్చించితినని చెప్పెను. తరువాత కొంళససుయమునకు తాను ప్రళ్న 
వేసికొని నేను. నా అత్మ అనుకొనుట, దానిని ఆానల్పించుట అను 
నవి సరియగు విధానములేనా అని భావించెను. ఇదంతయు సాతనిది. 


86 తిరుపతి చకిత్రము 


అతని యభఖీష్టము ననుసఠించియే యివి (గ్రహించుట విడచుట యను 
నవి యాధారపడి యుండును. 


ఈ దేవాలయము. ప్రాచీన చర్మితము పూర్వకాలమున ఆళ్వా 
రుల యత్యున్నత మైన ప్రయోగాత్మక వేదాంత సిద్ధాంతములను జీర్ణించు 
కొన్న మేధావులే మలచబిడినట్టిది. అంత దీని కీర్తి దళదిశల తెగ 
బొకినది. భూమిపై నేడీ దేవాలయ మత్యున్నత ప్రాళస్త్యము 
వహించినట్టిదయినది, 


“ వేంకపేళ సమోదేవో నభూతో నభవిష్యతి” శ్రీవారికి సమ 
మగు దైవములేడు, ఉండడు. ఇది నేడు నిత్యము మంత పృష్పాం 
తమున పఠింపబడు దివ్యమంత్రము, మంగళములో 


' శ్రీనగర్యాం మహా పృర్యాం త్నామపర్జ్యుత్తరే తకే 
తింత్రిణీ మూలధామ్నే శీశఠగోపాయ మంగళమ్‌" 


ఈ మంగళాశాసన శోకము నమ్మాళ్వారును మనకు జపి 
(గ మోతి 
చేయును. 


శీవ అధ్యాయము 


ఉరుమల __ కిరుపతుల పరినరములలో గల 
దేవాలయముల చరిత్ర, 


1. సార సంగహము. (ఫష003సు 


అసత్పదార్థమునుండి సత్తునకు ప్రయాణించుట, ఉత్తమ శక్తిని, 
దేవళా తత్త్వమును నొక వ్మిగహ రూపములో నిబంధించి అర్బనాదు 
అచే తచృక్తిని భక్తి (ప్రవత్తులతోంబొందుట యనువిషయము మన 
ప్రాచీనులంగీకరించి దానిని వ్యాపింపండేయుటకు దేవాలయములలో 
వ్మిగహ స్వరూపములను ఆవిర్భవింపంజేసిరి. భౌతిక వస్త్వభివృద్దిని, 
నేడు మనము సూర్యుని నుండి సంగ్రహించిన కిరణములను శాస్త్ర 
సాంకేతిక పద్దతుల ద్వారమున నెట్లు సౌరళక్తిగా మార్చి పొందు 
చున్నామో అళ్లే ప్రాచీన మేధావులు కనబడెడి వ్యిగహములలో కన 
చిడని శక్తులను మన్హ్ర విధానముచే శక్తిపాతముచేసి ఆ యనంతమైన 
శక్తులను ఈర్చనాది కార్యములచే మగల స్వీకరించుచు ఆధ్యాత్మికపు 
టొన్నత్యమునకు (తోవ ఏర్పజచినారు. 


మహాభారతములోని మొనల పర్వములోని మైదవ యధ్యాయ 
ములో చెప్పబడిన వ్మిగహార్చనను గుటించి రెండవ యధ్యాయములోనే 
చెప్పబడినది. విగ్రహారాధన, ప్రాముఖ్యమిట్లురాగా, ఈ (గంథపు ముఖ్య 
అలక్ష్యము తిరుమల తిరుపతులలోనున్న విగ్రహారాధన స్వరూపమును, 
ఎట్టి ఫలితములనాశి0గ్షి యిట్టి మహత్తర నిర్మాణములు గొవింిప బడినవని 
శెలుప్పటయేయని చెనృవచ్చును. పుట్టుకయే లేని శ్రీవారు తిరుమలపై 
నెప్పుడు వెలసిరో తెలియని విషయమేగాక యూహింవరాని విషయము 
కూడను. ఆయన యశఖీష్టాను సారము స్వయం వ్య క్తుండయ్యెను. ఆవిగ్రహ 


8 తికుసతి చతిత్రము 


మచట తెలియబడని కాలమునుండి నెలకొని యుండెను. ఆ విగ్రహము 
నావరించిన చిన్నరాతి కట్టడ మెప్పుడు యుదృ్భవిల్లైనో మ్మాళము చెన్న 
గలము. నిజమునకు శ్రీవారి దేవాలయ చరిత్ర తిరుమలలో ప్రారం 
భము కాక తిరుపతికి సమీపమునందున్న ' తిరుళుకనూరు"* [గ్రామ 
ములో, కొండనుండి దిగువకు పది మైళ్ళ దూరముగల ప్రదేశములో 
'ప్రారంభనుయ్యెను. దేశములోని విస్త్రృతమగు రాజకీయ పరిస్థితుల 
మార్చు దేవాలయ కట్టడముల విషయములో (ప్రభావితము కాణడి వేంక 
ట్యాది పయి దేవాలయ నిర్మాణము జరిగిన చాలకొలమునకు కొండ 
దిగువున ననువగు తిరుపతి పట్టణ నిర్మాణము (శ్రీ మద్రామానుజానిచే 
జరిపింపబడినది. పల్లవులచే మొదటగా దేవాలయ నిర్మాణము గావింస 
బడిన తరువాత కొంత కాలమునకు చోళలిచే నాక్రమింపబడి శైవ 
విధానమే పైచేయి యగునట్లుగా తిరుకుకనూరులో సాగింప బడినది. 
శాసనములలోని సరియగు భావమును (గహించుటకు నొటి మత పరి 
స్టితులు, రాజకీయ పరిస్థితుల యౌగాములచేతనే మనము సంపూర్ణముగా 
నర్థముచేసికొన గలిగియున్నాము. 


మనము ఈ విషయముల నింకను సమగముగా నెటుంగవలసి 
నచో తిరుమల తిరుపతి శాసనములను ప్పూర్తిగా వినియోగించుకొన 
వచ్చును. తిరుశుకనూరు (గ్రామము సరిగా తిరుమల ఆలయమునకు పది 
మైళ్ళ దూరములోనుండి, యీ గ్రామములోగల గ్రైవ దేవాలయమును 
చూచుటతో మన ళక్తిని చెదరగొటుటయేగాక దృక్సథ విభేదమును, 
తీవ అసంతృప్తిని గల్గించును. తిరుమల ఛశ్రీవారి ఆరియములో 
నిప్పుడు గర్భగృహమునకు ముందున్న శయనమంటపములో శ్రీవారి 
మూర్తితో సమవమయిన రజత మూర్తిని పరిమాణములో నతి చిన్న 
దానిని తయారు. చేయించి స్వర్థాభరణములచే దాని నలంకరించి 
"పేరం దేవిగా పసిద్ధిగన్న '“సామవాయి' మహారాణి సంపదాయాను 
సారముగా, వైభానసాగమ శాస్తం విధానమే క్రీ, ఈ. $088వ సంవ 


4_వ అధ్యాయము రి 


త్పరములో ప్రతిషింపంజేనెను. ఈ చిన్న వి్యిగహమే భక్తులకుః 
దమ యంతరంగములను దృ ప్రిపఅచునట్టిదియును, ఆళ్వారులు వక్షం 
చిన భగవన్మూ ర్తి త్వమును హృదయానుపూర్వముగా నున్నట్టిదియును 
నబి పూజాదులొనర్చుట వీలొసంగెను. ఒక వంద సంవత్సరము. 
లిట్లు జరిగిన తరువాత _శ్రీరామానుజు అవతరించి యనేకాభివృద్ధికర 
మగు మార్పులు చేనెను, ప్రాంతీయ పాలకులగు యాదపరాయల 
వంశము దేవాలయాభివృద్ధికి గావలసిన ధనమును సమకూర్చి పెట్టుట 
యను ముఖ్యమయిన బాధ్యతను స్వీకరించెను. అనాదికాలమునుండి 
దేవాలయ పూజా విధాన మంతయు వై భానసాగమ విధానముగానే 
నుండి యున్నదని చెప్పనగును. ఆళ్వారుల (ప్రకిమలుగాని, గోదాదేవి 
(పతీమకాని (శ్రీవారి ఆలయములో నెచ్చటనులేవు. అంతేకాక తిరుమల 
దేవాలయమునకు వెలుపలగాని లోపలగాని ఎచటను వీరికెట్టి సన్నిధు 
లునులేవు. భగవద్రామానుజుల వ్మిగహము మాము దీనికి విసర్య 
యము. ఆయనకును దేవాలయములో ప్రత్యేకపూజాధు లెవ్వియును 
లేవు. ఇప్పటికిని దేవాలయములో జరుగుచున్న (ప్రత్యేక పరిస్థితి యిదియే. 
తిరుపతిలోకూడ తిరుమంగై ఆళ్వారు, నమ్మాళ్వారు, ఆండాళ్ళ సన్ని 
ధులు పదుమూడవ శతాల్రాంతమున వేర్పాటయినవేగాని యంతకు 
పూర్వమివియేవియును లేకుండెను. దేవాలయపరిచారకుల నిమిత్తమే 
దానికి సరిపడినంత మేరకు శ్రీవారికి అన్న (ప్రసాదములు నివేదింపబడు 
చుండెడివి. రోగా ర్తులకుగాని యాత్రికలకుణాని ప్రసాదములు పంచి 
పెట్టు కార్య(క్రమమెద్దియను నాడు లేకుంఠెను. ఆగమళా స్త్రములతో 
అధమాధమ దేవాలయమునకు నిర్హ యింపథిడిన అతిచిన్న దేవాలయ 
మునకెంత అన్న ప్రసాదము విర్ణయింపంజతెనో అంతే నివేదనము 
చేయబడుచుండెను. 


రెండు విషసంక్రమణములు, రెండు ఆయన సంక్రమజములు, 
ముక్కోటి ద్వాదశి, (ఇహ్మ్కోత్సనము, తగువాత కొంతకాలమునకు 


76 తిరుపతి చరిత్రము 


ఉత్తాన ద్వాదశి, తప్ప వేబుబయికరములగు పండుగలు దేవాలయములో 
జరుపబడియుండలేదు. శీ ళ. 1810 సంవత్సరములో మాలిక్‌ 
కాఫరు చేసిన దండయాత్ర, మహమ్మద్‌బీన్‌ తుగ్తక్‌ దండయాత్రలు 
దేవాలయపు చరిత్రలో కొన్నిముఖ్యమయిన మార్పులు తెచ్చి పెట్టినవ, 
హోయసాల వీరభళ్లాలుని నేనాధిపతి, మళ్యత్రియగు సింగయ్య దండ 
నాయకుడు కొన్నిమార్చులను తెచ్చిపె్టైను. ఈ సింగయ్య దండ ' 
నాయకుండు మైసూరు వీరవై ష్ణ్షవమునకు చెందినవా(డు. వీరిపూర్వులు 
శ్రీరామానుజువకు శిష్యులై యండి యుందురు. ఈళండొక గుప్త 
జీవిశముసు గడుపవలసి వచ్చెను. డాని ఏతండు దక్షిణభారతములో 
గడీపియుండును.. నందవనములు, మఠళములు ఈశడు నెలకొల్పి 
యుంగెను, పాండ్యతాజుల (పాబిల్యము తగ్గిన దానిని పునరుద్ధరించిన 
యాదవరాయలఅకు. దోడ్చడుటకు ఆచట రాజకీయ పరిస్థితులను జక్క 
పజఅచుటకు సింగయ్య దండనాయకుండు తిరుపతికివచ్చెను. యాదవ 
రాయశీతవి పరముగా క్రీ.శ. 1828 వ సంవత్సరములో నొక [గ్రామ 
మును శ్రీవారికి అన్న్మపసాదముల సమర్పణమునకయి దొనమొసం గెను. 
అదే సమయములో ననగా, [క్రీళ, 1880 వ సంవత్సరములో (శీవారి 
యుత్సవమూర్తులు, ఉభయ దేవేరులతో లభించినట్లు శాసనములవలన 
తెలియచున్నది. కొన్ని కొన్ని కొ త్తయుక్సవములు ప్రవేశ పెట్టుట, 
అన్నప్రసాదము లిదివజకటికం మె నెక్కుడు పరిమాణములో చేయబడి 
వచ్చిన శై న్థికులకు సంచబడుటయను మార్చు (ప్రవేశ పెట్టబడెను. 
తిరుమళలో పూర్వపు ఏ థానసార్బ్చనమున వీనికి అనగా నుత్సవము 
లకు, తొవు లేకుండె నన్నట్లు గానవచ్చును.  _ తిరువతిలోకూడ నిప్పు 
డున్నన్ని యుక్సవములు పూర్వమునఖేవు, _ నేడు మనము పిలుచు 
కొనెడి 'మలయసన్న స్వామివారు” నాడు “" మలయకునియనిన్ఞాన్‌ "గా 
తెలియబడినట్టివారు. ఈ మార్చులు ప్రధానముగా తమిళ, చోళ, పొండ్య 
దేశములలో జకీగెడి యుత్సవములను మార్గదర్శకముగా నొనరించు 
కొని చేయబడిన మార్చులయి యుండనగును. 


శటఒవ ఆధ్యాయము "(| 


ఈ మార్చలలో (ప్రధానమైనది యాస్టానోత్సవము.. రెండవది 
సంధి సమర్చణము. _ ఆస్టానోత్సవములనగా కొన్ని కొన్ని పత్యేక 
శుభదినములందు. (శ్రీవారి యుత్సవ మూర్తులను సువిశాల మంటప 
మందు. వేంచేపుచేసి అచట నన్న (ప్రసాదములను సమర్పణము చేయ 
నుత్సవము. సంధి సమన్పణమనగా దినమునకు గల యామముల 
లెక్కన ఆగమ శాస్త్రానుసారము ప్రతిసంధికాలములోను (శ్రీవారికి 
(ప్రసాదములను సమర్పించుట. మాలిక్‌ కాఫర్‌ దండయాళశ్రా ఫలితముగా 
(పత్యకముగనో పలోక్షముగనో దక్లిణదేశమునందలి శ్రీ వైష్ణవులు 
కొందలు తిరుమలకు(జేరుట యనివార్యమయ్యెను. 14 వ శతాబ్దము 
చివరి భాగములో తిరుమలలో “తిరువాయిమొజి* పఠనము ప్రారంభ 
మయినది. అంతకు నొక శతాబ్దమునకు ముందే అనగా 18 వ శకాబ్బము 
చివరి భాగములోనే తిరుపతి (శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో 
“ తిరుప్పావు * పఠనము ప్రారంభమయి యుండును. [ప్రారంభములో 
నున్న అరిశనాలయము -- నందవనము జీయరుమఠముగా నుండి 
తరువాత వనళఠగోపనందవనము అహోబిలమళముగా మలచబడినట్లు 
మనము తెరిసికొనగలుగుదుము. తిరుమల శ్రీవారి ఆలయములోని 
కొన్నిఖాగములు, అనగా గోపురాదులు క్రీ. శ. 1250 ప్రాంతములో 
నిర్మింపబడిన విషయములు, సన్నిధి గోపురాదుల పునరుద్ధరణము, 
ముక్కోటి (పదక్షిణ నిర్మాణము దానిని వెంటనే మూసివేయబడుట, 
విమానమునకు మొదటగా బంగారు పూత- పూయబడిన విషయము 
ముందు ముందు శర్చింపబడును. 


తిరుకుకనూరులోని ' శ్రీ కార్యక్నర్తలు' ధర్మకర్తల (సభై 
యారులు) నుండీ 1208 వ సంవత్సరములో మొదటి యాదవరాయల 
యధికారము (కిందగల స్థానికసభవారి వరకు నున్న ఆలయ పరిపాల 
నము. దాని యం్రాంగములోని మౌలిక విషయములను - గుటించి 
విదారింతము. క్రీ శ. [8988 తో ఒక స్వతల్యతమైన చేవాలయ పరి 


72 తిరుపతి చరిత్రము 


పాలక సంస్థ యొకటి యేర్చాటు చేయబడెను. అందులో తిరుపతి 
(గామమునకు( (బాతినిధ్యము వహించు నలుగురు (ప్రతినిధులు, తికుశుక 
నూరు సవారి కమిటీ నుండి ముగ్గురు, అర్చక ప్రతినిధులు ఒకరు, 
ఇద్దరు జీయరులు, (క్రొత్తగా నేర్చ్పణుపబిడిన లెక్కల తనిభీదారులనుండి 
యిద్దరు, వీరందణును కలిసి ప్యడెండుగురు. ఇడి స్వత౦[తాధికొరము 
గలిగిన నంఘమేయయ్యును. రాజుయొక్క సర్వాధికార పరిమితికి 
లోనగునదే. కాలక్రమమున నీ సంఘపు నైైతికస్థితి దిగజారుట, చేయ 
దిడిన అన్నప్రసాదములు స్థానిక సభవారిచే కైంకర్యము చేయబడుట 
జరిగినది. ఈ యవినీతిని సాకవ నరసించారాయలు, విజయనగర 
రాజుబు అరికట్ట యత్నించి రామానుజ కూటములు, మళముల 
ద్వారమున య్యాతికులకు నిరకాన్నదాన సౌకర్యములను కల్లించిరి. 
కాని యా యవిసీతి యచ్చటను (ప్రవేశించి యాత్రికులకు మూల్య 
ఫలితమే అన్నప్రసాదమయ్యెను.  (ప్రసాదములమ్ము పారికి, అర్బ 
కులు, జీచురులు, స్థానికనభవారు, తమ తమకు వచ్చు ప్రసాద భాగ 
ములను ఇచ్చి సొమ్ము రాబిట్టుకొనుచుండిరి. అన్న (ప్రసాదములకు 
దొతలు విరివిగా నిచ్చిన సందర్భములో స్థానత్సారు దాతలను తత్రసాద 
ములను నేతితో తయారు చేయించుటకుగాను హెచ్చు పదార్థములను 
తయారు చేయించి తనకు వచ్చు హెచ్చు భాగమును తవకనువగు 
సమయమున నమ్ముకొనుటకు వీలు కల్పించుకొనెను. వీని యన్నిటి 
ఫలితముగా శ్రీ. శ, 14? వ సంవత్సరములో ఆరవీటి కొండరాజుచే 
తిరుపతిలో నిరకాన్నదొన స్మక్ర మొకటి నమ్మాళ్వారు సన్నిధిలో నిర్మింప 
బడి దినమునకు 2008 మంది (శ్రీ వైష్ణవులకు కుల ప్రసక్తి లేక 
మృష్టాన్న భోజనము చేయుటికు వీలు కల్చింపదిడెను, తగు సమయ 
ములో నీవిషయము మరింతవివరముగా( జెప్పబడును. పెద్దమొత్తము 
అగు ప్రసాదములను తగు మూళ్యముల కమ్ముటలో గల కష్టములను 
(హించి దేవాలయమే వివిధ యుతృవముల సందర్భమున స్థానత్రారు 


శవ అధ్యాయము 7) 


నుండి చివరి యుద్యోగి వరకుగల దేవాలయోద్యోగులకు వారి వారి 
భోగములకు వచ్చెడి (ప్రసాదములకు ధనమిచ్చెడిది. ' భోగములకు 
ద్రవ్య[పదానము " అన్నపద్దుల క్రింద ఖర్చువాసి యి ధన 
మొసంగెడివారు. దేవాలయోద్యోగులపయి అదనపు పనిభారము పడు 
టచే నీవిధమయిన యదనపచెల్లింపులు సమర్ధనీయముతై యొప్పెడివి. 


నిత్య వేదపారాయణమునకు: దగుయేర్పాటులు 


రెండవ దేవరాయ మవోరాజు (క్రీ.శ. 14380) కాలములో 
తిరుమల (శ్రీవారి ఆలయములో “తిరువాయిమొబి' (ప్రబంధ పాఠరాయ 
ఇముతోబాటు నిత్యము వేదపారాయణము జరుగుటను గుటించి 
యేర్పాటు చేయబడెను. దీనిని బట్టి అధ్యయనోత్సవములు, తిరువాయి 
మొబి (ప్రబంధ పారాయణాదికములు ఏర్పాటు కాంబడీన చాలకాలము 
నకు మాత్రమే వేదపారాయణము తిరుమలలో శ్రీవారి సన్నిధిలో 
నేర్చాటు గావింపబడినదని మనము విశ్వసింపవచ్చును. ఈ దేవరాయ 
మహారాజే శ్రీస్వామి పుష్కరిణీ తీరమున మహాజన సమక్షములో 
శ్రీస్వామివారి కై ౦కర్యపరులకు సంవత్సరపు జీతము లేర్పాటు చేయుటకు 
నిర్ణయించినట్లు గంభీరమగు (ప్రకటనమును గావించి క్రైంకర్యపరుల 
కత్యంత ప్రీతి ప్యాతుండయ్యెను. తిరువీధి సానులెట్లు శ్రీవారి ఆలయ 
మున (బవేశించిరో, (ప్రభువుకం, నొక యాచార్య ప్వరుషని కంచ 
నెంతటి యత్వ్యున్నత గౌరవథ్యాతులు సంపాదించుకొనిరో, అంత 
యకస్మాత్తుగ మరల వారెట్లు కనుమజుగయిరో -. ఆ విషయములను 
గుఅించి దేవాలయ శాసనము లాధారముగ సమ్యగమగు వివరము 
లొసంగ(బడును. 


(శ్రీవారి అన్నపసాదముల "పెంపుదల 


(1పాచీనమున ఆలయమున సామాన్యపుటన్నము; పెసరపప్పు, 
పెరుగు, నేయితో గూడిన (ప్రసాదములనుండి [క్రమ్మకమముగా బహు 


గో తిరుపతి చరత్రము 


రుచ్యంబులగు భత్యుంబులు, పప్పుతో చేయబడిన ప్రసాదము (పరుపష్ప 
వియ్‌) తిరుప్పోణకమ్‌ (పాయసము), దధ్యోదనము, చక్కైరపొంగలి, 
అతిరసము, అప్పము, వడ, ఇక్తీ, నుియాన్‌, గోధికాసిక్కె, 
భెచ్నకై, పాల్‌కొలంబు, ఇంకను ననేక విధములయిన (ప్రసాదము 
లుగ రూపొందినట్లుగ శాసనములందు 'పేర్కొనంబడినది. ఈ పాకము 
లన్నిటిలో యాతత్రికునకు నిజమయిన పారమార్థిక చింతనముకంపె 
రుచ్యవంతములగు పాక సంపత్తికే (ప్రాధాన్యమిచ్చి నట్లయినది, 
శ్రీవారి ఆలయమున కనుబంధముగా తిరుపతిలో పెరిగిన ఆలయము 
లకు ధర్మకర్తల నిధులనుండి అన్నప్రసొదముల యేర్చాటునకు 
వెచ్చింప బడెడిది. ఒక ముఖ్యమయిన విషయమేమన తిరుమల 
తిరుపతి దేవస్థానముల శాసనములలో నేటి రాజకీయ, చారిత్రిక విద్యార్థి 
కుసయుక్తమగు ననేక విచిత్రములగు విషయములున్నవి, ప్రాచీన 
గ్రామ పంచాయతీలు పనిచేయు విధానము, వానిళోని లోటుపాట్లను 
నిశితముగా( బరిశీలించుటకుగాను నియమింపబడిన పరిశీలక సంఘ 
, ములు, వానిని సరిచేయుటకు తీసికొన్న శీఘకొ లపు చర్యలు - ఇవి 
యన్నియు. విపులముగా శాననములలో [వ్రాయబడి యున్నవి. 
(వ్రభువునుండి యేదైనా సలహా సంటప్రతింపుల విషయము వచ్చినచో 
దానివి సామూహిక (గ్రామపంచాయతీ నాయకులు ఏకై కనిర్ధ యమెట్లు 
చేనెడివారో దీనియందు లిఖింపబడి యున్నది. 


మొదట నిర్ణయించిన అన్న [పసాదముల ఫరిమాణము మార 
నప్పటికి వెలలు నానాటికి అధికమగుచుండుటతో నదే (ప్రసాదములకు 
దాతలు హెచ్చుగా ద్రవ్యము చెల్లింపవలసి వచ్చెడిది. 16వ శతాబ్దము 
మధ్య భాగమునుండి వస్తువుల టోకు, చిల్లర ధరలు నమోదు చేయ 
ఐడు చుండెడివి. శాసనాధారముగానివి, దీనికి సంబంధించిన మళీ 
యనేక విషయములు నమోదు చేయబడుచుండెడివని తెలియుచున్నది. 
దేవాలయకులో నిర్వహింపబడు అనేక నేవలకు ధనమూలముగాగాని, 


శవ అధ్యాయము "ర్‌ 


(గొమములను దానమిచ్చుటచేగాని జరుపబడెడి యాయా ప్రత్యేక సంద 
రృములు వాని ప్రత్యేకతలతో నాయాశాసనములందు (వాయణిడెడివి. 
నిధులలో కొంతభాగ మొకప్పుడు రాజకీయపుటనిశ్చిత పరిస్థితి చేతగాని, 
మజియొకప్పుడు ధర్మకర్తల హస్తలాఘవము చేతగాని గుప్తధన 
మయ్యెడిది. ఇంక న్యాయ విచారణమునకయ్యెడి వ్యయము, అభివృద్ధ్‌ 
కరములగు నితర కార్యములు, పునరుద్ధరణములు, నూత్నములగు నీటి 
పారుదలకు చేయనలసిన వ్యయములు, చేయవలసి వచ్చుచో దాతలే 
ఆ వ్యయమును ధనమూలకముగనో ధాన్యరూపకముగనో వచ్చెడి 
విధమున చెల్లించెడివారు. అనిశ్చిత రాజకీయ పరిస్థితులున్నప్పుడు 
యిట్టి మార్పులు చాలవణకు నమోదు చేయబడీయుండలేదు. ప్రాథ 
మిక దళలో దానమొసంగినపుడు ఆగామముల మొత్తము ఒకప్పుకును, 
నంవత్సరపు టాదాయము మరియొకప్పుడును నమోదుచేయబడెడివి. 
కాని పెక్కు శాసనముఅందు ఆలయములో నిర్వహింప బడెడి సేవలు 
మాృాకమే పేర్కొన(బడుట విశేషము. దానము వలన వచ్చెడి సాంవ 
త్సరీక పుటాదాయము థ్రీ కృష్ణ దేవరాయల పరిపొలనాకాఅమున, 
ఆ కాలము తరువాతనుండి విధిగానన్ని శాసనములందును పేర్కొన 
బిడెడిది. కౌని యిదికొూడ ధరవరల హెచ్చుతగ్గులతోను, ధర్మకర్తల 
యవినీతి పరాకాష్టతోను [క్రమముగా (ప్రతి సంవత్సరము ఠెక్కలలో 
'పేర్కానబడెడిదీకాదు.. తాళికోట యుద్ధానంతరము, సాలుసరి ఆదా 
యమేగాక, ఆ భూమినుండి నచ్చెడి ధాన్యపరిమాణము మాతమే 
లిఖిరంపబడెడీది. ధరవరల 'హెచ్చుతగ్గులుకూడ నింతకు పూర్వము 
వలెనే వ్యత్యయములకు లోనయ్యెడివి. ఒక్కొక్కప్పుడు శాసనము 
లలో నీయబడిన వంశ।కమముగూడ సవ్యముగా నుండదు. పాండ్య 
వంశ వృతము తరువాత విజయనగర వంశవృక్షము పూర్తిగా నెల 
కొనని కొంత కాలము గలదు. అదియును పేర్కొనబడలేదు. రాజుల 
వరుస [కమములో ననుసరింపబడిన శకము శాలివాహనశకము. 
పాండ్యులు పతనమయిన తరువాత వచ్చినకాలము మాలిక్‌ కాఫర్‌ 


78 తిరుపతి చరిత్రము 


దండయాత్రల కాలము శకకాలముగా(జెప్పంబడినది. కాని యీ కొల 
మున జాలించు రాజుల నామము లెవ్వియును బేర్కొనలేదు. సాళువ 
సరసింహరాయల బాహుబలముచే విజయనగర రాజుల స్మామాజ్యాధి 
కారము స్థాపింపబడినప్పటికి వంశ వృక్తముయొక్క చరిత్రకంచె. శక 
సంవత్సరముల (క్రమమునకే/గట్టువడి యుండుట యతని సిద్ధాంతమయి 
నట్లు కానవచ్చును. ఆచ్యుతరాయల కాలమునుండి మాత్రము శక 
సంవత్సరముతో దానికి నమముగా(బాలించిన రాజుపేరు కూడ [వాయం 
బడుట సంప్రదాయ మయ్యెను. రాజ్యమునకు వచ్చువారి క్రమములో 
నేయవకతవక జరిగినను ఆరాజు పేరు వాయంబడకుండెడిది. దాత 
కోరిక [పకారము దానముయొక్క_ లక్ష్యము మ్యాతమే ధర్మ కర్తల 
సంఘమువారు తమ రికార్డులందు నమోదు చేసికొనెడివారు. దీవి 
వలన ధర్మకర్తల సోంఘమువారి ప్రాధాన్యమెంత యున్నతమయినదో 
తెలియవచ్చుచున్నది. 


ఇందులకు సంబంధించిన మజియొక విషయమిట విపులీకరింవం 
బడును. విజయనగరరాజులు దేవాలయ పరిపాఠఅనా నిర్వహణములో 
వారిలో వారి పూర్వులకంటె వారి వారి వ్యక్తిగత భావములకు కా 
వీతుక మత విషయములో కొంతపట్టుదల సడలినవారు. ఇది పూర్తిగా 
(శ్రీ కృష్ణదేవరాయల వారి కాలములో కొనవచ్చును. ఆయన శ్రీవారి 
కిచ్చిన కానుకల ఏవరములను మనమూహించినచో వాని మూళల్య 
మును గుజించి కంపె నాయనకు [్రీవారిపైగల భక్తి విశ్వాసముఅక్రు 
మన మబ్బురము చెందకయుండము. ఈ కానుకల (పదానమాయిన 
వ్యక్తిగత యనుభూతులకు చెందినట్టిది. _ కాని విచార్య మేమన ఆ 
యిచ్చిన కానుకలు, ఆ యమూళల్య ధనసంపత్తిని గుజించి తరువాత 
వారు కనీసము తలంచినట్లయినను కానరాదు. ఇది యట్లుంచి దేవా 
అయమునకు సంబంధించినట్టి ఏ వైష్ణవునకును ప్రశ్యక్షముగవో పరోక్ష 
ముగనో నెట్టి (ప్రత్యేకళను టొపించినట్లు మనము నిర్హ యింపలేము. 


కవ అభ్యాణుచు వ 


కాని అచ్యుతదేవరాయ మహారాజు వ్యవహారమువేజు. ఆయన 
తనకుగల (ప్రత్యేక వైష్ణవ మతాభిమానము బుజువుపణచుకొవ్నట్టి 
వాడు. ఈయన దేవాలయ పరిపాలనములో నెట్టి విధమయిన 
జోక్యము కల్చించుకొనలేదు. సదాశివమహారాయలు చాల అణుకువ 
గల భక్ష్తశిఖామణి. రెండుమూడు పర్యాయములకం'బ నెక్కుడుగా 
శ్రీవారిని సవించినవాండుకాదు. శ్రీవారి కాతండు స్వయముగా నెెళ్టువ 
కానుకఠిను సమర్పించి యుండలేదు. _ కాని (శ్రీవారి ఆలయమునకు 
దానములిచ్చెడి మహోదాతలను హృదయపూర్వకముగా [పోళ్చాహ 
పజచెడివాడు. య్యాతికులకు ఆయన కల్పించిన అత్యంత వాత్సల్య 
పరిపూరితమగు సౌకర్య సౌఖ్యములకంతులేదు. ఈ సౌకర్యముల నన్నిం 
టిని తాను వ్యక్తిగతముగా గాక వ్యవస్థలద్వారా తన పాలనా కాల 
ములో దైయకిక రంగములో జరిపించెడివాడు. 


వైయక్తికరంగములోని, దానములను సేర్కొనవలసినప్పుడు 
ఆకొలములో తిరుపతి, చంద్రగిరి నగరవాసులు, వారు నిర్వహించిన 
ఆత్యంత ల్లాఘనీయమైన పాతను విస్మరించటయన్న, శ్రీవారిని విస్మ 
రించుటయే. అంతటి మహత్తరమైన సేవను వారన్నివిధముల 
స్వామిని నేవించుటయందును, స్వామిని నేవించు వారిని 'నేవించుట 
యందును వారికి సౌకర్యములొడ గూర్చుటయందును ఒక [పత్య 
కళను నిలబెట్టుకొనిరను విషయము నిర్వివాదము,. అర్చకులు, 
తిరుమలనంబి, ఆనందాళ్వారు, వేయిసంవత్సరములకు( బూర్వము 
తిరుమలపై విశేషమయిన కృషిచేసియుండిక. ఇతర ఆచార్య పురుసు 
లును వారి పూర్వులు గావించిన కృషిని నిరంతరముగా( గొన సొగిం 
చిరి. అంతేగాని వీరెవ్వరును దేవాలయమునకు చీడపురుగులుగా 
ప్రవర్తించ లేదనెడి విషయము శాసనములనుబట్టి స్పష్టము. _ ఏస్తవ 
కౌలములలో రాజనెడీవాడు లేక, (పజొరక్షణమును నిర్వహించువాండు 
లేని సమయములో తిరుసతినగరవాసులు, పరిసర నగర్యగామములకు 


7% తిరుపతి చరిత్రము 


గల సభవారను పేరిటనున్న ఛర్మక ర్రల సంఘములు, దేవాలయమునకు 
నియమింపంబడిన శాశ్వత మతాధికారులు దేవాలయనిర్వహణమును 
తమభుజస్కంధములమై నుంచుకొని నిర్వహించిరి. [ప్రాంతీయ పాల 
కులచేత, నై నికాధికారులచేత, నత్యున్నత గౌరవ మొసంగంబడి, తమకు, 
గల పొదుప్త్పధదనములో విశేషముగా దానమీయందిడుట, వారిచే (బ్రభా 
వితులు కాందిడిన యితరదాతలును విశేషముగా దానరూపమున ధన 
మును సమర్పించుట, శ్రీవారిపేరన (ప్రచారము సలిపి, ధనమును 
. హించి, దేవాలయమును, తమ కార్యనిర్వహణా వై పుణ్యమును 
'ప్రొకట్యమును బొందించుట, వరుసగా జరిగిన విషయములు. వారు, 
వీరిచ్చిన దానములు, దొతృత్వమునుగూర్చిన వై శిష్ట్రమునుగూర్చి 
విపులముగా వేరొకచోట వివరింపదిడును దొాళృత్వము నెజసినవారిలో 
1పముఖలు "కొ ల్లైకౌవిలిదాసర్‌ * 'మల్లనగల్‌ లేక మాధవసాగర్‌ * 
(చంద్రగిరి) తిరుక్కళికన్లి దాసర్‌, ' ఆలగిప్పీరానార్‌ * సొన్లై తిరు 
మల నంబి కుటుంబములోని తోళప్పారయ్యంగారు, కుమార తాతయ్యం 
గారు, శ్రీనివాస కాతయ్యంగారు, కోటికన్నికడనమ్‌ కుమార తాతయ్యం 
గారు, అనందాళ్వారు, ' కోయిల్‌ కందాడై అజ్జిన్‌, కందాడ్రై రామానుజ 
య్యంగారు, కందాడై దొడ్డయ్యంగారు (షోళంగరు ప్రతివాది 
భయంకర అజ్జిన్‌, చక్రవర్తి కుటుంబములోని వారయిన అలిగియ 
మనవాళ జీయర్‌, మూల తిరుచేంకట జీయరు, ఎంబెరుమానారుజీయరు, 
వారి పరంపరలోనివారు, వన శఠగోపజీయరు, వారి పరంపరలోని 
వారగు ఆహోబవిల మఠములోనివారగు నారాయణజీయరు, శ్రీ వ్యాసతీర్థ 
(శ్రీపాద ఉడయివరు, అర్బక కుటుంబములోని దేవరాజ భట్టరువారు, 
ఇంకను తిరుపతి నర్తక కుటుంబములోని యనేకులు శీవారి నిమిత్తమై 
అనేక దానము లొసంగిరి దేవాలయపు లెక్కల తనిఖీదారులు 
నాడు తిరునిన_-ఉర్‌ ఉడయిర్‌ సపేరుతో6 బేర్జానం బడిరి. దేవాలయమున 
కనుదంధముగానున్న తిరువీధి సానులు విపత్కర పరిస్థితులలో దేవా 
లయము, రాజ్యము నున్నప్పుడు అక్యంతముగా దేవాలయ నిర్వహణ 


4న ఆధ్యాయము | 


ములో సవోయపడుటయేగాక ధనమును దానరూసములో నొసంగుట 
ప్రత్యేక విశేషము. 

సమాజములోని విభేదములు, విరోధములను తొలంగంజేయు 
టకు వీరిచే న్నైదు శతాబ్దముల- [క్రితమే యొక దొడ్డ ప్రయోగము 
జరుపంబడెను, తిరుమలలో బ్రాహ్మణ, బాహ్మణేతరులచేత (శ్రీరామా 
నుజుని సన్నిధిని ' తిరువాయిమొజి' ప్రబంధ పారాయణము సమా 
నముగాంబరిగణింపంబిడెడిద. [క్రీ ఈ 14607 లో వఠె (ప్రసాదముల 
భాగముల పంపిణీ విధానము సమముగనే యుండునట్లు ప్రవేళపెట్టబడి 
యమలు సజచంబడినది. (బావ్మాణేతరుల ప్రాతినిధ్యము వహించిన 
చాత్తాద శ్రీ వైష్ణవులచే పరిపూర్ణమయిన సర్వసమ్యుగములయిన పరిక 
రములతో ' పరిమళము " అనుసపేరుతో శ్రీవారి నిత్యపూజ కైంకర్యము 
జరిగెడిది. తిరుమంజనోత్సవమునకు వీరి [ప్రాజాపత్యమే (ప్రముఖ 
విషయము, వీరు తెచ్చిన పవిత్ర పరిమళదవ్యములతో శ్రీవారికి 
“తిరుమంజనోత్సవము * అనెడి పవ్మితస్నానవిధి నిర్వ ర్హింపంబడెడిది. 
వీరికి అభిషేకాంతమున తగు విధమగు మర్యాదలు గొరవములు, 
మూల్యములు చెల్లింపంబడెడివి. ఈ యుత్సవముతో సమముగా 
జరిగెడి మరొక యుత్సవము ఏ దేవాలయమునందును గానమని 
చెప్పుటలో నతిళయో క్తి శేదు. ఈ విషయములో కూడ పూర్తివివర 
ములు ముందు చర్చింపంబడును. 


తాళికోట యుద్ధానంతరము కాలములోనున్న శాననములలో 
ఆలయమునకు రాచరికప్పటభిమానము పూర్తిగా తటి, అద్భళ్యమగుట 
కూడ (ప్రత్యేకముగా కానవచ్చును. కాని, తిరుపతి కాళవాస్తి, నందలూరు, 
తిరువళ్లారు, కంచి పట్టణములలో ననేక గోపురములు, దేవాలయములు 
కట్టించి, అనేకాన్న సత్రముల నిర్మించి, దానములు కూడ [వాయించి 
నట్టి మట్లి కుమూర అనంతరొజు దొతృత్వమిందుల కపవాదము. తరు 
వాత కాలములో నీయబడిన దానములన్నియు వైయకృక దానములు. 


8 శిరువతి చరితము 


అందులోను, ఆచార్యపురుష కుటుంబములలోని వారిచేతనే ఎక్కువగా 
సమర్పింపందిడినట్టి దానములు గాననగును. ఈ కౌాలమునందు ధనము 
కొజంతగానుండుట, ఉన్నపంట కాల్వలకు దాతలు మరమ్మతు చేయ 
వలసివచ్చుట, కొత్త పంట కాల్వల ్రవ్వకము, దీనికి బదులుగా 
దాతల తృ ప్రికొణకు ధర్మక ర్త అ పయిమరమ్మతుల ఫలితముగా 
వచ్చిన పంటల యధికదిగుబడిని యనుసరించి కొన్ని నూత్నమగు 
సేవలు శ్రీవారికి జరుష్పట జరిగెడివి. శ్రీ. +. 1884వ సంవత్స 
రములో “దవీరషా ' అనునొక దాత ధనమునకు దదులుగా నొక 
బంగారప్పుకలటి నొటి మాళ్కెటు విలువకు తగినట్లుగా శ్రీవారికి దొన 
సంగను. ఇదికాక యీయన కొన్ని (గ్రామములను గూడ స్వామి 
వారి శై 0కర్యము నిమిత్తమై దానమొసంగినట్లు శాసనములున్నవి. 


గ్రామ దానములను గుజించి పేర్కొనవలసి వచ్చుచో. దేశపు 
నలుమూలలనుండి యీాయబఐడిన (గ్రామములు దాదాపుగ 'రెండువంద 
లకు పై ఐడి ధర్మకర్తల సంఘము అరీనములో నున్నవి. 15వ శళా 
ద్దిము మధ్యభాగమునుండి ధాన్యరూపములో నుండెడి యావరుమాన 
మును యిన్ని (గ్రామములనుండి వసూలు చేసికొనుటలోనున్న కష్ట 
మును దానిని సమర్థవంతముగా నిర్వహింపలేని ధర్మకర్తల యల 
సత్వము పూర్తిగా గుర్తింపబడినది. తతృలితముగా “ దేవులయమున 
కనుబంధింపబడిన (ప్రజాపనుల వినియోగ నిధి* నొక దానిని తిరుప్పాణి 
భాండారమను పేర (ప్రారంభింపబడినది. ఈ కమిటీలోని సభ్యత్వమున 
కర్ణ మెట్టిదో, యెవరర్హ్ము లో మనకు తెలియరాదు. ఇది యొక 
ప్రత్యేక విభాగముగా మాత్రము పనిచేయుట (ప్రారంభించి “దేవాలయప్ప 
ప్రధాన ధనాగారము"తో సమన్వయము కలిగి యుండెడిది. ఈ 
* శ్రీభాండార మే” తరువాత దేవస్టానపు ఆర్థిక విభాగముగా పరిణ 
మించినది. “తిరుప్సాణి భాండారము* (పజాసంబంధ కార్యములు, 
భవన సర్మాణములు, పంటకాల్వల నిర్వహణము, భూమనుల్బవై వచ్చు 


శయన అధ్యాయము 81 


అదాయమును వసూలు చేనెడి కార్యక్రమము నిర్వహించు భాగముగా 
రూపొందెనని చెప్పవచ్చును. [15న శతాబ్దము చివరకు బంగారము, 
నగలు, పాత్రలు, వస్తువులు, విలునగల వస్త్రములు, వాని నిర్వహణము, 
రక్షణములకై మజియొక శాఖయేర్పాటు చేయవలసిన యావళ్యకత 
కలిగెను... దీనిని "పోర్‌ భాండారము". అని పీలివిరి ఇక్సైన్ని 
శాఖోవ శాఖలు సెంపొందినప్పటికిని డేవస్థానమునందు నిత్యపూజా 
విధానములు, ఉత్సవములు, మొదలయినవి యొక గ్రమ పద్ధతిలో 
నడిపించెడి యొకానొక పర్యవేక్షక మళతాధికారశాఖ యొకటి రూపొం 
దింపబడలేదు. మత సరంపదాయపుగు విధి విధానముగానుండెడి 
కార్యకమములందు. పాల్లొన్నను, లేళున్నను (శ్రీ వైష్ణవులు వారి 
సమైక్యాను కూల్యతలను ప్రతివిషయములతోను (ప్రదత్శించుట గమనింప 
దగినది. ఇంతకుముందుగనే బేర్కొన్నట్లుగా శ్రీ వైష్ణవులు ద్విజులు 
ద్విజేతరులు, వారొనర్చెడి దేవకార్యములందు సమభాగస్వాములగుట, 
వరుమానములుగూడ సమభాగములుగా ననుభవించుట దీసికి హేతువు. 
కాని యిది. శ్రీ వైష్ణవుల సమాజమునకే పరిమితమయినట్లు గాన 
వచ్చును. ఇంకను ఇతరులయిన (శైవ) ద్విజులు శాస్త్ర సమ్మతము 
లగ్గు (శ్రీవారి యుత్సవ కార్యక్రమములో పాల్గొన దలంచినప్పటికిని వారి 
కోర్కెను, వారి (ప్రవేశముకూడ తమ పాండిత్యముతో, వేవేకముతో 
అనాయాసముగా నణచివేసినట్లుగా. దోచును. ఈ కారణము 
చేతనే “తిరుమల"లో శ్రీవారి సన్నిధానములో చాలకాలమువరకు 
వేదపారాయణము కొలూనినట్లు కానరాదు. (ప్రబంధ పారాయణదారులకు 
నుదారముగా వరుమానములు, (పసాద భాగములునుండెడివి. కాగా 
వేదపారాయణ దారులకు (ప్రసొదములోభాగము నిషేధింపబడినది. ఈ 
దేవాలయములో నిది యొక (వల్మేక విషయము. 


ఈ విధమయిన [పాథమికాంశములనుచెప్పి ముగించుటయే 
గాక మరికొన్ని ముఖ్యవిషయములును చెస్పవలసియున్నది. 


కి తిరుసతి చరిత్రము 


తిరుమల శ్రీవారి ఆలయములోని ఆవరణమునందు వరదరాజ 
స్వామి, రంగనాథస్వామి, నరసింహస్వామి వార్లకు ప్రత్యేకమయిన 
సన్నిధులు గలవు. వీనిలో రంగనాథస్వామివారి సన్నిధి తాశ్కాలిక 
మైనది, ఇప్పుడా సన్నిధి వేలుకార్యక్రమముల కుపయోగపడుచున్నది. 
గర్భగృహములో _శ్రీరాములవారికి, _ శ్రీకృష్ణులవారికి స్థానములు 
కల్చింపందిడినవి. ప్రత్యేకముగా దేవాలయములుగల కంచి (శ్రీవరద 
రాజస్వామివారి ఆలయములోగాని, అ్లే శ్రీరంగములోని రంగనాథ 
స్వామివారి ఆఅయములోగాని (శ్రీవేంక పేశ్వరస్వామివారికి స్థానము 
కల్పింపబడకుండుట ఇట పాఠకుడు ప్రత్యేకముగా గమనింపవలసిన 
విషయము. దీనికి గారణమూపహించుట సులభమే. 14 వ ళతాబ్దము 
శెండవభాగములో ' మాలిక్‌కాఫర్‌ ' ' మహమ్మద్‌ బీన్‌తుగ్లక్‌ * పాల 
నలో దేవాలయములలోని విగ్రహములు, శిల్చ్పములను నాశన మొన ర్నెడి 
యౌద్ధత్యము మిన్నుముట్టగా నా సమయములో శ్రీ వరదరాజ, (శ్రీనర 
సింహ శ్రీరంగనాథ ఆలయములు నిర్మితములయినవి. తిరుమలలో 
భ్రీరంగములోని రంగనాథస్వామివారి యుత్సవ్పలు మూడునాలుగు 
దళాబ్దములకాలము (ప్రవానముండిరను నైైతిహ్యము కలదు, క్రీశ 
180 వ సంవత్సరము [1పొంతములో వరదరాజస్వామివారి ఆలయము 
శ్రీవారి ఆలయము అవరణలో నిర్మితమైనప్పటికిని కంచి (శ్రీవరద 
రాజస్వామివారు ఇక్కడ ఆ,శయముకోరినట్లు కొనము. క్రీ, ళ1401వ 
సంవత్సరములో ముస్లిమునేనలు కాంచీపురం వరదరాజస్వామివారి 
ఆలయము. తలుపులు పగులగొట్టి నగలను కొల్లగొట్టి దోంచకొని 
భ్రీవైష్ణవుల నక్కడ నూదకోతకోసిరన్నట్లు తెలియవచ్చును. అహో 
బిల నారసింహుని ఆలయముకూడ నిట్టి విపత్తుకా కాలములో 
గుశీయయియున్నది. అప్పుడు తిరుమలలో బహుశః కొంతకాలము 
అహోబిల నారసింహుడుకూడ తలదాదుకొనియుండును. సంప్రదాయ 
ప్పువైతిహ్యాము. ననుసరించి ఆదివనళఠగోపస్వామి “'మంత్రళాలి 
నరసింహస్వామి” వ్మిగహమును (గ్రహించి తరువాత గొని పోయినట్లు 


4-_వ అధ్యాయము రి 


అహోబిలమరముయొక్క  యుసికిలేని కాలములోని చరిత్రవలన 
మనకు తెలియుచున్నది. 


తిరుమలలోని శ్రీవారి ఆలయము ఇతర ప్రసిద్ధమగు విష్ణ 
క్షేతములలోని ఆలయములందలి స్వామివారలకు కష్టకాలములో 
శరణాలయముగాంగూడ నుపవయోగపడీనదని తెలియజేయటకే పాఠ 
కల కీన్ఫ త్రాతము వివరింపదిడినది. 


ఇప్పుడు శీ వేంకటాచలమాహాత్మ్యము నుగ జీంచి సర్భగహముగా( 
దెలపంబడుచున్నది. క్రీ. ఈ. 140! వ సంవత్సరము ప్రాంతములోనిది 
యుదృవించియుండనగున సని యూహించుచున్నారు. ఇది పలు పురాణ 
ముల నుండి నేకరింప(బడి కూర్చబడిన పుస్తకము. కర్త పసిండి 
' వేంఠటత్తురయివర్‌ * అనువారు. వారిచే నీగంథము 148! వసం 
వర్సరములో దైవళాసనములో పారాయణము చేయబడినట్లు 
తెలియుచున్నది. తిరుశుకనూరులోని పద్మావతీ దేవాలయమును 
గుజించిగాని, ఆ విగ్రహ పితిష్టాపనమును. గుటించిగాని పురాతన 
ముగానున్న శాసనము లేవియుగానరావు. ఈ విషయములో తిరుమల 
తిరుపతి దేవస్థానముల శాసన పరిశీలకుని యూహలు, మౌలికమగు 
శమిళ్యగంధములోని పదముల కటనట నీయనచేయు యనువాదములు, 
చేయువ్యాఖ్యలు సత్యసమృతములుగావు, శాసనములో అల్మేలునంగా దేవి 
శ్రీవేంక పేశ్వరస్వామివారికి దక్షిణ వక్షస్థలమున పసించు భూచేవిని 
గుర్తుచేయచున్నదని తెలుపబడినది. కీ. ౪ 11 వ సంవత్సరములో 
మొట్ట మొదటగా ర న. యన్నపదము, అమ్మవారి 
సన్నిధివిగూర్చి శాసనములో పేర్కొనబడినది. అంతకుముందుగా నీ 
దేవిషేరు ఎచటను యే శాసనములోను 'సేర్కొనబడియుండలేదు.. తిరు 
మలలోని (శ్రీవారికి అభిషేకము అంతకు చాలకాలమునకు ముందుగనే 
పేర్కాన బడినది. ఈ యభిషేకము కుక0వారమే. జరుగుటకుగల 
“హేతువులు వేరుగా వివరింపంబడును, ఆగమళాస్త్రములు నైతము 


/. తిరుపతి చరిత్రము 


విశేషించి భృగుసంహిత * యను వై భానసాగమ గ౦ంథములో ' సహ 

లక్మ్యాభిషేకస్తువాసరే భార్షవే హరేః | సొన్నిధ్యకారీ సతతం సమృ్బతి 

దోయకః ॥ అని చెప్పియున్నది. విష్ణువునకు లక్ష్మీ దేవితోగూడి శుక్ర 

వారమునందు పవితిస్నాన మొనర్పజేయుట శ్రీహరి సాన్నిధ్యమును 

కలుగజేయుటయీగాక సమ స్తసంపదల ననుగంహించునని పై శోకము 
అలీ ఇ గా 

నకు భావమయియున్నది. 


తిరుపతిలోని ' ఆశ్వారుతీర్థము " కపిలతీర్థము, కపిలేశ్వరస్వామి 
సన్నిధిగా గుర్తింపవడుచున్నది. కీ, ఈ 1885వ సంవత్సరము 
శాలములోగాని మనకు( గపిలతీర్థమను'పేరు శాసనస్థమయినది కాన 
బడదు. మహంతులతో నొకరగు ధర్మదాసజీయను నాయన నీ కపిల 
తీర్థమును బరిచయము గావించిన వానిగా(బేర్కొనవచ్చును. 1588వ 
సంవశ్సరములో ' కపిలేశ్వర నాయనార్‌ " అను "పేరుతో నటగలస్వొమి 
వారు బేర్కొనబడిరి. ఈ కాలమునకు బూర్వము అదేవాలయమా 
"పేరుతో నున్నట్లుగా గాని, అచటి జలపాతమును గుఖించిగాని, అచట 
గల సరోవరమునకు గపిలతీర్థమను పేరున్నట్లుగాని మని కెట్టి యాధా 
రములును తెలియరావు. ఇంట(గల ఆళ్వారు సుద ర్శ నాళ్వార 
గాని చక్ర త్రాశ్వారుగాని మై యుండును, శాసనములో నొకదానిలో 
(శ్రీరామానుజునిచే నిర్ణ యింపంబిడిన యొకయుత్సవములో (శ్రీ గోవింద 
రాజస్వామివారు, ఉభయ దేవేరులు, చక్ర క్రాశ్వారును యీ తీర్థమునకు 
వచ్చి యీ జలమును పవీత్రీకరించినట్లుగలదు. ఈ విషయమై ముందు 
విచారింపబడును. శాననములలోగల ముఖ్య విషయములను గుణించి 
యిందు సంగ్రహాముగా వివరింపబడినది. ఈ దేవాలయమునకు గల 
చరిత్రముతో సంబంధించిన కొన్ని ముఖ్య సంఘటనములను గుజించి 
తెలుపవలెననెడి యాస క్తి యశ్లే యున్నది. ఇప్పుడవి వివరించబడును, 


ప్రాచీనములో, శ్రీవారు కొండపైనుండుట, మహారణ్య సరి 
వృతుడైై యుండుట, నేడుగల యనేక సౌఖ్యకరములగు సౌకర్యములు 


శవ అధ్యాయము కిన్‌ 


నాడు లేకుండుట _ యీ హేతువులచే నాడు (శ్రీవారు సామాన్య జను 
నకేగాక, (ప్రముఖులకును చేరరానీవాండయ్యెను. క్రీ +. 828వ సంవ 
తరము పల్లవరాజగు విజయదంతి వృిక్రమవర్మ కాలమగుచున్నది. 
ఈయన కాలములోనే “తిరుశుకనూరు* (గ్రామములో ' తిరువిలాన్‌ 
కోయిల్‌ * అను ఆలయము నిర్మింపబడి తికుమలలోని శ్రీవారి బింబ 
మునకు (పతిబింబమొకటి యందు ప్రతిష్టితనుయ్యెసు. ఇది యాళ్వారు 
అలో తిరుమంగ్లై ఆళశ్వారుకాలము. దీనియందు అనంత విజ్ఞాన 
జ్యోతి కెనయగు తీరమల శ్రీవారి ఆలయములోని దీపమునుండి 
యుదృవించిన యఖండ దీపమొక దానిని నెలకొల్పిరి. క్రీ. శ. 800 
సంవత్సరములో పల్లవులు పతనమయిరి. క్రీ, శ 066వ సంవత్సరము 
కాలములో (శ్రీ నాథముని మనుమడగు యామునాచార్యుండు 
(శీ వెష్ణవ మవమును తీర్చి దిద్దినవాండయి, శ్రీ వైష్ణవ వేదాంత 
మగు విశిష్టాద్వైతమును, వైష్ణవాగమములను బూర్తిగా నేర్చిన 
వాడయి, తన్‌ కీర్షి ప్రతిష్టల నత్యున్నత పథమున 1పయాణము చేయిం 
చిన సమయములో శ్రీ తిరువేంగడనాథుని ' (శ్రీ వేంకటాదది నాథుని 
చిన్న వ్విగ్రవామును ఆయన యుండవలసిన స్థానములో అనగా 
తిరుమల శ్రీవారి ఆలయములో నుంచుటయే సరియగు పద్దతిగా నిర్ధ 
యించి, మత వై షమ్యములకు(దావులేని విధానముగా దీనిని విశ్వసించి 
(శ్రీవారిని యథాస్థానమునకుంజేర్చి విజయుండయ్యెను.. " తిరువిలాన్‌ 
కోయిల్‌" స్వామి తిరుమలలోని శ్రీవారికి [ప్రతినిధివంటివాడేగద 1 
(శ్రీవారి మూర్తికి సమమగు రజిత విగ్రహము తయారు చేయబడి 
వైఖానస ఆగమ శాస్త్రవిధానముగా ప్రళిష్టింపంబడి నిఠ్యపూజా విధాన 
మును ఆయాగమ శాస్త్ర విధానము చేతనే యమలు పఖుపంబడి సంవత్స 
రమునకు రెండు బహోోత్సవములు యథావిధిగా జరుపబడుచు కొన్ని 
కొన్ని ముఖ్యమగు నుత్సనములును నెరవేర్పబఢెడివి. ఇది 866వ 
సంవత్సరమునకు సమమగు కాలము, ఈ కాలములో (శ్రీ ఆశవం 
దారు, ఆతని మనుమడగు “తిరుమలనంది' శ్రీ వైష్ణవ మతమున 


శి తిరుపతి చరిత్రము 


శ్రేక్రై కనాయకులుగా ప్రకౌశించిరి. క్రీ. శ. 1017 వ సంనత్సరములో 
మాత్రమే శ్రీరామానుజుండవతరించినట్లుగా. జర్మిత చెప్పుచున్నది, 
గమించుటత్యంత కిష్టమగు పర్వతము మీదనున్న (శ్రీవారి ఆలయదు, 
అకిస్వల్బమగు నసతులున్న శ్రీవారి అలయ (ప్రదేశము, ఎంత 
మ్యూతము (శ్రీ వైష్ణవులకు విహార భూమి కాజాలదని (శ్రీరామానుజుడు 
[గహించి యుండును. (ప్రపంచమునకంతటికిని వైష్ణవమే ముక్తి 
నొనంగగల యేక్రైకమళమని, ఆహేతువుచే వైష్ణవభూయిష్టమ గా 
నీ ప్రజల నందణను మార్చవలెనన్న గొప్ప ఆళశ ఆయనకుగలదు. కాని 
ఆ సమయముననే చోళరాజు చిదంబరములోని (శ్రీ గోవిందరాజస్వామిని 
(శ్రీ విష్ణువునకు సరియగు స్థానము సముద్రమే గనుక నాలయములో 
స్థానము లేకుండ నాయనను సముద్రములో పారవై వవలసినదిగా నాన 
తిచ్చెను. ఆయన వైష్ణవ మతమునకు బద్ధవిరోధి. అచ్చటనుండి 
ఆ వ్మిగహమును శ్రీ మ్మద్రామానుజుని శిష్యులు (గ్రహించి తిరుపతిలో 
శ్రీ పార్ధసారథి స్వామి వారి ఆలయమునకు(గుడి వై పుగా (శ్రీ గోవింద 
రాజస్వామి వారిని ప్రతిష్టించిరి. శ్రీ గోవిందరాజస్వామివారిని (పకి 
ష్టించిన [పదేశమే ఆయన యటకు శరణార్జియై చేరినట్లుగా చెప్పును, 
కౌని తిరుపతి, ఈ దేవాలయము, తిరుమల శ్రీవారి అలయముతో 
'మొట్టమొదటినుండి - యీ పట్టణ నిర్మాణమునాటి నుండి యను సంధిం 
ప(బడుటతో [ప్రాముఖ్యము గల్లినవై నవి, (శ్రీవారినిజాడ తిరుమలకేగు 
యాత్రికునకు తిరుపతియే (పథమ స్థావరమయినది. అంతేకాక అనేక 
దేవతలను శ్రీ మద్రామానుజుల శిష్యులు తిరుపతిలో నెలకొల్పిరి, కాని 
వీరి మఖ్యోద్దేశము తిరుమల శ్రీవారి ఆలయముతో దీనికి ముఖ్యమగు 
ననుబంధమును చేకూర్చుటయేయని చెప్పవలెను. కాల (క్రమమున 
నొకొనొక వివేక సంపన్నుండు, దూరాళోచనగలవాడు చేనెడి పని 
యొకటి నిర్వర్తింపంబడినది. శ్రీవారి ఆలయమునుండి ప్రసాదములు, 
అనగా, చందనము, వస్త్రము. అప్పపడి (పసాద విశేషము), తీర్థము 
మొదలగునవి దిగువున యే ఆశ్వారునకు “శాత్తుమొఅణి జరుగునో అనగా 


శవ అధ్యాయము గ్‌ 


(. 


ఆళ్వారు దెబ్బ తిరునక్ష్మత్రమగునో ఆదినమున సర్వసమగోపకరణము 
సకల గౌరవ మర్యావచలతో, అధ్యాపక, వేవ పాఠరాయట గోష్టు 
లతో, గకాదులతో నూరేగింపుగా సమర్పణము చేయుట యన్న కార్య 
క్రమము ఏర్పాటు చేయబడెను. నాడు చేయబడిన యీ మేధావిలసిత 
కార్యము నేడు గూడ నశ్లే జరిగించుట యొకటి, రెండవది (శ్రీవారి 
ఆలయముతో తిరుపతిలో ప్రతి చిన్న దేవాలయమునకు నాడు పెన వేసిన 
సంబంధము నేటికిని ఆళ్ల కొనసాగుట - ఈ రెండును పాఠకుడు గమ 
నింసవలసియున్నది. యాత్రికుల కిది కన్నుల పండువటైై, వేడుకగ 
నుండుటయేగాక తిరుపతి పట్టాణవానులకును నిదియొక మహోత్స 
వమువలె. భాసిల్లి నది, తిరుమల తిరుపతి పట్టణములకు సన్నిహిత 
సంబంధమును కూర్చిపెట్టుటయే యిట్టివానిలోని ముబ్యోద్దేశము. 
(శ్రీరామానుజుని కాలములో నిట్టివి సమ్యగ్రముగా నాకృతి వహించి 
యుండలేదు. శ్రీరామానుజుని కాలములో నిజమునకు ఆళ్వారు లెవ్వ 
రిని తిరమలలోగాని తిరుపతిలోగాని నెలకొల్పి యుండుట జరుగని 
విషయము, (క్రీ, శ. 1200 సంవత్సరము నాటి వరకు నింతటి పళ స్తియు 
కానరాదనెడు విషయములో ననుమానముబేదు. 


(క్రీ. ఈ. 1180 వ సంవత్సరము కాలము తరువాతనే తిరుమల 
లోను తిరుపతిలోను గోపుర నిర్మాణాదుల, ప్రాకారముల నిర్మాణములు 
ప్రారంభింపబడియుండును. మనకు మిక్కిలి ప్రాచీనమయిన [ప్రాకారపు 
శాసనకములలో 1180వ సంవత్సరములో తిరుమల లోపలి గోపురము 
యొక్క పునాది వేయబడిన విషయము. తెలియవళ్చును. ఆ కాలములో 
నారాయణవనములోని 'యాదవరాయ రాజులు" ఈ దేవాలయమునకు 
ముఖ్య పప్రాపకులుగా నుండినట్లు తైెలియచున్నది. వీరిలో (ప్రముఖులు 
వీరనరసింగయాదవరాయలు. ఈయన కాలములోనే తిరుమల శ్రీవారి 
ఆలయము గర్భగ్భృహము జీర్లోద్ధారము విస్తృత వైదననో పేతముగా 
జరుగుట, విమానమునకు బంగారుపూత పూయబడుట, (శ్రీవారి ఆనంద 


88 తిరుపతి చరిత్రము 


నిలయ విమానమునకు బంగారు శిఖరమును పతిస్టించుట జరిగినవి. 
ఈ తిరుమల దేవాలయము నాడు మేరు పర్వతమునకు సమ స్థాయి 
చేరుకొనునట్టుగా చేసినవి. ఆయన పర్యవేకణమునందే తిరుసళతి 
(శ్రీ గోవిందరాజాలయము కూడ 'తగు (ప్రాళన్త్యము పొంది దేవాలయ 
విమానమునకు బంగారు కలశము ప్రకిష్టించుట, రథ నిర్మాణము 
మొదలగునవి జరిగినవి, 


ఈ కాలములోనే “మాలిక్‌ కౌఫరు" నేనలు హిందూదేవాల 
యములను, అందలి వ్మిగహములను, శిల్చ సౌందర్యమును నాళనము 
చేయ విజ్యంభించినవి. ఇప్పటి వరకు తిరుపతి దేవాలయములో 
బహ్మ్కోత్సవములు మాత్రమే జరుగుచుండెడివి. మొత్తమివి ఉత్సవ 
ములు. తిరుపశిలో రెండు జరిగెడివి, మిగిలిన ఐదు తిరుమలలో జరి 
గెడ్తివి. ఇఏకాక మరికొన్ని పర్వదినములలో కొన్నియుత్సవములు 
జరిగెడివి, దక్షిణదేశములో నీ విధమయిన తురకల సేనల దాడుల 
వలన దేవాలయ వినాశము మూకుమ్మడిగా జరుగుటతో తిరుపతి, తిరు 
మలగేరి (శ్రీవారిని నేవించుకొనెడి యాత్రికులకు భయముతోబాటు ఈ 
విషయ మళశని పాతమయ్యెను. కాని మేలేమన తిరుమల తీరు 
పతులలో నిట్టి భయము కొంత తక్కువ. అందువలన భక్తులు, భక్తులు 
కౌని యితరులును ఈ (ప్రదేశములకు పారిపోయిరి. ఇది శ్రీవారి 
మహత్తరళక్షియే. ఆ శక్తియే తురుష్కుల నీ ప్రదేశమును తేరిచూడ 
నీయలేదు. ఇది క్రీ. శ. 1810 నుండి 1000) వరకు జరిగిన మహా 
దారుణ ,కమము. 1806 వ సంవత్సరమునకు బూర్వము మలయప్ప 
స్వామివారు (ఇపుడు (శ్రీవారి ఆలయములోనున్న ఉత్సవమూర్తులు) 
దేవేకులు (శ్రీవారి ఆలయములోనున్నట్లుగా మనకే కాసనాధారమును 
లభించదు. కొని ఆ కాలమునకు తరువాత జరిగిన యన్నియుత్సవ 
ములు వీరితో జరుపబడినట్లు శాసనాధారములను జూడగలము. ఊరే 
గింపులు, ఆస్టానములు తిరువోళకమ్‌ (ళక్తులకు అన్న (ప్రసాథములు 


శీఎవ అధ్యాయము రఫి 


వినియోగించుటకుగాను జరిగెడి యొక (ప్రత్యేక ఉత్సవము) - ఇట్టివి 
బహుళములయ్యెను. దక్షిణ తమిళదేశములోని దేవాలయములలో జరి 
గెడి కొన్నియుత్సవముల నమూనాలు కొన్ని యిచట ప్రవేళపెట్టం 
దిడెను. ఉదాహరణమునకు (బారువేట ఉత్సవము, ప్లవోత్సవము 
(తెప్ప) ఊంజల్‌ నేవ (ఊయల), సవిత్రోత్సవము (ఆగమనిర్లేళము) 
పది నుండి ఇరువది రోజులవరకు జరిగెడి తిరువాయిమొబి దివ్య 
'ప్రజంధకాలక్షేపమును చెప్పెడి అధ్యయనోత్సవములు, కల్యాజోత్సవము 
సహస్ర నామోత్సవము (తోమాలనేవ), సహ్మస కలళాభిషేకము, 
సంక్రమణోత్సవములు, విష్ణుపంచక దినోత్సనములు, మొదలగునవి 
ద్విగుణీకృతములు కాబడినవి. ఆభ్వారాచార్యులవారి దివ్య తిరునక్షత 
ములు, పుణ్యతిథులు, శా త్తుమొరలు జరుపదిడుచుండెడీవి. ఇవ్విధమున 
1? వ శళాబ్దము నాటికి 885 రోజులలో 420 ఉత్సవములయ్యెను. 
రెండవ దేవరాయ మహారాజుకాలము నాటినుండియే వేదపళనము 
నిత్యముగా పతిఫలా పేక్షలేక క్రమబద్ధముగా, సంపదాయా నుసా 
రముగా జరుపఐడుచున్నది. ఈయన కాలము క్రీ.శ. 1444వ 
సంవత్సరము. 


ముస్తిముల దండయాాతల ఫలితముగా సీ యాదవరాయలు, 
పాండ్యులు నిర్మూళింపబడిరి. విజయనగరరాజులధికారములోనికి 
వచ్చిరి. 1885 వ సంవత్సరములో బుక్కరాయలు తిరుమల శ్రీవారి 
ఆశీస్సులు పొందినట్లు ఆధారములున్నవి. ఈయన ఒక సంధికాలములో 
(శ్రీవారి అన్నప్రసాదముల నివేదనమునకు దానమిచ్చెను, (బహ్మో 
త్సృవము నొకదానిని [ప్రారంభించిన వాండయ్యెను. బుక్కరాయల 
ప్లాళియగాండ్ల లో నొకడుగా చంధద్రగిరిలోనున్న సానవ మంగిదేవుండు 
రెండవ పర్యాయము [4100 లో శ్రీవారి ఆలయమునకు బంగారుపూత 
'వేయించెను. 1428 వ సంవత్సరములు దేవరాయలు మిగుల యుదార 
తతో తగినంత అన్న ప్రసాదముల వినియోగమున కేర్పాటులు 


గి తిరువతి చరిత్రము 


గావించెను. క్రీ. ఈ. [1485 వరకు విజయనగరరాజులకడ మంతత్రిగను, 
'నేనాధిపడిగను నుండి, అత్యంత విశ్వాసపాతుండయిన సాజవ నరసిం 
హుండు ఈ దేవాలయాభివృద్ధి విషయమై కడుంగడు శద్ధచూ పెను. 
కందాడై రామానుజయ్యంగార్ను అను / వెప్టవ (బాహ్మణుని సలహా 
సహకారములతో తిరుమల దేవాలయమును తమిళ దేశములోని యే 
యితర దేవాలయలముకం'పె తక్కువ స్థితిలో నుండకుండునట్లు మార్చు 
గావించెను. నాట్యకత్తైల ప్రవేళశముకూడ నిషేధింపబడలేదు. 'పె పెచ్చు 
వారికి (పత్యేక గౌరవాదరములు సౌకర్యములు సమకూర్చబడినవి. 


క్రీశ. 1460 నుండి. [404 వరకు హెచ్చుతగ్గులనేకము 
లున్నప్పటికి హెచ్చులే పెచ్చుగానుండెను. నమముగా జరిగిన కాల 
ములో చెప్పుకొనదగ్గ విశేషములేవియు నుండకుండుటచే వీరప్రతాప 
వీరకృష్ణ దేవరాయల కాలమునకు మనము చేరుదము. ఆతని కాలము 
మతవిర్వేషముల కతీతమయి, స్వాతిళయముగల మత్యప్రభావములకు 
లోనుగాక్క, మత న్వేచ్చా ప్రొతినిధ్యములుగలిగి, సాటిలేని దాతృత్వౌ 
' దార్యముఐతో, ఉత్తమ భధారములతో నాతనికాతడె సాటియని చెప్పదగిన 
కాలమిది. ఈ మహారాజు బంగారము నగలు, పీతాంబరములు, విలువ 
గలిగిన పొత్రలు, దానమిళ్చెను. మరల వఏిమానమునకు బంగారు 
పూత వేయించుట జరిగెను, భగవంతువి పేరిట నిర్వహించుచున్న 
ధనమునకులెక్కలలో కుడియెోడమలు చూడని వాండీ యుదారపురుషుండు, 
తనకున్న యొకేయొక కుమారుని కోల్పోయి నప్పటికిని శ్రీవారిప్రై 
యచంచల విశ్వాసము రవంతయైనను చెదరగొట్టుకొనని ధీరుండు. 
తాను, రక్త పూరితమయిన తన కత్రి రామేశ్వరము కడనున్న నేతువులో 
మునిగినంత మాత్రమున తన పాపపరిహారము జరుగదని గుర్తైరింగిన 
మహాపండిళుండు. విజయనగరరాజులలో మనము విచారించినచో శ్రీ 
కృష్ణదేవరాయలుకాక యితరులలో ఆ దేవాలయము నభివృద్ది చేయటలో 
నానక్రి చూపినవారు తక్కువ, తక్కువయని చెప్పుటకన్న 'నాస్తి” 


4ీ- వ ఆధ్యాయము రి 


పదమే మిక్కిలి యుచితమయినది. తక్కువ అని చెప్పుటయేలనగా, 
డంబములేని, సదాశివ మహారాయలు, అఫియరామరాయలను చెప్పవలసి 
వచ్చుటయే. కాని శ్రీ కృష్ణదేవరాయలు మాత్రమాతండు చేసిన కృషి 
కాతండేసాటి. 


వ్యక్తిగశమయిన దానవిశేషములు లెక్కకు మిక్కుటముగనే 
ఈ ఆలయమునకు సమర్పింపబడుచుండెడివి. ఒక అత్యాశ్చర్య 
కఠరమయిన విషయమిట చెప్పవలయును. ఇట్టి పెక్కువై యక్తిక 
దానములు అధికారుల పర్యవేక్షణనుండి తప్పించుకొనెడివి. అవియెట్లు 
జరిగెడివో(బ్రహ్మరహస్యము. పెక్కుశాసనములలో శాసనమంతయు 
నుండి (గ్రామనామము వరకుండెడిలిషి యులితో( చెక్కియుండును, 
అనగా (గ్రామనామము గానరాని దానళాసనమన్నమాట. ఇది అధికార 
దుర్వినియోగమునకు మారుపేరుగా చెప్పుటలో తప్పులేదు. 


దానములు దాతలొసంగినవి, వారికో ర్కెలమేరకు యే యుత్సవ 
మునకో, అన్నప్రసాద సమర్పణమునకో సరివడియే యుండును. 
ఒకొక్కప్పుడు అ ద్రవ్యము దాతకోర్కె నిబ౦ధింపబడిన 
కార్యమునకు సరిపోనియెడల అదనప దానమును సమర్పింపవలసినదిగా( 
గోరుటయుగలదు, 


పాథమికముగా మొదట పూజానేవ (నేటి తోమాల నేవ) సర్వ 
దర్శనమై యుండెడిది. ఏవిధమయిన రుసుమును వసూలు చేయబడి 
యుండలేదు. య్యాతికులకందణకు అన్నప్రసాదము, ఇతరములగు 
వసతి సౌకర్యములు నుచితములే మైయుందెను. ముస్తిముల దండ 
య్యాతల ఫలితముగా నీ దేవాలయ నిర్వహణమునకు ప్రతినిధి సంఘము 
నొళదాని నేర్చాటుచేయట, ఆ (పతినిధి ఆ దేవాలయ నిర్వహణమున కై 
రుసుమును యాత్రికులనుండి వసూలుచేయట, కొంత నిర్వహణము 
నప తానుంచుకొని మిగిలిన దానిని పాలకునకు సమర్చించుట 


రి తిరుపతి చరిత్రము 


జరిగెడిది,. ఇది ఈస్టిండియా కంపెనీవారు నాలనములోనికి వచ్చి 
ప్పుడు దేవస్థానము జతుముని సంరక్షించు పషయములో వెలుగు 
లోనకి వచ్చినది. మహారాస్ట్రల,  ్రెంచివారు చేసిన దోపిడుల 
సాకుగా దేవాలయమును అర్కా శ ఈస్టిండియా కం పెనీవారికి 
తాకట్టు పెళ్టైను. ఈ దుష్టవవహారములు సమసిల యినప్పటికి దేవాలయ 
సక్రషనిర్వహణ సపమతో రుసుము వసూలు చేయటకొనసాగింప 
బరుచునే యుండెను, ఇక మహంతుల పొలనము, తరువాత దేవస్థానము 
ధర్మకర్త అబోర్జువారి ఆధ్వర్యములో నీరును “మింతింత్రై సటుడిం తై” 
అన్నట్లుగా లికాళప్రమాణమనకెగిర ఈ శేవలయసషాహటుషు 
ప్రసంచసంస్థలలోని ఆదాయములకంచె మిన్నయైనది. దానితోబాటు 
దేవస్థానమువారు ఆనేక వజోపయోగకరమగు కార్గములును చేపట్టిన, 


విజయనగరరాజుల పతనానంతంము వరుసగా దేవాలయము 
ముస్తిముల దండయా[తలవరకు ప్రయివేటు వ్యక్తుల పరిపాలనలో 
నుంచిను. అప్పటినుండి మహారాష్ట్రలు, తుదకు ' జాన్‌ కంసెనీ'" వారు 
దీనికి యజనూనులై రి. ఈ కాలములోని సమగ్రవరిత మనకలభ్యము, 
ఆంధ్రప్రదేశ్‌, మద్రాసు ప్రభుత్వములవారి సమష్టిజాధ్యతతో నిది పరి 
లింపదగిన అంశము, 


స్స్‌ అధ్యాయము 


తిరునుల - తిరుశుకనూరు - [ప్రాథమిక చరిత్ర 


(శ్రీ వేంకటాద్రి పయికి శ్రీ వైష్ణవుల భక్తి మార్గమును, ఆ భక్తి 
మార్గము ననుసరించెడు విష్ణుపూజానిరతులకు ఎట్లు సునాయాస ప్రవే 
శము కల్లెనో, ఆ విషయమును గూర్చి యీ యధ్యాయములో 
తెలుపంబడును, ఆను వంశికముగా, సరంపరాగతముగ వచ్చుచున్న 
యతి విశషమయిన వైభాన సాగమము, పాంచరాశ్రాగము విధానము 
లే భాగములలో భేదించుచున్నవో కూడ నీయధ్యాయములో వివ 
రింపంబడును. ఈ వై భానసపాంచరాత్రిములను క9స్త్రవ మళ8ిము 
లోని ఆంగ్లికన్‌, రిఫార్ముచర్చెకిం/గల భేదవిధానములతో(టబోల్బనగును. 
లేదా, రోమను కాథలిక్కు మకాను యాయులు, (పోటస్టాంటు మకతాను 
యాయులకుగల భేదములతోనై నను బోల్బవచ్చును. విద్య, సంస్కా 
రము, శీలము కలిగిన యే (బాహ్మణునక్రైనను పాంచరాత్రాగమము 
(ప్రవేశమిచ్చి అర్బకత్వమున కర్మని చేయుచుండగా వై కానసుల విష 
యమున వారివంళములో జన్మించిన వై ఖానసునకే యిట్టి యర్చకత్వము, 
శాస్త్రాధ్య యనము పరిమిశముచేయబడెను. సర్వ వై ష్టవ కార్యకలాపముల 
నమలుపణచు కేంద్రముగా ' తిరుళుకనూరు ” గ్రామమెన్నుకొన బడెను. 
కారణ మేమన, నాటికి తిరుపతి పట్టణ పుటునికియేలేకుండుటచే నిట్టి స్థితి 
యేర్చడినది. తీరుళుకనూరులో పై తిరుమల కనుబంధముగా నొక 
దేవాలయము నిర్మింపబడ పైనగల ఆలయములోని శ్రీవారి వలెనే 
వారి (ఫతిబింబము నొకదాని నేర్చ్పణవి ప్రతిష్టించిరి. ్రైవులను 
గూడ వై ష్టవులుగా మార్చు చెందించుటకొజకు మజియొక ప్రతిమ (ప్రతి 
ష్టింపబడినది, ఆ ప్రతిమ సన్నిధిలోనే ఈ మతము మార్చిడి కార్యక్రమము 
నిర్వహించెడివారు. _ దీనిని పూర్తిగా నాళమొనర్చుటకు శై వులు 
ప్రత్యేకముగా న్యాగామములోనే పరాళరేశ్వరస్వామివారి ఆలయమును 


ర తిదసతి చరిత్రము 


'బ్రతిష్టించిరి.. దీనిని తట్టుకొనుటకు ఎట్టకేలకు తిరుమలలోని 
(ఫ్రీ వైఖానస అర్బకులతో నొక యొడంబడికకు వచ్చి వైష్ణవులు 
తమ మతపు కార్యక్రమములను తిరుమలపైకి మాద్చుకొనిరి, 


'తొల్కాప్పియమ్‌ * అనునది తమిళములో తోల్మిగంథము. 
తెలుంగులో దీనిని "తొలికావ్య* మందురు. ఇందు శ్రీవారు వసించిన 
కొండ యొక్క (ప్రసక్తియున్నది. దానిలో నీ కొండపేరు ' వేంగడ” 
మని రచయిత సపేర్కొనెను. సంగమ కవి యగు ' మామూలశార్‌* 
ఈ కొండ విషయములో ' తొల్కాస్పియమ్‌ " రచయిత సపేర్కొన్నళ్లే 
“వేంగడ ' మనియేసేర్కొనెను. కాని పై కొండనున్న చేవునిపేరు 
శ్రీ వేంక పేళ్వరస్వామిగా నీ యిరువురిలో నెవరును బేర్కొని యుండ 
లేదు. ఈ సేరుగాక మరియింకొక పేరుగల దేవతామూర్తి గాని దేవా 
లయముగాని యున్నట్లీ యిరువురు [గంథ కర్తలలో నవరును 
పేర్కొనలేదు. 'మామూలనార్‌ " కవి యచ్చట జరిగడి యుత్సవ 
ములను, సంతలను, (త్రాగుబోతుల విలాసములను, ఇచ్చిపుచ్చుక్తొను 
వస్తుమార్చిడి చేయు నంగళ్ళను పేర్కొనెను. తమిళసాహిత్య (గ్రంథ 
మగు 'శిలప్పది కారము” ' వేంగడమ ' ను కొండను గుజీంచి, వేంక 
టాద్రి నాథుని గుటించి, ఆ విగ్రహము విష్ణువు అవతారమనెడు సంళ 
యరహిత నిర్ణయమును గుజించి విపులముగా వర్ణించినది. ఈ (గంథ 
ములో మొదట చెప్పినట్లు 2 వస్వరూపముగా వర్ణించిన ఆళ్చారుల 
ప్రనక్తికూడ చేయబడినది, ఈ విషయముల వివరములు $ వ శతాబ్దము 
లేక తత్పూర్వమునకు సంబంధించినవిగా భావించనగును. 


ఇప్పుడు మనము పై విషయములను గుజించి తిరుమల, 
తిరుకుకనూరులలోని శాసనములు ఏమి వివరించునో విచారింపవలసి 
యున్నది. తిరుపతికంకె (పాచీనమై, తిరుమల యంతటి ప్రాచీనము 
గాని నగరము తిరుభకనూరు. వేంకట్యాద్రిలోని భోగ (శ్రీనివాసమూర్తి 
'పకిష్ట జరుగునంతవరకుగల కాలములోని వివరములు మనకు 


ర్‌్‌వ అధ్యాయము క్‌ 


తిరుమలలోగాక తిరుళుకనూరు (గామములోని శాసనముఠఅందు లభిం 
చును. ఈ నిర్ణయమున కపవాదముగా తిరుమల శ్రీవారి ఆలయమున 
కెదురుగా విసరినట్లున్న ఒకే ఒక బండరాతిమీద, చెక్కబడిన యసమ 
గపు శాసనమును చెప్పవలెను. (ప్రాంతీయ బాణరాజుల పాలకలలో 
నొకరగు విజయాదిత్యుని జననమును స్మృతికిందెచ్చుచున్న విషయ 
మీ శాసనములో కలదు. ఈ విజయాదిత్యుడు క్రీ.శ. 700 సంవత్స 
రము [ప్రాంతములో జనన మొందియున్నవాండు. ఈ కాలమునకు 
దరువాత కాలములోనే "'మనవాళప్పెరుమాళ్‌” (భోగ శ్రీనివాసమూర్తి) 
'పతిష్టాపనము జరిగినట్లు ముందు పేర్కొను అధారములను బట్టి తెలి 
యును. భోగ (శ్రీనివానమూ ర్తి ప్రతిష్టాకాలమునకును పైన పేర్కొని 
నట్టి విజయా దిత్యుని జననకాలమునకును రమారమి 175 సంవత్సర 
ముల అంతరమున్నది. ఈ మధ్య కాలముతో జరిగిన యే విశేషముల 
నయినను తెలియుటకు తిరుమల కొండపై మనకెట్టి శాసనములు 
ఆధారముగా లేవు. 


అయినను మనకు ఈ కాలములో ' తిరువేంగడత్తు స్పెరుమా 
నడిగళ్‌ ' స్వామివారికి సంబంధించిన ఆలయవివళమును చెప్పెడి 
శాసనములు తిరుళుకనూరులో గలవు, ఈ కాలమునకు సంబంధించిన 
శాసనములు మొత్తము 0 ఉన్నవి. ఇవి తిరుమల తిరుపతి దేవస్థాన 
ముల శాసన పట్టికలలోని 1వ వాల్యూములో 1245, 62,12,108 
శాసనములుగా నమోదు చేయబడియున్నవి, _ వీనిలో లేవి 8వ శాస 
నము తిరుమలలోని విజయాదిత్యుని జననకాలమును తెలిపెడి శాసనము= 
మనము విజయాదిత్యుని కాలమును నిర్దుషముగా నిర్ణ యింప గల్గినచో 
ఈ శాసనము తేదీని మనము సులువుగా నిర్ణ యింప గలుగుదుము. [క్రీశ 
00 వ సంవత్సరము కావచ్చు నన్నది యూహమాశ్రమే. శిలప్పది 
కారము” అను తమిళగంథము ఈ కాలమునకు సుమారుగా నలుబది 
సంవత్సరములకు పూర్వము [వాయబడినది. అనగా శిలప్పదికార 


08 తిరుపతి చరిత్రము 


రచనాకాలము [క్రీ.ళ. 50 వ సంవత్సరమని తెలియును ఈ (గ్రంథ 
ములో తిరుమలలోని శ్రీవారి వర్ణ నము చేయబడియున్నసంగతి. ఇంతకు 
పూర్వమే తెలుపదిడినది. ఈ వర్షనమువలన నాటికే శ్రీవారికి ఆల 
యము వంటిది యొకటి యుండెనని అఆ యాలయమంత సమ్మగ 
మయినది కాదనియు, సూర్య చంద్రులిర్వురకు నందు.ప్రవేశముండె 
ననియు మనము. నిశ్చయించ్లుకొనవచ్చును. _ అట్లు కాకపోయినను 
7₹0 సుండి 06 వ సంవత్సరము. నడిమికాలములో నొక దృఢమైన 
ఆలయనిర్మాణము జరిగి యండెనన్న విషయముకూడ మనము నిర్ణ 
యించలేము. దీనికి హేతు వేమన, ఒకవేళ అట్టి గట్టి కట్టడముగా శ్రీవారి 
ఆలయమే నాటికి రూపొందియున్నచో విజయాదిత్యుని జననకాలము 
నిశ్చయముగా నా గట్టికట్టడప్ప గోడలపయి. [వాయబడి యుంెడిది, 
దానికి కారణ మేమన 7 తిరువేంకటాది * వీరు పరిపాలించెడి (ప్రదేశము 
లోని యంతర్భాగమగుటయే. 


తిరుళుకనూరులో మిక్కిలి [ప్రాథమికమయిన' శిలాశాసనము 
కోవిజయచంతి విక్రమార్కుని 5! వ సంవత్సరము పరిపాలనాకాలము 
నాటిది. ఇది క్రీశ. 828వ సంవత్సరమునకు సమమగు కాలము. 
ఇందు తిరుళుకనూరులోగల “తిరువిలాన్‌ కోయిల్‌" నందు 
తిరుమల శ్రీవారికి (ప్రతినిధిగా ' తిరు వేంగడత్తు స్పెరుమానడిగళ్‌ 
వేంచేసినట్లు స్పష్టముగా వాయబడియున్నది. (నెం, 2100, గా 
(౧౩వ. శాసనములు 101 1) ఈ యభిప్రాయము. తిరుమల తిరుపతి 
శాసన పరిశీలకుని యభిప్రాయము, తమిళములోనున్న ఈ కాసన 
మును సమ్యగముగా బరిశీలించితిమేని తిరుకుకనూరుతో. ' తిరువేంగ 
డత్తుప్పెరుమానడిగళ్‌ * వేంచేసియున్నట్లును, వీరికి తరువాత 'తిరు 
విలాన్‌ కోయిల్‌ పెరుమానడిగల్‌ * (ఉత్సవమూ ర్తిగా) చేరినట్లు స్పష్ట 
ముగా బేర్కొనబడినది. ఇంకను నీ శాసనములో తీరుమలలోని 
ర్రీవారికి బదులుగ నొక నకలు బింబమును నెలకొల్పుట, అట్టి యాల 


6వ అధ్యాయను త్రి 


యము నొకదానిని నిర్మించుట జరిగినట్లు మనము గహించవలసి 
యున్నది. ఈ యాలయము, లేక స్వామిని నెలకొల్చినదాతకు యిది 
ప్రాచీన దేవాలయముగాదని, యిందళి స్వామి పైకొండనున్న శ్రీవారి 
వలె స్వయంవ్యక్త సంభూతుండుగాడని తెలియును. కొందజియూహలో 
తిరుళుకనూరులో నెలకొల్పిన స్వామియే వేంక 'పేశ్వరస్వామి అనియు? 
తిరుమలలోగల స్వామి సుబ్రహ్మ జ్యేశ్వరుడనియు సూహింతురు, ఇది 
శాసనములో నుసయోగింసబడిన పదముల గారడీ ఫలితము. తిరు 
శుకనూరులోని * తిరు వేంగడ త్తుస్పెరుమానడిగళ్‌ " పదము తిరుమల" 
లోని శ్రీవారి స్వయంవ్య క్రమూరర్తిగుజించి కాదని, ఆ స్వామికి నకలు 
మూర్తియే యనియు, తరువాత కొంతకాలమునకు తిరుళుకనూరులోనే 
శ్రీవేంక పేశ్వరస్వామికి యనుబంధముగా మరియొక మూర్తి "యుత్సవ 
మూర్తిగా నెలకొల్చ్బబడి యుండెనని పై శాసన మాధారముగా చెప్ప 
వచ్చును. ఆకాలమునాటికే తిరుమలలోని శ్రీవారికి నకిలు' బింబ 
ములు ఆ పరిసర్మపాంళములలో వెలసియున్నవి. 'సోలనాత్తు ఉలగ 
"స్పెరుమానాల్‌ *” అనునాయన బంగారము రూపములోను, కొంత 
ధనముగాను, తిరుళుకనూరులోని యుత్సవమూ ర్తి (తిరువిలాన్‌ కోయిల్‌ 
'పెరుమానడిగళ్‌) కి దాన మొనర్చినట్లు శాసనమున్నది. _ ఈ ధనము 
అఖండదీపము కొజకయి యిచ్చినదానము, 


ఈ రెండు మూర్తులకు తోడుగా మూడవ వ్మిగహమొకటి 
విజయాదిత్యునిచే. జేయంబడిన దానశాసనమునం బేర్కొనంబడినది. 
ఆయన 'తిరుమం(త్రశాల 'పెరుమానడిగల్‌ * (మతముమార్చిడిచేయు 
మందిరముననున్న స్వామి). ఇది క్రీ.శ. 828 వ సంవత్సరము తరు 
వాత నెలకొల్బబడీ యుండును. ఈ విజయాదిత్యునకు( బూర్వ మొక 
శాననమున్నది, _శాసనమునకు. బూర్వభాగము మాత్రము కాన 
రాకుండుటచే దీనికాలము స్పష్టముగా నెజుంగరాకున్నది. ఆ కార 
ణముచే దీనిని కొంతకుముందు కాలమునకు మనము నెట్టవచ్చును. 


కి . తిరుపతి చరిత్రము 


విజయాదిత్యుడే పాలటంయ గాన తనయధికారము (బయ్యాన్‌కాల్‌) ను 
వినియోగించి స్వామికి తాను దానమిచ్చిన ధనమునకు. (బత్యేకప్ప 
లెక్కలనుంచియుందును. ఈ శాసనములో (ఉర్‌-నియోగమ్‌్‌ గ్రామ 
సంఘమున్నట్లు, ఈ దేవాలయము కోయిర్కాన్‌ (గటస్టీలు) అను వారి 
ఆధీనములోనున్నట్లు, వేవాధికారులను, దేవాలయప్ప నౌకర్లను.. ' వాట్ల 
వాకోన్‌* అనియు పిలుచుచున్నట్ట్లు పేర్కొనందిడెను.. ఇప్పుడు నరున 
క్రమముగా నేర్చాటయిన వ్యిగహముల నిట్లు చెప్పవచ్చును. శీవారి 
మూఎమూర్తికి నకలు సూర్తిగానున్నవారు. ' తిరువేంగడత్తు ప్పెరుమా 
నడిగళ్‌ *, వారికి యుశ్సవమూ ర్తి, "తిరువిలాన్‌ కోయిల్‌ పెదుమానడి 
గక్‌ , మశముమార్చిడి ప్రదేశమందిరమున నేర్చాటు చేయబడిన స్వామి 


“ తరుమంతళాల సపెమమానడిగక్‌ * అనువారలు. 


ఇర్నుగోలక్కాను అను కమూరునామముగల గుణవాన్‌ పవరాజి 
తన్‌ అను నాతడు పల్లవుల అధికారములోగల ముఖ్యాధికారలలో 
నొకంయ. ఈయన ' తిరుమంత్రశాలస్వామి * కి దానమిచ్చినట్లు శానన 
మొకటియున్నది (220 6.1. 1701. 1). దీనిలోని విషయము 
టాహ్మణులకు సమ్యగమయిన భోజన సమర్చణమును గుజీంచినట్టిది, 
వైష్ణవులు కానివారు నూకనముగా వైష్ణ్టవమత స్వీకారముచేయుటకు 
ఏర్పాటయిన డివ్యసన్నిధి మని, అష్టాక్షర, ద్వయమంత్రోప దేశములు 
జరీపెడిప్రదేశమనియు, తిరుమంత్రశాలార్థము.. ఆ కారణముగనే తిరు 
మంత్ర స్వీకారము, వైష్టవమక స్వీకారము జరిగినయనంతర మానాడా 
భక్తునకు, మృష్ణాన్నభోజనము సమకూర్చంబడుటకు సమర్చింపబిడిన 
దొనళాసనముగా పై శాసనమును బేర్కొనవచ్చును. నుజియొక 
విషయమిందున్న దేమన, ఆ వైష్టవమత స్వీకారమునకు బ్రాహ్మణుండే 
కొనక్కరలేదు. బ్రాహ్మణేతరుండయినను ఈ యుపదేశమున కర్ష్మండే 
యగుచున్నాడు. అపరాజితన్‌తో పల్లివరాజ వంశమం తరించినది 
కనుక నీ దానశాసనము బహుశః క్రీ. ళ. 800 సంవత్సరములోగాని 


5-_వ అధ్యాయము ౪కి 


అంతకుంబూర్వముగాని జరిగించియుండును. పలవ వంశమంత 
రించుటతో చోసల రాజ్యావతరణమునకు మధ్యకా లములో ' తిరువిలాన్‌ 
కోయిల్‌ "కుగల పళస్పియెటు తగ్గినదో శక. సం 824 నక తగిన 
902 క్రీ. ఈ. సంవత్సరములో వేయబడిన శాసనమునుబట్టి గాంచనగున,. 
తిరుథకనూరు (గ్రామనిర్వహణాధికారులగు ' అయిరక్కాడి " * ఉరాచి” 
ఆను వారు నిర్వహణరూపమున వచ్చెడి మొత్తమురాబడితో సంప 
దాయబద్ధమయిన, మరి యిశరములయిన వ్యయములుపోను మిగిలిన 
మొత్తమును ఇక్కడగఅ “తిరువిలాన్‌ కోయిల్‌ ' స్వామికై వ్యయ 
పెట్టవలెనని నిర్ణయించుకొనిరి. సాధారణ పరిపాలనము సయితము 
కుంటుపడునట్లుగా వారు తీసికొన్న ఈ నిర్ణయము సౌహసో పేఠము. 
అత్యవసర పరిస్థితులలో తిరువిలాన్‌ కోయిల్‌ స్వామి నిర్వహణబాధ్యత 
ఈ [గ్రామాధికారుల భుజస్మంధముల పయివేసికొన్న వీరిసాహనమభి 
నందనీయమని చెప్పవలెను. 


ఇప్పుడు మనము “తిరుమంత్రశాలా'* వసరము, అది నని 
చేయు తీరు తెన్నులు సమ్మగముగా నెజుంగవలసియున్నది. దేవా 
అయములలో వై భానసాగమముగా జరిపించెడి సంప్రదాయమున కను 
కూలముగా ' పంచబేర * విధానముండుట మనము పెద్ద దేవాలయము 
లలో చూచుచున్నాము. మూళఅమూర్తి ధృవమూర్తిగానున్న చలన 
రహితమగుమూర్తి. దేవేరుల సహితముగానున్న యుత్సవమూూలరి 
యొకటి. ఇది యత్సవమూర్తి. కౌతుక, స్నపన బలిబేరములనెడు 
మరిమూడు ఇతరమూరర్తులు వాని వాని ప్రత్యేక విధినిర్వహణములో 
నుపయోగపడుటకు నెలకొల్పబిడెడివి. రామానుజులకు. బూఠ్వము, 
ఆళవందారునకు. బూర్వము విష్ణుపూజయున్నట్లు ప్రాచీన శాననములే 
తెలుపుచున్నవి. _ ఇప్పటి వైఖానసాగమ పూజావిథానముతోబాటు 
మరికొంత చేర్చీన నేటిపూడా విధానము ఆళవందారుచే కల్చితమయిన 
దిగా మనము [గ్రహింపవచ్చును. 


180 తిరుపతి చరిత్రము 


ఈ ' తిరుమం్రశాలగాని * * తిరువిలాన్‌కోయిల్‌ ' గాని విజయా 
దిత్యుని, గుణవాన్‌ అపరాజితన్‌ వారలకాలములో నేగాని తరువాత దీని 
ప్రస్తావన శాసనములలో జరిపించినట్లు కౌనబడదు. అసలయిన 
శ్రీవేంక పేశ్వరస్వామికి నకలుగా నేర్పాటు చేయబడిన ' తిరు వేంగడత్తు 
“స్పెరుమానడిగళ్‌కు " కట్టబడిన ఆలయమే. ' తిరువిలాన్‌ కోయిల్‌”గా 
నూహింపవచ్చును. అయిన నీ "“తిరువిలాన్‌ కోయిల్‌ ' బాలా 
లయమువంటిది మ్మాతముకాదు. బాలాలయమనగా, (ప్రధాన దేవా 
లయములో నేదై నను జీర్ణోద్దార కార్యము కొనసాగింపవలసి వచ్చుచో 
స్వామివారినుండి కళాకర్షణముచేసి. సమీపములో నొక మంటపము 
వంటిది తాత్కాలికముగా నిర్మాణముగావించి, అందుస్వామివారి నకలు 
రూప్తను ప్రతిష్టించి, అక్కడ కళాకర్షణము చేయట ఆగమ శాస్త్ర 
ములు చెప్పినవి. అట్లా జీర్ణోద్దార కార్యక్రమము పూ ర్తిఆయినంతనే, 
థీ స్వామివారికి సృనః బాలాలయమునుండి కళాపకర్షణము చేయబడిన 
తీర్థముతో నసలు స్వామికి కళాకర్షణము చేయుదురు... దీనితో బాలా 
లయముయొక్క యునికి పూర్తిఅయినది. ఇది స్థ్టూలముగా బాలా 
లయ విషయము. కాని [కొత్త మూర్తీని పతిష్టింపవలసినచో 
వాలాలయ ప్రసక్తియేలేదు. (కొత్తమూర్తిని ప్రతిష్టింపవలెనన్న నొక 
కొత్త మూరర్తితోబాటు నొక (పత్యేకాలయమును కట్టి దానియందు 
ప్రతిష్టింపనలెను. నకలుమ్నూర్తిగానో, లేక ఆసలు మూర్తికి బ్రత్యా 
మ్నాూయముగానో ప్రతిష్టించు నుభ్ధేళ్యముతో దాత దానిని వేరుగా నిర్వ 
హింప నుద్ధేశము గల్లినచో అప్పుడు 'తిరువిలాన్‌కోయిల్‌ * (పసక్తి 
గలుగును. దీనినిబట్టి 'జాలాలయము'" తిరువిలాన్‌ కోయిల్‌తో( 
టోల్బందగినదికాదు. 'తిరువిలాన్‌కోయిల్‌ " నాలుగువై పుల గోడల 
తోను, ఒకే ద్యారయుతమగు దేవాలయాకృతివి బొందనవసరములేదు. 
ఒక మంటపొకృతిని బొందియుండనగును. _ ఒకచో రెండువైపుల 
గోడలుకల్గి ముందువెనుకలు ఇనుప కటకటాలతో మూయవచ్చును. 
తిరుపతిలోని గోవిందరాజస్వామివారి గర్భ గృహపు ఆకృతిని జూచి 


ర్‌ఎ్‌న అధ్యాయము 101 


నచో ' తిరువిలాన్‌కోయిల్‌ * ప్రణాళిక స్పష్టపడును.  మంటపమునకు 
ప్రదకీణప్ప గోడలుండుట, మంటపము కేవలము గోడలలోకాక యినుప 
కటకటాలతో మూయబడియుండుటను దీనికి యొక (ప్రత్యేకలక్షణముగా. 
జెప్పనగును. న్నపనము మొదలగు కొన్ని పత్యేక ఉత్సవములకు 
నుత్సవమూ ర్తి ఉభయ దేవేరులతో ఈ మంటపమును బర్యవేక్షింతురు. 
ఆ యుత్సవ కాలములో నా మంటపము తిరువిలాన్‌ కోయిల్‌గా భాసిం 
చును. తిరుమల దేవాలయ విషయములో న్నసన మంటపమే 15వ 
శతాబ్దము వచ్చువరకు ' తిరువిలాన్‌ కోయిల్‌ 'గా రూపొందెను. 15వ 
శతాబ్దమునాటిక్‌గాని “తిరుమామణి ' మంటపము కట్టుబడి జరిగియుండ 
లేము. (బహోోత్సవము జరిగెడి కాలములో నంతయు నుత్సవ 
మూర్తి దీపావళి ఆస్థానము జరుగునంతకు నెలలతరబడి తిరుమామణి 
మంటపములోనే యుత్సృవమూర్తులు తీర్చియుందురు. ఇది ఆదినము 
లలో ' తిరువిలాన్‌కోయిల్‌' గా బేర్కొనవచ్చును. ఇటీవలికాలములో 
' కళ్యాణమంటపము " తిరువిలాన్‌ కోయిల్‌గా (పస క్రమగుచున్నది. 
కోయిలాళ్వారు. (గర్భగృహము) వంటి పవ్మిక్రస్టలమే 'తిరువిలాన్‌ 
కోయిల్‌" కానక్కరలేదు. అతిస్వల్బ సం(్రోక్షణాదులచే నే చిన్న 
మంటసమయినను తాత్కాలికముగా తిరువిలాన్‌ కోయిల్‌గా రూపొంద 
నగును, 


తిరుమంథత్రశాలస్వామి : వై పష్టవమతాధికారుల ప్రధానమయిన 
కార్యక్రమము 'మొదటగా శ్రై వమతస్థులను వైష్టవులుగా మార్చుట. 
అష్టాక్షర, తిరుమంత్రోప దేశములకు పూర్వరంగముగా శంఖ చక్రముల 
ముదణములను రెండు బుజములపయిని ఆ మార్చు నంగీకరించు 
భక్తునకు ముదింతురు. ఈ కార్యక్రమమును జరుపుటకు మఠాధిపతు 
లచే గుర్తింపబడిన యాచార్యపురుషుండ్రై యుండవలెను. తిరుమలనంబి 
తనయిద్దరు కుమా ర్తైలకు వివాహముచేయ నిశ్చయించుకొని, పెండ్తి 
కుమారులకు అష్టాక్షర తిరుమంతోసదేశములు చేయుటకు. బూర్వమే 


101 తిరుపతి చరిత్రము 


వోరి బుజముళపయి శంఖచక్ర ము[దణముల నమరించి వవాహమొనర్చ 
నని మైతిహ్యముకలదు. ఈ యిరువురిలో రామానుజుని తండ్రి 
యొకరు, రామానుజుని కాలములో (శ్రీరామానుజులే 2 మంది మహా 
సింహాసనాధిపతుల నేర్పాటుగావించి వారికీమతము మార్పిడి కార్యక్ర 

మములో పాల్గొని విర్వహించుటకుగాను పూ ర్తిన్వేచ్చ నొసంగి 
యుండెను. కానీ మన ఈ విషయస్థకాలము రామానుజునకు. బూర్వము 
కనీసము రెండు శళాబ్దములనాటిది. తిరుమం(త్రశాలలోనున్న స్వామి 
వారి నన్నిధిన నొడీ కార్య్మకమము జరుపబడు చున్నట్లుగా. దెలియ 
చున్నది. (శ్రీవారితో వారిసన్నిధిలోనే సుదర్శనము, పాంచజన్యము 
యకఖావిధిగా పతిష్టనొంది నిత్యవిధియగు పూజా కార్యక్రమములో 
వినియోగింప బడుట నర్హ్మతగలిగినట్టివి. అట్టి ప్రతిష్టావిధిచేం. బూత 
మయి, నిత్యపూజా కార్యక్రమము "సాందుచుండిన శంఖ చకములీ 
కార్యక్రమములో పాల్గొనుట కర్ష్యత గలిగినట్టివి. _నిత్యారాధనము 
పూరి రియయిన వెనుక సీకార, [కమమ జరిపించెడివారు. అన్ని 
విధములయిన వైష్టవ మళములలోను ఖ్రీవారి సన్నిధిలోనే నీయీ 
శంఖచ(క్రములుగూడ 'పతిష్టింపబడి పూజాదులనందు కొనెడివి. ఈ 
ఆచార్యపుకుషులుకూడ ఈ కార్యక్రమము నెర వేర్చుచుండెడివారు. 
వ్రతినిత్యము తన మందిరములోనున్న మూర్తిని యారాధించుచు, 
ఈ శంఖ చ(క్రాదులకుగూడ స్వామి సన్నిధిలో స్థానమును గల్పించి 
పూజించు చుంజెడివారు. _ (శ్రీరామానుజులవారు సింహాసనాధిపతుల 
నేర్చాటు గావించినతరువాత దేవాలయములలో నీ తిరుమంత్రశాలా వళ్య 
కత సన్నగిల్లి నది. కానీ ఈయనకు బూర్వము కొద్దిమంది మాత్రమే 
గుర్తింపబడిన ఆచార్య పురుషులుండిరి. కనుకనే ఆ కాలములో కేవా 
అమమే సవ్విత్రమగు సంకేతస్టలమయ్యెను. 


పల్లవుల రాజ్యపతనానంతరము చోళుల రాజ్యస్వీకారమునకు 
గల నడిమి కాలమున మూడు మూదర్తలున్న మూడు (పత్యేక ఆలయము 


గ్‌ హమ్‌ అధ్యాయము 10) 


లనుగాని లేక ఒక, రెండు ఆలచయములుగాని తిరుశుకనూథడులో నుండి 
నటు మన మొకి నీరయమునకు పె విషయములనుబటి రాగలము. 
రా ల న. చి 


ఒక సంశయాత్మకమైన వివరమునిచ్చెడు తిరుళుకనూరు శాసన 
ములు రెండున్నవి. ఇవి రెండును చోళుల [ప్రాథమిక -పరిపాలనా 
కౌలమునాటివి. క్రీ.శ. 885, (క్రీ.ళ, 887? సంవత్సరములలో నివిగా వీని 
నూహిఐప వచ్చును, 1 వ పరాంతకుడుగా పేరుగాంచిన కోపర కేసరివర్మ 
యొక్క 28 పరిపాలనా సంవత్సరములో నీశాననము [వాయబడినది. 


(౫౦. 122 ౪01. ౧ ఈతని 28వ పరిపాలనాకాలము క్రీ, శ, 
85 తో సమమైనట్టిది. మలై నాడులోని “కొచుంగోలురాన్‌ " అను 
నాళండు దీవి నిర్వహజమునకుగాను తిరుశుకనూరులోని సభవారికిచ్చి 
నట్టున్నది. విషయమేనున, 40 కొలంజుల బంగారము తిర్వేంకట 
నాథున కఖండ దీపమును వెలిగించుటగాను [వాయబడిన దానశాననము, 
“ తిరువేంకట " అన్న వదముచోట శిలాశాసనము చెదరగొట్టబడియుండు 
టతో నీయన కొండపై నున్న శీవారో తిరుళుకనూరులోని (శ్రీవారో 
తెలియరాదు. ఈ అనుమాన మేల (ప్రస కృమయ్యెననగా 885 సంవత్స 
రమునరు బూర్వమున్న ఆలయ నిర్వాహకులు, దానములు స్వీకరించుటకు 
పతినిధులుగా నున్నవారు, తిరుకుకనూరులోని ఆలయముల నిర్వహాణము 
నకు మాత్రమే స్వీకరించుట జరిగెడిది. ఆ సంప్రదాయమునాటి క్లే 
యున్నది. అలయ నిర్వాహకుల బాధ్యతలు తిరుళుకనూరులోని 
ఆలయ నిర్వహణము వరకు మాతమే పరిమితము చేయదిడెను. 
సథవారల 'పేరిచట కానవచ్చుటచే వారి పరిమితి కేవలము తిరుశుక 
సూరులోని ఆలియములకు మాథశ్రమే కాక యితర ప్రదేశములలోని 
ఆలయముల పయినను వీరి పరిమిత బాధ్యతలుండుటచే నిది తిరుళుక 
నూరు వెలుపల గల దేవాలయమునకు గల దానశాసనమేమోయని 
శంకింప వలసి వచ్చుచున్నది. ఇక వేరు వేంకటాచలపతి కొండ 
మీంది దేవుండే కదా ! దేవాలయ నిర్వాహకులలో సభవారు కలిసి 


10॥ తిరుపతి చరిత్రము 


యుండిరి గనుక, 8, $ నెంబకుల శాసనములును చోళుల కాలమునాటివే 
గనుక, సభవారు, ఆలయ నిర్వాహకులు ఒకరి వెనుక నొకరు బేర్కొన 
బడిరి గనుక మనమీ యూహచేయుట కవకాశము గలిగినది. ఈ 
యూహయే నిజమగుచో [క్రీ శ. 085 సంవత్సరములో మొట్టమొదటి 
సారిగా శ్రీ వేంకటాచలపకి (కొండపై న గలస్వామివారిని) ని బేర్కొ 
న్నట్లయినది. అక్కడనే యీ యఖండ దీపమునెట్టి (ప్రతిబంధకము 
లేక వెలిగింపబడి యుండెననియు భావింపనగును. సభవారుకూడ 
ఆ కొండపయి. శ్రీవారి. ఆలయ నిర్వావాకత్వము చేపట్టిరనియ 
నూహింప వచ్చును. 

ఇప్పుడు చెప్పిన శాసనములోకం'బ మరి చెప్పబోవు శాసన 
ములో మనకుంగొంత స్పష్టమగు వివరము లీ విషయముప్తై కాన 
వచ్చును. అఖండ జ్యోతి వెలిగించుటకు దానమొసంగిన విజయా 
దిత్యుని దాన శాసనములో “* ఎంబెరుమానడియోర్‌ * అన్న పదము 
చెదరిన పరిస్థితిలో గానవచ్చుచున్నది. ఈ పదము దానశాసనమును 
పాలించు నొకానొక ప్రతినిధి వర్గమును నిస్ధేశించుచున్న దేమో స్పష్టము 
కాదు. ఈ శాసనకాలము 1.-_12.985 క్రీ. శ. ఎంబెరుమాన డయారల్‌ 
రక్ష అను పదమును జూచినచో దానమును రక్షించువారను నర్ధముసకు 
సమమయిన పదమగును. ఈ పదము స్పష్టముగా ఎంబెరుమానార్‌ 
భక్తులను, అనగా విష్ణుపూజావిశారదుళలను గూర్చి నిస్దేశించుచున్నది. 
ఇంకను స్పష్టముగా శ్రీ వేంక పేశ్వరస్వామివారి భక్తుల నిమిత్తమ 
నియు మనము విశ్వసింపవచ్చుమ. ఒకప్రక్క. ఈ పదము వైష్ణవ 
చరితను నిర్ధశించుట యగుచున్నది. ఈ కాలమునకు ఒక పాతిక 
సంవత్సరముల తరువాత ఈ పదమే “వైష్ణ్టవరక* గా రూపొంది 
క్రీ +. 908 సంవక్సరములో “సామవాయి” మహారాణి మనవాళ 
'ప్పెరుమాళ్‌ (రజితభోగగశ్రీనివాసమూర్రి) ను తిరుమల శ్రీవారి 
ఆలయములో ప్రతిష్టించినదగుచున్నది. క్రీ శ, 072లోగల శాస 
నము కొండపయిగల ఆలయమును నిర్దేశించుచున్నది,. 


ర్‌్‌వ అధ్యాయము 105 


మనము తిరుశుకనూరు శాసనములను విమర్శించుచుంటిమి. 
అసమ్మగములగు శాననములు, మనకందువాటులో నున్నవానిని బరిశీ 
లించుట జరిగినది. 15, 1 నెంబర్లుగల శాసనములు ' రాజరాజమూ 
వేందవేలన్‌ ' అను నాతండొసంగిన దానశాసనములు. ఇవి (ప్రకృతిచే 
నసమ్మగ్రములగుటచే వీనినుండి మనమెట్టి వివరమును (గ్రహి౦పజాలము. 
1 వ రాజరాజచోళుడు రాజ్యమేలుచుండగా ఏర్పడిన దానళాసనములు 
గనుక నివి తప్పక [క్రీ శ. 9085 నుండి 1018 వ సంవత్సరములోపున 
వేయబడి యుండును. ఈ దానళాసనములుకూడ తిరుళుకనూరులోని 
శివకేళవులలో నెవరికి చెందినట్టివో చెప్పంజాలము, మూడవ రాజరాజు 
నాలుగవ సంవత్సర పరిపాలనా కాలములో అనగా 1220 [క్రీ శ. నకు 
సరియగు సంవత్సరములోనున్న శాసనము మనకుకొంత వివర మొసంగ 
గల స్థితిలోనున్నను నిదియు సమ్మగమగు శాసనము కాదు. ఈ శాస 
నము (ప్రకారము పొక్కారన్‌ పాండియరాయన్‌ అనురాజు తిరుచానూరు 
లోని సుందరరాజస్వామివారికి (అళశగియప్పెరుమాళ్‌) ఫాల్గుణోత్సవ 
నిమీత్తమై ఇచ్చిన దానశాసనము. ఇంతకు(బూర్వమున్న శాసనము 
నకును ఈ శాసనమునకు గల మధ్యకాలము 200 సంవత్సఠములు. 
ఈ కాలమునకేంజెందిన మరియొకశాసనము క్రీ. శ. 1225 వ సంవత్స 
రములోనిది. ఇదియు నసమ(గ్రనుగా నున్నట్టిదే. కాని యిందులో 
కొంత విషయమున్నది. ఇది 'ఆండరు ' కుమవూరుండయిన పొక్కారన్‌ 
పాండియరాయడు ' పెరుమబానప్పాడి ' [గ్రామ పరిసరములోని కొంత 
భూమిని “తీరువిలాన్‌ కోయిల్‌ " కు "నారాయణ" అను వానియాత్మ 
శాంతిక్షై దానము చేసినట్టిది. ఈ 'నారాయణ'" అను నాతండు 
యాదవరాయని కొజకు పోరాడి చరిత్ర (ప్రసిద్ధమగు ' ఉరాట్టి' యుద్ధ 
ములో మరణించెను. ఇది రమారమి 1228 క్రీ. ఈ. ములో జరిగినట్టిది. 


ఇంకను అసమ(గ్రములయిన శాసనములిదే కాలమునకు చెంది 
నట్టీవి 'పాండియదరైై యార్‌ ' తిరుళుకనూరుతోని శివాలయమునకు 


108 తిరుపతి చరిత్రము 


' పొక్కారన్‌ ' మేనేజరుగా నున్న కాలమిది. ఈ శాసనములు 1వ 
వాల్యూములోని 05, 98, $7, శాసనములు. ఇందులో 85 $7 శాసన 
ము పద్మావతీ ఆలయములోని న ఏ. తూర్చు 
పడమర గోడలమీద కలవు, $8వ నెంబరుగల శాసనము గోపురమున 
కనుసంధించిన తూర్పు (పాకారపు గోడపై గలదు. ఇవి క్రీ. ఈ. 1200. 
1240 సంవక్సరముల నడిమికొలములోనివి. $5 వ నెంబరు శాసన 
ములో “ఎంబెరుమానార్‌ ' నిత్యోత్సవ కార్యక్రమ నిర్వహణార్థ్హము 
సమర్పించిన భూమి దానమునకు సంబంధించిన శాసనము. భూమి 
సరిహద్దులు నిర్దుష్టముగా, స్పష్టముగా నీయబడినవి. 08వ నెంబరు 
గల కసనము నమ్మగముగా చదువ వీలుగాకున్నది. $? నెంబరు 
శాసనములో 'పొాండ్యదరాయన్‌ * తిరువిలాన్‌ కోయిల్‌ కు భనధాన్య 
రూపములలో ' ఎంబెరుచూనడియార్‌ * మరి నాలుగు గోత్రములవారు 
పంగుని యుక్సవములలో (ఫాల్గుణ) పాల్గొని సక్రమ నిర్వహణ 
మొనర్చుటకుగాను సమర్పింపబడినది, 1వ $' వాల్యూములోని 108వ 
నెంబరు శాసనములో పల్లవరాజు, యాదవరాజు విల్లుపరాజు, సోల 
విల్లుపరాజు, తత్రికార్హ ర రాయుడు కలిసి సామూపికముగా నొసంగిన 
1; ఉభయములకు సంబంధించిన దానశాసనము. (అన్న (పసాదములు) 
ఇప్పటి వరకు (శ్రీ భాండాగారము అను "పేరుతో దేవాలయ ధనాగారము 
పిలువబడినది, ఇది “శ్రీ వైష్టవరక' ్రాదుర్భావముతో దీనిపేరు 
అట్లు పిలుచుట నే. “ల భాసనకాలము నిశ్చయముగా 1240వ 
సంవత్సరము తరువాలతిది కావచ్చును. 


ఈ విధముగా మనము [000 వ సంవత్సరము తరువాత 
“తిరువిలాన్‌ కోయిల్‌" తిరుశుకనూరు (ప్రశస్తి తగ్గిపోయినదని 
యూపహించుట కవకొశము కలదు. అయితే తిరువిలాన్‌కోయిల్‌ భవ 
నము లేక ఆలయము కొనఫాగుచునేయున్నది. [కొత్తగా సుందర 
రాజస్వామివారి ఆలయము, మరికొంత కాలము తరువాత వరదరాజ 
స్వామివారి ఆలయములు క్రొత్తగా తిరుకుకనూరులో ప్రవేశము 
కల్పించుకొన్నవి. 

ఖ్‌ 


6వ అధ్యాయము 
తిరుళుకనూరులోని పరాళ రేశ్వరాలయము. 


' తిరువిలాన్‌ కోయిల్‌ * తిరుశుకనూరులో కట్టంబడిన యనంతర 
కాలములో (శ్రీ పరాళరేశ్వరస్వామివారి ఆలయను నిర్మింపబడెను, 
దీనితో శైవవై ష్టవలకు విభేదములు పొడసూపునన్న శంకతో రజిత 
భోగ శ్రీనివాసమూర్తి విగ్రహము తిరుమల శ్రీవారి ఆలయములో 
(పతిష్టంపబ డెనన్న విషయమింతకు పూర్వపు అధ్యాయములలో వ్రివ్దే 
దింపబడినది. తిరుళుకనూరులోని శ వవైష్ణవులకా కాలములో నెట్టి 
విభేదములు పొడసూపెనన్న విషయమున కాధారము లేవియును లేవు. 
చర్విత కారులట్టి విషయముల నేమియు చెప్పియండక పోవుటయే మన 
మనుకొనవలసినమాట. శాసనములు విశితముగా(బరిశీలించినచో 
అక్కడగల వైష్ణవ ఆలయము మతము మార్చిడిచేయు శంఖ చక్రాది 
ముదణమును జరుగుచు (చక్రాంకణము) దానిశోబాటు శైవ, వైష్ణవ 
భేదములేక భోజన సౌకర్యము సమకూర్చబడెడిదని తెలిసికొని 
యున్నాము. ఈ కారణముగా శై వులతో జరుగబోయెడి భవిష్యక్సం 
ఘర్ష ణములను ముందుగనే వైష్ణవమతాధికారులూహించి ఇట్టి యవ 
కాళము లేకుండ చూచుటకుగల అన్ని అవకాశములను బరిశీలించిరి. 
(శ్రీరామానుజుని కాలమువరకు నట్టి సంఘర్షణములు జరుగునవకాళమే 
లేకపోయినది. 


కొని తిరుకుకనూరులోనీ శివకేశవాలయములకు సంబంధించి 
నంతవణకు ఒకరికొకరు విభేదము పడినట్టుగా చెప్పదగిన సంఘటన 
మొకటికలదు. తిరుమల (శ్రీవారి ఆలయములో నిత్యము 24 జ్యోతులు 
వెలిగించుట కొసంగబడిన దానమునకు తిరుశుకనూరునకు సమీపమున 
గల తిరుముజ్ణియాన్‌ [గామములోని సభవారు ధర్మకర్హృత్వము నెజప 


168 తిరుపఠి చరిత్రము 


నిర్దేశంపంబడిరి. కాని యీ కార్యమును స్యకమముగా నిర్వ ర్రింపక 
పోవుటతో నాటి చోళరాజేంద్రునిచే వీరు విచారింపంబడిరి. వీరి పయి 
నక్రమమగు చర్యగూడ గై కొనబడినది. ఇది జరిగిన కాలము క్రీ, భ, 
1018 వ సంవత్సరము. బహుశః ఈ తిరుముణ్ణీయాన్‌ సభవారు 
శై వమునకు సంబంధించినవారుకొగా తిరుళుకనూరు సభవారు వైష్ణవ 
మునప సంబంధించియుందురు. 


క్రీ శ. 1225 లో శ్రీ పరాళ రేశ్వరాలయ ధర్మకర్త తిరుశుక 
నూరు నభవారిని [క్రీ శ. 1008 లో అదే దేవాలయమునకు సంబంధించిన 
'నేవలకు దానమీయబడిన 20 కొలంజుల బంగారమునకు సరియగు నిర్వ 
హణము లేకపోవుటతో శిక్షించెను, వారి నాధనమును చెల్లింపవలసినదిగా 
నిర్ణయించి శివాలయప్ప ధర్మక ర్రలే దీనిని నిర్వహించుటకు నిర్హయించెను. 
ఈ రెండు సంఘటనము లెజబుక పజుచు శాసనములు పూర్తిగా 


నష్టవజుపదిడినవి. 


ఇంతకంటె వేరైన విభేద సంఘటనలు జరిగినట్లు మనకు 
తెలియరావు. ఇంతకుంబూర్వము తెలిపినట్లుగా వైష్ణవ మతాధికారులు 
తమ కార్యక్రమములను (శ్రీవారి ఆలయమునకు మార్చుచేసికొనుటకు 
గల కారణము తిరుకుకనూరులో శైవవైష్టవ ఆలయముల మధ్య 
సఖ్యత కొనసాగబోదనెడు యూహతో మార్చిడిచేసికొన్నట్టిదని తెలిసి 
కొనదగును. మనము వైష్ణవుల విజయమునుగూర్చి సమ్మగముగా 
నెజుంగ గోరినచో పరాళరేశ్వరాలయ చరిత్రను సంపూర్ణముగా తెలిసి 
కొనవలెను. 


తిరుశుకనూరులో క్రీ. ఈ. 826 సంవత్సరమునాటికి శ్రీ వై ష్ణ 
వుల ప్రాబల్యమును సూచించుటకోయన్నట్లు 'తిరువిలాన్‌ కోయిల్‌ " 
నిర్మింపబడి యుండును. ఇచట నున్న శివాలయము విషయమై ఆ దేవా 
అయము గోశలపై మొట్టమొదట దొజకిన శిలాశాసనము రాజశేసరి 


8_వ అధ్యాయము 140 


రాజరాజదేవర 8 వ పరిపాలనా సంవత్సరమునకు సరియగు 1008 వ 
సంవత్సరములో పేర్కొనబడినది. ఈ రెండు సంఘటనములకు గల 
నడిమి కాలము సరిగా 182 సంవత్సరములు. కనుక నీ నిర్మింపదిడిన 
శివాలయము [క్రీ శ, 1008 సంవత్సరమునకు కొంత కాలము ముందుగా 
నిర్మింపబడియుండును. ఇక్కడి శాసనముకూడ అసమగమే. కాని 
శవ రాజరాజు దేవర పాలించిన $ వ సంవత్సరము కాలమునకు సరి 
యగు [క్రీ శ. 1226 వ సంవత్సరములో వేయబడిన శాసనములో 
క్రీ. ఈ. 1008 వ సంవత్సరములో వేయబడిన శాసనములో (వాయబడిన 
దంతయు నుఅల (వ్రాయబడినది. ఈ శాసనములో వీర నరసింగ 
యాదవ రాయల యెదుట తిరుకుకనూరు సభవారిని గూర్చి, తిరుమంజ 
నమునకు సమకూర్ప్చవలసిన వస్తు సంభారమును గుజించి ఉత్తరాయణ 
సంక్రమణ కాలములో సమకూర్చబడలేదని ఫిర్యాదుచేయబడెను. దాత 
కోర్కె (ప్రకారము ఉత్తరాయణ సంకమణ కాలములో బియ్యము, 
చింతపండు, పెరుగు, తేనె, ఆకులు, వక్కలు, పసుపుకొమ్ములు, 
చందనము, కొబ్బరికాయలు, పంచదార, 'సెసలు, తిలలు, మిరియాలు, 
106 ముంతలు ఈయవలసియుండెను. క్రీ ఈ. 1008 లో ఆలయము 
నకు ఏదైనా ప్రాముఖ్యమున్నచో ఉత్తరాయణ సంక్రమణమునకు వలెనే 
దఉిణాయణ సంక్రమణమునకును ఇట్టి దానళాననము, మరిరెండు విషు 
సంక్రమణములకా లములందు మరియొక దానశాసనము సమర్పింప 
వలసియుండెను. క్రీ, శ. 986 వ సంవత్సరములో (శ్రీవారి ఆలయ 
ములో సామవాయి మహారాజిచేసిన భోగ (శ్రీనివానమూర్తి [పతిష్టలో 
ఈ విధమయిన దానశాసనమే వవాయబడియున్నది. 


దక్షిణదేశ చర్మితలో క్రీ.ళ. 9000) సంవత్సరములో 1వ ఆదిత్య 
చోళుడు పల్లవులను జయించినట్లు తెలియుచున్నది. చోళులు వైష్ణ 
వుల ఆలయములకుగాని, శైవుల ఆలయమునకుగాని, (ప్రత్యక్ష దొన 
మేమియు నొనర్పనప్పటికిని తిరుశుకనూరులోని వారి కార్యకలాపములకు 


118 శిరువతి చరిత్రము 


ప్రోళ్సాహమిచ్చు చుండినట్లు తెలియును. ఈ కారణముననే నచ్చట 
వైష్టవాలయములుకూడ వెలసియుండును._ కాని పరాశరేశ్వరస్వామి 
వారి ఆలయము విషయమై క్రీ.శ. 1008 నుండి 1078 వరకు నట్టి 
(పోళ్స్చాహమే కానరాదు. కాళహస్తీశ్వరుని గుటించి మనకు (ప్రాచీన 
మగు శాసనస్థపుటాధారము లేవియు లేనప్పటికిని, అది చాల పురాతన 
మయిన ఆలయమని 11 వ శతాబ్దములో నదిమంచి స్థితిలో నప్పటికే 
యుండెనని చెప్పగలము. వైష్ణవ సం్యపదాయజ్ఞులు చెప్పునట్లుగా 
(శ్రీమదామానుజుని సోదరుడగు గోవిందభట్టరు వైష్ణవమునుండి శైవ 
మునకు మార్చుచెంది శ్రీకాళహస్తిలో ననేక సంవత్సరములు నివసిం 
చెను. తుదకు తన మేనమామయగు తిరుమలనంబిచే వైష్ణవమత 
మును మరల స్వీకరించెను. అంతవరకు నాయన కాళహస్తిలోనే 
యున్నట్లు తెలియుచున్నది. కీ.ళ. 1008 తర్వాత 70 సంవత్సరముల 
వరకు (శ్రీపరాళ రేశ్వరస్వామివారి కెట్టి దాన శాసనమును (వాయబడి 
యుండలేదు. [క్రీ శ. 1078లో వాయబడిన శాసనములో [వ కులో 
త్తుంగుడు వీర రాజేంద్రచోళండు, వేంకటనాథ పురందరుడు ఇత్యాది 
బిరుదాంకికుడు. శివభక్తునివలెనే వేంకట్యాద్రినాథుని భక్తుడయినట్లును 
ఈ శాసనములో మంజుప్పూడి (నేగిది ముళ్లపూడి) యింతకు పూర్వమే 
పరాశరేళ్వరునకు దానమిచ్చిన (గ్రామము కాగా, నారనదేవుడు “వత్త 
కాసు" “తిరుగుకాను"' వంటి పన్నులకు దేవాలయమున కీయబడిన 
(గ్రామమనెడు దృష్టితో రద్దుగావించెను. 1వ కులోత్తుంగచోళుని 24వ 
పరిపాలనా సంవత్సరమునకు సమమగు క్రీ. ఈ. 1004 వ సంవత్సర 
ములో “తిరుచ్చి బాలనంబి' అను నాతండు పరాళరేశ్వరాలయ వంళ 
పరంపరార్చకులును గురుక్కుల్‌లును నగు కొందరు శైవ బాహ్మణు 
లకు 128 గోవులను, 4నందా దీపములు నుంచుటకు వలయు నేతిని 
సరఫరా గావించుటకుగాను దానమిచ్చినట్లు గలదు. 


మజియొక శాసనములో రాజునకు పన్నుక బైడిభూమిని దేవ 
దానముగా మార్చిడి చేయు విధానమునుగూర్చి కలదు. ఒకభూమిపై 


రవ అధ్యాయము 111 


చెల్లింపవలసిన 5 మాడల రుసుము చెల్లింపబడక పోవుటచే దానిని 
ముందుగా చెల్లింపంజేసి రాజుయొక్క మౌనాంగీకారముతో రాజగౌర 
వార్థము దానిని పన్నులు రద్దు కాబడిన భూమిగాచేసి దేవదానము గావిం 
చుట యను పదకి యొకటియున్నది, ఈ శాసనములో తిరుళుకనూరు 
లోని ' సభవారి * కిట్టి ఏషయములలో సహాయ పడుటకు 'గణత్తారు" 
అను సభ శ్రైవజ్రాహ్మణులతో గూడిన దొకటి కందనెడి విషయ 
మెజుకసలుచుచున్నది. క్రీ, శ, 1104 లో విక్రమచోభని [8వ సంవత్స 
రప్ప పరిపాలనాకాలములో వేయబడిన శాసనములో మొట్ట మొదటగా 
వైకౌసి ఉత్సవ మొకటియున్నదని, ఆ వైకాసి తిరునాళ్ళకు దీపములు 
వెలిగించుటకు త్రైలము మొదలయినవానిని సమకూర్చుటకు (వయ 
త్నము జరిగెనని తెలియుచున్నది. కనుక నీ వైకాసి ఉత్సవము 
1105 క్రీ. ళ. నుండి 1184వ సంవత్సరముల నడిమి కాలములో నమలు 
లోనికి వచ్చియుండును. 8వ రాజరాజు 7వ సంవక్సర పరిపాలనా 
కాలమునకు సమమగు క్రీ, ళ. [288 వ సంవత్సరము నరకు ఈ ఆలయ 
ములో ఉదయము సాయంత్రములందు సమర్చింపవలసిన అన్నప్రసాద 
ముల కెట్టి శాశ్వతమగు ఏర్పాట్లును గావింపబడలేదు. సాగులోనున్న 
కొన్నిభూములను కొని స్వామికి అర్భనచేయుచున్న మూడు అర్చక 
కుటుంబిముల వారికి పాండియాదరాయర్‌ అనునాతడు యు రాట్టి యుద్ద 
ములో (కీ. శ. 1229) అసువులుబాసిన తనకుమారుని అత్మళాంతి 
కొజకయి దానమిచ్చిన శాసన మొకటియున్నది. భట్టరులచే నిళ్యపూడా 
విధికి యొసగినట్టి [ద్రవ్యముల జాబికాకూడ దీనిలో నీయబడినది. 
అనగా నాటికే వంశ పారంపర్యపు గణకులుగూడ దేవాలయమునకు 
నియమింపబడినట్లు భావింపవచ్చును. తిరుశుకనూరు సభవారలు ఈ 
శాసనప్పు దాన పాలకులుగాక పైన తెలిపిన భట్టరులు దీనికి ధర్మక_ర్శృ 
త్వము నెజప్పుట గమనింపదగిన అంశము. ఇప్పుడు మనకు వైష్ణవ 
సభవారలు, శైవ నిర్వహణాధికారులగు భట్టరుల వేర్చాటు తెలిసినదికవా ॥ 


112 తిరుపతి చరిత్రము 


1225 వ సంవత్సరము వచ్చువరకు నీ ఆలయమునకు (ప్రత్యేక స్థాన త్తారు 
శ్రీ మహేశ్వరుల సంఘము దీని కనుబంధముగా నుండెడిది, 


1వ సంపుటిలోని 80వ శాసన మాధారముగా తిరుకుకనూరు 
సభవారలను గూర్చి శై వాలయ నిర్వాహకుల్లై భట్టరులు వీరనరసింగ 
యాదవరాయల యెదుట క్రీ.శ. 1008వ సంవత్సరములో ఫిర్యాదు 
చేసిరి. అట్టి శాసనమే లేదని సభవారు బుకాయించిరి. రాజు విచా 
రణ జరిపిన యనంతరము శివాలయస్థాన త్తారునకు సభవారు ఆ దానప్ప 
విలవయగు 28 కొలంజుల బంగారమిచ్చివేయ వలెనని స్థానత్తారే 
అప్పటినుండి ఆ దాన శాసనప్పు పాలకులగా నుండవలెనని తీర్చు నొసం 
గిరి ఈ సంఘటనలాధారముగా వైష్ణవులు శై వాలయమును స్టాపిం 
చిన ,యనంతరము మతై క్యతను సాధించుట అనివార్యమని భావించిరి, 
కనుకనే వారి మతము మార్చిడి కలాపములను, యితరవై ష్టవమత 
సంబంధమయిన వ్యవహారములను తిరుశుకనూరునుండి శ్రీవారి ఆలయ 
మునకు మార్చిరి. 


ఏది యేమైనప్పటికి దీనికి సంబంధించిన, లేక ఈ మార్పులను 
తలపెట్టుటకుగల హేతువుల గుటించి తెలిపెడు శాసనములేవియును 
తెలియవచ్చుటలేదు. చోళరాజ్యమ భివృద్ధిలోనుండుట వారు శైవ 
మతానుయాయులగుట, యొక కారణముగా మనమూహింపవచ్చును. 
ఆ కారణముననే తిరుశుకనూరులో శ వైష్ణవుల శెట్టి విజయము సంపా 
ప్రమగుట అసాధ్యము. ఆకాలములో వైష్ణవులుచేపట్టిన ప్రముఖ 
కార్యకలాపములవలననే వారి ప్రాశస్త్యము నెన్నుచున్నాము. తీ ఆళ 
వందారు తమిళ దేళములో వైష్ణవమళతపు నావను నడపు నావికు(డుగా 
నుండి యకళండే తిరుశుకనూరులోగల తన వైష్టవబృందమునకు వారి 
కలాప _ కేంద్రమును తిరుమలకు మార్పుచేయవలసినదిగా సలహా 
నొసంగి యుండును. 


8-వ అధ్యాయము 118 


మనమీ పరాశరేళ్వరాలయ చరితను ముగింపటోవుటకుముందు 
చోళరాజులు దీనిని నిర్వహజములో జూపీన్‌ వింత విషయములు తెలిసి 
కొందము. 


ప్రతి మండలమునకును ఒక అధికారియంగెడివాడు, ఆయధి 
కారియే తన పరిమితిలోగల మండలమునకు న్యాయాధిపతి గూడనగు 
చున్నాడు. వివాదములపయి అప్పటికప్పుడే విచారించుటకు సమనులు 
జారీచేయట, ఉభయపక్షముల వాదములు వినుట, సొత్షులసాక్ష్యములను 
వినుట జరిగించును. న్యాయమునుకూడ అప్పటికప్పుడే వినిపించును. 
రాజు యేదైనా భూమిని దేవమాన్యముగా నంగీకరింపచేసినను దాని 
కనుబంధితమగు అధికారి అ భూమి [క్రింద రావలసిన పూర్తి బాకీలను 
నసూలుచేసీకొనియే రాజాజ్ఞ మేరకు. ఆ భూమిని దేవమాన్యముగా( 
(బకటించెదివొ(డు. 


' మాడాపత్యము " చేయుటకు ] వాలయములో నొక నిర్వాహ 
కుడు౦డెడివాండు. ఈయనగాక స్థాన త్రాడు, గణ త్రొరుు. “తిరు - 
ఉల్నలికయి. భట్టరు" నిర్వాహకులుగా నుందురు. థ్రీ స్వామివారి 
ఆలయములో నిత్యజ్యోతి వెలిగించుటకుగాను $4 కొలంజుల బంగా 
రముగాని 82 గోవృలుగాని దానమీయవలెననునది నియమము, 


7వ అధ్యాయ వ్‌ 
థ్రీ వేంకటాచలము -- శ్రీవారి ఆలయము 


ఒక దేవాలయమును గుజించి చదువుటగాని, వినుటగ్నాని తట 
స్థించి నప్పుడు ఒకరాతి కట్టడము దేవాఅయాకృతితో కట్టుట, శల 
వ్మిగవామొకటి యే యాగమ శాస్త్రాను సారముగానై నను ప్రళిష్టించుట, 
అనుకావము మన బుద్ధికి గోచరమగును.. కాని తిరుమలలోని శ్రీవారి 
ఆలయము ప్రసక్తమయినప్పుడు మాత్రమీ విషయములో వేరు భావ 
ముం: విశ్వసింపవలసియుండును. అనగా ఆలయముగాని, (పురాతన 
మయినది వ్మగహముగాని మానవృనిచేరబతిష్టింపంబడి నది కౌదను 
విషయమే విశ్వసింపందగినది. ద్వాపరయుగాంతమునందు (శ్రీ మవా 
విష్ణు తనకుతానే వై కుంళమునువీడి స్వయంవ్యక్కరూపమగు వ్యిగవా 
ముగా రూపొంది శ్రీ వేంకట్టాదిపై, (శ్రీస్వామి పుష్కరిణీ తీంమున 
నివసించుట కిచ్చగించెనను నైతిప్యాము గలదు. _ దీనికి మన పురాణ 
వేత్తలు చెప్పునదేమన: పూర్వయుగములలో మానవులు అద్భుత 
శకులను సాధించుటకు యోగాభ్యాసములను చేనెడివారు. యోగా 
థ్యాసమునకు తగిన ఖౌతిక శక్తుల సాధించుటకు తపో యోగముచేసి 
వాని వలనకూడ శరీరదార్హ్యము, మనోన్వైర్మల్యమును సాధించెడివారు, 
డీనినే ఆత్మను తెలిసికొనుట, లేక ఆత్మావలోకనమనియు చెప్పవచ్చును. 
ఇదికాళ. వేరు మార్గము బ్రహ్మవలోకనము. దీనినే భగవంతుని 
తెలిసికొనుట యనిగూడ చెప్పుదురు.  ఆత్మావలోకనమత్యు త్రమమే, 
కాని అదియే అంతిమ లక్ష్యము కా౮దు. ఆత్మావలోకన శక్తియే 
అంతిమమని, అంతకంటె తెలియదగిన దెద్దియ. లేదనెడు అహం 
కార భావమును కల్గించి అంతకంచె యత్యున్నతమైన భగవచ్చక్తిని 
విస్మరింపజేసినచో నది పతన హేతువుగానగును. ఆత్మావ 


లోకన సాధనములో విజయము పాధించియు, భగవచ్చక్తి సె 
నపజయమును పొందినవారగు హి౭ణ్యకళిపుదు, బలిచ్శకవ ర్తిని మన 
మీ విషయములో నుదాహరణములుగా గొనవచ్చును,  బ్రహ్మావ 
లోకన మొక్కటియే భగవంతుడు సర్వశక్తి సాధనమనెడు విశ్వాస 
మును గల్లించును. కలియుగములో భగవదవలోకనమును అల్ప 
లగు మానవులు పొందుట కొక సూక్మమగు నుపాయమును భగవం 
తుని చేతనే 'ప్రతిపొదింపబడి తనంతతానే శిలాస్వరూపుడయ్యెను. దీనినే 
భగవంతుని అర్బా స్వరూపమందురు అర్బాస్వరూపములో, అత్యం 
కాప్తత, (పేమతో మానవుని సర్వళక్తులు కే.[దీకృతముగావింపబడి 
భగవంతుని యర్చించుటలో. జూడనగును.  ఆండాచ్ళ (గోదాదేప) 
అట్టి మనో నిళ్చయము తోడనే, పేమ (పవాహములోన నీది భగ 
వంతుని సమాశ్హేషించిన విధమును వైష్టవ మతానుయాయులు ఈ 
సందర్భములో పేర్కొందురు. (శ్రీ వేంకటాదద్రిస్వామి. తిరుమలపై 
వెలసిన (శ్రీమన్నారాయణుని దివ్యస్వదాపమేయనియు, శ్రీ వేంకటాద్రి 
కలియుగ వై కుంళమని కొలిచెడు భావము పూర్తిగా మానవువి యచం 
చల విశ్వాసము తాదాత్మ్య్వముపై నాధారపడి యున్నది. 


ప్రాథ మికాన్వేషణము 


వప్రథభమముగా తిరుమలపై (శ్రీవారు మానవునిచేం గనుంగొన. 
బడినప్పుడు, (శ్రీవారుగాని, (శ్రీవారి ఆలయముగాని మనమీనాడు వీక్షిం 
చెడి రీతిలో నున్నదనుకొనుట నేలవడచి సాముచేయుటవంటిది. అత్యంత 
'ప్రాచీనమున శ్రీవారొక వల్మీకములో కప్పబడినట్లుగా చూచినవారు 
చెప్పినది మైళతిహ్యాములో [వాయబడియున్నది. ఈ కథాకాలములో 
అనగా, మొదట నీ విగ్రహము కనుగొనబడిన సమయములో నీకొండ 
సయి, పసులకా వరులు కొందటు నివసించుచుండిరని, వారీవిషయమును, 
వారి గోవులు పాలనెక్కడో పిదికి వట్టిపోయిన పొదుగులతో నింటికి 


116 తిరుపతి చరిత్రము 


చేరుచుండెనని తెలిసి, ఆ గోవులను వారనుసరించి పోగా నచటగల 
మట్టిపుట్టమీద నా గోవులు తమంళతామే పోదుగులనుండి పాలు పిదుక 
బడుటగాంచిరి. ఆశ్చర్యముతో నా ప్రాంతీయ, రాజునకీ యత్యాశ్చర్య 
కఠరమగు విషయమును విన్చించిరి. ఆరాజుపేరు తొండమానుచక్రవ రి. 
ఆ రాజ్యము తొండమండలము. రాజు వినినవా(డ్లై  అళ్చర్యపడి 
వారితో నా కొండకేగి యా దృళ్యమును గాంచెను. అపుడు కొంత 
స్వస్థకనొంది, ఆ వ్యిగహమునకు రక్షణమునకుగాను గుడికట్టించెను. 
కొందజు చరిత్రకారులీ తొండమానుడు క్రీ. పూ. 1వ శతాబ్దమునాటి 
వాంగనియు, మరికొందరు క్రీ.శ. [! వ శతాబములోని వాండనియు 
"పేర్కొనుచున్నారు. వారియూహా ప్రకారమైనచో నీ మొట్ట మొదటగా 
కట్టించిన ఆలయము ఒకటవ ళతాబ్దమునాటిదే యైయుండును. అయిన 
నా దేవాలయము కట్టబడినది రాతితోడనో, ఇటుకలు, సున్నముతో 
గట్ట. ండినదో, మట్టికట్టడ మౌ లేక కొయ్యతోగావింపబడిన నిర్మాణమో 
మనస తెలియుట కాధారములులేవు. ఆ వల్మీకములో నా శీ మహా 
విష్ణుపంత యనంత కాలమునుండి యుండెనో తెలియదు. 


మనము. విశ్వసించుచున్న యిట్టివేయగుకొన్ని లోకములోని 
యుదాహరణములచే నిది పూర్తిగా సత్యదూఠమని (తోసిపుచ్చలేము. 
క్రైస్తవ యూదుల ప్రపంచములో నభివ్యా ప్త్రమయిన అసంపటనలలో 
' మోనెన్‌ " అనువానికి “సినాయ్‌' కొండపయి భగవంతుడు ప్రత్యక్ష 
మయి దళా దేళముల (౦౦ 0022840619) నానతిచ్చిన విషయము, 
వొనిని రెండు శిలాఫలకముల పై అప్పటికస్పుడే వాయవబడి 402 
కొలతలుగల బంగారపురేకుతో కప్పబడిన కొయ్య పేట్టైలో భదసజుంప 
బడిన విషయము, ఆ సె ప్టైయొకజ్యోతిగా భావింపలుడి యూదులకు 
పూజావిధానమయ్యెనన్నది యూదులలో జగద్య్యా ప్తమయిన విశ్వాసము. 
హిందువులుకూడ మారుపలుకక శ్రీవారి ఆలయమున్న తిరుమలపై 
నిట్టిదే యొక ఆధి భౌతిక (1లుంయిజు మగు సంఘటన జరిగి 


7వ అధ్యాయము 117 


ఒత్చలితముగా తొండమానుండాలయమును నిర్వించి యుండెనని భావిం 
చుటతో తప్పులేమ.. కాని, మనమీనాడు చూచెడి ఆలయము మాత్రసు 
నాడు తొండమానునిచే విర్మితమయినట్టిదికాదు.  _ ఈ నాడు మనము 
చూచుచున్న భగవానుని ఆలయము. చెక్కడప్పు రాతితో సల్లవుల 
శిల్చరీతిలో నిర్మాణను. గాపింప బడినట్టిది... తిలుప్పలు మాశమే 
కొయ్యతోనున్నవి. కాసనకర్వలు దక్షిణ చేశయులో చెక్కడప్పు రాతి 
రట్టడములు [వ ళకాబ్రము తసుువాామాత్రమే 1పభివిల్లి నట్లూహించు 
చున్నారు. ఇంతకు బూర్వమున్న రాతిగుహాలయములు మాత్రము 
దీనికి మాతృకలుగావచ్చును. ఈ సిద్ధాంతమును పిశ్విసింపజేయునవి 
అనేక శాసనములున్నవి. తొండమానునిచే కట్టంబడిన ఆలయ మీ 
కారణములచే. శాశ్వత (ప్రొతిపదికపయి నిర్మాణమయినది. కౌదని 
నిర్ణయము చేయవచ్చును. 


శిలప్పదికారములోనున్న శ్రీవారి ఆలయచరిత్రము. 


అతిప్రాచీన తమిళకావ్యమగు శిలబ్బదికారమునందు శ్రీవారి 
(పశంసకలదు. ఈ కావ్యరచయిక శ్రీ వేంకటాద్రినాథుని భక్తుండ.గాడు. 
చారిత్రకులచే నాతడు డై నుడుగా6 బేర్కొనంబడెను. కావ్యములో నొక 
వైష్ణవయ్యాక్రికునినోట ఈ మాటలు పలికించెను. ఆ యాత్రికుడు పడ 
మటి కనుమలలోనుండి 'మాంగాండు " అను [గ్రామమునుండి [ప్రయా 
ణించెడి సమయములో శ్రీవారి పళంస చేయించెను. మరియొకసారి 
శ్రీరంగనాథుని ప్రసక్తి కావ్యములో తేంబడెను. ఈ వర్ణ నములో శ్రీ 
వేంకటాద్రినాథుడు విష్ణుపునకు ప్రాతినిధ్యము వహించిన మూర్తిగా6 
బేర్కొనబడెను. ఆయనచే ' నెన్‌గన్‌ నెడియోన్‌ "గా బేర్కొనబడెను. 
సూర్యచంద్రులిరువురు (శ్రీవారికి తమ కిరణములను (ప్రసరింపంజేసిరట. 
ఇది నిజమగుచో శ్రీవారి వ్యిగహము కప్పులేకుండనయిన నుండ 
వలయును. లేదాఆ పైనున్న కప్పుపూర్తిగా అచ్చాడితము గాక 


118 తిరుపతి చరిత్రము 


నయినను యుండవలయును. ఈ యనాచ్చాదిత మంటపము రాతిదై నను 
కావచ్చును. లేదా కొయ్యదై నను గావచ్చును. ఈ యూహాజనిత భావ 
మునకెట్టి విప్రతిపత్తియండబోదు. కారణమేమన, [6 వ శతాబ్బమున 
తిరుమల తిరుపతి దేవస్టానముల శాసనములాధారముగా మంటపముల 
లోనే విగహముల టపతిష్టాపనము జరుగుచుండెనని తెలియవచ్చును. 
మనము నేటికిని ఆంజనేయస్వామి, వినాయకుల విగ్రహములు మంట 
పములలోనే ప్రతిష్టించుట చూచుచున్నాము. భిక్తులా దేవతలను వర 
ప్రసొదులుగా నెంచి (మొక్కులిడుటను గనుచున్నాము. ర ర శతాబ్దము 
లలో పభవించిన ఆళ్వారులు తిరుమలలోని శ్రీవారిని కీర్తించుట అను 
నది శ్రీ మహావిష్ణు స్వరూపముగా సాఖాత్కరించెడి తిరుమల కొండ 
నుద్దేశించియే గావచ్చును. వారి కీర్తనలందు అట్టి దేవాలయమొకటి 
యున్నట్లుగా వారు సేర్కొనలేదు. అచట నాటికి దేవాలయమే 
యున్నచో. నా విషయమేదో రీతిగా శిలప్పధికార రచయితపొందు 
పజచియేయుండును.. ఆతండే గావించిన శ్రీరంగములోని (శ్రీరంగ 
నాథుని వర్ణనలో నాయన శయనస్థితిని సమగ్రముగా (వానెను. అంతే 
గాక ఆయన 'రంగవిమాన" (ప్రసక్తియుగలదు. శిలప్పధికార రచయిత, 
ఆళ్వారుల కాలములు కొంచెమించుమించుగా సమమయిన కొలములే, 
దీనిచే తొండమాను చక్రవర్తి నిర్మించిన ఆలయము క్రీ, శ. 0వ 
సంవత్సరమునకు చాలపూర్వమే శిథికమయియండునని యూహింప 
వచ్చును. ఈ కాలమునకు తరువాతనే మరియొక ఆలయము పునర్ని 
ర్మాణము గావింపదిడెననియు తలంపవచ్చును. పల్లవుల శిల్చపు 
కట్టడప్పరీతులు బాగుగావిలసిల్లి సామాన్య సమతలప్రదేశములందు 
దేవాలయనిర్మాణము విస్తృతముగా (ప్రచారమయిన కాలములో దీని 
పునర్నిర్మాణము గూడజరిగియుండెనని యూహింపగలము. అంతేకాక, 
ఇప్పుడున్న దేవాలయమంతయు నొకేమారు కట్టబడియుండెనను నిర్మ 
యమును చేయజాలము. శ్రీవారి సన్నిధి లేక 'రృగృహము, దాని 


7వ అధ్యాయము [10 


ముందున్న ముఖమంటపములేక శయన మంటపము ఒకే సమయములో 
నొకే భాగముగా 8 వ శతాద్దాంతమునకుగాని [0 వ శతాబ్దము (ప్రోరంభ 
మునగాని నిర్మింపబడియుండును. దీని వెనువెంటనే [పథమావరణమగు 
ముక్కోటి [తోవయేర్చాటు గావింప(బడియుండును.. దీని తరువాత 
క్రీ శ. 086వ సంవత్సరములో ' తిరువిలాన్‌కోయిల్‌ " నిర్మాణ 
మయ్యెను. శాసనములాధాగముగా నీ విషయములను గుజించి ముందు 
విచారింప(బడును. 


డీనితరువాత 1! వ రాజేంద్రచోచనినుండి 2 వ రాజరాజు పరి 
పాలించిన చోళుల కాలమువరకు విశ్రేషమగు సంఘటనము బేవియు 
జరిగియుండని కొలముగా నెన్నవచ్చును. చోళుల ఆధిపత్యము బాగుగా 
శీణించిన తరువాత యాదనరాయలు, ఇతర పాళియగాండ్లు స్వతంశ్రాధి 
పత్యము లభింపంజేసికొని ఈ దేవాలయాభివృద్ధి నిమిత్తము తాము 
మిక్కిలి శ్రద్ధవహించిరి. ఇది 1160వ సంవక్సరము నుండి 
1180 వ సంవత్సరము వరకుగావచ్చును. అనగా నిది రామానుజులు 
అవతారము చాలించిన తరువాత కాలము, _ తిరుపతి శ్రీ గోవింద 
రాజస్వామివారి ఆలయము ,శ్రీమ్మదామానుజులవారే నిర్మించినట్లు చెప్పు 
దురు. ఈ వ్మిగహమును క్రీ. శ. 1180) వ సంవత్సరములో పునః పతి 
ష్రించినట్టున్నది. ఇంత మ్మాత్రముచే నీయన గోపురము ప్రాకారాదులు 
నిర్మాణము చేయించెనని చెప్పవలను పడదు, తిరుమలలోని గోపురాదులు 
కూడ నీయన కాలములోనే నిర్మితమయ్యెనవింజెప్ప వీలులేదు. 18వ, 
18వ శతాబ్బములందుకూడ తిరుమల ఆలయము, తదితరములయిన 
యనుబంధపు కట్టడములు నిర్మాజములగుచుండినటులు శాసనములు 
తెలుపుదున్నవి. (క్రీ.శ. 1482వ సంవత్సరములో సాళవనరసింహ 
రాయలు “దుర్గసముదమ*ను గ్రామమును, తిరుమలలోని శ్రీవారి 
ఆలయ గోపురములు, తిరుపతిలోని గోపురములు, నరసింహరాయ 
మంటపము నిర్మించుటకు అత్యవసర నిధులను సమకూర్చుటకు దాన 


120 తిరుపతి చరిత్రము 


'మొసంగెను. తాళ్ళపాకం తిరుమల అయ్యంగారు. శ్రీ స్వామి పుష్క 
రిణి మెట్లను, పదునారస శతాబ్దములో గోప్పరములతో బాటు కట్టించినట్లు 
తెలియుచున్నది, 18వ శతొట్టాంతమున తిరుమలరాయ నుంటప 
మొకటి నిర్మాణము చేయబడినట్లుకూడ తెలియుచున్నది, ఈ నిర్మా 
ణములన్నియు ఒక (ప్రణాళిక (ప్రకారము జరిగినట్టివికాదు. దాతల 
యఖీష్టాను సారము, వారి సూచనల మేరకు ముందుచూప్ప లేక అను 
సంధించుకొనిపోయిన కట్టడములుగా పీని నూహింప వచ్చును. 


గర్భగ్భృహము- శయనమంటపము 


ఈ రెండు కట్టడములు నొకదాని నొకటి యనుసలధించుకొని 
ఒకే పర్యాయము నిర్మాణము చేయబడినట్టివి. ఈ విషయమై. తిరు 
నలలోగాని, తిరుపతిలోగాని నిర్మాణ కాలమును గుజించి పేర్కొను 
శాసనాధారము లెవ్వియునులేవు. కొన్ని శాసనములున్నను అవి 
అన్నియు తమిళ భాషలోను, తమిళ లిపిలో నుండి ఈ కట్టడ నిర్మాణ 
మును సూచించుకాలమును సత్యముగా తెలియజేయ జాలకున్నవి. 
ఇందులో నొక శాసనములో బాణరాజు ప్రాంతీయ (ప్రభువు. ఆతనీ 
"పేరు విజయాదిత్యుడు. ఈయన శ్రీవారికి మూడు వేర్వేరు నేవల 
కొసంగిన దానశాసనము. నొక నేవ _ (శ్రీవారి. ఆలయములో 
నిత్యదీపమునకు సంబంధించినది. ఇది క్రీ, శ. 880-850 సంవత్సర 
ముల నడిమి నాటిది. ఇది (ప్రత్యేక శిలాఫలకమయినందున దీనిని నేటి 
కిని తిరుళకనూరు పద్మావతీ అమ్మవారి ఆలయము నందలి యొక వేది 
కపయి భ్యద్రపజుపంబడి యున్నది. ఒకే ఒక దీపమును రాత్రింబవళ్ళు 
వెలిగింప నిచ్చగించిన దానమగుటచే నప్పటి కీ తిరుమల ఆలయము 
చాల చిన్నదిగా నుండి యుండునని యూహించుటలో పొరపాపేమి 
యునులేదు. గర్భగృహము, శయన మంటపము మాశత్రమేయుండి 
యుండును. భక్తుండు నిలబడి (శ్రీవారిని నేవించు కొనుటకేర్చడినదీ 


వ అధ్యాయము 121 


శయనమంటపము. పైన పేర్కొనంబడిన బాణరాజు జన్మదినము 
తో ననుబంధితమగు యొక శాసనము (శ్రీవారి ఆలయమునకు ముందుగా 
విసరి వేయబడి నట్లున్నదని యిదివరలోనే పేర్కొనబడినది, ఈతని జన్మ 
కాలము 8వ శతాద్దాంతము. చోళులచే న్నాకమింపంబడిన యనంతరము 
027, [కి శ. 808 సంవత్సరములందు వేయబడిన రెండు శాసనములు 
1 వ పరాంతకుని కాలములోనివి గలవు. ఇందులో నొకటి మలై నాడు 
లోని ఆరంగనూరునివాసి 40 కలంజుల బంగారము తిరుశుకనూరు 
సభవారికి రాజగు ! వ పరాంతకుని 20 వ పరిపాలనా సంవత్సరమునకు 
సరియగు క్రీ.శ. 886 లో దానమొసగినట్లు గలదు. ఇట్టిదే మరియొక 
పయోజనము కొజకు ఈ 1! వ పరాంతకుని 20వ పరిపాలనా కాలము 
లో మరియొక శాసనము ద్వారా దాన మొపగియుండుట జరిగి యుండ 
నగును. ఈ శాసనము ముక్కలు ముక్కలై పూర్తిగా అసమ్మగముగా 
నుండి తిరుశుకనూరులో వాహనమంటపము పటమటి గోడలకు అత్తుక 
ఐడియున్నది. ఈ. నేవలు తిరుమలలో జరుగవలసి యున్నప్పటికి దాని 
నిర్వావాకునై న ధర్మకర్తలు తిరుశుకనూరు (గామవాసులగుటచే 
నివి యిక్కడనే స్థానము సంపాదించుకొని యున్నవి. ఈ ధర్మ 
కర్తలు లేక సభవారు తిరుకుకనూరు నుండియే ఆయా దాతల కోర్కెల 
మేరకు తిరుమలలోని (శ్రీవారి నేవలను జరిపించిరనునది సమమగు 
కారణము. రెండవది శాసనము చెక్కెడి శిల్పులను అనంతమైన 
శ్రమతో కొండపై కెక్కించి వారికి వసతులను గూర్చి కొండమీంద 
శాసనములు (వ్రాయించుట మిగుల శ్లే శతరకార్యముగా నుండియుండును. 
లేశతిరుమల ఆలయపు గోడలు నాటి కిట్టి శాసనములు చెక్కుట కనున 
యిన రీతిలో నుండియుండక పోవచ్చును. 


క్రీ ఈ. 1018 వ సంవత్సరమునకు సరియగు ! వ రాజేంద 
చోళుని ? వ దిన పరిపాలనా కాలములో, తిరుమల దేవాలయములోని 
ముక్కోటి ప్రదక్షిణ మంటపములోని ఉ తరకుడ్యము పయి నొక కాస 


122 తిరుపతి చర్మిత్రము 


నము గలదు. ఈ శాసనము వలన తిరుమలలోని (శ్రీవారికి 24 నూనె 
దీపములు, కర్పూర నీరాజనము, నిత్యము జరుపుటకుగాను “తిరు 
మండియామ్‌” [గామములోని సభవారు ధర్మకర్తలుగా నుండి యీ 
'నేవలు జరిపించుటకు నియమింపబడిరను విషయము తెలియుచున్నది. 
సమ్మగముగా నీ సేవ లొనర్చుటలో వీరు విఫలులైరి. రాజ ప్రతినిధి 
ఈ లోటుపాట్లను తనిఖీలో గహించి ఇందులకు సంబంధించిన వారిని 
విచారించి నభవారి నుండి రాబట్ట వలసిన ధనమంతయును స్వీకరిం 
చెను. ఈ ధనమును శ్రీవారి ధనాలయమునకు జమచేసి, అచటగల 
'దేవాలయాధికారులకు సరియగు విధమున జ్యోతులను వెలిగించుటలో 
శ్రద్ధ్రచూపవలసినదిగా నుత్తర్వుల నొనంగెను. ఈ 24 జ్యోతులు వెలి 
గించుటయనగా (పదక్షిణ మంటపములో నాలుగు వైపులా నొకే వరు 
సలో నమర్చబడి వెలిగింప(బడియుండును. గర్భగ్భృహములోని జ్యోతి 
మాత్రము ఆవునేతితో వెలిగింపబడి యుండునుగాని నూనెతో మాతము 
కాదు. అధికారి యొక్క యుత్తర్వులో ఇతర సంభారములతోబాటు 
నూనెకూడ దిగువనుండి (ప్రతి దినము సరఫరా చేయవలెనని యుండెను. 
ధర్మకర్పృత్వ సంఘమనునది, దాతయొక్క ఐంధు జనము వారి అను 
యాయులు పూర్తిగా లుప్తమైనప్పుడు మాత్రమే ఏర్పాటు చేయబడె 
డిది. కనుక నీ దానములు క్రీ, ౪. 10118 సంవత్సరమునకు పూర్వము 
కనీసము 50, 80 సంవత్సరములనాడు చేయఐబడియుండునని యూహింప 
వచ్చును. అనగా, క్రీ. శ. $00 [ప్రాంతములో నన్నమాట. ఈ కాల 
మునకు శ్రీవారికి గర్భగ్భృహము, శయన మంటపము దాని ననుసరించి 
కప్పుచు ముక్కోటి ప్రదక్షిణము వరకు నిర్మింపబడి యున్నది, 


భోగశ్రీనివిసమూర్షి _ తిరువిలాన్‌ కోయిల్‌ 


తిరువిలాన్‌కోయిల్‌ ఆకృతి స్నపనమంటపము యొక్క ఆకృ 
తిగా6 జెప్పనగును. ఈ మంటపసములోనే “సామవాయి" మహారాణి 


7వ అధ్యాయము 128 


శ్రీవారి మూలబేరమునకు నకలుమూర్తిని రజితముతో తయారు 
చేయించి (పతిష్టించి అనేక దానములనొసంగెను. ఈ దానములకు సం 
బంధించిన శాసనములు తి. తి, దేవస్టానముల శాసనపతిక 1! వ సంపుటిలో 
8, $ నెంబర్తుగలవిగా గుర్తింపంబడినవి. ఈ రెండు శాసనములు మనకు 
బహు విషయములు తెలుప్పుటచే నత్యంత మగు విలువకలిగినట్టివి. ఇది 
ముఖ్యముగా నీ దేవాలయ ప్రాళ_స్య్యృమును గుజించి, (ప్రాచుర్యమును 
గుజించి పట్టియిచ్చునవి. ఇవి మొదటి 'ప్రాకారములోని ఉత్తరపు గోడ 
వైపు గలపు. ఇవి కొప్పాటట మహేంద్రపాన్‌మార్‌ [14వ సంవత్సరపు 
వరిపాలన కాలమునాటివి, ఈత(డు కో-పార్టి వే్యద్రవర్మన్‌గా గుర్తింప 
ఐడిన సుందరచోళండు లేక రెండవ పరాంతకుని కుమారు6ండు. ఈకండు 
తొండమండలమునకు (ప్రత్యేకాధికారిగా చేయబడియున్నట్లు తెలియును, 
క్రీ శ. 850970 వ సంవత్సరముల (ప్రాంతములో ఓవ పరాంతకుని 
పరిపాలనాకాలము. 8070వ సంవత్సరములో తం[డియగు 2వ పరాంతకుని 
మరణముతో కో-పార్టి వేరదవర్మ రెండవ ఆదిత్యునిగా. (బసిద్ధిచెంది 
రాజయ్యెను. ఈ వివరములు మనకు శాసనకాలములను నిర్జయింప వీ 
లొసంగును. 


1) _తి.తి. దేవస్ట్థానముల శాసన సంపుటి ! వ వాల్యూములోని 0, 
రి నెంబిర్లుగల శాసనముల కాలము (2 "మొదటి పురటాసి తిరునాళ్లు 
(భ్యాదపద మాసము) మనవాళ సప్పెరుమాళ్లు (భోగ శ్రీనివాసమూర్తి) 
ఆవతరణము. 

$58 వ సంవత్సరము తొంఢడమండలమునకు కో -పార్టి వేర్యదుండు 
రాజ్యపతినిధిగా వియమింపంబడిన మొదటి సంవత్సరము కావచ్చును. 
ఇది సుందరచోళండు రాజ్యసింహాసనము నధిష్టించిన తరువాత జరి 
గిన కార్యక్రమము. దీనినుండి 14 సంవత్సరములు అనగా 0684వ సం 
వత్సర కాలమునాటి వీ శాసనములయి యున్నవి. కొందఆు చరిత 
కారులు కో-పార్టి వేరదుండు రాజప్రతినిధిగా పదవినందిన నాటినుండి [4 


[| తిరుపతి చరిత్రము 


సంవత్సరముల కాలమును లెక్క పెట్టవలెనందురు. కొని కో-పార్థివేం 
ద్రుడు సింహాసన మెక్కిన యనంతరము 14 సంవత్సరములు గడవ 
కుండుటచే నీ వాదము సరికాదు. అంతేగాక 14 వ సంవత్సరముగా 
వీరి లెక్క(ప్రకారమే అనుసరించినచో నాటికి కో-_పార్టి వేరద్రుడు రాజ 
యినచో అతనికిగల బిరుదులు, కీర్తులన్నియు అనగా నాదిత్యకరి కాల 
మొదలయిన వానితో. నాతనిని బేర్కొనియుంజెడివే, కనుక శాసన 
కాలము తప్పనిసరిగా శ్రీ. ళ. $88 వ సంవత్సరమే యగును. 8వ 
నెంబరు శాసనములోని విషయమాధారముగానయినను ఈ విషయమును 
స్పష్టపణుపవచ్చును. ఈ శాసనములో తిరుమల (శ్రీవారి బ్రహ్మోత్స 
వమున పారంభమగు ఇఅంకురార్చణము ప్రసక్తియున్నది. ఇది చిక్తొ 
నక్మతమందు జరిగెను. ఆ నాటి నుండి $ రోజుల వరకు నుత్సవములు, 
నూతేగింపులు తీరవారి పర్యంతము జరుగును. చిక్తానక్షత్రమునుండి 
పదియవరోజు ఎల్లప్పుడు తప్పని సరిగా (శ్రవణానక్షతము (తిరువోనమ్‌్‌ 
కాబోదు, చి త్తానతత్రమునకు శనణము $ వ నక్ష్మతము గనుక నారోజు 
తీర్ధవారి యుక్సవము లేక అవబ్బథోత్సవము జరుగవలెను. అంకురార్ప 
అము నుండి లెక్కపెట్టి పదవరోజున తీర్థవారి జరుగునట్లును, ఆ దిన 
మున తస్పవిసరిగా (శ్రవణా నక్మతముండగా జరుపబడుట అనునది 
మార్చజాలని సాంప్రదాయము. ఈ విషయములో వై భొనసాగమ 
శాస్త్ర నిర్హేతలగు మహర్షులందటిది ఏశ్లైకవాక్యము. శ్రీ వేంక పేశ్వర 
స్వామివారి జన్మనక్షతము శ్రవణానక్ష్యత్రము. జన్మనక్షత్రముగాని, 
పతిష్టానక్షతముగాని, లేక యజమాని జన్మనక్షత్రముగాని లేక పొర్షమి 
గాని అవబ్బృథముగ్గా నిర్ణయించుకొని ఆహ్నికదీక్షవిధానముతో నుత్సవ 
మాచరింపవలెనవి శాస్త్రకారుల మఠము. దీనికై చాల సంవత్సరములు 
శ్రీవారి బ్రహ్మోత్సవములు హస్తానక్యతముతో నారంభించి తీర్థవారి 
రోజున శ్రవణానకతముండుటగా( జూచుకొని యుత్సవము జరిగించు 
కొనుచుండిరి. క్రీ. శ. 060 లో నంకురార్ప్వణము చిత్తానక్షత్రమున 
జరుపబడెను. 87, $88 సంవత్సరములలో నట్లు జరుప వీలుపడక 


7వ అధ్యాయము 12 


పోయెను. [క్రీ శ. $668లో నున్నవిధముగా చురల క్రీ.శ. $88 వ సంవ 
త్సృరములోగాని జరుగలేదు. ఆ నాటికి కో-పార్టి వేంద్రరాజు టబ్రతిక్‌ 
యుండలేదు. క్రీ. ళ. $66 ఆగష్టు (భృాదపదము) 21! మంగళవారం 
నాడు సూర్యోదయాది 6 ఘడియలకు చిత్తానక్కతము ప్రారంభమ 
య్యెను. ఆ కారణమున నా రాత్రి చిత్తానక్నతముండుటచే నంకురార్చణ 
మా రాత్రి జరిగియుండనగును. అప్పటినుండి పదవరోజునకు సరిగా 
లెక్క వేసినచో నాగష్టు 80వ తేదీ -గురువారమునాడు శ్రవణానక్ష్యత్రము 
సూర్యోదయాది కిఘడియల న4విఘడియల పర్యంతముండుటతో తీర్ధ 
వారి ఆయుదయమున జరిగియుండును. అంకురార్చణము జరిగిన 
తరువాత మరల బుధవారము వరకు మొత్తము $ రోజులు ఊరేగిం 
పులు, ఉత్సవములు జరుపబడియుండును. దక్షిణాది పంచాంగముల 
(ప్రకారము అనగా సౌరమానము ప్రకారము కీ. ళ. $808 అక్షయ 
సంవత్సర మయ్యెను. కనుక సామవాయి మహారాణిచే మొదటి [శవణా 
నక్షతము [పాధాన్యముగల _ తిరునాళ్ల [క్రీ ఈ, 804 లో ఆక్షయనామ 
సంవత్సరములో జరిగించుట [ప్రారంభమయ్యెను. 


' మనవాళప్పెరుమాళ్‌ " (భోగ, (శ్రీనివాసమూ క్రి) ప్రతిష్టను 
గూర్చి యిక విచారింతము. మనకు శాసనాధారము లీవిషయమై నిర్ధా 
రింపనీయవు. కౌని యితరమైన కారణము లాధారముగా మన మీ విషయ 
మును నిర్ణ యింపగల్గుదుము. భోగ శ్రీనివాసమూర్తి ప్రతిష్టాపనము, 
పురటాసి (భ్యాదపదు తిరునాళ్లు, రెండును ఒకే శాసనములో నుదహ 
రింపబడినవి భాద్రపదపుతిరునాళ్లు, భోగ శ్రీనివాసమూర్తి (ప్రతిష్టా 
పనము ఒకే సంనత్సరమున జరిగినట్లు తెలియజేయుటకీ సంఘటనము 
మనకు మిక్కిలిగా నుపకరించుచున్నది. జ్యోతిళ్శాస్త్రాధాంములనలన 
నీ భో గథ్రీనివిసమూర్తి ప్రతిష్టాపన మెప్పుడు జరిగియండునో 
మనకు( దెలియవీలుగల్లును, ఉత్తరాయణములోని మౌసమై. (తమిళ 
మాసములలో ఒకటెయుండును) యుండవలయును. ఇది తమిళల 


126 తిరుపతి చరిత్రము 


ఆణీ (జేష్టము మాసము యుక్తమైనగా చూపును. మనమిట్లు జ్యోతి 
శాస్త్రపు లోతులలోనికి. బోవకయే ఈ ప్రతిష్టాదినమును ఆకయసంవత్స 
రము, జ్యేష్టమాసము (అణి) 18 వ రోజు బహుళ తృతీయా శుక్రవా 
రము [శ్రవణానక్షతయు క్తమయిన దినమున భోగథశ్రీవివాసమూర్తి 
నెలకొల్బబడియున్నట్లూహింపనగును. శ్రవణానకత్రము శ్రీ వేంకటేశ్వర 
స్వామివారికి (శ్రీ వరాహస్వామి వార్ల కుగూడ నవతార నక్షత్రము. ఈ 
శాసనములో మొదటగా శ్రీ వేంక కేశ్వరస్వామి వారికి నిత్యార్భనము 
జరిసీ తరువాత (శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సకలాభరణముల నలంక 
రించి అభిషేకము జరిపిన యనంతరమే వైఖాన సాగమానుసారము 
'వళిష్టాకార్య్యక్రమము నిర్వహింపబడినట్లున్నది. ఆ శుక వారమున 
శ్రవణానక్షతము సూర్యోదయాది 8 ఘడియలవరకు నున్నది. శ్రవణా 
నక్షత్రము మొదటి పది ఘడియలు శుభముగాలేనందునను, ప్రతిష్టాప 
నము (ధువణానకతత్రాది 18 ఘడియలకు సూర్యోదయానంతరము జరిగి 
యుండును. ధృనబేరమునకు నిత్యార్చ్వనము సరిగా నదేసమయమున 
జరిగిన యనంతర మభి షేకముకూడ జరిగియుండును. ఆ దినము 
నకు( బూర్న్చము అనగా గురువారం రాత్రి పూలతోడి యఖఅంకరణము 
జరిగియుండును, అదియే నేటివరకు మనము టప్రతి గురువారము రాత్రి 
దర్శించుచున్న పూలంగినేవ, 866 వ సంవత్సరము జూన్‌ 8, శుక్రవారం 
నాడు మనవాళప్పెరుమాళ్‌ లేక భోగ (శ్రీనివాసమూర్తి (ప్రతిష్టాపనము 
జరిగిన దినమని నిర్ణ యముచేయవచ్చును. జ్యేష్టమాసములో నీ రోజు 
అత్యంళ కుభదినమగుటచే భోగ (శ్రీనివాసమూరర్తికి నయనోన్మీలన 
(ష్మకియ తత్పూర్వదినమందు జరిగించి యీ దినమున పతిష్టామహోత్స 
వము జరిగినట్లు నిర్ణ యించుటసమంజసము, 


(పతిష్టాస్థానము _ తిరువిలాన్‌కోయిల్‌ 


భోగ (శ్రీనివాసమూర్తి (ప్రతిష్టాపనము, అంతకు( బూర్వమున 
జరిగిన యభిషేకాదులు “తిరువిలాన్‌ కోయిల్‌ " మంటపము లేక ఉపా 


గా 


వ అధ్యాంయపను 127 
స్ట్‌ 


లయములో జరిగినవి. గర్భాలయములో సంప్రదాయ బద్ధముగా, శాస్త్ర 
విధానముగా ,ప్రతిష్టావిధి నిర్వర్తింపంజేయని మ్యిగహమునకు స్థానము 
లేదు. అప్పటికియన్న ఆలయమునకు అనుబంధముగా నొకనూతన 
మంటపము, అప్పటి కట్టిదిలేకున్నచో [కొత్తగా నిర్మాణము చేయబడి 
యుండును. (ప్రతిష్టానంతరము ధృవమూ ర్తికడకు రజితమూర్తిని చేర్చుట 
'కెక్కువ సమయము పట్టకుండెడి యుచ్టేశ్యముతో నీ గర్భాలయాను 
బంధ మంటపనిర్మాణము జరిగియుండును. దీనికి హేతు వేమన (పతిష్ట 
యయిన వెంటనే ఢువమూ ర్రికడచేర్చి ధువమూర్తిళక్రిని రజిశమూ ర్తి 
యందు (ప్రవేశపెట్టుటయే లక్ష్యము. స్వతంళమూర్తిగా నీ భోగ శ్రీని 
వాసమూర్తికి _పేరేపణాత్మకమగు దై వికళక్తి ఎట్టిది లేదని మనము 
జవ్వి పెట్టుకొనవలయును. అస్పటికి (ధ్రువమూ రికి నమర్చబడిన గర్భా 
లయము, ముఖమంటపము (ప్రదక్షిణావర్తులమున కనుబంధముగా ముఖ 
మంటసమునకుముందు ఈ తిరువిలాన్‌ కోయిల్‌ నిర్మాణము చేయబడి 
యుండును. ఈ భోగథశ్రీనివాసమూరర్తిని ఆగమోక్తముగా మూల 
మూర్తిలో బంగారపుతీగతోడను, (సంబంధకూర్చు పట్టుదారములతోను 
సంబంధము తగుసమయములో కల్పింతురు, తిరువిలాన్‌ కోయిల్‌నుండి 
యీ రజితమూర్తిని (శ్రీవారి సన్నిధిని జేర్చునంతదనుక యీ సంబంధ 
మ(ఫ్టేయుండును. అనగా నేడు బంగారువాకిలిగా పిలువబడుచున్న 
ద్వారమే స్వామిసన్నిధినిజేర్చు మొదటిద్వారము. ఈ బంగారువాకిలి, 
గోడలు వాని నిర్మాణములను గుణించి తరువాత చర్చింపబడును. ఈ 
ప్రతిష్టాకార్యక్రమము ముగిసిన యనంతరము తిరువిలాన్‌ కోయిల్‌ నుండి 
యీ రజిత థోగ శ్రీనివాసమూర్తి నేడు మనము చూచుచున్న (ప్రదేశము 
లోనే (శ్రీవారి సన్నిధిలో ప్రవేళపెట్టబడియుందును. ఈయన కౌతుక 


మూర్తిగా. బిలువబడుచు (ధువమూర్తికి సరియగు నకబుగా ప్రతి 
బిందించును. 


ఈ రజితమూలర్తి ప్రతిష్టా సందర్భములో ఒక్క పట్టుదారముతో 
ధ్రువమూర్తి ననుసంధించుట తస్ప భ్రీవారికిందు వేరుపమేయము 


128 తిళుసతి చరిత్రము 


గానము. శాసనములో చెవ్పఐడిన విధమున శ్రీవారికి నిత్యవిధియగు 
నిత్యార్చనము నెరవేర్చబడిన యనంతరమే (శ్రీవారికి యభిషేకము= 
రజితమూ ర్తి మంటపమునందు వేంచేపుచేయుట, అభిషేకము, 'పతిష్టా 
కార్యక మము అనుసరింపబడి యుండును. (ఆంగ్ల గ్రంథములో కర్మా 
రృనమని పలు తావుల శేర్కొానబడినది.) మరీచి సంహిత (ప్రకారము 
నిత్యపూజావిధికి కర్మార్చ్సనమని కేరుగలదు. ఇది వై భానసాగమ 
సందింధమయిన (వళిష్టాపనము. 


భోగ శ్రీనివాసమూర్తి ప్రతిష్టావళ్యకత 


భ్రువమూ ర్తియగు (శ్రీవారి కంచె స్వరూపములో చిన్నదియగు 
మరియొకమూర్తిని అర్బ్చాస్వరూపము నర్చించు వారందజకు _వెఖాన 
సాగమ శాస్త్రాను సారముగా( ద్రితిష్టించుటలో సమంజసమున్నది. అర్బా 
విధిలో వై కొనసాగమ విధానముగా షడాసన విధానపూజగలదు, మన్దా 
సన స్నానాసన, అలంకారాసన, భోజ్యాసన, యాత్రాసవ, శయనాసన 
ములని వానిని బేర్కొందురు. ఇట్టివానిలో నన్నివిధులకు ధృవమూర్తి 
పాల్లొనుటయన్నది యసంభవమ ప్రతి దినమభిషేకము కూడన 
సంగతమగుకార్యమే. గర్భాలయములోనికి ఎక్కువ పప్రమాణముగల 
నీరతెచ్చుట, పెద్దశిలావ్మిగహము నఖి సేకించి, దానీయనంతరమానసీటిని 
(తోవలేని యాగర్భాలయమునుండి తోడిపోయుట కష్టసాధ్యము. ఆన్న 
'పసాదముల సమర్సణములోకూడ నొకపెద్దయిబ్బంది శలమ. ఈ 
యిబ్బందులను తొలగించుకొనుటకు తస్పక యొకచిన్నమూర్తిని (ప్రతి 
ష్టించు ఆవళ్యకత ఎక్కువయినది. సకలోపచార నేవలు ఈ చిన్నమూర్తి 
కర్పించినంతనే అవి భ్రువబేరమున ప్రతిఫలించును. సెద్దమొత్తము 
లతో నన్న పసి పసావములు సమన్చింపబడి నపుడు (3దప్పావడ) బంగారు 
వాకిలి వద్దకు రజికమూర్తిని వేంచేపుచేసి (అనగా నిదివరకు ప్రతిష్టా 
పనస్థానమునకు) గొనిరాబడిన యనంతరము అచట వైఖానస అర్బక 


7=ఎవ అధ్యాయము 128 


స్వామి అన్న్మపసాదములను శ్రీవారికి వివేదించును. (ధ్రువమ్హూర్తి 
వీక్షణాపరిధిలోనే యీ యన్నపసాదములన్నియు నుంచబడి తలుపు 
లన్నియు తెజచియుంచబడును, 


ఈ కారణములచేత మూలమూర్తికి తగు ప్రొతినిధ్యమన్ని విషయ 
ములలోను వహించుటకు భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక) ప్రతిష్ట ఆవ 
శ్యక మయ్యెను. 


మన వాళస్పెరుమాళ్‌ (భోగ శ్రీనివాసమూర్తి) కుగల 
ఆభరణ విశేషములు. 


భోగ (శ్రీనివాసమూర్తి (ప్రతిష్టాకాలములో నా రజత విగ్రహము 
నకు తిరువాభరణమ్ములను (మంగళాలంకారముల్సు సామూహిక నామము 
చే పేర్కొనెడి కొన్నియాభరణముల నలంకరించిరి. ప్రాచీనమయిన 
సం,పదాయముననుసరించి ఆర్బాన్వరూప వ్విిగహమునకు కొన్ని ఆయుధ 
ములు, భూషణములు, ఆగమళాస్త్రములు చెప్పినవి. ఆ యాగమళాస్త్ర 
విధానము ననుసరించియే శాసనములోను ఆభరణములు ఈ రజత విగ 
హమునలంకరించినవి చెప్పబడినవి. ఆ యాభరణములు సేర్ణొానుటలో 
శాస్త్రసంప్రదాయమొకటి, నాటి నాగరికళాసం[ప్రదాయములు తెలియటయు 
'రెండవలక్ష్యము. ఆ ఆభరణముల వఏివరములివి; 


1. తిరుముడి (కిరీటము) 28 వృజములు 16 "పెద్దముత్యములు, 
 పెద్దగో మేధికములతో తొపడముగావించిన బంగారు కిరీటము, 
ల కర్ణాభరణములు 1 (బంగారు మళరకండలసులు. 


$, కంఠాభరణము: నాలుగు వకుసలగొలుసు 14 వజములు 8 గోమేధి 
కములు 1! పెద్దముత్యములు అనేక చిన్న కెంప్పలతోగూడి నది 


క్షీ 


శ 


బంగారు ఒడ్యాణము. 


180 తిరుపతి చరిత్రము 


5. ఐంగారప్ప నడుముపనైడ 4 గో మేధికములుగలది. 


|. ఎగువ బాహు వలయములు (వంకీలు) 2. ప్రతి వలయమునకు 
రెండు చెక్కడపు గో మేధికములున్నవి, 


7. దిగువ నాలుగు చేతులకు వంకీలు 1, ప్రతిదానికి రెండు గో మేధి 
కప్ప రాళ్ళు, 


$. కంఠమునకు పన్హైడలు శీ 
0. ఆండు బంగారు కొలి అందెలు 


10. వెండి మకర తోరణము. మధ్య సపెద్దమాణిక్యము. మొత్త మీ 
ఆభరణములలోని బంగారము విలువ 4/ కొలంజులు, (ధ్రువ 
మూ రికి శిలలోనే చెక్కబిడిన్నృన్న ఆభరణముల కివియన్నియు 
నమూనాలు మ్యాతమే, 


ఇప్పుడు ఖోగ (శ్రీనివానమూర్తికీయాభరణ విశేషములన్నియు 
నున్నవాయన్న విషయము తర్కమునకు సంబంధించిన విషయము, 
ప్రతిష్టాపర్యంతము విగ్రహమునకివి యున్నను ఆ తరువాత ఆయన 
ఏీని నుండి వేరు చేయబడేనని యూహింప నగును, శ్రీవారి. ముఖ 
మండలమందు (పతిస్టాకాలమునాటికే ధృువమూ ర్తి కున్నట్లుగా వర్తులా 
కారపు టూర్థ గపురడ్రము కలిగియుండును, 


ఈ 8, 8, శాసనములలోనే భోగ (శ్రీనివానమూ రికి ఈయబడిన 
భూమి దానవివరముల సయితముకలవు. ప్రజలవద్ద కొనుగోలుచేయ 
బడిన భూమిమొత ము నాడు దానమొసగినది నేటికొలతలకు సరియగు 
24 ఎకరములభూమి. తిరుశుకనూరులోని తిరువిలాన్‌ కోయిల్‌ నిర్మూ 
లింప బడుటలో ఆ కోవెలకు సంబంధించిన భూములు కొనుగోలు చేయ 
బడి తిరుమలలో ఏర్పాటుచేయబడిన మనవాళస్పెరుమాక్‌ (భోగ శ్రీని 
వాననమూర్తి) కు దానళశాసనము వాయబడినట్లుతోచును, ' పెరుంబాణ ' 


7వ అధ్యాయము 181 


చెరువు వ్రసక్తియుండుటచే నీ ప్రదేశమంతయు. నాడు బాణరాజుల 
యథీనములోనున్నట్లు తెలియుచున్నది. అక్కడనే మరియొక చోళుల 
రాణులలో నొకరితయగు ' పంచవనమహా దేవేరి” పేరున నొక చెరువు 
'సేర్కొనబడుటతో చోళుల రాజ్యపాలన ముచ్చస్థితిలో నున్నట్లూహింప 
నగును. చోళులుగాని పల్లవులుగాని రాజ్యముచేసిన పదేశములలో 
పంటకౌల్వల నిర్మాణమునశేమి వ్యవసాయాభివృద్ధి కేమి మంచికృషి 
యొనర్చినట్లుతోచును. తి. త, శాసనములలో |! వ సంపుటిలోని 4, 12, 
8, నెంబకులుగలవానిలో క్రీ. శ. 886 సంవత్సరమువరకు విష్ణుపూజా 
నిరతులగు భక్కులు ' ఎంబెరుమానడియార్‌ " పేరుతో పిలువబడుచుండిరి* 
ఆ తరువాత కాలములోనే వీరు (శ్రీ వైష్ణవులుగా బిలువబడిరి “శ్రీ వైష్ట 
వుల రకణార్థమనియే* ఈ కాలము తరువాతనున్న అన్నిశాసనముల 
లో సనీయబడిన దానములను గుజించి పేర్కొనుటయే యిందులకుం 
గారణము, లక్ష్మీ దేవియే పురుషకారమని మొట్టమొదటగా (గహించిన 
ఆళవందారు సకల విష్ణుభక్తులకు దానిని గూర్చి (వచార మొనర్చి సకల 
వేవాంతములలోని లక్ష్మీ వైశిష్ట్రమును బోధించి “శ్రీ వైష్ణవులు'గా 
వైష్టవులను (ఎంబెరుమానార్‌) మార్చిన విషయమిట అనుసంధింప 
దగినది. 

ఇక్కడ ఒక రహస్యవిషయమును బహిర్గత మొనర్చుచున్నాము. 
భోగ(భ్రీనివాసమూ ర్తి పీఠమునందొక యంథత్రమున్నది. ఇది కేవల 
"మర్చకస్వాములు, వారితోడి సంబంధమున్నవారు మాత్రమే తెలిసికొన 
గలర్గు. అట్టిదే (ధువబేరపీఠమునందు నుండియుండును. నేడు (ధువబేర 
పీఠము పూర్తిగా కప్పివేయబడుటతో దానియునికి తెలియ నసాధ్యము. 
వైభానస, పాంచర్యాత ఆగమ శాస్త్రానుసారముకూడ నీ యంతశ్రస్థాపన 
ఏషయమునందు గట్టి పమాణములున్నవి, 


తిరుక్కొడి తిరునాళ్‌ 


తిరుక్కొాడి తీరునాక్‌ ఉత్సవములను వసంతోత్సవము లేక 
వేసంగియక్సవములని పేర్కొనవచ్చును. ఈ యుత్సవ దినసంఖ్య 


182 తిరుపతి చరిత్రము 


సరిగా పదిదినములుండనలెననెడు నియమము పేర్కొనంబడలేదు, ద్వా 
దశీ తిథితో నంతమగు నుళ్సవము ఏడుదినముల పర్యంతమే అని 
గహింపనగును. ఈ దినములలో నుదయ సొయంత్రములందు (శ్రీవారి 
'ఉత్స్పవమూ రికి రాజవీధిలో నలువై పుల నుత్సవము జరుగును. వై ఖాన 
సాగమములో $, 5, ?, 6 దినములలో జరుపు నుత్సవములు పేర్కొన 
బడినవి. (ధువబేరముతో నిర్విరామముగా ననుసంధానము చేయబడిన 
భోగ్మశీనివాసమూ ర్తి (కౌతుకమూర్తి) ని యుత్సవము మూర్తిగా, 
చేసిరనుటకు అనకాళము లేదు. ఆతి ప్రాచీనముగా గర్భగృహములో 
* వేంకటత్తురై వార్‌ " (ఊగ(శ్రీనివానమూ ర్తి) వ్మిగహమున్నట్లుగా తెలి 
యుశున్నది. ఇదియే నాటి యుత్సవమ్హూర్తిగా మనము భావించుటకు 
వీలొసంగుచున్నది. ఈ ఉత్సవ వ్యిగహమునకు దేవేరులు లేరు. ఒక 
విగహమే. ఇదియును సర్వవిషయముల శ్రీవారి ధువమూర్తిని బోలి 
యేయున్నది. ఈ వ్శిగహముయొక్క చరిత తరుదాత అధ్యాయములో 


చర్చింపదడును. 


క్రీ. శ. 806 సంవత్సరములోనే భోగ(శ్రీనివాసమూర్తి ప్రతిష్టా 
నంతరమే. తిరుమల శ్రీవారి అసలు చరిత్ర [1పారంభమగుచున్నది.. 
ముక్కోటి మంటపపు దక్షిణకుడ్యములమీద (వ్రాయబడిన శాసనములు 
తరువాత కాలములోనివి. భోగ(శ్రీనివానమూ ర్తి (పతిష్టానంతర మాయన 
కీయబడిన దానములు, ఆభరణములు, బహూకరణములు మొదలగువాని 
వివరములు దేవాలయ కుడ్యములపయి (వాయబడినవి. చోళరాజులు 
(ప్రత్యతముగా నెట్టి శాసనములు వ్రాయించలేదు. కాని వారి రాణులలో 
కొందణు (శ్రీవారికి దానములొసంగినట్లు శాసనములున్నవి. అవి కొన్ని 
చెదరి పగిలిపోయి శిథిలావస్థలో దర్శనమిచ్చుచున్నవి. నీరరాజేంద్ర 
పాన్మార్‌ (! వ రాజరాజు) పదునారవ సంవత్సర పరిపాలనాకాలములో 
నుందరచో శ ని భార్యయగు సరాంతకదేవి అమ్మాణి (క్రీ ళ, 
1000) తనభర్త గతించిన యనంతరము 58 కొలంజుల దంగారుపట్లి 


వ అధ్యాయము కత్రి 


మును - 8 మాణిక్యములు, 4 వజములు, 28 ముత్యములు తాపబడిన 
దానిని - దానమొనంగినది. ఆదేకాలముతో [!వ రాజరాజు సతీమణి 
“ఉలగ మహాదేవి” 29 కొలంజుల బంగారమును ఆలయములో నందా 
జ్యోతి వెలిగించుట కొసంగిన దాన శాసనమున్నది. (సంప్పటి 1-16) 
ఈ శాసనము శిథిలావస్థలో నుండుటచే దీని నరియగు కాలమును 
(గ్రహించుటకు వలను పడలేదు. 1వరాజరాజు కుమారుండగు 1వ 
రాజేంద్రచోళుని ? వ రోజు పరిపాలనా కాలమునకు సరియగు [1018వ 
సంవత్సరములో రాజాధికారి యొకరు అఖండదీప నిర్వహణ కార్యము 
స్మకమముగా లేకుండుటచే ' తిరుమండియాన్‌ " సభవారిని [కొత్తగా 
ధర్మ కర్తలుగా నియమించినట్లు తెలిసికొనియున్నాము. క్రీ. +. 1010 
వరకు శాసనములందు దహరించినస్వామి తిరుమల శ్రీవారు కొదని, 
తిరుకుకనూరులోని వేంకకేశ్వరస్వాములు మువ్వురులో నొకరనియు 
కొందరు. పై శాసనములోని విషయ మాధారముగా చెప్పబూనుట 
దుస్సాహసము. ఏలనగా, ఈ శాసనములోనే తిరుమల శ్రీవారి ఆలయ 
(ప్రసక్తి, ఆలయములో నఖండదీపము. వెలిగించు ప్రస్తావన, [క్రీ శ. 
1018 వ సంవత్సరమునకు( బూర్వమే జరిగినట్లు శాసనము స్పష్ట 
పజఅచుచున్నది. 


| స రాజరాజు కాలములోనే రాజాధికారియగు “రాజరాజమూ 
వేందవేలన్‌ " అను నాతడు రెండు దానము లొనర్చి శాసనములు, 
(వ్రాయించినట్లు తెలియుచున్నది. అందులో నొకటి 40 కొతంజుల 
బంగారము శ్రీవారి ఆలయములో నఖండ జ్యోతి వెలిగించుటకును, 
రెండవది కావేరి దక్షణ తటమున నగల “షోళనాడు” లో “ అవురుక్కు 
రమ్‌* లోని కొంత భూమిని దానమొనంగు విషయమును గుజించి 
చెప్పబడినది, ఇవి యన్నియు తిరుకుకనూరులోని ఆలయములలోని 
గోడలపయి వ్రాయబడి యుండుటచే నివి యిచ్చట దేవునకేనని యూహిఠప 
నగును. ఈ దానళాసనముల నిట జూప్పటలో నుద్దేశ్యము చోళుల పరి 


184 తిరుపతి చరిత్రము 


పాలనా కాలములో వారి యధికారులు విష్వ్రాలయములకు దానము 
లొసంగిరను విషయము తెలియుటకేనని పాఠకులు గమనింసవలేను, 
క్రీ *. 1018 వ సంవత్సరములోని శాసనము తప్ప చోపలలో 
రాజేర్యదుండుగాని. వారి యధికారులుగాని (శ్రీవారి ఆలయమున శెట్టి 
దానశాసనములు (వ్రాయించినట్లుగా మనకాధారములు లేవు, 1వ కులో 
త్తుంగ ని కాలమువరకు అనగా రెండవ రాజేంద్రచోళుని కాలమువరకు 
రాజవంశములో సయిత మెట్టి దానశాసనమును (వ్రాయించినట్లుగా తగు 
ఆధారములు చూపలేము. 1 వ కులోత్తుంగు(డెట్టి దానశాసనము వాయిం 
చలేదు. కాని ఆయన రాణి 'అవనిములుద్రై యాల్‌ " మాతము కొంత 
"పెరుగు, పాలు సరఫరా యొనర్చుటకుగాను దానమొసంగినట్లు శాసన 
మున్నది. ఈశాసనము పూర్తిగా ఛిద్రముకాబడి మొదటి ప్రాకారములో 
పశ్చిమపు నడవలో నేలపై అతుకబడినది. ఇది (శ్రీవారి ఆలయము 
గర్భగృహము, విమానము ।కీ.ళ 1250 లో జీర్ణోద్దారము. జరిగిన 
యనంతరము చేయబడి నేలచదును చేయబడిన సందర్భములో దీని 
నిక్కడ అతికించియందురు. ఈ శాసనములో తిరుమల శ్రీవారెంత 
వాత్సల్యముతో పేర్కొనబడీరో ఆ పదజాలమును బట్టి గ్రహింపగలముం 
మా “తిరువాయిప్పాడి తిరుమలై ఆళ్వార్‌ " అనునది ఆ పదము. ఈ 
నిషయము శ్రీవారు వల్మీకములో నున్నప్పుడు గోవులు తమపొదుగుల 
నుండి. తమంతట తామే పిదుకబడి వట్టిపోయిన పొదుగులతో 
గృహోన్ముఖమయిన విషయమును మనకు స్మృృతికిందెచ్చును. ఈకాల 
మునాటివే మరి నాలుగు ఛిదశాసనములున్నవి. రెండు ముక్కోటి 
(ప్రదకిణపు గోడలపయినున్నవి అందులోనొకటి ' తిరుక్కో' గ్రామము 
దేవదానముగా తిరుమల శ్రీవారి ధనాగారమునకు దానమిచ్చిన శాస 
నము, రెండవది మూడవ [పాకారము ఉత్తర కుడ్యముపై నున్నది. 
దీనిలో ఉత్సవమధ్య దినములలో (శ్రీవారి అన్న్మపసాదములకుగాను 
కాళ్యపుడలువానిచే చేయబడిన సమర్పణమునుగుటించి యున్నది, ఇది 
మూడన్నపాకారమున శెట్లు చేరినదో యూపొంచుటకు వీలుగానిది* 


మన అధ్యాయము 18ిర్‌ 


మిగిలిన రెంజ్యవత్యేక మైన శిలాఫలకములపయి నున్నవి. వీనిలో ఒకటి 
“తిరునా కె విల్లి' ఇచ్చిన దానశాసనము. రెండవదానిలో ' సోలవలనాడు " 
లోని కొంతభూమిని దానమొసంగిన దానాసనము, ఈ ఛిద్రశాసనము 
లన్నింటిని బేరానుట "మనవాళప్పెరుమాళ్‌ ప్రతిష్టానంతరమే శ్రీవారి 
ఆలయమునకు ప్రాముఖ్యము గలిగినదని నిరూపించుటకే నని గమ 
నింపవలెను చోళులకును వై ష్తవముపై నెట్టి విద్వేషము లేకుండెననియు 
వ. జ= అ 
దీనివలనమనము (గ్రహింపవచ్చును. 


రివ అధ్యాయము 
1వ భాగము 


తిరుమల దేవాలయము - పరిసరములు 


జుగిన యధ్యాయములో భోగ శ్రీనివాసమూర్తి ప్రతిష్టాపనమును 
గుణించి సమగ్రముగా వివరింపబడి నది. ఆ (పతిఘ్రాకాలములో గర్భ 
గృహము దానికిముందు ముఖమంటపము వీనినిచుట్టి అ౦తర్మ౦డలము 
లేక ప్రదక్షిణము నిర్మితమైయుండనగును. ఈ గర్భగృహమునకు 
ముందు శయనమండపము ఆ శయనమంటపమునకుముందు. నేడు 
స్నపనమంటపముగా పిలువబడుచున్నది నాడు “తిరుఏలాన్‌ 
కోయిల్‌"గా రూపొందియుండెను. అందే భోగశశ్రీనివాసమూర్తి (ప్రతిష్ట 
తుండయ్యెను. ఇప్పటి దేవాలయ దునేక ప్రాకార గోపుర మంటపాదు 
లతో నతి విస్తృతమయిన్నపణాళిక గలిగినట్టిది. ఈ వెళిష్టమునుగూర్చి 
ముందు చర్చింవంబడును, దీనికి ముందుగా తిరుమల ఆలయ పరిసర 
ములను గుజించి యెబుకవజచుట ఆవశ్యకమయి యున్నది. 


కాలినడకన పప్రయాణించు యాత్రికుండయినను, మోటారుళశకట 
ముపయి ప్రయాణించు యాత్రికుండయినను కొండపై దేవాలయ సమీప 
మునకే చేరును. దేవస్థాన విచారణకార్యాలయమును దేవస్టానధర్మ 
వైద్యశాల మొదటగా సితనికి గస్పడునవి, నేడు అచట పెద్దపెద్ద ఉచిత 
ధర్మస్యత్రములసు దేవాలయమువారు నిర్మించినారు. కేర్మద్రీయ విచారణ 
కార్యాలయము నొకదానిని నేర్పాటుచేసిరి, అనేక వసతిగృహములు 
నిర్మాజమయినవి, వానికి పేటలుగా నామములుంచిరి. అవి గరుడాద్రి, 
నారాయణ్నాది, పాతపుష్కరిణి, ఆశ్వారుచెరువు మొదలయిన పేళ్లతో 
నాయ్యాప్రదేశములను బిలుతురు. రహదారిబంగళా కలదు. వీని విషయ 
మటుంచి యాత్రికుడు నాడు మొండిగోపురముగా సేరుబడీ యే విధమ 


8వ అధ్యాయము 1-వ భాగము 187 


యిన మరమ్మతులులేక పడియున్న దానిని నేడు ఆత్యాధునికముగా 
జీర్ణోదారము గావింపబడి పైకప్పు గలిగిన గోపురమును దర్శించును. 
ఇది దక్షిణముఖము గా నున్నది. ఈగోపురమును దొటినతరుహత యాతి 
కుండు తూర్చుపడమరలుగానున్న సవ్నిధివీధిని గాంచును. ఇక్కడనుండి 
(శ్రీవారి ఆలయపు (ప్రధానద్వారము లేక మహాద్వార గోప్పరము లేక పడి 
కావలి గోపురమును చూడగలడు, ఈ వీధికి తూర్పుచివరను బేడిఆంజ 
నేయస్వామివారి ఆలయమున్నది. ఇది (శ్రీవారికభిముఖముగానున్న 
ఆలయము. ఈ వీధి కెడమచేతివై పున వేయికాళ్ల మంటపమున్నది. ఇది 
నేడు కొంత నివాసములకును, కొంత ఆర్ష సంస్కృతి సదస్సు నిర్వహ 
ణమునకు నేర్పాటుచేయబడినడి. ఈ వీధి కుత్తరముగానున్న వీధిలో 
"పెద్దజియ్యంగారి మఠము కొన్నిదుకాణము లేర్పాటుచేయబడినవి. గోప్ప 
రమున కభిముఖముగా పళ్చిమముననున్న చిన్నమంటపము ప్రాచీన 
కాలములోనుత్సవాదుల కుపయోగించెడివారు. ఈ మంటపముపయినుండి 
ఆ వీధి చివరివరకు మెట్లుకలిగి ప్రధానగోపురమున శెదురుగానంటి 
ఉత్తర దక్షిణములుగానున్న తూర్పుమాడ వీధిలోనికి వెళ్లుటకు దిగుడు 
మెట్లు గలవు, 


యాత్రికులు ముందుగా దేవస్థానములోని వివాస గృహములకు 
సంబంధించిన యుద్యోగులను కలిసిగాని లేక యితర యేర్పాటులవలన 
గాని ముందుగా వసతిసౌకర్యమును టొందుదురు. దీని తరువాత యాతి 
కుండు ఆలయములో శ్రీవారిని దర్శించుటకు. బూర్వము పాటించవలసిన 
సంప్రదాయములను గూర్చి ముందు ముచ్చటించబడును. ఆలయము 
నకుత్తరదిశ నలువైపులా చెక్కడపు మెట్లుగలిగి, మధ్యలో 
మంటపమున్న యొక తటాకము గలదు. ఆ మంటపము పేరు సీరాళ 
మంటపము. ఆ శటాకమే 'స్వామిపుష్మరిణి” లేక * తిరుక్కోనేరు * 
అనుపేరు గలిగి యున్నది. ఈ స్వామి పుష్కరిణి ప్రాళశస్త్యమేమన, 
ముక్కోటిద్వాదశీ పవ్మితదినమున ముస్పదిమూడు కోటుల పవిత్ర తీర్థ 


188 తిరుపతి చరిత్రము 


ములు సృష్ట్యాదినాటివి ఈ పుష్కరిణీతీర్థములో స్థానమును పొంద 
యత్నించునట. ఇచట యాత్రికుండు దేవస్థానము వారి పురోహితుని 
సహాయముతో సంకల్పపూర్వక స్నానమును నిర్వర్తించుకొనును. 
ఇప్పుడు యాత్రికుండు వరాహస్వామిని జుట్టియున్న నాలుగువీధులు 
అనగా (శ్రీవారి ఆలయమును జుట్టియున్న నాలుగువీధులతోగూడి "మహా 
ప్రదక్షిణ” మాచరించును. ఉత్తర మాడవీధి నానుకొనియే, పుష్కరిణీ 
తీరమున అనగా పళ్చిమో త్తర "పష్కరిజీతీరములు కలియచోట శ్రీ 
వరాహస్వామివారి సన్నిధియున్నది. ఈయనను ' జ్ఞానప్పిరాన్‌ * అని 
గూడ పిలిచెదరు. ఈయనను [పధానముగా ముందుగా నేవించుటలోని 
యుధ్ధేక మేమన, వీరిని సేవించి వీరిద్వారా ఆధ్యాత్మిక జ్ఞానమునుపొంది 
శ్రీవారి దర్శనమునకు(దగు అర్హతను సంపాదించుకొనుటయే. మహా 
(పద&ణములో నుత్తర దక్షిణ మాడవీధులు 800 పశ్చిమమాడవీధి 
000%. కాని తూర్చుమాడవీధి అనగా పుష్కరిణి నంటుకొని నుహా 
ద్వారము నంటుకొని ఉత్తర దక్షిణములుగానున్న వీధి 50" మ్యాతమే, 
ఈ [ప్రదేశము పడమట మిట్టగానుండి తూర్పు వ్రైపున పల్లముగా 
నున్నట్టిది. ఈ వీధీ పరివృతమైయున్న భూమి యితరములగు భవన 
వాటికలున్న (ప్రదేశముల కంటె మిగిలిన యిండ్లు వేయబడిన స్థలము 
కంటె సుమారుగా 15 పల్లములో నున్నట్లు భావింప వచ్చును. ఈ 
భూమిచుట్టు స్థలము అన్నివై పుల మహోన్నత మేయని చెప్పవచ్చును. 
ఇది రమారమి [18 ఎకరముల భూమి. ఇందు (శ్రీవారి ఆలయము, 
థ్రీ స్వామి పుష్కరిణి, పాత పుష్కరిణి, వరాహస్వామి వారి 
టు ఇమిడియున్నవి. ఈ పాత పృష్కురిణి అన్నది, 16వ 
శతాబ్దములో నచ్యుతరాయ మహారాజుచే నిర్మాణము గావింపంబడినది. 
కౌని 14 వ శతాబ్దములో మహంతులచే నిది పూడ్చింపబడినది. ఇపుడు 
స్వామి పుష్కరిణీ ప్రదేశమునకు దేవాలయమునకు వెనుక భాగమున 
అనేకమైన చిన్న వీధులు, గృహములు గలవు. కౌని నాడివి 
యన్నియు దేవాలయమున కను బంధమయిన పూందో(టలు. వీని 


కవ ఆధ్యాయము 1-వ భాగము 180 


నుండియే భ్రీవారికి నిత్యము పుష్పముల, ఫలముల సమర్పణ జరిగె 
డిది. లోతైన (త్రవ్వకముల చేత మిక్కిలి పల్లముగాంజేయంబడిన 
స్వామివారున్న దేవాలయ (పదేశము పల్లమనెడి యనుభూతి దేవస్థాన 
పుటధికారులు గుర్తించుటతో 'ఉచ్చియల్‌ నిన్‌ న్హాన్‌' (కొండకొన పై నున్న 
స్వామి) అను పేరును ' మలై కునియనిన్హాన్‌ ' (కొండవంగిన (ప్రదేశ, 
మున నిలిచినస్వామి) గా మార్చినట్లు కన్చించుచున్నది. మొత్తము 
16 ఎకరముల స్టలములో శ్రీవారి ఆలయమే 2.80 ఎకరములు ఆక్ర 
మించియున్నది. శ్రీస్వామి పుష్కరిణి 1.50 ఎకరములు, పాత 
పుష్కరిణీ 2.50 ఎకరములు, మిగిలిన పది ఎకరములు అన్ని సందుల 
తోను వానిలోని యిండ్లతోను, మఠములతోను ఆవరింపబడియున్నది. 
ఇవి యన్నియు పూర్వము స్వామివారి కై 0కర్యమునకు సమర్ప్చింప 
ఐడెడి పుష్పఫల భరితములగు పూందోంటలు. ఇప్పుడు దక్షిణమాడ 
వీధిలో దక్షిణ ముఖముగా గల అహోవీల మఠము పూర్వము 
అవగా 14వ శతాబ్దముల ప్రాంతములో మఠముతో నున్న పూ(దోంటయే. 
నాడు దీనికి ' వన శఠగోవ తిరునందవనమ్‌ " అనిపేరు. 


ఈ ఆలయావరణ [పాముఖ్యమేమన, 10వ శతాబ్దము చివరి 
భాగములో తిరుమల నంబి నివాసమీవీధి మొదటిలోనుండినది. ఇది 
మొదటగా (గట్టిబడిన గృహమనవచ్చును. రాతి మంటపము చుట్టును 
మట్టిగోడలతో కప్పబడి,. దక్షిణమాడవీధిలో ఉత్తరపువై పు ముఖముగా 
నున్నట్టిది. ఈ యింటికి సమీపముననే ఉత్సవ దినములలో శ్రీవారి 
ఉత్సవమూర్తి మొదటగా నాగి వేదపారాయణము (ప్రబంధ పారాయణ 
మును ప్రారంభింపంబడి శ్రీవారి ఆశీస్సులతో బయలుదేరును. వన 
శఠగోపన్‌ మఠము, లేక, అహోబిల మఠము ఈ వీధిలోనే కొంత 
దూరము తర్వాత పడమటగా దక్షిణ ముఖముతోనున్నది, ఈ వీధిలోనే 
ప్రాత బడ్డవియగు ఆచార్య పురుషుల గృహములును కోన్ని గలరిపు, 


స40 తిరపతి చర్మిత్రము 


బి దక్షిణమాడవీధి, పశ్చిమమాడవీధి కలియుచోట శ్రీవారి 
పూలతోంట, “ఇల్లు గలదు. ఇచటనే (శ్రీమ(ద్రామానుజుల శిష్యండును 
పభ్యాతి నొందిన అనంతాళ్వారు 11వ శతాబ్దపు టంతమున నివసించిరని 
తెలియచున్నది. ఇచట వాయవ్య దిశగా నున్న [తోవ చంద్రగిరినుండి 
వచ్చు కౌలిబాటను కలుపును. ఈ కాలిబాట, దీనినుండి వెడలిన [తోవ 
కలియుచోట నొక మంటపము కలదు. 


శి పళశ్చిమమాడవీధిలో అనేక సత్రములు తూర్పువైపు మొగ 
ముగా నుండి పడమటన నెలకొనియున్నవి. ఉదా: మైసూరు మహారాజా 
వారి స్మృతము, పూర్వము పిఠాపురం రోజువారి న్వతము (ఇది ఇప్పుడు 
దేవస్టా నమువారే యాజమాన్యము వహించి యున్నారు. నూత్న 
ముగా నెలకొల్పబడిన వై భానస్మాశమము, వసంత మంటపము, 
ఆర్యవైళ్య స్మత్రము, ఇంక ఈ వీధిలో నూత్నముగా నెలకొల్పబడిన 
మఠములును గలవృ. కొందలు ఆచార్య పురుషుల గృహములు, తిరు 
శుకనూరు సభవారి వసతి ఈ వీధిలోనే గలదు. (క్రీ. ళ. 1848వ 
సంవత్సరము 3రువాత హత్తీరాంజీ మఠము, వారి మహంతులు, దేవా 
లయపు విచారణ కర్తలుకూడ నగుటతో అధికమగు స్థలములు 
వారి సళములో నుండినవి. దక్షిణమాడ వీధిలోను ఇంకను నితర 
వీధులలోనుగల రాతిమంటపములు ప్రాచీనములు. ఇవి తరువాత 
మట్టిగోడలు స్తంభముల నడుమ నమర్చబడిన వసతి గృహములుగా 
రూపొందినవని గుర్తుంచుకొనుట అవసరము. ఇవి దేవాలయాధి 
కారులచే నిర్మాణము గావింపంబడి నేవకులకుచితముగా నిచ్చిన నివేళ 
నములుగా నూహింప వచ్చును. 


4 ఉత్తరమాడవీధిలో (శ్రీస్వామి పుష్కరిణి దాని వెనుక 
పాఠ పుష్కరిణి విశాల స్థలములుగా నెన్నవచ్చును. ఈ వీధి కిరు 
వైపుల శ్రీవారి వైానసార్చఠ స్వాముల నివేశనములుగలవు 


రవ అధ్యయన 1వ ధాగము 141 


శ్రీస్వామి పుష్కరిణీ తీరమున వాయవ్య దిశగా అర్చక నివేశనముల 
సమీపమున (శ్రీవరాహస్వామి. సన్నిధి యున్నది. క్రీ ళ. 1524వ 
సంవత్సరములో (శ్రీమాన్‌ వ్యాసతీర్త (శ్రీ పాద ఉడ్రైయార్‌కు శ్రీ కృష్ణ 
చేవరాయిలవారొక ఆర్బకునినుండి. నివేశన స్థలమును స్వాఫీనము 
చేసికొని మధ్వ మఠమును నిర్మించుటకుగాను బహూకరంచెను. 
దీని నానుకొనియే భారతీయ తొలి గవర్నరు జనరలు, బహు (్రజ్జా 
వంతుండునగు స్వర్గీయ చక్రవరుల రాజగోపాలాచారిగారి నివాస 
ముండెనట. ఈ రెండు వీధుల ననగా తూర్చుమాడవీధి ఉత్తర 
మాడవీధులు కలియుచోటనే పడమరనుండి తూర్పునకు పల్లముగా 
నుందుట వలన శ్రీవారి కొయ్య రథము ఉక్సవమునందు ఏమ్మాతము 
చాకచక్యములేక నడిపినచో మిక్కిలి భయంకరమయిన [ప్రమాదమును 
కల్గించును. ఇది అతి కష్టము మీద కేవలము శ్రీవారి అన్నుగహము 
చేతనే నిచట వచ్చెడి వేగము నిరోధింప వీలగును. ఈశాన్య దిక్కు 
ననేగల “కళ్తేర” మంటపముననే విజయనగరరాజుల కాలములో 
“ఊంజల్‌ ఉత్సవములు ” (ఊయల) జరుగుచుండెడివి. వాయవ్యదిళగా 
టోవు త్రోన భాకరాపేటనుండి దేవాలయమునకుగల తోవ. ఈ (తోవ 
వచ్చి కొండపయి కలియును. ఈశాన్య దిళలో మామండూరు త్రోవ 
వచ్చి కలియును. ఆకాశగంగ, ఫాపవినాశనమునకు నీదిశా తోవయే 
గమ్యము. 


క్ర తూర్పు మాడవీధిలో శ్రీస్వామి పుషురిణ్‌, దాని ప్రక్కనే 
(శ్రీవారి ఆలయ ముఖద్వారము పడమట దిశగా నుండును. ఈ వీధిన 
గూడ కొందజాచార్య పురుషుల నివేశనములు గలవు. నేడిది ప్రధాన 
ముగా నంగడులుండుతొవు అయినది. ఇచటనే (బహ్మతంత్రస్వామి 
మళము. (పరకాల మఠము) గలదు. ఇచటనే దేవస్థా నప్పు దివాణ 
మంటపము, శథమునకు నివేశనము, వాహన మంటపము మొదలయిన 
వన్నియు గలవు. దక్షిణపు కొనవైపున వేయి స్తంభముల మంట 


149 తిరుపతి చరిత్రము 


పపు పడమర భాగమును గాంచనగును. ఇచట ముఖ్యముగాంజెప్ప 
వలసిన దేమన తూర్చుమాడవీధికంచ తూర్పు పడమరలుగా నున్న 
నన్నిధివీధి మిక్కిలి యిరుక్తై ఆంగడులతో కిక్కిరిసియున్నది. కొంత 
కాలము క్రిత మేవిధముగా తూర్చుమూడ వీధిలో నెట్లు దేవస్థానపుటధి 
కారులు అంగడులను విశేష శమతో తొలగించిరో యిచటను అట్టి 
కృషియే దేవస్థానపు టధికారులు యత్నింపవలసి యున్నది. ఈ 
స్వామి పుష్కరిణీ తీఠరమును కడుచక్కగా నిర్మించినది సాథవ 
నరసింహరాయలు, _ ఇతరభక్షులు ప్లవోత్సవ సందర్శనార్థమయి 
యీ యేర్చాటులు గావింపబడినవి. 


వేయి స్తంభ ముల మంటపము 


ఇక్కడగల వేయికాళ్ళమంటపము, పొడవు వెడల్పుల కొలతలచే 
దీర్ధ చతురస్రాక్కతి. _ దీనికి పడమరభాగము తూర్చుమాడ వీధికిని 
ఉత్తరభాగము సన్నిధివీధికిని గలుసబడినది. తూర్పున (కొ త్తగా జీర్ణోద్దా 
రము గావింపంబడిన గోప్పరమునకుంజేరు [తోవకుంగలుపంబడినది. 
హత్తీ రాంజీమఠము మిట్టసయి వేయిస్తంభముల మంటపముతో సమాన 
మయిన ఎత్తుగల (పడేశములో నెలకొనియున్నది. 


గోప్పరముల నిర్మాణము, [ప్రొకారముల గోఢలు, మంటవముల 
నిర్మాణములకుగాను క్రీ.శ, 1472 సం॥లో సాళివ నరసింగరాయలు 
దానమిచ్చిన దుర్గసమ్ముద (గామమ్ముపైె వచ్చిన ఆదాయముండిను 
నిర్మింపదిడినది. వీని నిర్మాణమునకు మూలమగు నుద్దేశము నేడు 
పూర్చిగా అనునరింపబడి యుండలేదు. ఇందు ఆర్ష సంస్కృతి 
సదశ్సును నేడు దేవస్థానమువారు ఒకభాగములోనిర్వహించుచున్నారు. 


రవ అధ్యాయము 1వ భాగము 14 
శ్రీ హ త్రీరాంజీమఠము 
వ. 


(శ్రీవారి ఆలయముతో మతవరముగా నెట్టి సంబంధము. లేనప్ప 
టికి ఈ మళము తిరుమలలో మిక్కిలి ప్రాముఖ్యము వహించిన 
మఠముగానే చెప్పవలయును. అయితే దీని ప్రాచుర్య [పాముఖ్యములు 
1988 వ సంవత్సరములో విచారణకర్ప మహంతువారిస్థానములో 
ఎండో మెంటు కమిటీవారి కమిటీస్ట్థాయి నిర్వహణము (పవేళ పెట్టబడిన 
నొటినుండి మణుగున బడిపోయినది. అయినను మహంతు ఈ కమి 
టీలో వంశపారంపర్యపు సభ్యుని హోదా నెజపుచు గణనీయమగః 
అధికారము నెణపంజొచ్చెను. కీ.శ. 1848 వ సంవత్సమునుండి విచా 
రణ కర్తలుగా నున్న మహంతులు దేవాలయ నిర్వహణబాధ్యతను 
స్వీకరించినప్పటినుండి అనేకయ వకతవక వ్యవహారములు, అసమర్థపు 
పరిపాలనము, దేవాలయనిధుల దుర్వినియోగము మొదలగు కృత్యము 
లకు పేరెన్నిక గాంచిరి. 19606 చట్టములో వీరికింగల వంశపారం 
పర్యపు హక్కును దొలఃగింపిరి. 


(కీ. . 1088 లో మహంతుల స్థానమున దేవాలయ కార్యకలాప 
ములను నిర్వహించుటకు గవర్నమెంటువారు ఒక ధత్మకర్తలబటోర్హు 
నేర్చాటుగావిలచిరి. ఇది దేవాలయనిధులను వేరు సనులకు వినియోగించు 
టకు నిషేధించుటలో నెట్టిన్యాయ  సంబంధములయిన అధికార 
మును పొందియుండలేదు,. “దళారీలు” వారి వారి వ్యాపారమును 
చాటుగానే గాకబహిర్గతముగ నే సాగించుచుండిరి. సామాన్యమయిన, 
అమాయకుడయిన యాత్రికుండు "దళారీల" చే నొత్తిడిచేయంబడి 
నుఠమునకు గొనిపోవంబడును. మఠమునకు: గొంతధనమును 
దానమిచ్చుటచే (శ్రీవారికి మిక్కిలి తృప్పి గల్గించినవాడగునని యాతి 
కుని విశ్వసింపంజేసి ఎంతో కొంతధనమును మఠమున కిప్పించెదరు. 


144 తిరుపతి చరిత్రము 


పూర్వము తిరుపతి, తిరుమలయా[తలు మిగుల కష్టములు, 
బాధలు గలిగియుండెడివి. ధనవంతులు యాత కొనసాగించుచో 
వారి మంది మార్చలములను వెంటగొని, రక్షణార్థమై యొకరికొకరు 
సహాయముగా వెళశ్ళెడివారు.. ఢిల్లీ సుల్తాను, ఆతని ప్రతినిధులయిన 
నబాబులు, (ఫెంచివారు, ఆంగ్రేయలు-వారి పోరాట కాలములోని రాజ 
కీయ పరిస్థితి విజయనగరరాజుల కాలములోని రాజకీయపరిస్టితికం మె 
మిక్కిలి హీనముగానుండెను. 1! వ అధ్యాయములో యాత్రికులను 
బ్రహ్మోత్సవము సందర్శించుటకు వీలుగా నేవిధముగా నాంగ్లేయలు 
హిందూసిపొయిలను నియమించి రక్షించినది చర్చింపబడినది. ముసి 
ములుగాని, ఆంగ్రేయులుగాని హిందువుల మతి విశ్వాసమునకు భిన్నముగా 
నె పరిస్థితిలోనుకొండసయికి అడుగిడియుండలేదు. క్రీశ. 1848 
లో దేవాలయ నిర్వహణము మహంతులచేతిలో పడిన యనంతరము 
ప్రాంత సంయ్ధసదాయములనుండి వై దొలంగవలసిన పరిస్థితియేర్చడెను, 
మహంతుల మఠముళ పరిమితిలోనున్న (ప్రదేశములలో సయితము 
జరిగిన దురన్యాయములు హెచ్చగుట, మఠమువారు హెచ్చురుసుమును 
వసూలుచేయుట, (ప్రభుత్వమువారు దుర్నీతిపరులను పట్టి శిక్షించుటలో 
మహంతు మఠము వారెట్టి సహకార మీయకుండుట-ఇవి [పభుత్వము 
వారిచే నొక పోలీసు కేంద్రమును క్రీ.ళ. 1872 లో స్థాపించి న్యాయ 
సంరక్షణముకు చేయుట వీలుకల్సించెను. న్యాయాధికార పదవ్వలుగల 
_ ఆంగ్రేయాధికశాసులు, పోలీసువారు,. ఎక్స్రైజువారు కొండపయికెక్కుట 
కనుమతింపంబడిరి. ఇతరఆధికొరులెవ్వరికి, షాందువులు గానివారికి 
1పవేశము కల్పింపబడలేదు. అయితే మహంతు విచక్షణాధికారము 
వయి నితరుల విషయమును సమయమునుబట్టి ఆలోచింపం బడెడిది, 


నేడున్న రహదారి బంగళా మొదటగా ఆంగ్లేయాధికారులలో 

రాష్ట్రగవర్నురుగారి నుద్దేశించి నిర్మితమయినట్టిది. _ దేవస్తానము 
పు ద నో యఖ 

కమిటీవారిచే నీ బంగళా అత్యాధు"క స్థాయికి తేందిడినది. సంప 


[వ అధ్యాయము !.వ భాగము [1 


దొాయము ప్రకార మేసర్వళము సకల పాపములను దహించివేయనో 
ఆ ఫర్వళమపై ననే అచేకమరన్యాయమణ జరగురున్నవి ఒక 
అరగ్గేయు ప0ిపానాధికొరికిని స్వాగళమీచ్చినది, ఈ రహదారి బంగళా 
ఒక రమణీయమయిన ప్రదేశములో నిర్మింపబడి అహ్షారకరమగు 
అనంతాగ్యడు చెఖువృసయినుండి. వచ్చడు. శీశలవాయవులతో నింప 
బపచు. దూరముగా! జంద్రగిరి దుర్గమనకు( [ద్రోవచూపించుళు 
అశ్యానందదాయకముగా యా శ్రిపలకు దర్శన మొసంగును. 


8-వ అధ్యాయము 


(22వ భాగము) 


తిరుమల దేవాలయము - గోపుఠ [పాకొరములు, 
(వదక్షిణములు _ ఇతరమంటసములు, 


దేవాలయ మన్నివై పుల మూడు (ప్రాకారములదే నావరింసంబడి 
యున్నది. అనగా దేవాంయము మూడు ఆనరణలతో గూడియున్న 
దని చెప్పవచ్చును. ఈ మూడు ఆవరణములలో మొదటి యావర 
ణమనుకన్న రండవయావరణము, రెంవయావరణముకం ఇ మూడవ 
యావరణము విస్పృతిలో నుత్తరోత్తరాధికము. ప్రతిప్రాకారములోనికి 
నొకే ప్రవేశద్వాఠశము, అదియును తూర్పువై పునకే గలదు. బయటి 
రెండు [ప్రాకారముల ప్రభానద్వారముల వద్ద గోప్పరములు నిర్మింప 
బడినవి. తి ప్రాకారమునకు మధ్యగల స్థలమును పదక్షిణమనియు 
నంతర్మ౦డలమనియు, ప్రాకొరావృత (ప్రదేశములనియు. బిలుతురు. 
ఈ పేళ్ళు ఆగమ శాస్త్రములను పేర్కొన్నట్టివియే.  గర్భగ్భవహము 
నకు జుట్టియన్న (ప్రదక్షిణము. 8 శతాబ్దములక్రితమే మూసివేయ 
బడినది. _ భక్తుల ,పదక్షిణ [పయోజనమునక్రై నేటికిని సంవత్సర 
ములో వై కుంఠపకాదశి, ముక్కోటిద్వాదశి దినములలో మాతమే 
తెజది యుంచుదురు. సంవత్సరములో మిగిలిన యన్నిదినములు 
భక్తులకొణకై దీని వినియోగము లేదు. 


మహా(ప్రదక్షీణమును అనగా తూర్పు, పళ్చిమ, దక్షిణ ఉత్తర 
మాడవీధుల (ప్రదక్షిణము గావించిన తరువాత యాతతికుండు ప్రధాన 
'ప్రవేళశద్వారమును బవేశించును. _ సరిగా నీ. ప్రధాన గోపురమునకు 
120' లోపలకు అంతర్మప్రాకారము దాని గోప్పరముతో రెండన (పవేశ 
ద్వారమున్నది. ఈ గోపురములనుండి 4 మందముతో మొత్తము 


రివ అధ్యాయము 2వ భాగము [శ 


దేవాలయమునే కప్పివేయుటకు. జాలినంత ఎత్తుతో ప్రాకారములు 
నిర్మింప(బడినవి. 


1. మహాద్వారగోపురము 

ప్రధాన ద్వారమువద్ద నిర్మింపంబడిన యున్నత గోప్పరమునే 
మహాద్వార గోపురమనియందురు. దీనినే 'పడికావలి* గోపురమనియు 
నందురు. ద్వారమునకు ర0డు వయిపుఇ ద్వారభిత్తికలు చెక్కడపు 
రాతితో నేర్చాటుచేయంబడినట్టివి. ఇవి ప్రాచీన సంప్రదాయానుసారము 
మలచబడినవి.. రెండు పెద్ద కొయ్యబోరుతలుపులు తయారుచేయబడి 
వానికి యినుప గుబ్బలమరించబడినవి. దేవాలయమ కార్యక్రమములు 
పూర్తియయిన తరువాత రాత్రిపూట సీ తలుప్పలు మూయబడును. లోపలి 
నుండి తాళము వేయుట దీని (పత్యేకత. కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భ 
ములలో పెద్ద తలుపులు తీయకనే యెడమవయిపునున్న యీ తలుప్ప 
లోననే యమర్చబడిన చిన్నతలుప్పు తీయబడును. దేవాలయ నిర్వహణా 
వసరమున వచ్చెడి యుద్యోగులు, అర్చకులకు మాత్రమే దీనిలోనికి 
'ప్రవేళముండును. ప్రాకారము గోడలు తూర్చుపడమరలు 414", ఉత్తర 
దక్షిణములు 1268 పొడవు నాక్రమించియున్నవి. 


ఈ గోపుర నిర్మాణము, (ప్రాకార నిర్మాణము తెలుప్పనట్టి శాసన 
ములేవియునులేవు. వీని నిర్మాణకాలమును గుజించి కొంత యూహ 
చేయ వీలుకలుగును. జోరుతలుప్పు నానుకొనియున్న గోడకు కుడివై పున 
(తిభువన చక్రవర్తి 12వ సంవత్సరపు పరిపాలనా కాలమున శ్రీ 
యాదవరాయ వీరనరసింగదేవర 68 గోవులు, ఓ కోడెలును (శ్రీవారి 
ఆలయములో రెండు అఖండ దీపారాధనముల నిమిత్తమయి దానమిచ్చి 
నట్లు వాయబడియున్నది. ఇది [కీ ఈ 1217? సంవత్సరమునకు సమ 
మగు సంవత్సరము. ఈ శాసనము వ్రాయబడిన (ప్రదేశమాధారముగా 
సీ బాహ్యా గోపురమానాటికే నెలకొనియున్నట్లు నిశ్చయించుకొన. , 


140 తిరుపతి చరిత్రము 


వచ్చును. దీని తరువాత కాలములో [వాయబడిన యొక శాసనమున్నది, 
అది సంస్కృత భాషతోకలదు, దీనిలో వీరనృసింహ దేవనృపతి తన 
శత్రువులను జయించి 'పసిద్ధుండయిన కారణముగా తనకు లభించిన 
బిరుదములనన్నింటిని ప్రస్తుతించుకొని రాజఠీవి వెలార్చెడి వస్తుసంచయ 
పరివేష్టితుండ్లై బంగారముతో తులాభారముతూగి, ఆ బంగారముతో 
శ్రీవారి ఆలయమునకు బంగారుపూత వేయించి ఆ ఆలయమును మేరు 
శిఖరమునకెనయగు దానినిగా మెజపించెను. ఇది [క్రీ శ. 12600 
సంవత్సరము [ప్రాంతము నాటిది కావచ్చును. తరువాత కాలములో 
వేయబడిన శాసనము లీగోపురముననే కొన్నికఠవు, మొదటి ఆంతస్థులో 
వేయబడిన శాసనము వీనిలో పేర్కొనందగినది. క్షేమాసురుండను 
గణపతి. . .[గామదిహిష్కారము చేయబిడినట్లు ఈశాసనములో గలదు, 
ఈ శాసనము సమ్మ్యగ్రముగాలేని ఛివ్రశాసనము. ఈ పదములు క్రీ, శ, 
1201-75 సంవత్సరముల మధ్య సుందరపొండ్యుని పొఆనమును 
గుణించి, ఆతని విపరీత కొర్యములనుగుజించి తెలియంజేయచున్నవి. 
ఈ శాసనకాలము క్రీ, శ. [2800 సంవత్సరముగా నూహింపవచ్చును. 
దీనినిబట్టి బాహ్యగోపురము. 1217వ సంవత్సరమునకు పూర్వమే 
నిర్మాణమయియుండుననుట స్పష్టము. [క్రీ.+, [260 వరకు నొంటికప్ప 
మాత్రమే యుండెనని అప్పుడుమాత్రమే మహాద్వార గోపురప్ప రెండవ 
యంతనస్థు నిర్మాణము గావింపబడి యుండెనని యూహింపనగును, 
ఒంటి ఫైకప్పుగల ఈపధానద్వారము మొదటి యాదవరాయలలో 
ఘట్టిదేవుండుగాని, రాజమల్లుండుగాని, లేక వీరనరసింగరాయలుగాని 
నిర్మించి యుండనగును. ఇక్కడగల జటావర్మ సుందరపాండ్యునకు 
సంబంధించిన శాసనములన్నియు లోపలిగోప్పరప్పు కుడియెడమల ప్పనా 
దుల భాగముల పైనున్నట్టివి. ఈయన క్రీ.శ. [261వ సంవత్సరమునుండి 
దక్షిణదేళమునకు ఏక్సైక ప్రభువుగా. భావించినట్టివాండు.. తి. తి, దేవ 
స్థానముల శాసనసంపుటి ! లో క్రీ శ. 1264 వ సంవత్సరములోనున్న 
51 వ శాసనములో ఈ రాజు కంచిలో సింహాసన మధిష్టించుటనుగూర్చి 


8_వ అధ్యాయము [వ భాగము 149 


'ప్రసంగించబడినది. ఒక శాసనపు తునుక బాహ్యగోప్పరవు మొదటి 
యంతన్థులోని గూడులో నుండుటంబట్టి పొండ్యుల శాసనములు 
తునుకలయి పోవునంతకాలము వరకు బాహ్యగోపురప్పటంత స్టుల నిర్మా 
జము జరిగియుండలేదనియు నా తరువాత నిర్మించిన హేతువుచేతనే 
యూ తునుకల నటనట సమకూర్చిరనియు తెలియుచున్నది. క్రీశ. 
14/2.1488 నంవత్సరముల మధ్యకాలములో సాళువ నరసింగ 
దేవుండు దుర్గసముద్రమను [గ్రామముయొక్క_ సాలుసరి రాబడిని దేవా 
లయ ప్రాకారగోపురముల అత్యవసరప్ప కట్టడములకు వినియోగించు 
టకు శాసనము చేనెనని యిదివరకటి అధ్యాయములో ప్రసంగింప 
జడీనది. ఆకాలములోనే యీ యంతస్థుల నిర్మాణము జరిగియండ 
నగును. అంతస్థుల నిర్మాణమునకు ( బూర్వమే ప్రాకారప్పుగోడలు, 
గోప్పరముల నిర్మాణము ముందుగా జరిగియున్నది. 


శ్రీ రంగములోని రంగనాథస్వామి ఉత్సవులు తిరుమలక( 
జేర్చబడుటకు పూర్వమే అనగా క్రీ. శ 1020-1880 'ప్రాంతములోనే 
బాహ్యగోపుర ప్రాకారములుండియుండును. దక్షిణ [పాకారము నాను 
కొనియే (శ్రీరంగనాథుని సన్నిధియున్నది గనుక దీని నట్లూహింప 
వచ్చును. 15వ శతాల్షాంతమునుండి 16 వ శతాబ్దము (ప్రారంభమువరకు 
ఈ కుడ్యములపయినెట్టి శాననములును వ్రాయబడలేదు. ఒక సుస్పష్ట 
మయిన విషయమీక్కడ మనము చెప్పవలెను, తూర్పువైపు ప్రాకార 
కుడ్యముపయి గోప్పరపు దక్షిణ భాగమున ఛీ కృష్ణ దేవరాయల సొంత 
మయిన చెక్కడపు( బనివాడు (శాసనము చెక్కుశిల్చి) చెక్కిన శాసన 
మొకటి యున్నది. ఇది సంస్కృతపు భాషలో గద్యపద్యాత్మకమయి 
తెలుగు లిపిలో వ్రాయబడినట్టిది. ఇందులో చందద్రునినుండి యీ రాజు 
వంశక్రమము వాయబడినది. కీ.శ 1818 వ నంవత్సరములో 
(తి. తి. శాసనముల సంపుటి శాసనము నెం. 68) నీచక్రవర్తిచే 
నొశంగం బడిన దాన శాసనమునకిది యుపోర్ధాతము. మూడు[గ్రామ 


150 తిరుపతి చరిత్రము 


ములలోని సాొలుసరి రాబడిని శ్రీవారి బహో్కోత్సవముల నిమిత్త మయి 
తనతండ్రియగు  నరసనాయకుని, తల్లియగు రాజనాగమ్మగారల 
సంస్మృతికయి నీయబడినట్లు ఈ శాసనములోనున్నది. దీనికి. గన్నడ 
లిపిలో ననువాదము రెండవప్రాకారములోని దకిణకుడ్యముపయి 
ఛాయబడియున్నది. రెండవ ప్రాకారము నిర్మింపబడిన దాలకాల 
మునకు బాహ్యపాకారపు కుడ్యములు శాసనములు [వ్రాయుట కుపయో 
గించినట్లు దీనివలన నిర్ణ యింపనగును. 


2. సంపంగి ప్రదక్షిణము 


బాహ్యగోపుర విషయవివరణము పూరియైన యనంతరము 
శ్రీవారిని దర్శింపవచ్చిన యాత్రికుడు. 86488 వి స్తీర్షముగలిగిన 
దియు, బాహ్యూగోపురములోపు ననుసంధించినదియునగు పదునారు 
స్తంభముల మంటపములో తానున్నట్లు |గహించును. దీనికి ముందుగా 
నిట్టిదే మరియొకమంటపములోపలి గోప్పరము వెలుపల ననునంధించి 
మొదటి మంటపమునకు ₹0' దూరముననున్నది. _ ఈ విషయమై 
తరువాత (ప్రస్తావింపబడును. ఈ రెండు మంటపము నడుమగల 
కాళీస్టలము సంపంగి పదక్షిణము తూర్పువైపు శత్రోవయగును, ఇది 
తూర్పుభాగమున 120" వెడల్పుగలిగి విశాలమయియుండి మీగిలిన 
మూడువై పుల 50" వెడల్పుమాత్రమే గలిగియున్నది. ఈ ఆవరణ 
ములోని కట్టడములను గుఖించి యిషృడు (వప్తావింపంబడును. 


ఓక ఏష్టరాయమంటపము 


ఇదికూడబాహ్యగోపురము ననుసంధించి లోపలికున్న మంట 
సము. ఈ మంటపములోనున్న యనేక వ్మిగపాములు [తోవకిరు వై పుల 
గోపురమునకు పడమటివై పున నానుకొని యున్నవి. _ఇవియన్నియు 
పళ్చిమముఖములయి యున్నవి. ఈ న్మిగహములన్నియు మహారాజుల, 


రవ అధ్యాయము 2వ భాగము స] 


వారి రాణుల వ్మిగహములు, ఇవి కేవలము అఆధఃకాయమునకు మ్మాత్రము 
ధరించిన వస్త్రములుగల విగహములు. దేవాలయములో దేవుని పూజా 
ర్హమై వెడలుభక్తున కుండవలసిన వస్త్రమేదియో, అదియే ఈరాజులును 
ధరించిరి. _ ఆ విధముననే ఈ వ్యిగహములు నిర్మితములయినవి. 
గోపురప్పు టుత్తరదిశనుగల మూడుకంచు విగ్రహములు నిలువెత్తున 
నున్నవి. ఇవి (శ్రీకృష్ణదేవరాయల, తిరుమలదేవి, చిన్నాదేవులనుగా 
నెజుంగదగిన వ్యిగహములు, _ దీనిలో చక్రవర్తియగు శ్రీ కృష్ణడేవ 
రాయల విిగహమునకు మలచిన కిరీటము రాజుయొక్కసూచన 
ననుసరించియే నిర్మితమయినట్టిదిగా దోచును. ఇన్లే దక్షిణపువైపున 
రాగివిగహముగానున్న మొదటిది వేంకటపతిరాయలను సూచించును. 
మిగిలినవానితోగల పురుషవ్మిగహము అచ్యుతరాయ మహారాజునకు 
చెందినది. రెండవది ఆయన రాణియగు వరదాజిఅమ్మణీది. ఇని 
రెండును శిలావిగ్రహములు, ఈ రెండు శిలావిిగవాములును దేవస్థాన 
శాసన పరిశీలకులు తిరుమలరాయని, ఆతని రాణి తిరుమలాంబగా 
గుర్తించిరి, కాని యదియంత సమ్మతముగాని నిర్ణయము, 


ఈయన శాసనములేవియును ఈయన రాణితో గూడినట్టివి, 
శ్రీవారికి సంబంధించినవి కానరాకుండుటయే దీనికి తగిన 
'హేతువుగాంజెప్పవచ్చును. ఈ రాజు కిరీటమున [క్రిందగల నుదుటి 
పయి “'వడగల”* నామమున్నది. అచ్యుతరాయ మహారాజు 
(ఖీ వైష్ణవ మకాభిమానియని చెప్పుటలో నెట్టి విప్రతిపత్తి లేదు. చంద 
గిరి కోటనుండి విముక్తుండయిన వెంటనే ఆతండు తిరుమలలోని 
(భ్రీవారి పుష్కరిజిలో పవ్నితీకృతస్నాతుండయ్యెను తరువాత నీతండు 
శ్రీ భోగ (శ్రీనివాసమూర్తి యఖిషేక తీర్థముచేగటోక్షితుండయినట్లు 
తెలియచున్నది. ఈయనకు మొదటిసారిగా పట్టాభిషేక మహోత్స 
నము తికుములలో (శ్రీవారి ఆలయమునందే జరిగినట్లు తెలియు 
చున్నది. శంభఖముచేత (శ్రీవారి తీర్థమును ప్రోక్షించిన కార్యక్రమము 


152 తిరుపతి చరిత్రము 


ఈయన కనువగు నాచార్య పురుషనిచే నొనర్పబడి యుండును. ఆకాల 
ములో ఎట్టారుసా పై తరుమలనంవి తోళప్పారయ్యంగారి కుమారుడగు 
కుమార తాశయ్యంగారు ప్రముఖమయిన వడగల సంప్రదాయము 
ననుసరించుచుండిన యాచార్య పురుషవిగం బేర్కొన వచ్చును. 
పహజముగ నీయనయే అచ్యుత రాయల పట్టాభిషేక కార్యక్రమమును 
నిర్వహించి యుండనగును. ఇచట అచ్యుతరాయ నుహారాజు తాను 
తలంచిన పూజా, విధానము ననుసరించి స్వయముగా సహ(స్రనామార్న్చ 
నము స్వామివారికి గావించుట్క, అర్చక స్వామిచే నామములు చది 
వించుట చేసియుండెనని మైశిహ్యాము గలదు. ఇదియే నిజమగుచో 
సీతని వైష్ణ మళాహంకార మెంతటిదో మనము. నిర్ణయించు 
కొనగలుగుదుము. ఇంట(గల వ్నిగహ మీయన వడగల సంప్రదాయ 
మునకు జెందినట్లు తెలుపుచున్నది. ఈయనచే వేయబడిన మరియొక 
శాసనములో తిరుమలలో లక్ష్మీదేవి యుత్సవమును జరిగించుటను 
గుటించి యున్నది. అందీతండు తన పేరును వీర అచ్యుత రాయ 
లని గాక స్వామి అచ్యుత రాయలనియు, 'తనరాణిపేరు స్వామి 
అమ్మాణి దేవిగను పేర్కొనెను. శ్రీ వైష్టవమత గౌరవార్థము నామ 
మునకు మొదటగానుంచెడి నామకరణము “స్వామి"' అను పదము, 
ఈ పై చర్చననుసరించి ఈ రెండు శిలా విగ్రహములు వీర అచ్యుత 
రాయ మహారాజుగను, ఆయన దేవేరి ' వరదాజీఅమ్మణి' గను 
నిర్ణయించుకొనవచ్చును. శ్రీ కృష్ణదేవరాయ విగ్రహమున కెట్టి నామ 
మును నుదుటి పయి చెక్కంబడియుండలేదు, అక్ష వేంకటపతి 
రాయలకును శిరునామమేదియు చెక్కంబడలేదు. వేంకటపతి రాయల 
కంఠమునుజుట్టి యొకమాల తూపొందినది. అది తామర పూసలది 
కావచ్చును లేదా తులసి పూసలయినను గానగును. అచ్యుత, 
కృష్ణదేవరాయలు వారలు కంఠమున కంజె ధరించికి. కాని (శ్రీ కృష్ణ 
'దేనరాయల కంఠమధ్యమున నొక రుద్రాక్షపూసవంటిది గలదు. ధ్వజ 
స్తంభ మంటప సమీపమున మరియొక మూడు విగ్రహములు ఉత్తర 


రివ అధ్యాయము ఓవ భాగము [58 


ముఖముగా నున్నవి గలవు. ఇవి రాగి విగహములు. అవి తోడరు 
మల్లు, వారి కుటుంబము మాతా మోహనదే, పిళావీవీ అను వారలు. 
ఈ వ్మిగహము లిపుడు పళ్చిమ ముఖస్టములై యున్నవి. 

థు రూం 


8. రంగ మంటపము: 


బొహ్యుపాకారమునకు లోపల నై బుతి దిశననుసంధించు అనగా 
1పాకారపు గోడల తూర్పు దక్షీణదిళల ననుసంధించియు. కృష్ణరాయ 
మంటపమునకు దక్షిణముగను, గల మంటపము రంగమంటపమని 
యందురు. ఇది మిగులయెత్తగు పునాదిపైన నిర్మింపబడినట్టిది. దీవి 
తూర్పు పడమరల కొలత 80' ఉత్తర దక్షిణముల కొలత [08 లును 
పొడవుగలిగియున్నది. దీనికి దక్షిణభాగపు చివరన 12" చతురము 
వై శాశ్యముగల నొక చిన్న పవిత్రపుడేశము సన్నిధిగలదు. అది చాల 
కొలము [కిందటనే మూయబడినది. క్రీ. ఈ. 182060 సంవత్చరముల 
నడిమి కాలములో శ్రీ రంగనాథుండు తిరుమలకు శరణార్థిగా వచ్చి 
నప్పుడు (పతిష్టంపబడిన స్థలమిదియే. ఇటనుండి (శ్రీరంగనాథుని విగ 
హము తిరిగి (శ్రీరంగము తరలింప(బడిన యనంతరము ఈ నన్నిధి 
పూర్తిగా మూసివేయఃబడినది. ఈ మంటపమువకు తూర్పు పశ్చిమ 
భాగములు గిడ్డంగులుగా మార్చబడీనవి. (ప్రాంతీయ పాలకుండగు 
(శ్రీరంగనాథ యాదవరాయలచే శ్రీరంగములోని రంగనాథుని తాశ్హ్రాలిక 
నివాసముకొజకు నిర్మితము. తురుష్టుండగు మాలిక్‌ కాఫరుచే 1810-1820 
ప్రాంతములో శిలావిగహములను నాశ మొనర్చెడు దుష్కార్యములకు 
బలిగానీక నిట నీ రంగమంటసమున వేంచేప్కచేసి పూజాదులు చేయు 
చులతెడివారు. ఈ రంగమంటపములోని సన్నిధి వి సృృతిలో తక్కు.వ 
యయినదగుటచే నుక్సవమూర్తిని మాత్రమేయిటకు. గొనివచ్చిరని 
చెప్పనగును. ఆ తరువాత నిచటనే స్థానికముగా నొక శిలాబేరమును 
తయారు చేయించి మూలమూర్తిగా దానిని టప్రతిష్టించియుందురు. 


154 తిరుపతి చరిత్రము 


ఇక మంటపము మ్మాతము సువిశాలమగునది యగుటతో (శ్రీరంగము 
నుండి యుత్సవమూ ర్తి తో6 బాంచర్యాత్రాగమజ్ఞులు (శ్రీరంగనాథుని 
పూజాదుల నెరవేర్చుటకు వచ్చినవారిని భరించుటకు. జాలియుండెను, 
శ్రీవారి నర్చించు వైఖానసాగమ విధానముకంళొ నిదివేతళైనది గావున 
(శ్రీరంగమునుండి వీరువచ్చియుండుటలో సామంజస్యమున్నది. ఇక్తడ 
(శ్రీరంగనాథుని అర్బనావిధానము పాంచరాత్రమగుటచే ననేకులు శ్రీ 
వైష్ణవులగు వారికిందు స్థానములభింది బహువై భవముగా పూజావిధు 
అను నెర వేర్చియుండెడి వారనుటలో నెట్టి సందేహమున కాస్కారము 
లేదు. ఈ కారణముచేత శ్రీ వైఖానస విధానమునకు నూత్నమైన 
అనేకోత్సవములు శ్రీరంగనాథునకు జరిగించెడివన్నియు తిరుమల 
శ్రీవారి సన్నిధానములోను ప్రవేళపెట్టబడియుండును, _ శిలప్పదికార 
ములో వ్రాయబడినట్టుగా [క్రీ శ. 7568 లో ఇట్టి బృందపూజ శ్రీరంగ 
ములో జరుగుచున్నట్లు తెలుపంబడినది. 


4. తిరుమలరాయ మంఠ8 పము 


లోపలి గోపురపు 'ప్రాకారమునుండి బయటకు తూర్పువైపుగా 
12" దూరములో మరియొక సువిశాలమయిన మంటపమున్నది. ఇది 
తూర్చు పడమరలు 40" లును, ఉత్తర దక్షిణములకు 80” లును 
పొడవు కలిగియున్నది. ఇది అత్యంత విశాలమయిన మంటపము. 
ఇది రెండు భాగములుగానుండి ర0డు వేర్వేరు కాలములందు కట్టబడి 
నది. దఉిణపృవ్వైపు భాగము 40" )4 45" పొడవు వెడల్పులు గలిగి 
తరువాత కట్టబడిన దానికంకె ఎత్తుగా నిర్మింపబడినది. ఇది 15వ 
శతాబ్దములో నడిమి కాలమందు *' అన్నా ఊయేల తిరునాల” శ్రీవారికి 
జరుపబడుటకుగాను సాళువ నరసింహరాయలచే నిర్మితమయినట్టీది. 
తిరుమల తిరుపతి 'దేవస్థానముల శాసనముల 2 వ సంపుటిలోని 70వ 
శాసనము ఈ విషయమునే బేర్కొనుటచే నిదియే నరసింహరాయ 


గీీవ అధ్యాయము £వ భాగము శర్‌ర్‌ 


మంటపమని చెప్పుటకు హేతువగుచున్నది. మంటవము నేడున్న పిధ 
ముగా. బెంప్పచేయ(బడుటకు [16 వ శతాబ్దము చివరి భాగములోనున్న 
ఆరవీటి బుక్కరాజరామరాజ (శ్రీరంగరాజు, తిముమలరాజు హేతు 
వమ్యెను. తిరుమలరాజు కాలములో నీ మంటపమందు వసంతోత్ప 
వాద్యనేకోత్సవములు జరిగెడివి, ఈ మంటపమునందలి స్పంథ 
ములు మంచి చెక్కడపు పని తనమును గలిగియున్నవి. (ప్రతి స్తంభము 
ఏనుగ పై బెట్టిన వెనుక పాదములుగల గుజ్జము, దానిపై. నెక్కిన వీర 
యోధుని (పతిమ చిత్రింపదడినది. (ప్రతి [బహోోత్స్పవారంభమున 
జరిపెడి ధ్వజారోహణ సమయములో నా కార్యక్రమమును వీక్షించుటకు 
(శ్రీ మలయప్పస్వామివారు (ఉత్సవమూర్తులు) ఈ మంటపమున ఆస్టాన 
మునకు వేంచేయుదురు. ఈ సంవర్భృమున భక్తులకు వినియోగం అచెడి 
(ప్రసాదమును తిరుమలరాయల పొంగలి ప్రసాదమందురు. ఇది మిక్కిలి 
రుచ్యమయి యాికులకు చవృులూరించును. తిరుమలరాయ లొసంగిన 
దొన విషయము కనుమజుగయ్యును నట్టి ప్రసాద నివేదనము 
నేటికిని బబ్రహోోత్సవారంభ సమయమున జరుగుచునేయుండుట 
గమనింపదగినది. ప్రాంతకట్టడపు మంటవము మభ్యభాగములో 
స్వామివారు వేంచేయటకనువయిన రాతి సింహాసన మమ 
రించబడినది. ఒక విధముగా ధ్వజస్త్రంభమం౦ంటపము ఈ మంటపము 
నొకవై పున తాకుచునేయున్నది. ఈ మంటపమున కీశాన్యభాగమున 
నొక ఎత్తు వేదికగలదు. ఆ వేదికపయిన [బహోోత్సవదిననులలో 
నాకాళగంగా జలపాతమును౦డి పవిశత్రతీర్థము కనక కలళముతో 
గ్రహించి ఆలయపు పేనుగపయినుంచి తిరువీధుల నూరేగింపు జరిపి 
బముట నా యేనుగు వంగినపుడు ఆ కలశమును (శ్రీవారి అర్చకులు 
(గహింతురు. దీనికి యుత్తఠపు వైపున నొళక మంటసమున్నది. ఇది 
42" చతురపు మంటపము. ఇది చాల ఎత్తగు స్థలముమీంద నిర్మాణము 
చేయబడినది. దీనిలో నొక గదికూడ నమర్చబడియున్నది. ఈ గదినే 
“అయినా మహల్‌” అని పిలచెదరు. ఇదియే అద్దాలమేడ. ఇది తరు 


156 తిరుపతి చరిత్రము 


వాత కాలములో నిర్మింపబడినది. దీనికి ముందుభాగములో నేడు దేవ 
స్థానమువారు (ప్రసాదములు విక్రయించుచున్నారు. శ్రీ శ 188! వ 
నంవత్సరములో రాయల్‌ ఏషియాటిక్‌ సొనైటీ వారికి ఈ జిల్లాలోని 
పెద్ద యధికారి యొకరు వ్యాసమును సమర్చించిరి. అందులో నీ యద్దాల 
మహలు సేర్కొనబడెను. ఇందు శీవారీ యుత్సవమూర్తులకు శయనా 
గారమై అద్దాలమంటపముగా నిదిరూపొంది యిట్టి యుత్సవము లిక్కడ 
జరువబడుచుండెడివని వ్రానెను, ఈ మంటపములోని మహలునందు 
నిలువు పెత్తు అద్దము లరతటను విగింపబడియున్నవి. దాని హేతువుచే 
నిది యద్దాలమేడ ' గా బేర్కొనబడివది. 


5. పూల బాని 


ఈ యద్దాలమేడకుత్తరపువై పున నొక దిగుడుబావి కలదు. 
దీవిని పూలబావియందురు, శ్రీవారి 'నేవార్థముపయోగింపదడిన పుష్ప 
ముల నిర్మాల్యమును నీ బావిలో పడవై చెదరు. సంపదాయమేమన 
నిక్తడ కొండపయిగల పుష్పములన్నియు శ్రీవారి నేవార్థ మేగాని మానవ 
ఉపయోగార్థము మ్యాతముకాదు. _ అన్ని ఆగమళాస్త్రములును దేవళో. 
నివేదిత పుష్పములను అనుసయోగమైనంత మజియొకచోట నిక్షిప్త 
పజుసవలెనేగాని తిరుగుతాపుతిందు పారవై చుట దోషమని చెప్పుచున్నవి. 
అందువలననే తిరుమలపయిన స్త్రీలుగాని పిల్లలుగాని పుష్పములను తఅ 
లందు తుజుముకొనరు,. అది దోషముగా భావింతురు. 


6. ధ్వజ స్తంభమంటపను 


(బ్రహ్మోత్సవ కాలములో ధ్వజారోహణోత్పవ కార్యక్రమము 
జరుపు సందర్భములో తగు రక్షణార్థమయి ఈ మంటపము నిర్మింస( 
బడి యుండును. _ ఈ బహోోత్సవములు నెపైంబరు మాసముతో 
జరుగుచుండుటతో నా కాలము వర్షకాలమైనందున నిట్టి రక్షణార్హ 


8న అధ్యాయము ఓవ భాగము 107 


మేర్చాటు గావింపంబడిన మంటప మావళ్యకమయియున్నది. లోపలి 
గోప్పరమున కెదురుగా 15" తూర్చు పళ్చిమముల కొలతకలిగి మంట 
పమునకు మధ్యభాగములో నీ ధ్వజ స్తంభమున్నది. దానికి ముందుగా 
బలిపీఠ మేర్చజణుపంబడియున్నది. ఈ బలిపీఠము వై భానసాగచు 
శాస్త్రానుసారమయి చెక్కడపురాతితో ధ్వజ స్తంభమునకు ముందు 
భాగమున క్రింద వెడల్చుగను పైకివచ్చు సరికి [క్రమానుగతముగ 
వై శాల్యము తగ్గుచు 51 వై శాల్యమ్యగ్రభాగము నుండునటుల నిర్మిత 
మయినది. ధ్వజస్తంభము, బలిపీఠము ముందుగా రాగిరేకులతో 
నావరింపంబడినవి. వానికి తరువాత బంగారపురేకుతాపడము చేయ 
విడినది. ఈ ధ్వజ _స్తఎభమునకు(గల ధ్వజపీఠము చెక్కడపు శిలతో 
ననుసరించబడీనది. దానికిని రాగిరేకలతో ముందుగా అమరించి తరు 
వాత బంగారపు మాలామా చేయబడినది. 


ఈ రెండును లోపలి గోపురపు వెలుపలి భాగమున గానవచ్చుట, 
ఆనగా మూడవ ఆవరణములో గాననగుట, (అనగా రెండవగోపురము, 
మొదటిగోపురమునకు మధ్యపుదేశము) ఆ సామాన్యమయినవిషయము. 
ప్రాథమికముగా నీ దేవాలయము ఏ కావరణావృతము అనగా గర్భ 
గృహమును జుట్టియన్న యొక ఆవరణ మేతప్ప (ప్రాచీన కాలములో 
నిన్నియావరణములులేవు. వై వానసాగమ సంప్రదాయానుసారముగా 
(ప్రధానమైన గర్భగృహము డానికిగల ప్రథభమావరణమునందే గరుత్మం 
తు(డు, దానివెంట ధ్వజము దానివెంట బలిపీఠము నుండవలయును. 
మొదటిఆవరణములో ముందరిభాగమును నాలుగు భాగములుగాచేసినచో 
రెండవభాగములో గరుత్మంతుడు, ధ్వజ_స్తంభములస్థానములువచ్చును. 
మూడవ సమభాగములో నుండునది బలిపీఠము. రెండవ యావరణము 
గూడ నున్న ఆలయములందు లోసలి గోపురమునకు మొదటి (ప్రాకార 
మునకుగల మధ్యభాగమును నాలుగు సమభాగములుచేసి గరుడుని 
ద్వితీయ సమభాగములోను, ఆవరజములోని మూడవ సమభాగముతో 


158 తిరుపతి చరిత్రము 


ధ్వజమును బలిపీఠమును నుంచవలెను, రెండవ అవరణము [శీవారి 
ఆలయములో క్రీ, ళ, 1180) సంవత్సరము ప్రాంతములో నిర్మించబడినది, 
క్రీ ఈ. 1417 సంవత్సరము ప్రాంతములో తిరుమామణీ మంటసము 
నిర్మింపదిడునంతదనుక ధ్వజ స్తంభము బలిపీళముకూడ రెండవ యావ 
రణములోనే నుండియుండును, _ కాని తిరుమామణి మంటపము 
కట్టుతో స్థలము చాలినంత లేకపోవుటతో ధ్వజ, బలిపీఠముల 
రెండును మూడవ యావరణములోనికి మార్చబడియుండును. వైఖా 
నసాగమములందు వీనికి కనీసావకాళము[క్రింద స్థానమిచ్చియున్నారు, 
కాని స్థానమునూత్రము నూడవ సమభాగములో నుండవలెనుగాని 
నేడున్నట్లుగా ప్రథమభాగములో మాతముండుట శాస్త్రవిరుద్ద మే. 


సంపంగి [పదక్షిణములోని యితరదిశలు 


సంపంగి (ప్రదక్షిణములతోని పూర్వభాగమునుగుబించి తెలిసి 
కొంటిమి. ఇక దక్షిణ పళ్చిమోత్తర దిశలయ:దున్న విశేషములను 
గమనింతము. ప్రాకారకుడ్య నిర్మాణములతో నివి యారు బయలు 
స్టలములయినవి. కాలక్రమమున ఈ ,పాకారకుడ్యముల నాసుకొని 
యె శత్తైన పునాదులతో స్తంభయుతముగా మంటపాకృతులుగల శాలలు 
నిర్మింపబడినవి. దక్షిణప్పవై పునగల శాలలు 17 నుండి 18" వెడల్పు 
గలిగియున్నవి. 80" వెడల్పు గల (ప్రదేశము (పదక్షిణమునకు వదల 
బడినది. ఇప్పుడొత దక్షిణపు వై పునగల వ్రదేశమున శాలలు నిర్మించి 
ఆర్జిత సేవలు చేయించు. దాతలు వేచియుండు స్థలముగా మార్చుడేసి 
యున్నారు. ఇంక శాలామంటపములు ఇటీవలగదులుగా నేర్చజణువబడి 
యందు దేవాలయోపకరణములు, కొన్ని రథమునకు సంబంధించినవి 
తెస్పలకు సంబంధించిన సామానుల నుంచెడి గదులుగా రూపొందింప 
బడినవి. పడమట వైపున మూడు వరుసలుగలిగిన _స్తంథములతో 
నిర్మితమయిన శాల లున్నవి. శాల వెడల్పు సడమటివైపున 28లు, 


రన అధ్యాయము ౧వ భాగము 59 


ఇందులో చాలథభాగము దేవస్థానపుటు[గాణము(గిడ్డంగులు)గా మార్చు 
చేయబడినది. ఇందు శ్రీవారికి (ప్రసాదముల తయారుచేయుటకు అన్న 
'ప్రసాదములకు వలయు వస్తు సంభారములన్నియు నిలువచేయబడి 
యున్నవి. అనగా బియ్యము, పప్పులు, నేయి. బెల్లము, పంచదార, 
నూనెలు మొదలగు నవి నిలఫయుంచబడును. ఇవి సామాన్యముగా 
"టెండరులు పిలువబడి, టోకుగా కొని నిలవయుంచబడును. ఇచట 
సరకులను పర్యవేక్షించు దాని నిటీవలివరకు 'పారుపతృదారు” పదవి 
స్వీకరించువారు నిర్వహించిరి. తరువాత ఈ పదవికంటె తక్కువ 
దియగు ' పోటుఇన్సెక్టర్లు " దీనిని పర్యవేక్షించుచున్నారు. మొదటగా 
నీ పర్యవేక్షణ క్రీ. ళ. 1880 ప్రాంతములో జియ్యంగార్లచే జరుపబడినది. 
అప్పడు యీ పదవి జియ్యరుగారికి అనువర్తింప జేయుచు "కోయిల్‌ 
కెల్వి* అను పేరుతో పిలువబడెడిది. ఉగ్రాణములో వస్తువులు నాణ్య 
మును బరిశీలించుట, వానిని సక్రమముగా నిత్యము కావలసినంతవరకు 
సమకొర్చుట నీయుద్యోగి విధులు ఈయస యనుమతి లేనిదే యే 
వస్తువు స్వీకరించుటగాని, దృత్తము చేయుటగాని జరుగ వీలులేదు. 


క్రీ. శ. 1881వ సంవత్సరములో రాయల్‌ ఏషియాటిక్‌ సొసైటీ 
వారికి సమర్పింపబడిన వ్యాసములో జియ్యంగారు, తన శిష్యులను 
సహాయముగొని దేవస్థానపు పారుపత్యదారు. (దేవస్థానప్తు ప్రధానాధి 
కార్సి ఉత్తరువు మేరకు ఉగ్రాణాధికారిగా నుండెనని (వాయబడినడి= 
నేడు పారుపత్యదారువంటి యున్నతోద్యోగి ' పేష్కారు”* పదవి గలదు. 
ఉత్సరపు వైపున గల శాలా మ౭టపముగూడ ననేక గదులతో గలదు. 
ఇటగల పెద్దశాలలో రామానుజ కూటమున్నది. ఇందులో తయారు 
చేయబడిన (ససాదములో కొంత భాగము యాత్రికులకుచితముగా 
భోజనముగా సమకూర్చబడుచున్నది. దీని ప్రక్కనున్నదియే “పాడి 
పోటు". ఇచటనే దేవాలయనులోని (శ్రీవారికి సమర్పించెడి అన్ని 
ప్రసాదములు తయారుచేయు విభాగము. దీనికి ,పక్కగల (ప్రదేశ 


180 తిరుస3 చరిత్రము 


ములో శ్రీవారికి సమర్పించెడి పూలదండలు (ధువబేరమునకు సరిగా 
నమరియుండెడి విధముగా తయారుచేయబడును. ఇతర దేనతలన్సు 
గూడ (ఉత్సవ, స్నపన, బలి బేరములకు) నమరియుండెడి కొలతలతో 
తయారుచేయబడును. దీనిని *“యామునత్తురై' అను పేరుతో విల 
చెదరు. యామునా చార్యుల కాలములో నీ విధమయిన పృసష్పమాలా 
సమర్పణ కార్యక్రమము జరుగుట నారంభింపబిడియున్నందున దీని 
కిట్టి 'సేరమరియున్నది. దీని ప్రక్కనున్నగది తెపస్పకు సంబంధించిన 
వస్తు సముదాయముతోనున్నది. ఇక్కడనేడు వసాదముల వికయిం 
చెడి స్థలముగా దేవస్థా నమువారు అమరించియున్నారు. ఈ శాల 
మంటపములు శ్రీవారికి తిరు వీధ్యుత్సవము వర్షాదులచే నాటంక పజుప 
ఐడినప్పుడు ఈ మంటసములలో నుత్సవములను జరిగించెడి యేర్పాటు 
లక్యముతో నిర్మింపబడినట్టివి. అంతేగాక, యాత్రికులు విపరీత 
నయిన శీతబాధ నెడుర్కొన వలసివచ్చు చో నీ మంటపములందు 
వారు తలదాచుకొన వీలయ్యెడీది. నేడనేక స్వ్తతములు గృహములు, 
మరి యితరములగు సదుపాయములు హెచ్చగుటతో వీని యావళ్యకత 
లేకపోయినది. ఉత్సవ పప్రయోజనముకూడ యిటనెర వేరుట లేదనెడి 
విషయము నిర్వివావాంశము. 


7. సంపంగి పదక్షిణములోని సాళువ నరసింగరియని 
నాలుగు మంటపములు, 


ఈ నంపంగి పదక్షిణములో నాలుగు మూలల నాలుగు మంట 
సములున్నవి. ఇవి చతురముగానుండిన చతురస్ర మంటపములు. 
నాలుగు స్తంభములతో నిర్మింపబడిన వీ నాలుగు మంటపములు. కొల 
తలు 14 చతురము కలిగినట్టివి. ఇవి క్రీ ళ. 1470 సంవత్సరములో 
సాభవ నరసింహరాయలుచే తనపేర, రాణీపేర తన యిరువుర కుమా 
ఈల పేర నిర్మాణము చేయబడినవి, _ (శ్రీవారి యత్సవ మూర్తులు 


&న ఆధ్యాయము గావ భాగము శేరి! 


(వతి యుత్సవములోను నీ నాలుగు మంటపములలోను ఆస్టానము జరిగి 
(పతి మంటపములోను [పసాదములు నివేదన గావింపబడిన యనంతర 
మక్కడి కక్కడే ప్రశాదములు భక్తులకు వినియోగము చేయబడెడివి, 
ఈరోజునకును యుగాది దినమాదీగా నలుబది దినములు జ£ గెడి వసంతో 
త్సృవములలో నీ మంటపము లీ కార్యార్థమై వినియోగపడుచున్నపి. ఈ 
'ప్రదకీణమును తమిళ శాసనములో ' సంబగచచ్చుటటు ” అని € మిళములోం 
బేర్కొన(ంబడినది. తమిళములో “సంఐగము ' నకు చంపకము, 
సంసెగ అనునవి సమానార్ధకములు. పూష్వమిచ్చట యనేక సంపెంగ 
నృక్షములుండి సత్యము శ్రీవారి కీ సంపెంగ పుష్పముల యలంకరణము 
జరిగి యుండుటచే ఈ ,పదక్షిణమునకీపేరు గలిగి యుండును. 
(శ్రీ కృష్ణ దేవరాయ మహారాజు ' ఆముక్త మాల్యద ' అన్న కావ్యమును 
రచించెను. అట్టి కావ్యము ఆం(ధ్రమునందు మజియొకటి లేదన్నట్లుగా, 
రాదన్నట్లుగా రచించెను. దానిలో శ్రీ ' వల్లి పుత్తూరు " నగర వర్ణనము 
చేనెను. అంద దేవాలయము చుట్టును సంపెగ వృకములున్నట్లు 
వర్ణించెను. 


చ. మలఠలియపుగాలి రేలు వనమాలి విమాన పళాక ఘల్లుమం 
చులియం బసిండి మున్వగమి నొక్కొ కమాటు గదల్బ, నుల్కిమి 
న్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు(ది 
కులు రొదనేయ, వేగెనని కూడుదు రల్కలు దీటి దంపతుల్‌ 


ఈయన తిరుమల శ్రీవారి ఆలయములోని చంపక వృక్షము 
లను దృష్టినిడు కొనియే రచెంచెనని నా భావము. 


రెండవ గోపురము 


యాత్రికుండు సంపంగి పదక్షిణమును పూర్తిచేసిన యనంత 
రము రెండవ గోపుర ద్వారము కడకు వచ్చును. ఈ గోప్పరము 


189 తిరుపతి చరిత్రము 


యొక్క నేల కొలతలు తూర్పు పళ్చిమముల వైప బశ ఉత్తర దక్షి 
ఆముల వైపు 88" నున్నవి. ద్వారము వెడల్పు 8" కలదు. 
ఆకృతిలో నిది పెద్ద గోపురముకం'ళు చిన్నది. దీని నంటిన [ప్రాకార 
ములు చెక్కడపు రాతితో నిర్మింపబడినవి. ఈ గోడల మందము 
8' లు గలిగియున్నవి. ఈ గోడల కిరువైపుల ననేక శాసనములు 
గలవు. పునాది కిరువై పులను గోపురము గోడల పయినను గూడ 
శాసనములున్నఏి. ప్రాచీన శాసనములన్నియు పునాది కట్టడము 
పయినను, గోపుళ కుడ్యముల పయినను, తరువాత శాసనములన్నియు 
లోపలి, వెలుసలి [ప్రాకారపు గోడల పయిననున్నవి. వెలుపలి [పాకా 
రపు గోడల పయినగల శాసనములు 15, 18వ శతాబ్దముల నాటిఎ. 


ఈ గోప్పర నీర్మాణ కాలపు (పస క్తి యేశాసనములందును లేదు 
కాని యీ గోప్తరము యొక్క పునాది పయినగల శాసనములనుబట్టి, 
గోప్పరము పై నగల శాసనముఅనుబట్టి, ఆంత నిర్దష్టమ-గా గాకున్నను 
పాయశః వీని నిర్మాణ కాలమును మన మూహించు కొనవచ్చును. 
కాని ఆసలు చిక్కు ఏమన ఈ ళాసనము లన్నియు నసన్ముగములు, 
మరికొన్ని ఛ్నిదములు. అతి [ప్రాథమిక మయిన సమగ శాసనము 
గోపురముయొక్క దక్షిణపు పునాది భాగమున లోపల ఎడమ వైపున 
గలదు. ఈ శాసనము తిరుక్కుళ త్తి దేవ మహారాజు 189వ సంవ 
త్సరపు పరిపాలనా కాలము నాటిది. దీనిలో సీయన '“ కుడవూరు' 
(గ్రామముప్తె వచ్చు రాబడి మొత్తమును (శ్రీవారి నిత్యారాధనమునకు, 
అన్న _పసొదముల నివేదనమునకు గాను దాన శాసనమును [వాయిం 
చెను. మరిరెండిశతర శాసనములఅలో నొకటి వీరనరసింగ యాదవ 
రాయల 04ప సంవత్సరము పరిపొలనాకొలము నాటిది. రెండవ 
యసమ్యగ్రపు శాసనములో వికమళకము పేర్కొనంబడినది. వెలుపలి 
పాకారపు ఉత్తర భాగమునగల పునాదిరాయిపై చెక్కబడిన శాసన 
ములో ఒకానొక [గ్రామము ((గ్రామముసేరు చెదరిపోయినది) వీర 


రివ అధ్యాయము 2వ భాగము 1888 


నరసింగ నయనార్‌ పిశ్లై దానముచేసిన విష నుము సపేర్కొనఎడినది. 
ఇది 1220-21! వ సంవత్సరమునకు సమమగు సంవస్సరము. క్రీ శ. 
1208 వ సంవ శృచమునాటికి లోపలి గోఖరము సీర్మాణము జరిగినట్లుగా 
మశము నిశ్చయించుకొనవచ్చును. ఆనేక శాసనములు ఈ గోపుర 
ముపయిన [వాయబిడినవి మిక్కిలి అసమ్ముగముగను, ఛిన్నా భిన్నము 
గను నున్నప్పటికిని [160 _ 0వ సంవత్సరము నాటికి లోపలి గోపు 
రము పూర్తిగా గాకున్నను కనీఎము పువాదుల వరకయినను నిర్మింప 
విడి యుండుననుటలో నెట్టి సంకోచము లేదు. ఈ శాసనములన్నియు 
నుత్తర దిశా ప్రాకారమున నుండి ప్రాకారపుగోడ మందమువే( గొంత 
భాగము కవ్చబడి యుజ్నవి. ఆ కారణముచే గోపురము. నిర్మాణ 
మయిన తరువాత చాలకాలము పరక [పాకారము కట్టబడి యుండ 
లేదని నిర్ణయము చేయవచ్చును. 


విమాన (పవక్షీణము 


ఈ ప్రాకారమునకు లోపల, లోపలి గోపురముసుదాటిన యనం 
తరము సాలుగువై పులనున్న 'పదక్షిణమునే విమాన (ఎదక్షీణమను 
"పేరుతో. బిలిచెదరు. నాలుగు వైపుల దీర్చ చతురముగలిగి తోలఒలి 
గోపురప్ప రెండవ [పాకారము ననుసంధించుకొని సన్నిధి నావరించు 
కొనిన మొదటి ప్రాకారమునకు మధ్యగలిగినట్టి (ప్రదేశము విమాన 
(ప్రదక్షిణముగా( జేర్కొన6 బడినది. లోపలిగోపురపు ద్వా”మున 
శెదురుగా బనవచ్చు మంటపమే తిరుమామణి మంటపము లేక ముఖ 
మంటపముగా బేర్కొనంబడుచున్నది. ఈ మంటపము వైశాల్యము 
18" లు చతురముగల్లి రది 

(శ్రీవారి సన్నిధి; ఆవరిఎచి, విమాన ప్రదక్షిణము ననుస ధించు 
కొనిపెక్కురాతి చెక్కడములు, మంటపములు, చిన్న చిన్న దేవతల 
సన్నిధులు గలవు. వీని యన్నింటిచే సవారి సన్నిధి నావరించిన పప్రదక్షి 


164 తిరుపతి చరిత్రము 


ణప్ప శో మొదట్నిపాకారప్కు స్టలముకంచె. మిక్కిలి తక్కువయై 
యున్నది, 


ఆంగ్యపదక్షిణము 


ఈ ద్వితీయావరణములోనే భక్తులు శ్రీవారి సన్నిధిలో, ఈ 
'ప్రాకారమునందు లేక విమానప్రదకీణ మార్గమందు ఆంగ ప్రదక్షిణము 
చేయుదురు. అత్యంత క్లిష్టపరిస్థితిలోగల నూనవులు శారీరక మాన 
సిక వ్యాధులు పొడసూపిన సమభుములో కరుణాస్వరూపుడయిన 
శ్రీవేంక పేశ్వరుని పార్ధింతురు. వారా కష్ట పరిస్థితిని శ్రీవారి యను 
గహముచే. దొలంగంజేసకొన్న యనంతరము స్వస్థతినొంది, తిరుమల 
(ఖ్రీవారి కొండకుచేరి అతి పవ్మితవంతమగు శ్రీస్వామి పుష్కరిణిలో 
స్నానమొనర్హురు. ఆ తడిగుడ్డలతోనే (శ్రీవారి ఆలయముసకుచేరి 
లోపలి గోప్పరపు లోపల మధ్యా భాగమునుండి సాగిలపడి దొర్లుచు 
యొక్కుచు దెివాలయము చుటును గోవిందనా.. స్యైరణముతో 
మనో వొక్కాయములచే శ్రీవారిని న్మరించుచు 'పదక్షిణముచేయుదురు. 

దీనినే అంగ ప్రదక్షీణమని పిలచెదరు. ఈ ప్రఓక్షిణములో సీ భక్తుని 
యొక్క సర్వాంగములు విమాన ,[పదక్షిణములోస పవితతి స్థలమును 
తాకును, ఇట్లుచేయు భక్తునకు వారి బంధువులలొ నొకరు సాయముగా 
నుండి మూలఅందు సరియగు దక్షిణము జరుగునట్లు తోడ్పడుదురు. 


ఇప్పుడు రెండవ ప్రాకారము ననుసంధించియున్న విశేషము 
లను గుటించి తెలిసికొన యత్నింతము. 
శ్రీ వరదరాజస్వామివారి ఆలయము. 


ఈ ఆలయములోపలి గోపురమునుండి లోపలిభాగమున దక్షిణ 
ముగా నేడడుగుల దూరములో తూర్పు ప్రాకారపు గోడననుబంధించి 
£' ఆడుగులదూరములతో యున్నది. ఇది 20" పొడవుతోను 15" వెడల్చు 


8వ అధ్యాయము 2-వ భాగము 165 


తోను నిర్మింపంబడినట్టి చిన్న దేవాలయము, ఇది (శ్రీవరదరాజస్వామి 
వారి సన్నిధి అంగ ప్రదక్షిణమునదస్ప శ్రీవారిని సేవించు భక్తులు 
ఈ ఆలరపమున. చుట్టియే వెళ్లవలెను. 


ఈ ఆల నుప్పటుత్తర కుడ్యముపయినున్న శాసనమువలన శ్రీ 
రంగనాథ ,యాదవరాయని 18వ సంవత్స క్రీ.శ. 184.55 పరిపాలనా 
శాలమునకుముందే యిది నిర్మింపంబడియుండెనవి తెలియుచున్నది. 
మాలిక్‌ కాఫరు దండయాతత్రనుద్దేశించి దానిని తప్పించుకొను న, ధైళ 
ముతో కంచిలోని శ్రీ వరదరాజస్వామిని గూడనిట ప్రతిష్టింప నుర్జేశించి 
యుందురు. కౌని యిది జరిగినట్లుగా మనకెట్టి యాధారములున లేవు. 
ఆలయమునకు దక్షీణముగా నాగ్నేయమునుండి (ప్రారంభమయి వంట 
శాలగలదు. ఇది 21' ల ఎత్తుగఅ పునాది పయి 81" (88 వై శల్య 
ముతో నున్నది. ప్రతిదెనమున నివేదనమునకగు అన్ని అన్నపసాద 
ములు ఇటనే ళయాథు చేయబడును. క్రొత్త మట్టికుండలు మ్యాతమే 
ఫతిరోజు యిట నుఎయోగింతురు. ఒకసారి యుపయోగి.పఐడిన 
మృత్సాత్రలు తింగి యుపయోగింపబడవు, వీనిని నిత్యముగా సరఫరా 
యొనర్నుటకు "కమర స్వరూపము " నకు వాక్కు దారుండగు మిరాశి 
దారుగలండు. అడవినుండి నిత్యము వంటచెజకును సరఫరాచేయుటకు 
నొక మిగాశిదాద (డు గలడు. నేడు మాత్రము (ప్రభుత్వపుటడవ్వలనుండి 
దేవస్థామువారు చేసికొనెడి యొస్పందము నసుసరించి యీ పంటచెఅకు 
సరఫరా జరుగుచున్నది. ఇది (ప్రభుత్వపుటటవీకాఖవారి పర్యవేక్షక. ద 
జరుగును. ఇచట పంటశాలల్లో బాగుగా లోపలిభాగమునందు ఒక చిన్న 
ఆలయమున్నవి. ఈ ఆలయములోని దేవేరి వంటశాలా పర్యవేశణమున 
కధినేతృత్వమును వహించును. ఈమెను "మాడ పులినాచ్చియార్‌” 
ఆను సపేరుతోబిలిచెదరు. ఈమెయే వకుళమాలికయని చెప్పుదురు. 
శ్రీ కృష్ణావతాగములో నీమె యశోదయందురు. శ్రీవారు కొండపయి 
వెలసినప్పడు పద్మావతితో 'వివావామునకను సంధానము చేసిసదీమెయే. 


188 తిరుపతి చరితము 


శ్రీవారు శిలారూపము దాల్చినపుడు ఈమె మాలమై (శ్రీవారిలో లీన 
మయిన దశ పురాణములు చెప్పుచున్నపి. ఈ పంటశాలకు ముందు 
భాగమున మంటపము నానుకొని పశ్చిమదిశగా “బంగారు బావి” 
గలదు ఇది చాల పవ్నితవంతమయిన బావిగా భావింతురు, ఈ బాఎ 
నుండియే దేవాాయమునకు వలయుతీర్థము వంటళశాలకు(గావలసిన తీర్థ 
మును [గహింతురు. ఈ బావి యీ వైపున నుండుటయు ఆగమశాస్త్ర 
విహితమైనది. ఈ బావిని 'రంగదాను” అను భక్తుండు (తవ్వించెనని 
మైతిహ్యాము. 


ఈ మంటపము వంటళాలన౦డి సాగి దక్షీణమునుండి పడ 
మరకు తిరుగును. ఒక వైపున నీ నడవ రెండవ [వికారముకోడను 
రెండవవై పు రాతిస్త్రంభములచేతను నిర్మాణము చేయబడినది. ఈ 
మంటపములో రెండువరుసల స్తంభములున్నవి. ఈ నడవ వెడల్పు 
15" లు. (ప్రాకారపుగోడనుండి ?" దూరములో మరియొక స్తంభముల 
వరుసయున్నది. 


ర్‌ ల్యాణమంటపము 


పడమటదిశనుగల నడవను ఒక పెద్ద మ౭ంటవముగామలచిరి, 
ఈ మంటపఎం 80 ఏ(886'లు కొలకలు గలిగి కలా[శమంటపముగా 
రూపొందినది. దీని నిర్మాణకాలము నూహింపవలయు "గాని ఆధారము 
గానము. 18వ శతాబ్దాంతమున నిది నిద్మాణమయినట్లుగా నూహింప 
వచ్చును తిరుమలరాయ మంఒపమునగల శిల్బరచనయే యిందును 
గానవచ్చును. ఈ మంటస స్తంఫిములు ఆత్యుత్తమ శిలాసంపద 
చేతను, శిల్పకళచేతను (పసిద్ధమయినవి. ఈ మంటపము పైకప్పు 
మధ్యభాగము చక్కటి చిక్కని చెక్కడపు కళానై పుళ్యమును వెలా 
ర్చుచు చూపరుల హృదయమున యానాటి కళాపోషకు? పారి లౌకిక 
దృష్టిని, కళాత్మక హృదయమును నిరూపిందును. దీనికిం బశ్చిమపు 


8వ ఆధ్యాయము 2వ భాగము 1867 


దిశను నొక ఆలయమున్నద్ధి. ఆది పరిమాణములో నతిచిన్నది. దీని 
కొక మంటపము చుట్టియున్నది. ఇది యపురూపమని చెప్పనగును. 
న్తంభములన్నియు నతిమనోహరముగా( జెక్కంబడి శిల్చ సౌందర్య 
ముచే(, జూచువారల కన్నుల మోహింపంజేయును. ఈ యాలయమునకు 
వేనుక యాగశాలగలదు. దీనియందు [బహ్మోత్సవ దినములలోగు, 
నితరయుత్సవముల దినములలోను హోమాదులు జరుగును. ఇట 
కత్యాణోత్సవము జరుపబడుటచే దీనికి. గల్యాణమంటపమని పేరు 
కల్గినది. _యాత్రికులలో భక్ష్యుత్సాహముచేతను, (మొక్కు బడుల 
వలనను ఎవరయినను కల్యొణోత్సవము జకిపింప నిచ్చగించుకొన్నచో 
(శ్రీమలయప్ప స్వామివారిని, ఉత్సవదేవేరులను ఇటకు గొనివచ్చి వారి 
కోర్కె మేరకు. గల్యాణోత్సవము దేవస్థానమువారు అర్చకుల సాయ 
ముతో జరిపింతురు. ఈ యుత్సవమును భక్తుల రద్దీ యెక్కుడగుటతో 
నేడిక్కడ జరిపించుటలేదు. ఇది నేడు భక్తుల సౌకర్యార్థము ఠంగ 
(నాయక మంటపములో వేలాది భక్తజనుల సమక్షములో నిత్యము 
జరుపబడుచుస్నది. 


ఈ మంటసమున కల్యాణోత్సవమునకేగాక శ్రీవారి [బహో్కోత్సవ 
ములందును, అధ్యయనోత్సవములలోను ఎక్కువదినములు శ్రీవారి 
యుత్పవమూర్తులయిన మలయప్పస్వామివారు, దేవేరులగూడి యిట 
వేంచేయుదురు. ఆ దినములలో నిదివరకున్న ఆలయములో శీ స్వామి 
వారినుంచి, ముందున్న మంటపములో నలంకారములు, ఆస్థానములు 
జరిపెదరు. ధ్వజారోహణమునుండి మరల దీపావళినాటి ఆస్టానము 
జరుగు పర్యంతము [శ స్వామివారి ఉత్సవమూర్తులిట వేంచేసియుందురు* 
డి నెంబరుమాసములో అధ్యయనోత్సవ కాలమయిన 28 రోజుణ మరల 
నిట వేంచేసియుందుప. ఆ దినములలో నాస్టానోత్సవ మీ మంటపము 
లోనే జరుగును. 


168 తిరుపతి చరిత్రము 


సపడమటనడవ 


ఇది దక్షిణయమునగల నడవవలె దానితోంటోల్ప(దగినట్టిదే. కాని 
దానికం'పె నీది కొంత వెడల్పుతక్కువ. వాహనములనుంచుట కిట 
యనేక యేర్చాటులు జరిగినవి. కాని నేడీ వాహనములన్నియు రంగ 
మంటపమందే యేర్చాటు చేయబడినవి. అటనే కల్యాజోత్సవ మయి 
నంత, భక్తులు వాహనోత్సవములు జరుసనెంచుచో వారి సౌకర్యార్థమా 
యుత్సవములటనే జరుపబడుచున్నవి. _ ఒక చిన్నగదిలో తిరుమల 
నమూనా చిత్రములుగలవు. _ ఇట వాహనోత్సవమును గుటించి వివ 
రింపంబకును. భక్తుండెవరయినను గరిడోత్సవమును చేయించవలె 
నని భావించుచో, ఆ నిర్దిష్టదినమున వాహానముపయి స్వామినుంచి 
తిరువీధ్యున్సవము జరుప సాధ్యముగాకపోపచ్చును. ఆ సమయమున 
'ప్రదక్షిజమున వాహనముంచి స్వామి నలంకరింతురు. 'మేళము చేయ 
బడును. హారతిసమర్పజము జరుగును. భక్తునకొర వెండిబెత్తము 
నిచ్చి స్వామితోంగూడిన వాహనము చుట్టు సరి (ప్రదక్షిణములు చేయిం 
తురు. ఇపుడీ యుత్సవములన్నియు నిట జరుపబడక రంగమంటప 
మునందే జరుగుచున్నవి. వీధీ ఉత్సవములు థ క్రల"'అకు జరిగెడు 
సంప్రదాయము నేడు పాటింపంబడుటలేదు. ఈ నడవలో నేడు చతుర్వేద 
పారాయణము విత్యము వేదవిదులు జరుప్పచున్నారు. 


ఉత్తరపు నడవ. 


ఇకర దిశలనడవలకంట దీనికున్న (ప్రాధాన్యమెక్కుడు. 
పళ్చిమదిశాంత భాగమునగల నడవలో ఆధ్యాత్మిక జీవనాపరులు పారా 
(యణ (గంథములను పఠింతురు. మధ్వ మతస్తులు ఇట్టి సంప్రదాయ 
మును ప్రత్యేకముగా పాటించుటగాంచనగును. ఉత్తరపు నడవలో 
విమానపైభాగమున సరిగాదృష్టినిలిపినచో నట వమా 3వేంక పేళ్వరుని 
దర్శనమగును. - ఈ విషయమును దేవస్టానపుటధికొరులు భక్తుల 


రివ అధ్యాయము 2-వ భాగము 168 


(పయోజనముకొణకు ఆ (ప్రదేశమున వ్రాసిపెట్టినారు. ఉత్కరదిశా 
ప్రాకారమున చోళలకాల మందరి ఆతి |పాచీన శాసనముఎ సమగము 
లయినవి, శ్రీ కృష్ణదేవరాయల దానశాసనములను గాంచవచ్చును. 
ఇచట గల గదులలో దేవస్థానపు 'నేవకులు కొందరు పూర్వము నివ 
సించెడివాలు. నేడట్టి నివాసమునకు తగిన విధముగా నీ పదేశములేచు. 
ఇందులోసున్న యొకయరలో శ్రీ తాళ్లపాక ఆన్నమాచార్యస్వామివారి, 
వారి నంశజులచే రచింపబడిన ఒంకీర్త సలున్న రాగిరేకలు భద్రవలుపం 
బఐడీనవి. ఈ సంకీర్తనలన్నిటిలో (శ్రీవారి దివ్యమంగళ స్వరూపము 
వారి లీలలు కీర్తింపబడివవి. 


(శ్రీరామానుజ సన్నిధి 


దీని తదుపరియున్నది (శ్రీరామానుజుని సన్నిధి. వీరు 
గొప్ప వై స్ఞవాచార్యస్వామి. వీరి సన్నిధి ననుసంధించి ఒక ముఖ 
మంటపమున్నది. శ్రీ వై ష్తవు లందలు వీరి నర్చించి తీరమును శఠా 

0౬ జాణ థి 
రిని |గహింతురు. థీ ఆచార్యసా? మివారిక్‌ (ప్రత్యేకమయిన పూజ 
యెట్టిదియును లేదు. _ (శ్రీవారికి సమర్పింపబడు అన్న (ప్రసాదములలో 
ముందుగా కొంత భాగమ్‌ట నివేదనార్థము పంపంబడును. అనే పర్వ 
దినములందు గోష్టిలో శ్రీవారికి సమర్చింపంబడిన (ప్రసాదములు 
ఇట (శ్రీ వైష్ణవులకు పంచ. బడును. (శ్రీరాచూనుజులకు కొన్ని 
కొన్ని (ప్రత్యేక గౌరవములు, ఆయన ఈ దేవాలయములో చేసిన నేవా 
నహాయములకుగాను నేటికిని జరుపబడుచున్నవి. _ ఇతర దేవాలయ 
ములలో పూజా విధానము జరుపబడుచున్నను యిక్కడ ఏ బికర 
ఆచార్య పురుషునకు గాని ఆళ్వారలకగాను, (పవేశములేమి. శ్రీ 
రామానుజుని పొంచర్యాత్రాభిమాన మీ ఆలయములో నెట్టి ప్రాధాన్యము 
గొనక, న ఆలయ సాంపదాయమెన వె థానసాగమమునకే పట్టాభి 
ర్లు యు ట్‌ 

'షేకము చేయుట గమనింప దగినది. 


[70 తిరుపతి చరిత్రము 


శ్రీ నృసింహస్వామివారి ఆలయము 


భ్రీమద్రామానుజుల శ్రీ వరదరాజస్వామివార్ల ఆలయముల 
కంబ సది చాల కాలము తరువాత వచ్చినట్టిది. ఈ ఆలయమనమున్న 
ప్రదేశమున. బరిసరములనుబట్టి ఇది యేదో అవాంతర గరిస్థితిలో 
ఆతురతతో తరలించుకొని రాబడినట్టిదిగా. దోచును. ఈ విషయము 
తరువాత చర్చింపఃబడును. 


పడమటివై పునగల అరలలోనే పరిమళపు ఆర, చందనపు అరలు 
న్నవి. ఇందు నిత్యము శ్రీవారికి సమర్చింప బడెడు చందనము 
కొయ్యతో నరుగందీయంబడి (శ్రీవారికి సమర్ప్చింపంబడును. సరిమళప్పు 
ఆరలో నిత్యము (శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకార్థము వలయు 
పరిమళప్పు (ద్రవ్యములు, వారమున కొకసారి ప్రతి జ్యక్రవారము ఛశ్రీవా 
రికి జరుపు నభి షేకార్థము వలయు పరిమళ [ద్రవ్యములు పునుగు, 
జవాది, పచ్చ కర్పూరము, కుంకుమ పువ్వు, కస్తూరి. పసుపు, త్రైల 
ములు తశయారు చేయంబడి సమకూర్చంబడును. భక్రులెవ్వరై నను 
అభిషేక సేన నిర్వహించ దలంచినచో వారికి వేర్వేరు వెండి గిన్నె 
లలో నీ పరిమళ [ద్రవ్యము లీయంబడి విమాన (పదకిణము చేసిన 
యనంతరము గర్భగృహములోనికి గొంపోవబడును. ఆ తరువాత 
నీ గిన్నెలలోని పరిమళ (దవ్యములను వినియోగించి స్వామివారి యఖి 
'షేకమును (బారంభింతురు. ఈ నేవకు భక్తులు దానికి నియమించిన 
(ద్రవ్యమును చెల్లించవలెను. 


పవిత్రమయిన సణ్యారపు వస్తువులలో ((పసాదములలో) మనో 
హర మ [పళస్తి వహించినట్టిది. రాష్ట్రాధికారులు, ముఖ్యమంత్రులు 
దేళ ప్రధానులు, రాష్ట్రిసతి మొదలగు గొప్పవారుగాని, ఉన్నత పీఠాధి 
పతులుగాని విచ్చేసినప్పుడు వారి గౌరవార్థము దేవస్టానపు టధికారులు 
వెండి పన్తైరమందు చందనము, శ్రీపాదరేణువు, మనోహరము 


ఓవ అధ్యాయము 2=వ భాగము [171 


నుంచి యిత్తురు. ఇది మినుములు బాగుచేయబడి సేతితో వేగించి, 
చూర్ణము చేయబడి బెల్లముతో కలుపబడి బంతులువళె తయామచేయ 
ఐడెడు (ప్రసాదము. ఇతర మధుర ప్రసాదములు వాని వాని [పత్యే 
కతలతో నుండినసు ఈ గపసాఎము గొప్పతనము ,ప్రాచీనతదీని దేనని 
చెప్పనగును. 


ఆాాన్డిడిా 


8 వ అధ్యాయము 
శ.వ భాగము 


తిరుమల శ్రీవారి ఆలయము 
్రీవారిసన్నిధి 


ఈ యధ్యాయములోని యీ భాగములో నీ దిగువ బేర్కొన్న 


విషయములు వివరింప(బడును, 


|. 


శ్రీ 


అతి ప్రాచీనమగు శ్రీవారి ఆలయపు కుడ్యముల నావరించి శిల్ప 
చాతురీమహిమను. వెలయించు [కొత్తగోడలు గర్భగృహము 
నావరింవం జేసికొవి నిర్మించిన విషయము. 


=. వినూన నిర్మాణము - బంగారుపూత 


. మొదటిప్రాకోరపు గోడల సర్మూలనము. తతృలితముగా నప్పు 


రూపము, ఎత్యంఎ ఏలునలు గలిగిన శాసనముల వినాశనము. 
మొదట్సిపాకారపు గోడల పునర్నిర్మాణము, ప్రాంతశాసన ఇిద 
శిలలు ప్రాకొరపు లోపలివైపు గోడలనమర్చుట. 


'వ్రదక్షీణ పురోభాగమును “రామర్‌ మేడ" (రాములవారి మేడ) 
గదిగా మార్చుట. 


= మిగిలిన మూడువై పులనున్న (ప్రదక్షిణమును నిత్యోపయోగము 


లేక మూసయుంచుట, స్నపనమంటపకమును ఖజొనాగదిగా 
మార్చుట. డీవికి ముందుగా తిరుమామణి (ముఖ) మంట 
పమును నిర్మించుట. 


శ..వ అధ్యాయము 8వ భాగము 178 


$ గరుడాళ్వారు సన్నిధిని, ధ్వజ స్తంభమును, బలిపీఠమును ప్రాచీన 
స్టానములనుండి తప్పించి ఇపుడున్న (పదేశములకు మార్చుట. 


7. శ్రీరామానుజసన్నిధి, (శ్రీవరదరాజ శ్రీనరసింహసన్నిధులు. 


సత్యవిషయ సంపత్తి కాల గర్భమున నంతరించుట యన్నది 
లోకపురీతి. ఇంతేకాక పరిస్థితుల పప్రాబల్యమునకూడ కొన్ని సంప్ర 
దాయములుకూడగ పూర్తి గా లుప్తమగును. కావి సంప్రదాయములు 
కొన్ని తప్పని సరియగు నలవాట్లుగమారి వదలి వేయుటకు వీలు 
రేనంతటి శ క్రిని సంపాదించు కొనును. నేడే కాడు నాడును. ఉదాహర 
ఇణమునకు నొక సామాన్య మానవునకు శ్రీవారిని దర్శించి తన 
(మొక్కులను చెల్లించు. కొనుటలో నెంత శ్లేశమున్నదో తెలియని 
విషయముకాదు. అనుభవమునకురాని విషయమును కాదు. దీని 
కింకను చెప్పవచ్చును. పూర్వపు నిజాము రాజ్యములోని ఆర్థిక 
మంత్రియగు రాజారఘూత్తమావు అంతటి అధికారికూడ శ్రీవారిని 
దర్శించి తనకు(గావలసిస _మొక్కుబడులను, పూజలను జరిపేంచు 
కొనుటకు క్లైవు (ప్రభువు సహాయము పొందవలసిన వాడయ్యెను. 
పూజానంతరము లార్డ కై వునకు సందేశము పంపుచు సామాన్య 
మానవుడు శ్రీవారిని దర్శించుటలో కష్టమెట్ట్లు తగ్గించుకొన గలడన్న 
విషయమున పలుసూచనలు చేసియిండెను. 


ఆరోజులలోకూడ నేడున్న విధముననే భక్త్రజసులను అదుపు 
చేయుట యనునది దేవస్టానపుటుద్యోగులకు ఒక తీరని సమస్యగా 
పరిణమించెను. ఇది (క్రీ. శ. 1088 వ సంవత్స్పరమునాటి మాట, 
నేటికీ పరిస్థితి యిబ్బడి ముబ్బడి యయినది. ఈ భక్తజన సమూహ 
మును నాడు [క్రమ పద్ధతిలోనుంచుట కొక విచ్శితమయిన (ఉపయోగము 
జరిపెడువారు. వీరిని ఆదుపులోనుంచుటకు శ్రీవారి సన్నిధిలో నాడు 
దర్శనమయినంతనే బయటకు(దొల(గుటకుగాను ఒక లేడి చర్మముతో 


174 తిరుపతి చర్మితము 


తయారయిన పట్టా (360 వంటి దానితో నా భక్తుని సున్నితముగా? 
గొట్టుట జరిగెడిది. కాని యిది యొక విచ్శితమగు సంస్రదాయముగా 
మారి, రొను రాను నీ కాకించుట జరుగని భక్తుండు ీవారి గుర్తింపును 
తాను పొందలేదనెడు యభ్మిపాయమునకు వచ్చెడి పరిస్థితి యేర్చడినది. 
అధికారులు సన్నిధిలో భక్తుల రద్దీని తగ్గించుటకు, వారిని క్రమ పద్ద 
తిలో నుంచుటకు నుపయోగించెడి వస్తువున కెట్టి పాతినిధ్యము వచ్చెనో, 
ఎట్టి యభ్శిప్రాయమునకు( దావెసంగెనో దీనివలన పాఠకులు గమనింప 
గలరు. దీని తరువాత బాలభటసంఘములు పోలీసువాఎ రంగమున 
బ్రవేశించిరి. క్రీ. శ. [878 వ సంవత్సరము వచ్చువరకు కొండసయికి 
పోలీసువారిరాక నిష్షేధింపంబిడినది. కాని నేడీతడే తన పోలీసు దుస్తు 
అతో, టోపీతో శ్రీవారి సన్నిథీలో క్రమశిక్షణా నిర్వహణనెపముతో 
నధికారము సలుపుచున్నాండు ఆగమములన్నియు మానవుని పూర్వ 
దేహము ఊర్జ్వభాగమున (పైభాగమున) దుస్తులను భగవద్దర్శనము 
సమయమున నిషేధించినవి. ఈ రోజులలో భగవద్ధర్శనమునకు మనకు 
సాయపడువారు ఆచార్యపురుషులుగాక పోలీసు పురుషులని చెప్పుటలో 
నాశ్చర్యమునకుం దావృలేదు. నేడీ ఆగమస్యూశములను బాటించెడి భక్తు 
లెందరున్నారు ? చొక్కాాలులేని విధముగా శ్రీవారిని దర్శించుటకు 
సన్నిధిలో ప్రవేశించువారొక్కరై న నున్నారా? 


తిరుపతిలోకూడ నేటికిని యొక (ప్రబలమగు సంప్రదాయమున్నవీ. 
అక్కడ గంగమ్మజాతర (ప్రతి సంవత్సరము జరుగును. ఈమెను 
(గామదేవతగా౬ జెప్పుదురు. ఈ దేవతనర్చించెడి పూజారికి మతా 
దార్యునకున్న [ప్రాధాన్యమున్నది. ఈ జాతరదినములలో నీ పూజారి 
వీధివీధుల నొకచేత చీపురు, చేటపట్టుకొని తిరుగును, ఉదయసాయంత 
ములందు తిరుపతి వీధులలోని యిండ్రయందు తమ బిడ్డలతో తల్లులు 
ఈ పూజారిరాకకయి నిరీక్షీంతురు. ఆ పూజారి తన కడనున్న చీపురు 
చేటను ఆ పిల్లల తలపయినంటించును. ఇది తాకుటచే నా క్షుద్రదేవకా 


8వ అధ్యాయము $8-వ భాగము 175 


(పభావముగాని, (ప్రవేశముగాని ఆ బిడ్డల కుండదనియు, ఎట్టికీడును ఆ 
దేవతవలన వాటిల్లదని వారి విశ్వాసము. అట్టి ప్రాముఖ్యమును నేడు 
శ్రీవారి సన్నిధిలోని శఠారికిళూడ నిచ్చుటలేదని మన మచట పరిస్థితు 
లను గమనించినచో గహింపగలము, ఇ6కరబ్రకృతమునకు వత్తము. 


తిరుమల దేవాలయము యొక్క స్పష్టమయిన ఆకృతి అతి 
రహస్యముగనేయున్నది. సంప్రదాయములు, ఆచారములు, ఆకృతులకు 
సంబంధించిన వయియున్నను, వానిని గుణించి (పశ్నించుటకుగాని 
విచారించుటకుగాని ఎవరును సాహసింపరు. వంశపారంపర్యముగా 
వాలయముతో సంబంధముగలవారు, ఇతర దేవస్థాన పుటుద్యోగులు, 
అతిసమీసమగు సంబంధముగలహరు గూడ నీ ఏసయమును 
గుర్తించియుండటోరు. దేవాలయ సంయపదాయములు నేడున్న సంప 
దాయములకు సంబంధించిన వానిని ఆలయ కుడ్యములపయినగల 
శాసనములను బట్టియు, సన్నిధిలోని ఆకృతుల కొలంలనుబట్టియ 
ఈ వివరములు (గ్రహింపనగును. గణిత సంబంధమయిన నిర్దుష్టప్ప 
టంకెల కొలతలు మన మూహింపలేము. ఈ కొలతలు దేవాలయము 
నిత్యవిధుల కాటంకము గల్గింపకుండ గహించుటకు వీలయినట్లివిగావు. 
మరికొన్నిటిని అతిపవ్మితమంతములుగా మనము భావించుచున్నందున 
మరియొక వైపున వీనికొలతలను [గహించుటయున్నది అపచారమే 
యగును. శ్ర వారిని కొలుచుటకుగాను పేపుగాని, దారమునుగాని బట్టి 
యామూఃర్తి ఒడ్డు పొడవులను ఎవరుకొలతవేయ సాహసించును? 
[ధువబేరము ననముసరించియే దేవాలయాకృతి విమా చకృతియు నెలకొని 
యున్నవి. 


గర్భగ్భృహము ముఖమంటపములుద్రై సైరాక ఫ్థతులు 


[ష్మపథమముగా మనము తెలిసికొనవలసిన సంగతి శ్రవారి 
గర్భగృ్భృహము, దాని ననునంధించియున్న ముఖమంటపము ద్వైరా 


[78 తిరుపతి చర్మిత్రము 


కృతి యనువిషయము. _ రెండుస్పష్టమయిన వేర్వేరు గోడలీ గర్భ 
గృహము దాని ననుసంధించిన ముఖమంటపములకున్నవి. ఇందు 
లోపలి గోడలు ప్రాచీనములు. వీని నావరించి వెలుపలకు శిల్చకళా 
మయ మయిన [కొత్తగోడలు నిర్మించబడినవి. లోపలిగోడలకు 
వెలుపలి గోడలకు బహుళః మధ్య భాళీస్థలముండి యుండనగును. 
ఉన్నచోది చాల తక్కువ స్థలముగా నుండును. ఇది యంకర్మండ 
లముగా నగును. విమానము క్రొ త్తగోడల నాధారవుగా గొనియే 
అనగా గర్భగృహము వెలుపలి గోడలనసుసరింఎయే [క్రీ . 124160 
సంవత్సరముల నడుమ నిర్మించబడినది. [పాచీనకుడ్యములపయి 
(కీ. ఈ. 0801018 [పాంతముల నడుమ వేవుబడిన తమిళ శాసన 
ములు గనీసము నాలుగై ననుండవలయును. ప్రాంతగోడిం నావరించి 
(కొత్తగోడల నిర్మాణము జరుగు సమయములో ఈ శా.నముల 
నకళ్ళను (వాయించిరి. ప్రాచీనాలయమునకొక ,పఎక్షీిణముండెడిది. 
దాని నావరించి యొక [పాకారముకూడ సుండెడిని. ఆ ప్రదక్షణము 
లోనే నడవలో నిత్యము సాయంటంము 20 నూనె దీపములు వెలిగింప 
బడుటకుగాను (వ్రాసిన దొానశాసనములున్నవి. ఆ తరువాత గర్భగృపహపు 
గోడలు సపెంపుచేసి కొత్ర౨ నిర్మించుటకుగాను తప్పని సంగా నా 
ప్రాచీన ప్రాకార కుడ్యములు ప్రదక్షిణము వెడల్పు చేయుట వొరకయి 
విర్మూలింపవిడెను. ఈ (ప్రాకారములు నిర్మూలము చేయుటలో పని 
వాండ్రు, అధికారులు జూపిన నిర్హత్య భావముచేత అ గోడలపయి 
చోళుఎ, వారి రాజ ప్రతినిధులు వారి అనుయాయులు వాయించిన 
పెక్కు దానశాసనములు సమూలముగా నాశ మొనర్పబడి కాలగర్భములో 
కలిశపోయినవి కొత్తప్రాకారపుగోడలు ఈ కొత్తగా కట్టిన గర్భ 
గృహమునకు నిర్మింపబడినవి. ఆ ప్రాకారపు గోడల లోపలి భాగమున 
ఆ (పాచీన శాసనములను, అసమ్మగములయినవి, ఛ్నిదమయిన వానిని 
-'మరించిశిమన్న సంతృప్తితో నాటి యధికొరులు, శిల్పులుగూడ 
తృ ప్తిదిడి చేళులుగడిగికొనిరి. పపాకారప్ప బాహ్యముఖములు గర్భ 


8వ ఆధ్యాయము 8వ భాగము 177 


గృహము పాంతగోడలనుండి తీసిననాలుగు శాసనములు తప్ప ఇం కెట్టి 
శాసనములుబేక వట్టిపోయిన రితిగానున్నవి. 


సుందర పాండ్యుండు పాండ్యరాజు. ఆయన రాజ (ప్రతినిధులలో 
మిక్కిలి [పసిద్ధిగన్నవాండు వీరనరసింగ యాదవరాయలనువాండు. 
ఈయన ఆదేశపు [పాంతీయ పాంకుండు. ఈ గర్భగృ్భృహము, ముఖ 
మంటసము, ప్రాకారముల పునర్నిర్మాణములో మిగుల శ్రద్ధ వహిం 
చినవాండు.  ఈకండు రాజప్రతినిధినుండి తన్నుతాను రాజుగా( 
(బకటించుకొనిన ధైర్యశాలి. తనను బంగారముతో తులాభారమును 
గావించుకొని యా బంగారముతో శ్రీవారి విమాననును మేరు శిఖర 
మున కెనయగు దానిగా రూపొందించినట్లు పూర్వపుటధ్యాయములలో 
గ్రహించితిమి. అనగా నీవిమానము నిర్మింపంబడిన యనంతరము 
ఈయన బంగారపుంబూత వేయబడిన రాగిరేకులను విమానమునకు 
కాసడము. వేయించినట్లు తెలియుచున్నది. క్రీ. ళ. 1202 ఈయన 
ప్రభువగు సుందరపాండ్యుడే బంగారముపూత వేయబడిన శిఖరమును 
విమానమున నుంచెను. [కొత్తగా నిర్మాణమయిన మొదటి (ప్రదక్షిణము 
కొన్నియేళ్ళవరకుపయోగములోనుండి తదుపరి ప్రజల యుపయోగారము 
నిషేధింపజడి మూయబడినది. తూర్చువై పునగూడ కుడ్యనిర్మాణము 
చేపట్టబడినది. ఇది ముఖమంటపమునకు ముందుభాగము. దక్షిణ 
కుడ్యమునగల 'రెండుశాసనములనుబట్టి ఈ మాయబడుటయను కార్య 
క్రమము క్రీ. శ. 1265-1285 సంవత్సరముల నడుమ జరిగియుండెనని 
యూహకలుగును. ఇంక మిగిలిన దక్షిణ పళ్చిమోత్తర భాగములుగల 
ప్రదక్షిణము ముక్కోటి (పదక్షిణముగా బిలువంబడుచున్నది. ఉత్తర 
దక్షిణ దిశలలో ఛూర్చువై పునకు రెండుద్వారములనుంచి ముక్కోటి 
ఏకాదశి ముక్కోటి ద్వాదశీదినములు రెండు రోజులును భ క్తులకొణకు 
తెటచియుంతురు. మిగిలిన సంవత్సరకాలమంతయును మూసియే 
యుండును. 


178 తిరుపతి చరితము 


ఈ (పదకిణముయొక్క విస్తృతి అన్ని వైపుల సమమైనది 
కాదు. ఉత్తరభాగమునగల వెడల్పు పశ్చిమ దక్షిణముల వై పుకంె 
ఎక్కువ వెడల్పుగలిగినది.  ఉఊత్తరభాగమునగల మధ్య వరస స్తంభ 
ముల యనికినిబట్టి యీ మార్పు ఆకస్మిక సరిణూమ హేతువుగా నిశ్చ 
యింపవచ్చును. ఈ ఉ త్తళప్పవై పుననే గర్భగృహమునుండి వెలుపలకు 
సీరువెడలుటకు 8" మందముగల రాతితో నిర్మాణమైన గోముఖము 
కలదు. ఇది పూర్వము మూసియేయుండి. నీరు వెలుసలికిరాక ఎత్తి 
పోసికొనపలసిన యవస్థయర్చకస్వాములకు గలిగెడిది, కాని కొద్ది 
సంవత్సరముల [క్రింద ఈ గోముఖముపయోగములోనికి వచ్చి శ్రీవారి 
సన్నిధిలోని. అభిషేక తీరము యితర విధములయిన నీరు ఈ గోముఖము 
నుండి వెడలుచున్నది. ఈ తీర్ధము శ్రీస్వామి పుష్కరిణిలోనికి వెడలు 
టకు దేవస్థానము అధికారులు సదుపాయముచేసియున్నారు. 


పశ్చిమ దక్షిణపు [పొకారపుగోడలు శిల్చి యులిబారి పడకుండ 
180 సంవత్సరములు అనగా కీ శ, 1250 నుండి 18800 వరకు 
నిలబిడగల్లినవి. అశ్హే ఉత్తరపు ప్రాకారపు గోడకూడ క్రీ.శ, 1416వ 
సంవత్సరమువరకు నెట్టి శాసనముగాని వ్రాయబడినదికాలేదు,. ఈ 
కాలములోనే విజయనగరరాజులు, వారి ప్రతినిధులు, వారి 'నేనాధి 
పతులు వ్రాయించి యిచ్చిన దానశాసనములు రెండు గోపురప్పు గోడల 
మూలలలోను, చిన్న అఆళయముల పయినను వ్రాయబడినవి. ఈ 
విధానమునకు(గారణములణ మనమూహించి వివరించవలసి యున్నది. 
దేవాలయమును మార్చుచేసిన విధానములో స్నపనమంటపమును నిధి 
గృవాముగా మార్చుట యొకటి. ఈ స్నపన మంటసము తరువాత 
కట్టబడిన క్రొత్తమంటపము తిరుమామణి మంటపము పేరుతో పిలున 
దిడుచున్నదాని నిర్మాణము, ధ్వజ_స్తంభము మొదలయినవాని స్టాన 
ముల నుండి వానిని వేరుచేసి మరియొకచోటు యేర్చాటు చేయువిషయ 
ములను మనము తెలిసికొనవలసియున్నది. 


శీఎవ అధ్యాయము 8-వ "భాగము 170 
శ్రీవారి ఆలయము ద్ర్వ్యైరాకృతి 


ప్రాచీనాలయపునేల కొలతలు, నవీనాలయపు కొలతలను మన 
మిట గమనింపవలయును. 


గర్భ గృహముయొక్క గోడలమందము ' 2" లు, శిల్చకారుని 
పరిభాషలో నిది పంచహ న్ష్మపమాణము. గర్భాలయము లోపలిభాగము 
120" లు చతురము కలిగియున్నది. ఇది నవహ_స్త్షపమాణము, 
ఆగమము లందీయబడిన కొలతల (ప్రకారమిది ఆధిక తమ (ప్రమాణ 
ముగా. జెన్నవలెను, ఇది యాయాలయములో ననుసరించుటకు శ్రీవారి 
(ధ్రువమ్పూర్హి మిక్కిలి ఎత్తగుటయే కౌరణము,. గర్భాలయము లోవలి 
వై శాల్యమును, కట్టబ డెడి విమానము మూలకొలతల ననుసరించి 
గర్భాలయముయొక్క_ గోడలమందచము స్థిరపణుపంణడును. ఈ 
మందము అట దొజకు రాతి వైశిష్ట్రమునుబట్టికూడ మారుచుండును, 
శిల్సి ప్రతిభ, శిల్చియూహా శాలితకుంగూడ నిందుప్రాధాన్య మీయ 
వలయును. వీనియన్నింటి యాధారముపైననే దేవాలయము గోడల 
మందమును నిర్ణయింపబడును. ఇది సామాన్యముగా ] లేక సగమురి 
డును. ఇతరములగు సంబంధము లిట్లుండును. శ్రే శ్ర, శతు త్య మొద 
లగు భాగములు. దీనికి వైభానశాగమ శళాస్త్ర్యగ్రంథభమగు మరీచి విమా 
నార్నన శల్చములో 


“విమానవిస్తారమ్‌ (తిచతుష్సంచ స్నప్త నవై కాదళభాగం | 
కృత్వా, యథా(క్రమేణ, ఏక,ద్వి, త్రి, చతుష్పంద షడంశం 
గర్భగ్భహ విస్తారమ్‌, అనియున్నది. 


అనగా విమానము కట్టుభాగమును శీ4 5,7,9, 11 భాగ 
ములుగా విభజించి అందక్రమముగా 12, 84,56 భాగములు 
గర్భాలయ వై శాల్యముండనగునని దీని కాత్సర్యము, దీనిలో శే భాగ 
మును శల్చియమరించుట యనునది యాతనిపని నై పుణ్యము లేని 


180 తిరుపతి చరిత్రము 


తనమును, అక్కడ వస్తుసదుపాయము లేమిని విశదీకరించును. కాని 
సామాన్యముగా నిది శ గా నుండి సర్వాంగీకారముగా నున్న పద్ధతి 
యగుచున్నది. (ప్రాచీనపు గోడలపయి విమానమున్నదనీ 
యూహించుచో, శ్రీవారి ఆలయపు విమానపు మూలకొలతలు 
(2012900129) 824చతురపు అడుగులు. ఇప్పుడు విమానముయొ క్త 
ప్రతివెపు మూల కొలతలు 18 లుండియుండును. దీనివలన గోడల 
మందము 21" లుగాని 81కి” లు గాని యగుచున్నది. దీనికి. గావలసిన 
యసలు మందము £ హృస్తములకంటె తక్కువ ,వమాణమేయయి 
యున్నది. ఇది శాస్త్రాంగీకారము. శిల్చి £ హస్తముల ప్రమాణమును 
గోడలమందముగా పెట్ట దలంచియుండవచ్చును. మొత్తము గోడల 
మందము 7/2"లు లేదా పంచవాస్త (ప్రమాణముకంపటె కొంత 
యెక్కువగాని యుండును. గర్భగృహమునకు రెండు గోడలు ఒక 
దాని నావరించి మరియొకటి యున్నదనుట స్పష్టమే. ఇందు లోపలి 
గోడలమందము 2 హ్తములకంపె కొంత తక్కువగా నున్నది. 
వెలుపలిగోడల మందము 8 హస్తములకంఠ కొంత యెక్కువగా 
నున్నది. లెక్కల (పకారము 4 లు మందము లేదా 14 హస్తముల 
(ప్రమాణము గల్గిన గోడలమందము విమానమునకు మిక్కిలి రక్షణను 
కలుగజేయునన్న విషయము స్పష్టమగుచున్నది. పంచహ_సృముల 
మందము ఈ రెండు గోడల మందమగునట్లు విర్మించుటలో శిల్చి మిగుల 
తద్ధ వహించి ఈ రెండవగోడను కేవలము 6" అంతర్మండలమును వదలి 
దగ్గరకు తీసికొనివచ్చుటలో కృతకృత్యుండు కాంగలిగియుండును. ఈ 
విషయమే తి. తి. దేవస్థానముల శాసనసంపుటిలోని ! వాల్యూములోని 
88 వ శాసనము స్పష్టపజచుచున్నది. “కోయిల్‌ ఆళ్వార్‌" అను 
తమిళ పదము [ప్రాచీనాలయమునకు వాడబడినది రెండవయాక్ళతికి 
అనగా వేరుగా ననుసంధింపంబడిన గోడలకు వాడబడిన పదము 
“కోయిలాళ్య్వార్కుకోయిల్‌ * అనగా ప్రాచీనాలయమునకు ఏర్పాటు 


8-వ అధ్యాయము $_వ భాగము 181 


కాబడీన ఆలయమని యర్థము వచ్చుచున్నది. ఈ యూహయే నిజ 
మగుచో రెండవ ఆలయము గోడలు నిర్మాణము కానంతవరకు విమా 
నము నిర్మాణము జరిగియుండలేదని చెప్పవచ్చును. ఈ కాలమును 
1244, 1250.-1282 వ సంవత్సరమునడుమ జరిగిన నిర్మాణము. ర8డన 
సారి గోడల నిర్మాణము చేయటలో [ప్రాచీనాలయ (ప్రతిపత్తి కెట్టి 
భంగము కలుగజేయబడలేదు. ఆ పప్రాచీనాలయము దేవతానిర్మాణమని 
అతి పవిత్రవంతమయినదని తలంచుటయే దీనికి. గారణము. 


జీర్లోద్ధారము యొక్క ప్రధానోద్ధేశము. 


పతిభావంతులయిన శిల్పులు దేవతావిగహములను రూపొందిం 
తురు అంతకంటె నత్యంతసుందరములగు దేవాలయములును నేర్ప 
రులగు శిల్చులచే నిర్మాణము చేయబడును. ఇట్టి మానుషములయిన 
ఆలయములు దేశమందెల్లెడలగలవు. _ కాని తిరుమల (శ్రీవారిమూ్తి 
విషయమిందులకు భిన్నము. ఏ మానవుని చేతను ఈమూర్తి స్వరూ 
పము చెక్క(బడలేదు. (శ్రీవారిది స్వయంవ్యక్త స్వరూపము, అత్యంత 
పవిత్రమును, సర్వపాప దహన స్వరూపముగా. (బ్రసిద్ధి కెక్కి న వేంక 
టాద్రిపైన యదృళ్యముగా నల్పమగు జేవాలయములో నున్నవారు 
థ్రీ వేంక'పేశ్వర స్వామి. ఇంతయ్యునీమూర్తి మహనీయులచే 
నాకర్షి తమయ్యెను. ప్రాత దేవాలయపు గోడలపైగల యతి ప్రాచీన 
శాసనములచే దీని పావిత్యమును, ప్రాచీనతను సీర్ణయింప వచ్చును. 
నిజమునకీమూడు వైపులనున్న గోడలెట్టి శిల్పకళాప్రావీణ్యమును సంత 
రించుకొనియుండలేదు. అతిసామాన్యముగా నున్నట్టి కుడ్యములు, 
దీని పయి, ప్రారంభములో నెట్టివిమానమును నుండి యుండదు. 
క్రీ +. 1262 వ సంవత్సరము కాలమువరకు శాసనములలో నీ విమాన 
(పస క్తి చేరియండలేదు. ఈ సంవత్సరములో నే సాండ్యరాజగు సుందర 
పాండ్య మహారాజు విమానముసె, కనక కలశమును (ఇంగారు 


109 తిరుపతి చరిత్రము 


శిఖరమును) స్థాపించెను. యాదవరాయలనంశ మీయాలయమున 
మితముగా నభిమానించినది. వీరిలో (శ్రీవీరనరసింగ యాదవరాయల 
యభిమాన మింతింత యనం'నిది. ఈత6డు సామాన్య రాజ (ప్రతినిధి 
పదవినుండి స్వయముగా రాజయి తనహృదయమునే (శ్రీవారి పాదముల 
చెంతనుంచి తన పళిష్టా వై శష్ట్రమునక తగిన విధమున నాలయమును 
పునర్నిర్మాణము గావించెను. తానేగాక తనరాణియును, ఆధ్యాత్మిక 
జీవిత సోపానముల నధిగమించి స్వామివారి యనేకనేవల కొజకం 
పై6డిపల్లి (గ్రామమును దానముగా సమర్పించెను.  రథనిర్మాణమును 
బంగారుపూత కలశమును తయారు చేయించెను. ఇవి వారి వితరణ 
శీలమునకు (శ్రీవారిపయి వారికిగల మిక్కిలి భక్తి (ప్రపత్తుల కుపపత్తిగా 
నెంచవలసి యున్నది. శ్రీవారి నూతనాలయ నిర్మాణము తరువాత 
(శ్రీవారి అర్చకులు తామొక యపూర్వ గారవాదరమునకు. బాత్రుఅయి 
నట్లు భావించుకొనిరి. ఆగమ శాస్త్రాానుసారము ఆలయనిర్మాణము 
చేయించుట, విశేషించి వై భానసాగమమును రొజులు విశేషముగా నభిమా 
నించుట, కనీస దేవతల (పతిష్టాపనము జరిగించుట _- ఇవియన్నియు 
వీఠకియా సంతృప్తికి హేతువులుగా నూహింపవచ్చును. 


పాచీనములో నా రోజులలో నిత్యపూశా విధానము శ్రీవారికి 
నిర్వ ర్మించుటలో శ్రీ వైానస ఆర్బక స్వాములకే పప్రాతినిధ్యముగాని 
యితరులకెవ్వరికిని ఎట్టి 'ప్రాతినిధ్యము లేకుండెడిది. ఈ కాలమునకు 
తరువాత (క్రీ.శ. 1262) సుమారు 150 సంవత్సరములనాటికి శ్రీవారి 
ఆలయ పరిసరముఅలో జీయరు స్వాముల (బసక్రివచ్చినది. తమిళ 
(ప్రబంధ పారాయణములు నాడు పూజా సందర్భమున6. బఠింపంబడుట 
యన్నదిలేదు. ఇక్కడనేకాక మరెక్కడవ తిరుమఅలో నీ ప్రబంధ 
పారాయణమునకు స్థానము లేకుండెను. తిరుమంగై* ఆళ్వారు సన్నిధి 
తిరుపతిలో మొట్టమొదటగా [క్రీ ఈ. 1284 సంవక్సరములో నేర్చాటు 
చేయబడినది. ఇది ప్రత్యేక పతివత్తిగల దేవాలయమగుటతో తిరుమల 


8వ అధ్యాయము ఓవ భాగము 108 


స్థానిక సభవారే ధర్మకర్తృత్వమును నిర్వహించుట కంగీకరించిరి. 
దీనికి 50 సంవత్సరముల తరువాత అనగా కక్రీ.ళ. 1287 లో ఆళ్వారు 
తీరమునకు సమీపమున “' నమ్మాళ్వారుసన్నిధి ' నెలకొల్పబడినది. 


తీరుపతీలో కీ, శ. 1258 వ సంవత్సరములో [(బహోోత్సవ 
నందర్భముననే 'తిరుమోళి"* పారాయణము జరిగెడిది. నిత్యపూజా 
విధానములో తిరుమలనంబి కుటు బములోని సభ్యులలో నెవరో యొకరు 
పొల్గొని శ్రీవారికి మన్హపుష్పము (సంస్కృతము) పఠించెడివారు. 
ఇదియొక్కటియే వైష్ణవులు (శ్రీవారినేవలో పాల్గొనెడి పూజా 
కార్యక్రమము. వై థానసాగమముగాని, _ పాంచర్మ్శాకాగమముగాని, 
“శిలప్పదికారము "లో చెప్పంబిడినట్లుగా, శ్రీరంగములో క్రీ. శ, 7586 
సంవత్సరమునకీ సంప్రదాయముగానుండిన పూజావిధానమును తిరుమల 
్రీవారిఆలయములో ననుమోదించలేదు. సామూహిక వేదపఠనమును 
గుజించి, ఉత్సవ దినములలో పారాయణ మొనర్చుటనుగూర్చి [పాచీన 
శాసనములో నెచటను ఉదహారింపం బడలేదు. 15వ శతాబ్దపు పూర్వ 
భాగములో శ్రీ వీరప్రతాప పీరకృష్ణదేవరాయ మహారాజు 20 మంది 
మహాజనులను ఏర్పాటుచేసి ప్రతినెలకు ఇరువురను వంతులవారీగా 
ఈ నేవార్థమునియమించిరి. తిరుమలనంబి అనుయాయులు, 
ఆనందాక్వారు, దేవాలయపు ఆచార్య పురుషులుగా నుండుటచే వారు 
మాత్రమే అర్బకులతో సన్నిహితముగానుండి (శ్రీవారి నిత్యపూజలో 
సహాయకారులుగానుండిరి. ఈ కారణముచేతనే శ్రీవారి ఆలయ 
జీర్ణోద్దార కార్యక్రమములో చాలవరకు వై థానసాగమ విధానమే తన 
ప్రభావమును జూపినది. 


గర్భగ్భృహము _ జీర్ణోద్దార కార్యక్రమము 


తి, తి. దేవస్థానముల శాననపట్టీ | వ వాల్యూములో 88 వ శాసనము 
ననుసరించి ప్రాచీనాలయము “కోయిలాళ్వారు "గా పేర్కొనంబడి 


184 తిరుపతి చరిత్రము 


నట్లు తెలియుచున్నది. జీర్ణోద్ధార కార్యక్రమము కోయిలాళ్వారుకు 
దేవాలయనిర్మాణముగా౬ బేర్కొనంబిడినది. ఇది ఒక నూశ్నభావము, 
పాంతకొత్త గోడల నడుమ విరామ స్థలముండెనో, లేదో, తెలిసికొను 
టకు గావి, తెలిసికొన్నందులవల్ల వచ్చెడి పప్రయోజనముగాని 
మరేమియు మండటోదు. ఆలయ విమానమును గుజించి యది పాంత 
గోడల నాధారము చేసికొని కట్టింబిడినదో లేక (కొత్తగోడలు కట్టిన 
తరువాత వీరవరసింగరాయలచే వీ నిర్మాణము గావింపబడెనో శాసన 
ములలో తెలుపబడలేదు. విమానము మూలకొలతలు, ఎత్తుకొలతలు 
శ్రహంచివచో విమాన విర్మాణమును గుజించిన విర్దష్ట విషయములు 
తేద తెల్లముగును. 


1పాచీనదేవాలయమునకుగూడ నన్నీ వై పుల తూర్పునగాక నడవ 
యొకటి దించబడినది. ఆ నడవ మూయబడీగాని, మూయబడకగాని 
యుండనవచ్చుమ. విమానముపైనుండి కాని లేక పైకస్పునుండి కాని 
వర్షపునీరు గోడలకు (ప్రక్కగా (ప్రవహించుటవ కాలువయుండెడిది. 
కొత్త దేవాలయము విర్మింపనెంచి నపుడివి యన్నియును పూర్తిగా 
పగులగొట్టబడియుండును. [కొత్త దేవాలయ నిర్మాణసందర్భములో 
పాంతప్రాకారపు గోడలు పగులగొట్టింబడిన విషయమును గుజించిగాని 
ఎట్టి విస్పష్ట (ప్రకటనము చేసియుండలేదు. పొంత దేవాలయపు గోడల 
మీంద నుండెడి (ప్రాచీన శిలాశాసనము నమూనాలు వాయించి కొత్త 
దేవాలయపు గోడలు కట్టునపుకడు వానిని మొదటి ప్రాకారపు ఉత్తర 
కుడ్యము మీద్‌ చెక్కించినటుల తెణపుచున్న శాసనమున్నది. (పదక్షిణ 
ముతోకూడి పాతప్రాకారపు గోడ బిండినటులు అటగల యనేక తున 
కలు, నసమ్యగములు నగు శాసనములతో నిర్మాణము గావించిన [కొత్త 
పదక్షీణము లోపలి వైపు భాగమును గమనించినచో: దెలియును. 
కొత్త (పదకీణపు లోపలి ప్రాకారపు గోడలు ఉబ్బెత్తుగొనుండి, నున్నగా 
చెక్కబడని శిలలని మనము చూడగనే (గ్రహించ గలుగుదుము. ఇది 


8వ అధ్యాయము 8-వ భాగము 185 


శిల్చకళా నై పుణ్యమును (పదర్శించిన తావునుగాదు. కొత్తపపదకిణము 
దాని ,పాళాలముతోగూడ నిదియొక *“ఆలయమని" ఒకశాసనములో 
బేర్కొనంబడి నది. “కోయిల్‌ ఆళ్వారు "కు అనగా దేవాలయమునకే 
యిదీ దేవాలయమని శాసనములోనున్నది. మొదటి(ప్రదక్షిణము దేవా 
లయముగా భావించుట అసమంజసము. ఒకదేవాలయములో నొక 
విగహముంచుటయన్నది సామాన్యమగు విషయము. ఈ కొత్త 
(ప్రదక్షిణము మరికొన్ని విగహములను పూజార్థమై యుంచుటకుగాను. 
నిర్మించినట్లూహింపనగును. (కొత్తగర్భాలయమునకుగల వెలుపలి 
భాగము 'పెకప్పక్రిందగల పదక్షీిణపుటంతరాలమును మూసియుంచుట 
ఈ యూూసు బలపజచమును, దక్షిణపు 'పదక్షీణపుగోడ నిర్మాణప్రణొళిక, 
'పెంపుదలను గమనించినచో గోడమధ్యభాగమున నొక గూడువిర్మాణము 
చేయబడెనని తెలియును. ఇట్టి గూడులే పశ్చిమోటత్తర కుడ్యములందును 
గలవు. తూర్చువైపునను వాకిలికిదక్షిణముగా విట్టిగూడు నిర్మింపంబిడి 
యుండును. ఇది మందమగు గోడలచే. గల్బబడి తరువాత రాముల 
వారి మేడగా రూపొందుటకు హేతువయినిది. ఉత్తరదక్షిణ దిళలలో 
కట్టబడిన ఈ రెండు చిన్నగోడల పర్యవహానముగా (క్రొత్తప్రదక్షిణము 
నకు తూర్పుభాగముగా భాసించినది. దీనికి మరల గోడలుకట్టబడి తూర్పు 
1పదక్షిణము మూయంబడినది. _ ఇట్టి గూడులతో నేర్పాటుచేయబడిన 
(పదక్షిణపుగోడలుగల గర్భాలయములు పాంచరాత్రాగమ సమ్మతములు. 
వై వానసొగమమును వీనిని సమ్మతించినది. _ ఇవికాక దక్షణ పళ్ళ్చి 
మోత్తరపు మూలలందు పెన పేర్కొన్నవి గాక మరి మూడుగూడు 
లఅుండనగును. వీని యన్నింటియందును విగ్రహములనుంచుటయే 
లక్ష్యము. 'పెనుండి వర్షప్ప రపు చినుకులను కల్పిం తులికుగను అంత 
రాళశము పై భాగము చ్వాలత్యటి కొద్ది వెలుతురును పొజదేయ 
వీలొనంగుచు మిగిలినదంతయు మూయబిడినది. 


186 తిరుపతి చరిత్రము 
ఉత్తరప్పవైప్కుపదక్షిణము 

దక్షిణ దిశను, పళశ్చిమపు దిశనుగల పదకిణపు కొలతలకంపె 
ఉత్తరపువై పు ప్రదక్షిణపు వెడల్పు ఎక్కువ. ఇదియెందుకు ఎక్కువగా 
నుండునట్లు నీర్మీంపబడినదో మనమూహింపంజాలము. అన్ని దిశలలో 
పైకప్పు ఒకవైపు ప్రాకారపు గోడలపయికి గలదు. రెండవ వయిప్ప 
వర్తుళలాకారముగానున్న స్తంభముల పయిననున్న రాతి దూలము 
పయినావియున్నది. అతి చక్కని చెక్కడపు రాతితో నిర్మాణము 
చేయబడిన శ్రీవారి సన్నిధి గోడల వెలుపలి భాగము (ప్రక్కన నీ 
స్తంభములు, నీ దూలములెట్టి శిల్పకళారామణీయకతలేక వెల వెల 
బోవుచున్నవి. ఉత్తరపువైపు కస్పునకు వీనికితోడు మధ్యవరుసలో 
మరికొన్ని రాతి స్తంభములు పూర్వమున్నవానికి సహాయభూతముగా 
నుండుట కమర్చబడినవి. ఇని మొత్తము ? స్తంభములు వరుసగా 
నున్నవి. ఇవి పరిమాణములో మిగిలిన వానికంపె చిన్నవై, 
క్రిందయెక్తు సరిపడుటకు శగిన రాతి కట్టడప్పు దిమ్మెలు యేర్పాటు 
చేయబడినవి. ఈ కారణము చేతనే ఈ యుత్తరపువై పు (పదక్షీణము 
వెడల్పు సెంపుచేయుట, చివరలో నాకస్మికముగా జరిగిన యాలోచనా 
ఫలికమని చెప్పుటకు వీలొసంగుచున్నది. వరుసలోని స్తంభములు 
పరిమాణములో చిన్నవగుటతో నప్పటికి ఆ కొలతగల స్తంభములు 
నిర్మాణములో లేకుండియుండును. అప్పటికి యందుబాటులో నున్న 
వాని నీ పెంపుదలకు వినియోగించియుందురని యూహించవచ్చును. 


ఉత్తర దిశను 98 పొడవు గల గోముఖ నిర్మాణముగూడ 
యాౌకస్మికాలోచనా ఫలితమేయని చెప్పవలసియున్నది. గోముఖము 
గర్భగృహముయొక్క లోపలిభాగమును (ప్రదక్షిణముతో కలుపుచు 
ఆల్సమయిన పరిమాణము కలిగి లోపలినుండి యుపయోగింపంబడిన 
సీర, తదితర అనవసర పదార్థములు ఎట్టి అడ్డులేక వెడలనడిపెడి 
చిన్నకాలువగా రూసౌందుట దీని లక్ష్యము, 9 పొడవుగల రంధ్ర 


= వ అధ్యాయము $8-వ భాగము 187 


మును శ్రీవారి గర్భగృహము లోపలిరంధ్రమునుండి సుమారు 12. 
పొడవుగల రంధ్రముతో కలిపి తోయుఏ యాచరణలో నసాధ్యము. 
వియటనుండి యిట్టిది సాధ్యమేమోయని విచారించుచో 10" వెడల్పున్న 
పదక్షీణస్ప నడవయున్ననేగాని సాధ్యముగాని విషయమిది. లోపల 
అనలు స్థలము లేని విషయము చెప్పనే చెప్పుచున్నది. అడ్డుతగిలెడి 
బరువు పదార్థములను (ఉతోయవలెనన్నచో నదియసలే సాధ్యముకాదు, 
ఈ కారణముచేతనే నాడు గోముఖమును చివరి యభిప్రాయముగా 
మూసివేసియుందురు. ఇప్పుడు మాృాతమీ గోముఖము సక్రమముగా 
బనిచేయుచున్నది. తీర్థము లోపలినుండి నిరాటంకముగా బయటకు 
వచ్చుచున్నది. ఉత్తరపు పప్రదకీణపు నడవలో ప్రాచీనమున నా 
స్థానములు శ్రీవారి యుత్సవులకు నిర్వహించెడివారు. అకాలములోనే 
యితర మంటపములు అందు బాటులో నేర్చ్పలుపబడి యుండని 
కాళణముచే. దీనిని ఆస్టానములక వినియోగించెడివారు. స్నపన 
మంటపము కేనలము స్నపన విధికి మాత్రమే వినియోగింపంబడెడిది. 


మొదటి (ప్రదక్షిణము మూయబడుట 


మొదటి (పదక్షీణమెంత సాహసముతో, నెంతత్వరితముగా 
నిర్మింప(బడినదో అంతత్వరితముగనే మూయంబడినది. రాములవారి 
మేడ దడిణపుగోడకు దక్షిణముఖముగాగల రెండు శాససములను బట్టి 
క్రీశ. 12802 వ సంవత్సరమునకు( బూర్వమే అనగా సుందర పాండ్యుడు 
బంగారు శిఖర ప్రతిష్ట చేయించినకాలముననో ముఖ్యముగా వీరనరసింగ 
యాదవరాణలు (శీవారి ఆలయ విమానమునకు రాగిరేకులపయి బంగా 
రపు పూత పూయించినప్పుడో ఈ (ప్రదక్షిణము మూయబడి యుండునని 
తెలియచున్నది. ఈ రెండు శాసనములలో నొకటి విజయగండ గోపాలు6 
డను తెలుగు పల్లవ నై న్యాధిపతి వ్రాయించినది. ఈత6డును వీరనరసింగ 
యాదవరాయనివలె సుందర పాండ్యున కనుచరండు. (క్రీశ, 1250-1285 


188 తిరుపతి చరిత్రము 


('ప్రాంతములోనీయన రాజుగా నుండెను. కాని యాయన రాజకీయ 
జీవిత మీ కాలమునకుముందునుండియే  [ప్రారంభమయియుండును, 
ముక్కోటి (ప్రదక్షిణముగోడలపయి. కొన్ని ఛిద్రశాసనములున్నవని 
తెలిసికొంటిమి. వానిలోనీయన [కొతప్రాకారము, [కొత్తప్రాకారప్ప 
గోడలు కట్టకమునుపు కాలములోనే కొన్నిదానశాసనములు (వాయించి 
నట్లు తెలియుచున్నది. పైన చెప్పిన ెండుశాసనములలో నొకటి 
సమ[గ్రమయినది. ఇది రాములవారి మేడగలగోడ కట్టంబడిన తరువాత 
వ్రాయబడిన శాసనము. ఇది విజయగండ గోపాలుని వితరణ వై శాల్య 
మును వివరించిన శాసనము, (ప్రతిమనుష్యుడు ఆయనచేత మేలుపొందిన 
వొండేయన్న విషయమును, _అపొందిన ప్రతిమనుష్యుం డాతనికి 
మిక్కిలి కృతజ్ఞుండయినట్లు వాయబడియున్నది. రెండవ శాసన 
మసమ్యగము, ఛ్నిదము. ఇందు విజయగండ గోపాలునిరాణి * దేవరాళి' 
(శ్రీవారి ఆలయములో మూడు అఖిండదీపములు  వెలిగించుటకు 
గోవులను దానమిచ్చినట్లున్నది. ఇట్టి ఆసమ(గశాసనములు తరువాత 
కాలములో నొక (కొ త్తగోడపయి. భూడబడినచో ఈ శాసనము 
మరియొకచోటయుండి యిపుడున్న (ప్రదేశమునకు గొని రాబడియుండు 
నని యూహచేయుట సమంజసము, ఈ శాననము మొదటగా (క్రొత్త 
ప్రాకారపు దతీణజపుగోడపయి తూర్చుగోడ కలియు (ప్రదేశమున నుండ 
వలయును. రాములవారిమేడ నిర్మాణమునకయి ఆ గోడ పగులగొట్టం 
బడి రాళ్లుపెకలింపంబడియుండును. ఆతరువాత తీయబడిన రాళ్లను 
రాములవారిమేడ గోడ నిర్మాణములో నుపయోగించి యుందురు. 
ఈ శాసనమున్న శిల తీయబకుట, మరల నతికింపబడుటలో ఛిద్ర 
మయియుండును. దీని సారాంశము చెస్పంబోవునదే మన రాములవారి 
మేడ నిర్మాణకాలము. [కీ. శ, 1282. 1285 [పాంఠతము లోనయి 
యుండునని చెప్పుటయే. ఈ నిర్మాణ సందర్భములోనే ఉత్తర 
దక్షిణ (పాకారపుగోడల తూర్చువయిపు కొనభాగము పగులగొట్టబడి 
యుండును. ఈ నిర్మాణము పూరి ఆయిన తరువాత తూర్పు (పదక్షి 


రవ అధ్యాయము 8వ భాగము 189 


ఇము పూర్తిగా మూయబడినను కొన్నినాళ్లు మిగిలిన మూడువయిప్పల 
'ప్రదక్షిణమునకు తెరువబడియుండును. ఇప్పుడు గోడలచే, ద్వారము 
లకు తలుప్పలచే పూర్తిగా _పదక్షీణ మార్గము మూయబడుట అనంతర 
కొలములో జరిగినది. 


ఈ (పదక్షిణమును నిర్మించుటలో మొదటి [ప్రదక్షిణముగూడ 
నాధియముగా భావించుట, నాలుగు అదనప్ప మూర్తులను నాలుగువై పుల 
నుంచుట యే నిర్మాతల యుగద్దేశము. రాములవారిమేడను నిర్మించు 
టతో నీ పథకము విఫలమయినది. అయ్యును తరువాత కొంతకాలము 
వరకు మిగిలిన మూడువై పుల భక్తులకు (ప్రదక్షిణ నిమిత్తమై తెజచి 
యుంచిరి. తూర్పువైపు ప్రదక్షిణమార్గము లేకపోవుటతో మిగిలిన 
మూడువై పుల ప్రదకీణమున్నను నది (ప్రదక్షిణ మార్గమను పదమున 
కన్వయము కాజాలదు. ఈ ప్రదక్షీణమార్షమును మూసివేయుటలో 
మరియొక (పయోజనము సాధింపంబడినది. పొంచరాత్రులు వారి 
శాస్త్రానుసారము చతుర్మూర్తుల ఆలమముగా _ శ్రీవారి ఆలయమును 
రూపొందింపజేయుటకు 1సయత్నము నిరోధింపబడినట్లయినది. 


ముక్కోటి ప్రదక్షిణము మూసీయుంచుటకు 
రాములవారిమేడ రూసొందుటకు(గల కౌరణములు 


కొత్త దేవాలయ నిర్మాణప్పరీతులు వై ఖానసాగమ విధానము 
నకు( గావలసినంత యెక్కువగా నుపయోగపడినవని చెప్పవచ్చును. 
వై థభానసాగమ విధానమున కనువయిన మూర్తులే విమానమందున్నవి, 
(పథమ తలమునందు పురుప, సత్య, అచ్యుత, అనిరుద్ధ మూర్తులు 
ప్రతిష్టింపంబడి యున్నారు. ఇవి ప్రాగాది చతుర్షిఃలయందున్నవి. 
ఇట మనము లోతులకువెళ్ళి పరిశీలింప నవసరములేదు. దానిపై తల 
ములో పూర్వదిశలో విష్ణువు, పశ్చిమమున నారసింవామూ ర్తి, ఉత్పర 


180 తిరుపతి చరిత్రము 


మున వారాహమూర్తి, దకిణమున దకిణామూ ర్తి ప్రతిష్టింపంబడిరి, 
ఆలయము ,[క్రిండిభాగమునగల గోడలలో గూడులు నిర్మాణమయినవి. 
అందు సత్యమూర్తి, అచ్యుకమూర్తి, అనిరుద్దమూ ర్తులు పురుషమూ ర్తి 
ఉంచబడి (ప్రతిష్టింపబడి యుండెడివి. పదక్షీణ నిర్మాణమే యీ లక్ష్యము 
నెరవేర్చుటకయి యున్నది. ఆదర్శమగు వై కానసాలయము తొమ్మిది 
మూర్తులుగలిగి యుండవలెను. ప్రే మూర్తులతోబాటు నరనారాయణ, 
వారావాము, నృసింహమూర్హులు ప్రతిష్టింపదడుచో నది పూర్తిగా 
వై ఫ్ఞానసాగమవిధానముగా నిర్మించినట్టి యాలయమయ్యెడిది. పాంచ 
ర్యాతాగమమును వంచమూ ర్తి విధానము నంగీకరించును, గాని వారు 
మానుషవ్యూహములై న వానుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ 
మూర్తులను ప్రతిష్టించుటలో నెక్కువ శ్రద్ధవహింతురు. వీరుదీనితో 
నాగక గర్భగృహమందే (బ్రహ్మ, శివ, మార్కండేయ, భృగువులను 
ప్రతిష్టంపదలంతురు, _ వీనిని వైథానసాగమమును సమ్మతించును. 
'రెండవద్వారముకడ విఖనసమహర్షి స్థానమును శాస్త్రములు నిథ్ధేశించి 
నవి. వీకెవ్వరును నేడు (శ్రీవారి ఆఅయములో ప్రతిస్టింపంబడనప్పటికిని 
వారికి నేటికిని మానసికపూజ ఆలయములో జరుగుచుండుననియే 
నా విశ్వాసము. ఒకసారి నూత్న విగ్రహములను ,ప్రతిష్టించుటకు 
యత్నించినచో నిక వరునగా వీనినన్నింటిని (పతిష్టింపవఠసియుండును. 
గణేశుండు, దుర్గాదేవికూడ యీ కోవలోని కేవత్తురు. శ్రీమ్మదామాను 
జుల అనుయాయులుగాని, ఆళ్వారుల భక్తి సిద్ధాంత [పవ ర్తకులుగాని 
యీ రాగల సంభావ్య విషయములనుగుజించి నాడు సంతృప్తితో గమ 
నించి యుండిరా? 


చేవాలయ _ పూజావిధానమెట్టి మాద్చలతో (పయాణించు 
చుండెనో సమీక్షించుటయే ప్రస్తుతముచేయవలసినది. 


ఈ ముక్కోటి ప్రదకీణము వీరనరసింగయాదవరాయల కాల 
ములో జరిగెనో లేక తరువాత జరిగెనో చెప్పుబిసాధ్యముకొదు. 


8వ అధ్యాయము $8-వ భాగము 181 


ఈ (పదక్షీణమును పూర్తిగామూసి యుంచుటలో, మొౌలికమయిన పూజా 
విధానములో మాద్పుతెచ్చుటకుథ్ధేశించిన నిర్మాణ చిహ్నములనుండి 
ప్రజల దృష్టిని మరళల్చుటయే లక్యముగానుండెనని చెప్పవచ్చును. 
తెలుగు పల్ల వరాజయిన విజయగభిడగోపాలుడు తజచుగా తిరుమలకు 
వచ్చి (శ్రీవారిని నేవించు మహాభక్తుడు. ఈకండు తిరుమల తిరుపతు 
లలో జరుగు నుత్సవముల సమయములో యాత్రికులకు భోజనవసతిని 
యుచితముగా సమకూర్చుటకు దానళశాసనము [వాయించిన యుదారుండు. 
ఆ కారణముచేతనే యాయన (శ్రీవై ష్టవల కతిప్రియమయినవా(డయ్యెను, 
రాములవారిమేడకడ (వాయించిన శాసనములో నీయన వితరణా 
వై శస్ట్యమును పెద్దగాచేసి చెస్పంబడిన విషయమును మనము గమనించ 
గలము. ఈ రాములవారిమేడకు ఏర్పాటుచేయబడిన గోడలవలననే 
దేవాలయ పూజావిధానములో విపరీతమయిన మార్పులను (పవేశ 
పెష్టైడి యత్నము నిర్మూలింపబడినది, ఈ కాలములో విశిష్టాద్వైత 
సిద్ధాంత (పవర్త కులగు (ప్రముఖాచార్యులు కంచి “ అప్పుళ్ళార్‌ ' "నడ 
దూరు ఆమ్మాళ్‌ * మొదలయినవారు విజయగండగోపాలుని హృదయ 
ములోనీ వైష్ణవభక్రి వీజములను నాటియుందురనుటలో సందేహము 
లేదు. ఈయనకు తిరుమలతో ఆనుబంధము ఈ విషయముగ నెక్కువ 
యయినది. ఇంకను వీరనరసింగరాయని మరణముతో నది మరింత 
హెచ్చయినది. కనుకనే ఈతని తిరమలయనుబంధమున కీకొల 
ములో నత్యంత [పాధాన్యమును జఇస్పవచ్చును. 


ఇతరముఅగు మూత్తలు ఈ యాలయమందు పకిష్టింపజడక 
యుండుటయే ఈ దేవాలయముయొక్క (పత్యేక ప్రాధాన్యముగా చెప్ప 
నగును. ఇందు వరదరాజస్వామి, నరసింవాస్వామి వారల సన్నిధు 
లన్నప్పటికిని వానికి (ప్రత్యేక పూజలేదు. గర్భాలయములో శ్రీరామ 
(శ్రీకృష్ణ విగ్రహములున్నవి. _ వారికిని (శ్రీవారితో జరిగెడి పూజయే 
గాని (ప్రత్యేకపూజలేదు. పూర్వమునుండికూడ థ్రీ రామనవమి, 


192 తిరుపతి చరిత్రము 


శ్రీజయ+తి, నృసింహజయంతి మొదలగు పర్వదినములందుగూడ 
ప్రత్యేక ప్రసాదములు ్రీవారీకి సమర్చించుటయే సరపదాయముగాని 
ఆయా పర్వదినములతో సంబింధించిన దేవతలకుగాదు. తిరుమలరో 
యేయితర దేవాంయ నిర్మాణము ననుమతింపబడకుండుటయు నీ కార 
ణముచేతనే, ఇతర దేవతలకు సంబధించిన పగ్వ దినములందు 
జరిగెడి (ప్రత్యేక యుత్సవములుగాని ఆదార్యప్పురుషుల యుత్సవాదులు 
గాని నీ దేవాలయమందు జరుపుట యనెడిది యసం్యపదాయము, జరుగని 
పని. వైష్ణవాళ్వారులకుంగూడ వారి వారి ప్రత్యేకతాదినములలో నీయా 
లయములో గుర్తింపు లభింపదు. కాని నేడు పాచీన సంప్రదాయ 
ములు వాని ప్రత్యేకతలు పూర్తిగా లుప్తమయ్యెనని చెప్పవచ్చును, 


విమాన ప్రదక్షిణము : 
మొదటి [పాకారపు గోడల బాహ్యముఖములు 


ఈ యధ్యాయములో నీ విషయమును గుఅించి [పథమముగా 
లోపల ప్రాత గర్భగ్భృహప్ప గోడలకు గల నాలుగు తమిళ శాసనము 
లన కళ్ళు వ్రాయించి వానిని మొదటి పాకారపు ఉత్తర కుడ్యముల 
పయి చెక్కించినట్లు, ఇది క్రీ. శ. 120% వ సంవత్సరము [ప్రాంతము 
లోని సంఘటనముగను, దీని తరువాతి రమా రమి 180 సంవత్సరముల 
వరకు దక్షిణ పళ్చిమ కుడ్యముల పయి నేవిధమయిన శాసనములు 
లిఖింపబడనట్లు తెలుపబడినది, ఉత్తరపు గోడపయి క్రీ. ఈ. 1440వ 
సంవత్సరములో అనగా మొదటగా శాసనములు తిరుగ (వ్రాయబడిన 
కాలమునకు సుమారు ఓ08 సంవత్సరములకు తరువాత మరియొక 
నూత్న ళశాననము [వాయబడినది. దీవికి. గొంత వివరణమిట 
నవసరము. 


క్రీ ఈ 1250- 1880 సంవత్సరముల నడుమ ముహా ప్రభువులచే, 
నితర (వముఖులచే నీయబడిన దాశముల వివరములు శాసనములుగా 


8వ అధ్యాయము శవ భాగము 191 


దేవాలయమున నితర (ప్రదేశములలో లిఖింపంబడినవి కాని వథమ 
1పాకార క డ్యము పయిని వ్రాయబడలేదు విమాన పదక్షీణపు గోడల 
పయి యింత దీర్ధకాలము వరకు శాసనములు [వాయజడకు-డుట 
శేదియో వొారణముండకపోదు ఈ 180 సంవత్సరముల కాలములోను 
మొదటి [పాకారప్ప గోడలు మా ములిచెక్కుడు బారి-బడక యున్నవి. 
శాసనము లేవేని యున్నచో నవి మారు మూలలనున్నవి. హిందూమత 
మును సంరక్షించుటకయి ముస్తిముల దులాగతములనణచిన వీరవరులచే 
నీదానళాసనములు [వాయించబడినవి. రాజులగు బుక్క్‌ రాయలు, 
సుందర పాండు.6డు యాదవరాయ మహారాజులు, మంగిచేన మహి 
రాజు క మారవీరకంపన్న మహావాయక రాజసోదరులు తిరుమలను 
దిర్మించికి వీరలదరును (శ్రీవారినర్చించి యభీష్టములను బడసినవారే. 
భగవచ్చ కియే తానయియున్న శ్రీవారు ఈ దురాగతముల నణచుటలో 
వీరి హృదయములోనిలిచిరి. తత్కృతజ్ఞతా సూచకముగా వారు దాన 
శాసనములను [వాయించిరి. ఏ కారణములచేత వారు , సొకొర కుడ్యముల 
పయి దానశాసనములు [వాయించక కాళీగానుంచియు:కకో మగమూ 
హి-పవలసి యున్నదేగాని ఇద మిత్హమనవి చెప్పవీలులేదు. 


తాను నిర్మాణమును చేసిన దేవాలయమును -గుజించిగాని, 
విమానమునకు బంగారుపూత వేయించిన కార్యము వలనగాని, 
సుందరపాండ్యుండు బంగారు కలశమును విమానముపయి వతిష్టించి 
నందులకుగాని వీరనరసింగ యాదవరాయలు సంతృ ప్తిపడియుండడు. 
కొత్త పదక్షిణములో నుంపంబడిన (పా6ంత స్తంభముల వరుస యే 
శిల్పకళా ప్రావీణ్యము జూపక నిశితముగా6 జెక్కంబడక నుంపబడిన 
విధ మీయూహకు బలము చేకూర్చును. లోపలి పప్రాకారములో 
శిథిలమయిన శిలాఫలకముల ఛ్నిద్రముల నేర్చి కూర్చి కవికరముతో 
వాని నాప్రాకారపు లోపలి భాగముననే నమర్పంజేసియుందురు. చివరి 
కీణములో ఏకమూర్తి ఆలయ సంప్రదాయము ననుసరించి [కొత్త 


104 తిరుపతి చరిత్రము 


దేవాలయ నిర్మాణము జరిగియండలేదనియు తెలిసికొనియుండును. ఆ 
కారణము చేతనే (ప్రదక్షిణము మూయంబడ, తన జీవితకాలములోనే 
రాములవారిమేడ నిర్మాణమును జరిగించి యుండును. ఆతని మరణము 
తరువాత నేమి మార్పులు జరిగెనో' ఆతని తరువాత రాజులయినవారి 
దానశాసనములవలనను, ఆ మహనీయులు (శ్రీవారిని దర్శించిన విధ 
మును తెలిసిననేగాని మనము నిర్హ యించుకొనలేము ఆయన తరువాత 
రాజుగానెవ్వర్లై రో తెలియదు. (శ్రీవారి విమానమునకు బంగారు 
పూత పూయుటకు తాను స్వయముగా తులారోహణమును తూగి సమ 
రించిన దానమును నాటికాలములోని బుద్ధిమంతులు గర్జించిరనియు, 
ఇది సవ్యమైన వ్యయముగా వారంగీకరి.పలేదనియు తెలియచున్నది. 
భగవంకుని చేయునేవ యతినిరాడంబ”మై యుండవలెనని వారి 
యూహ, ఈ నిరాడంబరత యనునది తాను తులాహరణము గావించు 
కొన్న సందర్భములో తగిలించుకొన్న రాజ బికుదముల ప్రసక్తితో 
వ్యర్థమయ్యెను. ఈయన తరువాత క్రీ. ళ. 1204 నుండి 1820వ 
సంవత్సరము వరకు సనుర్జుండయిన పభువు రాజ్యమునకు వచ్చి 
నట్లుగా భావింప(జాలము. క్రీ. శ [820వ సంవత్సరములో మ్మాశమే 
సమర్థుండయిన రాజుగా పేరర్నక గన్న తిరు వేంకటనాథ యాదవ 
రాయలు రాజయినట్లు వినుచున్నాము, తాను రాజ్యము నా భ్రీవారి 
(ఫభావముచేతను, వారి యందలి యచంచల విశ్వాసముచేతను చేయు 
చున్నట్లు తెలుపుటకే తిరు వేంకటనాథుని పేరు ధరించి యుండును. 


నాడు దక్షీణ భారతదేశమే మిక్కిలి విపత్కర పఃిస్థితిలో 
నుండెను. సుందరపాండ్యుండు కృష్ణానది వరకు దండెత్తుట వలన 
గాని, (శ్రీవారి విమానము పయినను, కంచి, చిదంబరము, శ్రీ రంగ 
ములలోని ఆలయముల సయినను బంగారు కలళముల స్థాపనము 
వలనగాని, దేశములో నాడు శాంతి స్థాపింపంబడలేదు. తన పరిసర 
ములలోని రాజ్యముల వలననే తనకు మనళ్ళాంతి లేకుండపోయెను 


కి_వ అధ్యాయము $8-వ భాగము 195 


తన బంధువులను సంతృప్తి పజచుటకొజటకయి వారికి రాజోద్యోగము 
లీయవలసివచ్చెను. కీ శ. 1258 వ సంవత్సరములో జటావర్మ 
వీరపాండ్యరాజీ విధముగ నియమింపం బడినవాండే. క్రీ. శ. [1268 లో 
కులశేఖర మారవర్మ చక్రవర్తియమ్మ్యెను. [క్రీళ. 1276 లో రెండవ జటా 
వర్మ సుందరపాండ్యుడు రాజుగాండేయంబడెను. [క్రీ.ళ. [288 లో రెండవ 
వికమ పాండ్యుడు, క్రీ. ఈ. 120! తో జటావర్మ శ్రీ వల్లభుండు, 
1208 లో రెండవ వీరపాండ్యుడు, 1810 లో మూడవ జటావర్మ నుందర 
పాండ్యుండు ఉప (పభువృలుగాంజేయబడిరి. కీ.+ళ 18[0_[! లలో 
మారవర్మ కు. శేఖర చక్రవ ర్తి హత్యగావింపబడెను. అదియే 8 వసుందర 
పాండ్యునకును 2 వ వీరపాండ్యునకును నంతర్యుద్ధమును తెచ్చి పెట్టినది. 
వీరిలో నొకరు మహమ్మదీయుల సహాయము కోరిన ఫలితముగ 
మాలిక్కాఫరు దక్షిణ దేశమునకు దండయ్యాత వెడలెను. ఈ సంఘ 
టనముల (ప్రభావము తొండమండలము పయినను బడినది. 15వ 
శతాబ్దపు టంత్యభాగములో తిరుమల ప్రాంతము ఎవరి పర్య వేక్షణకింద 
గాని, ఎవరి హళక్కుభు క్తములోను గాని అేకుండినది. క్రీ. శ. 1264 
నుండి 1828 మధ్యప్రాంతములో (శ. 30. 1280) అనగా కీ ఈ. 1808వ 
సంవత్సరములో వేయబడిన ఒకే ఒక శాసనమున్నది. ఇది తిరుపతిలో 
ఆండాచ్ళ సన్నిధి (గోదాదేవి ఉత్తరపు గోడపయి గలదు, కొన్ని 
(పత్యేక పర్వదినములలోవచ్చు య్యాతికులకు భోజన వసతులను 
సమకూర్చుటకుగాను దానమిచ్చిన శాసనము. ఈ శాసనములో 
ప్రభువుపేరుగాని రాజు పరిపాలనా _సంవత్సరముగాని వేమబడలేదు. 
ఇట్టిదే దీనికి చాల పూర్వకాలమునాటిది మరియొక శాసనమున్నది. 
ఇది శక సంవత్సరము 824 నాటిది. అనగా [క్రీ.శ 002 నాటిది, 
కాలపుశాసనము. పల్లవుల సాలనమంతరించి చోళులపాలన మింకను 
స్టిరపడని కాలమునాటి శాసనముగా దీనినెన్నవచ్చును. తిరుళుక 
నూరు సభవారు తమస్వీయ బాధ్యతపయి పన్నులద్వారా నికరరాబడిని 
శ్రీవారి ఆలయ వనిర్వహణమునకయి. వెచ్చించిన విషయమిందున్నది. 


158 తిరుపతి చరిత్రము 


ఇందశక సంవశ్చరము మాత్రమున్నది. ఈ శాసనము తరువాత మరి 400 
సంవత్సరముల కిట్టిదే మరియొక శాసనము కననయినది. పాండ్యుల 
పరిపాలన మంతరించినను తిరుమలలో వీరి ప్రభావము కలదు. 
ప్రాంతీయ పాలకుడు లేకుండుటతో నాతని పేరుగాని, పరిపాలనాకాలము 
గాని శాసనదాతలు వేయవీలై నది కాదు. కనుకనే ₹ఠ సంవత్సరము 
మాత్రమే వేయబడినది. _ దేశమునకుబట్టిన ఈ దురవస్థ యంశటిక్సిన్స 
వీరనరసింగ రాయలు చేసిన పనులనుబట్టి, అనగా (శ్రీవారి పాశదేవా 
లయముషమూసి కొత్త దేవాలయమునుగట్టుట, (ప్రాంత, గోడలను 
పగులగొట్టట, కొత్త ప్రాకారములను నిర్మించుట యివియన్నియు 
ఈ దురాగతమును దెచ్చిపెట్టినవని నాటి జనులు విశ్వసించిరి. _ నేటి 
కాలములోను మూర్థులయిన వజల కొందణు వర్షాభావము దేశ 
దారిద్ర్య పీడనము మొదలయినని పాలకుల దుస్పరిపాలనా ఫలిత మేవని 
భావించుట వినుచున్నాముకదా | 


ముస్లి ము దండయ్యాతలు డేవకా కోప చిహ్నమని నాటి పజల, 
కొందజు పాలకుల భావనకూడ నై యున్నది. మాలిక్కాఫరు దామల 
వెజువుమీదుగా గాని కౌళహ స్తిమార్గమునగాని వచ్చినచో నాతనికి 
తిరుమల [కొత్తబంగారుపూత విమానము, బంగారపు శిఖరములు 
మొదటగా నాతని సొత్తయ్యెడీవి. అట్టి వివమున గాకుండుట (శ్రీవారి 
సంకల్పమేయని చెప్పవచ్చును. ఈళని పాల(బడి యూచముట్టగం 
గొల్లకొట్టబడిన మొదటి దురదృష్టవంతుండు హోయసాల వీరభల్లాళ 
చక్రవర్తి. కాని వెంటనే యాత(యు తెలివిగా [కీ ళ. 1018లో ఢిల్లీ 
సుల్తాను అల్లావుద్దీను ఖిల్లీతో శాంతియొప్పందమును చేసికొనెను, 
మాలిక్కాఫరు దక్షణ దేశములోని ఇతర దేవాలయములను కొల్ల గొట్టి 
డిల్లీకి మర౭ంవలసివచ్చెను. ముబారక్‌ ఢిల్లీ (ప్రభువయిన తరువాత 
(క్రీళ. 1816 లో మరియొక దండయాత్రను జరిపి దేవగిరిని తనరాజ్య 
మున గలుపుకొనెను. ఆ కారణముచే వీరభల్లాలుడు మరల ఢిల్లీసుల్తా 


8_వ అధ్యాయము 8న భాగము 187 


నుతో దండయ్యాత జరుపుటకు సర్వసన్నాహములు సమకూర్చుకొన 
వలసి వచ్చెను. 

తిరుపతికొండలకు పోయెడి (తోనను కాపాడుట యీతనికి6 
(బథమకర్తస్యమయ్యెను. దానికయి తనమంత్రియు, 'నేనానాయకు( 
డునగు సింగయ్య దండనాయకుని తిరుపతికి. బంపెను,... ఆతండు 
అక్కడగల [పాంతీయ పాలకునకు నైనిక రక్షకునిగా నుంచబడెను. 
8. తి. దేవస్థానపు శాసనములోని [1 వ సంప్పటిలోని 102, 80 శాసన 
ములలో నీ ఏషయము సపేర్కొనంబడినది. అందు 88వ నెంబరుగల 
శాసనములో సింగయ్య దండనాయకు(డు సుశిక్షితుడయిన నై నికుడేగాక 
చక్కని ఆధ్యాత్మికోన్నతి గలిగిన విష్ణుభక్తునిగా, శ్రీ వైష్ణవునిగా 
బేర్కొనంబడినది. ఇచటగళ ప్రాంతీయ పరిపొలకుడయిన తిరు 
వేంకటనాథ యాదవరాయలను ఒక (గ్రామమును శ్రీవారికి “శీశకర 
గండసంధి ' లో జరిగెడి అన్నపసాదములకు దానమీయనలసినదిగా( 
బోత్సహించెను. యాదవరాయలు తనకు తానుగా అట్టి సంధికాల 
ములో జరిగెడి అన్నపసాదముల ని వేదనార్థము తనకు. బూర్వుండయిన 
యాదవనారాయణుని యుత్తమగతులికయి. కాననము [వాయించెను. 
ఇది [క్రీ ళ. 1888 వ సంవక్సరకొలము నాటిది. _ వీరు వ్రాయించిన 
రెండుశాసనములును శ్రీవారి ఆలయము రెండవ (ప్రాకాఠప్ప గోడవయి 
చెక్కించిరి. తిరుపతిలోకూడ సీ శాసనములున్నవి. 


ఈ ముస్తి ముల దండయ్యాత హేతువుచేతనే (శ్రీరంగములోని 
రంగనాథస్వామివారి యుత్సవబేరమును మ్యాతము రహస్యమార్షము 
ద్వారా తిరుమలకు( జేర్చిరి తిరుమలలో (శ్రీరంగనాథస్వామివారి 
ఉత్సవబేరమునకు వారి పాంచరాత్రాగమానుసారము పూజావిధానమును 
జరిగెడిది.. [క్రీ శ, 1800 వరకు నిట్టి యేర్చాటులు కొనసాగినవి, 
తరువాత యీ యుత్సవబేరము దండయ్యాతల భయమంళమగుటతో 
శ్రీరంగము నకు. దిరిగి చేర్చబడిను. ఆ కాలములో మతాచార్యులలో 


108 తిరుపతి చరిత్రము 


వైష్ణవ ప్రమఖుండగు వేదాంత దేశికులవారు * దయాశతకమ "ను తమ 
శ్లోక [గ్రంథములో శ్రీవేంక పేశ్వర స్వామివారిని పిళంసచేనెను. 
అంతేకాక సుల్తానుల పతనానంతరము (శ్రీరంగములోని రంగనాథుని 
ఆలయములో నఖీతి స్తవముచేనెను. విజయనగరాధిపతియగు " కుమార- 
వీరకంపన* నాయకత్వమున జరిగిన హిందూరాజుల సమ్మేళనము 
హిందువులకు విజయము చేకూర్చి పెష్టైను. ఆయారాజుల నామములు 
విజయము లభించిన సందర్భమున కృతజ్ఞతా సూచకముగా శ్రీవారి! 
సమర్పించిన దానశాననములనుగూర్చి యింతకుముందు అధ్యాయము 
లోనే ప్రశంస చేయంబడినది. అయినను మొదటి పాకారపుగోడ ను 
ఉలి చెక్కుడులను తాకఠుండుటకు దాని నిర్మాణమే యీ దుస్పంఘటన 
ములకు హేతువను అవ ప౦ిభకు జనము అలవాటుపడి యుండుట 
చేతను గావచ్చును లేదా అతి పవిత్శముగా దానిని భావించుట చేత 
నయినను గావచ్చును. మొదటి ప్రదక్షిణము మూసివేమదిడి యుండు 
టతో నితరుఅకిది ప్రవేశము వకు అవకాళ మిచ్చియుండకపోవుట చేత 
నయినను గావచ్చును. 


క్రీ. శ. 1880 వ సంవత్సరము తరువాత 


క్రీ.శ. .1800 వ సంవత్సరము తరువాత యెట్టకేలకు యీనిస్త 
బ్లత తొలంగినది. యాదవరాయలఅలో చిట్టచివరి వాండగు రంగనాథ 
యాదవరాయలకు వారసుడు లేడయ్యెను. దేశములో రాజకీయ పరి 
స్థితుల ్రభావముచే దక్షిణ భారతమునకు విజయనగర ప్రభువులు చక్ర 
వర్తలయిరి.  తొండమండలమునకు రాజ పికినిధిగా మంగీదేవ 
మహారాజు నియమింపంబడెను. కొ త్తస్టానిక సభాసదుల సంఘము 
్రీవాఠి ఆలయమునకు ధర్మక ర్రృత్వము నెజుపుటకు అమలులోనికి 
వచ్చెను. వారు తిరుపతి నివాసులు. శ్రీవారి ప్రాంత, క్రొత్త ఆలయప్ప 
గోడలలో నెట్టి దోషము లేదనియు నది అపప౦థమాత) మేననియు 
వీరెటు(గుదురు. 


రివ అధ్యాయము శ=వ భాగము 1లీరి 


అలగప్పిరనార్‌ తిరుక్కలె కన్టి దాసర్‌ అనునాయన ఈ కాల 
ములో తిరుపతిలోని (శ్రీవై ష్టవులకు నాయకుండు ఈశనిదే తిరుమలలో 
ప్రథమ పా9కారప్ప ప్రిదక్షిణపుగోడ పై కీ, ఈ. 1880 వ సంవత్సరములో 
వాం_యబడిన ప్రథమ శాసనము. ఈయన తరువాత కీ), ఈ. 1800 లో 
మ్మూళ్లె తిరు వేంకటజీయరు నాయకుడయ్యెను. ఈయన అరిళనాలయ 
నందనవనము, మఠములకు విచారణకర్త మరియు దేవాలయ నిర్వ 
హణ భాగస్వామ్యమునుకూడ స్వీకరంచెను. వీని తరువాత నితరులచే 
వాయించిన శాసనములున్నవి. కాని ఉత్తరపు (ప్రాకారపు గోడ 
మాత౦)ము క్రీ. ళ. 1416 వరకు నెట్టి శాసనములు వాయ(బడకయున్నది. 
ఈ సంవత్సరములో నే 'పెరియమల్లయ దేనమహారాజు పొంచీన చోళ 
శాసనముల ప్రక్కనే తన దాన శాసనమును వొాయించెను. ఈ ఉత్తర 
పా౦కారకుడ్యముననే సాళువ నరసింహరాయల శాసనములుకూడగలవు. 
వీరప్రతాప వీరకృష్ణ దేవరాయ మహారాజు ఈ ఉ త్తరకుడ్యమును తను 
స్వయముగా వాయించు శాసనములన్నింటిని ఇచట బ౦కటించెను. 
అనేక శాసనములీగోడపయిని వాంయించెను. ఈమయనచేసిన దాన 
సమర్పణములు, స్వామివారికి సమర్పించిన భూషణ వివరములు ఉత్తర 
కుడ్యమునను, రాణులచే సమర్ప్చింపబడిన దానశానన వివరములు కొన్ని 
యుత్తరపు గోడపయినను మరికొన్ని దక్షిణపు గోడపయినను చాయింప! 
బడెను. ఈ గోడల బాహ్యముఖములు, అంతర్ముఖములు కళ. 
000) నంవత్సరమునుండి 18వ శతొబ్దము వరకుగల మహత్తరమయిన 
విలువగల సమాచారమును బట్టి యిచ్చుచున్నవి. ఈ శాసనములను 
వర్షాతపములనుండి సత్వర రక్షణకై దేవస్థానపుటధికారులు చర్యలు 
తీసుకొనవలసి యున్నది. 


స్నపన మంటపము ; 


బంగారు వాకిలి దాటిన వెళిటనే మనమడుగిడు అంధకారమయ 
మగు గదియే నాటి స్నపన మంటపము, సంవత్సరములో వచ్చెడి (ప్రత్యేక 


౭0 తిరుపతి చరిత్రము 


పర్వదినములందు జరిగెడి (ప్రత్యేక స్నపనాదులకు దీనినుపయోగించు 
ఓకు నిర్మాణమయినది. ఇది యిష్పుడిట్టి (పయోజనమున కై వినికూ 
గింపంబడుటలేదు.  నేడిది ' శ్రీభాండారము " (కింద వినియోగపడు 
చున్నది. శీవారి జవహరీ, నగలు, సొమ్ములు, యితరములగు విలు 
వయిన పట్టు వస్త్రములు ఈ గదిలో నుంచుచున్నారు. ఈ గదికి 
నాలుగు వయిప్పలనున్న నాలుగు చెక్కడప్పు ్తంభములచే దీనిని 
మంటప మనవచ్చును. గోడలలో రెండువరుసల స్తంభములున్నవి, 
ఇది 16 స్త్పంభములుగళ మంట పాక్ళతి. ఈ సృంథములుకూడ 
'ప్రాచీనమయినవికావు. క్రీ. . 880వ సంవశ్సరములోనున్న స్తంభ 
ములు వర్తులాకృతులు. ఇది మనము ముక్కోటి పదక్షీణములో 
నున్న స్తంభములతో పోల్బదగినవి. కాని నేడున్న స్తంభములు 
చక్కని శిల్బ విశేషములతో నమరింపబిడినవి. చెక్కడపు రాతి కంబ 
ములు. చతుర(సాకృతులు, ఇవి హోయసాల, విజయనగర రాజుల 
కాలములో సాంప్రదాయక మెనట్టివి, 


ఈ నంటపమే 8608 వ సంవత్సరములో శ్రీ భోగ శ్రీనివాస 
మూర్తి ప్రతిష్టాపన సందర్భములో “తిరువిలాన్‌ కోయిల్‌ "గా నుండి 
నది. ఇక్కడనే (శ్రి భోగ (శ్రీనివాసమూర్తి కభిషేకము. ప్రతిష్టాదులు 
నిర్వహింపబడినవి. పడమటివై పుగోడ, రాములవారిమేడకు త్రోవ, 
నూతన ఆలయము ప్రాకారపు గోడలతోపాటు నిర్మింపబడి యుండును. 
ఈ మంటపమునకు పడమటివై పున దప్ప మిగిలిన మూడు వై పులనాడు 
మూయబడి యుండదు. కారణమది యొక్కుటియే మంటపమగుట, 
స్నపన (తిదమంజన) ఉక్సవములు, ఇతర పర్వదినములలో నేవైనా 
యుక్స్ళవములు జరిగించుటకై జనము చూచుటకు వీలుగానుండుటయే 
దీనిలోని యుధ్ధేశము. కాని అతిత్వరలోనే దీనిని దేవాలయమునకు 
సంబంధించిన విలువగల భూషాంబరాదుల నుంచెడి నిధానపుగదిగా. 

*మార్ప్చుచేయట యావళ్యకమని అధికోరులు గు ర్హించి యుందురు. 


రీవ అధ్యాయము శివ భాగము విగ] 


ఇపుడు ఈ మంటపమునకున్న ఉత్తర, దక్షిణ, తూర్పు (పాకారపుగోడల 
పయిన చెక్కిన శాసనములను బట్టి చూచినచో నేడున్న ముఖవంట 
పము అనగా బంగారు వాకిలికి వెలుపలనున్న ముఖమంటపము లేక 
తిరుమామణి మంటపము నిర్మింపబడక పూర్వమే ఈ స్నపన మంటపము 
1 వ శతాబ్దము (ప్రారంభములోనే నిధానపు గదిగా మార్చిబడి యుండు 
నని తెలియుచున్నది. 


ఈ మంటపమునకు తూర్పువై పుశగల వాకిలిని నేడు బంగారు 
వాకిలియని పిలుచుచున్నారు. ఇట(గల ఉత్తర దక్షిణములలోనున్న 
వృత్తాకారపు స్తంభముల స్థానములో ననంతరము చతుర్మస స్తంభములు 
నెలకొల్చ్బబడినవి. కీ.శ. [15వ శతాబ్దము నుండి యీ నిధానప్పుగది 
పర్యవేక్షణకయి “ పోర్‌భాండార నిర్వాహకుల నేర్చాటుచేయటతో దీని 
ప్రయోజనము సిద్ధించినట్ల యినది. నేడు హుండీ (కొప్పెర) లో వేయ 
బడిన కానుకలన్నియు నా గంగాళముతోదాటు ఈ స్నపన మంటపములో 
సీబ్గవేసియుంచుచున్నారు. _ దానితో నిది శ్రీవారి వీక్షణ (ప్రసారముల 
చిడినట్లయినది. _ ఇప్పుడు మ్యాతము గంగాళమొకటికి రెండు 
సార్లు తీయవలసి వచ్చుటచే సపెష్టైలలో ఆ ధనమునుంచి సీళ్ళువేయు 
చున్నారు. 


తిరుమామణి మంటపము : 


ఈ మంటపము నాలుగు వరుసల నాలుగు స్తంభములున్న 
పదునారు స్తంభములప్రై నెలకొల్పబడినది, చుట్టును మూడు వై పులు 
ఇనుప కటకటాలు ద్వారములతో నుండినట్టిది, ఈ మంటపమునకు 
పడమటి వైపున మధ్యలోనే బంగారు వాకిలి గలదు. ఇది ముఖ 
మంటపమగుటచే నాస్టానమంటపముగ నిది యుపయోగపడుచున్నది. 
ఈ మంటసముయొక్కు వై శాల్భము 48" )6 40 అడుగులు ఇది 
నాలుగు వరుసలలో నాలుగు స్తంభములుగా నుండి మూడు భాగముల గా 


20 తిరుపతి చరిత్రము 


చేయబడినటిది. తూర్పు వైపునగల మధ్యభాగములో గరుత్మంతుని 
సన్నిధియున్నది. ఈ మంటషములో పడమటనున్న బంగారువాకిలి 
కిరువై పుల జయవిజయుల (ద్వారపాలకుల) స్థానములున్నవి. వ్మ్‌గహ 
ములునున్నవి. ఈ మంటపమున కిరువైపులనున్న భాగములలో 
నితరములగు కార్యక్రమములు జరుగుచున్నప్పటికి మధ్యభాగములో 
దేవస్థానమునకు సంబంధించిన నిత్యపూజా కార్యక్రమములు కొందలు 
(ప్రముఖుల సమక్షములో జరుగుచున్నవి. మధ్యభాగమును ప్రముఖులు 
వచ్చినపుడు దర్శనార్థము కొంచెముకాలము వేచియుండుటకును, లేన్ల 
పుడు భక్తులు వరుసలో నిలబడి శ్రీవారిని దర్శించుటకు వెళ్ళు 
మార్గ్షముగను కూడ దీనిని వినియోగించుచున్నారు. ఈ (ప్రదేశములో 
నిత్యము శ్రీవారిని స్ముపభాత నేవలో సేవించుటకు భక్రాదులు బారులు 
తీరి నిలుచుందురు. ఇక్కడ సుపభాతమును పఠించు సమయముతో 
బంగారు వాకిలి మూయబడును. లోపల అర్చక స్వాములు భోగ 
్రీవివాసమూర్తిని యూయల నుండీ వేజుపజచి గర్భగృ గొములో 
(శ్రీవారికడనున్న వీరి స్థానములో జేర్తురు. దీపములు వెలిగింతురు. 
సుప్రభాతమును పఠించు సమయములో వీనినన్ని.టిని నిర్వ ర్తింతురు. 
తిరుమామణి మంటపు మధ్య భాగములోని చతురస స్థలములో బలి 
బేరమగు కొలువు శ్రీనివాసుని విగ్రహమును వేంచేపుచేసి దర్బారు 
చేయింతురు. ఇది ఉదయము శ్రీవారి పూజా కార్యక్రమా నంతరము 
అనగా తోమాలనేవా కార్యక్రమము పూర్తియయిన తరువాత దీఏని 
నిర్వ ర్హింతురు. పంచాంగ శ్రవణము జరుపుదురు. ఇప్పుడే మా(తాదాన 
మును నిర్వహింతురు. మాత్రాదానమనగా ఒక కాంస్య ప్మాతలో తిండు 
లములనుంచీ అందులో నగము గాని నాలవ భాగముగాని తిలలనుంచ 
వలయును. కదళీఫలములు, సువళ్ష తాంబూలాదులును సమర్చించవరెను. 
దానిని (శ్రీ స్వామివారికి (ప్రదర్శించవలెను. అట్లు (ప్రదర్శించుచున్న 
అర్చక స్వామిని అధికారులు సమాశ్వాసించి ఆయనద్వారా దేవుని తాక 
జేయుట, మరల శ్రీవారినుండి దానిని అర్బకస్వామి (గ్రహించుట. ఇవి 


రివ అధ్యాయము 8వ భాగము 208 


కార్య్మకమములు, ఇది శీవారు నిత్యము అర్చక స్వామికి యొసంగెడి 
నిత్యక ట్లడి. ఇది పూర్తియైన తరువాత, వేయించిన నువ్వులపొడితో 
బెల్లమును కలిపిన (ప్రసాదము శ్రీవారికి నివేదింపంబడును. తరువాత 
నటనున్న భక్తులకు వినియోగపజుప(బడును. 


(పతి సంవత్సరము. జరిగెడు బహ్మోోత్సవారంభము నాటి 
సాయంతమున ఉత్సవమూర్తి దేవేరులతో సహా అలంకరింపబడి 
తిరుచ్చిలో నిట వేంచేయుదురు. [బహ్మ్కోత్సవమునకు రుసుము 
చెల్లించిన ఆర్జిత దాతలకు కుడి మణికట్టుకు ఎల్జని పట్టుదారములతో 
కంకణములు కట్టబడును. దీనినే దీక్షకంకణమనియు నందురు. తిరువాత 
సంప్రదాయ బద్ధముగా వెండి బెత్తమ తో ఉత్సవమూర్తులతో వీధ్యుత్సవ 
ములో పాల్గొందురు. 1పారంథములో కల్యాణ మంటపమే యనునది 
రేకున్న సమయమున, దినముల తరబడి దీపావళి ఆస్టానము వరకు శ్రీ 
మలయప్పస్వామివారు దేవేరులతో (ఉత్సవమూర్తులు) నీ మంటపములో 
వేంచేసియుండెడివారు. మార్గశిరములో జరిగెడి అధ్యయనోత్సవముల, 
సందర్భములోకూడ 28 నుండి 28 దినములవరకు శ్రీవారి యుత్సవుల 
వేంచేపు ఇక్కడనే యుండెడిది. (శ్రీ జయంతి నాటి ర్యాతి మంటప 
మధ్యమున శ్రీ కృష్ణస్వామివారి కిక్కడనే అభిషేకాదులు, ఆ సమయ 
ముననే యుగ శ్రీనివాసమూర్తి కభిషేకము, ద్వాదశారాధనములు 
ఈ మంటప మధ్యభాగమునకు6 దూర్చునగల చతుర్మశ మంటపములో 
గరుత్మంకుని సన్నిధికెదురుగా జరుగును. ఈ ద్వాదశారాధన మీ 
సమయమున జరుగుట యన్నది విపరీతమే. ఇది నిజమునకు [బహ్మో 
త్సృవానంతరము పదియవ రోజునాటిరోతి జరుగుట ళ₹ాస్త్రసమ్మతము, 
కాని దీనిని నాడు పాటించుటలేదు. “తిరుప్పావడ " అను అన్నపసా 
దములను శ్రీవారికి సమర్చించుకాలములో ఈ మంటప మధ్యభాగము 
లోనే అనేక పప్రళదములుంపబడి భోగ (శ్రీనివాసమూర్తిని బంగారు 
వాకిలికడ వేంచేపుచేసి వీనిని (శ్రీవారికి భోగ [శ్రీనివాసమూర్తి పరముగా 


204 తిరుపతి చర్మిత్రము 


సమర్చింతురు. పరిసర (గ్రామములోఎ. వీదలీవిషయమును (నాటి 
బహ్వాన్న పసాద సమర్పణమును) ముంమగనే పసగట్టి ఆ యన్న 
'ప్రసాదమంతయు (గ్రహించి పోవుదురు. ఇది చాల వ్యయముతో 
గూడిన నేవ. తిరుమలలో శ్రీవారు బీదల నీ రూపమున కటాక్షింతురు. 
ఒక (ప్రత్యేకాభి షేక నేవ ' సహ్మసకలళాభిషేక* మన్న పేరుతో 1000 
వెండికలశములనిండ తీరముంచి వానికొవాహనాదులను సమర్చించి ఆ 
తీర్థము నిట వేంచేపు చేయబడిన మలయప్పస్వామివారు, దేవేరులు, 
విష్వక్సేసుంతు, భోగ ,శ్రీనివాసమూర్తుల కభిషేక్రింతురు. భక్తులీ 
యుత్సవమును చేయించుటకయి యమితమగు ధనమును శ్రీవారికి 
సమర్పింతురు. ఇది కన్నుల పండువుగా నుండెడి యార్జితనేవ. ఛశ్రీ 
రామానుజులకు జరుగు 12 రోజుల యుత్సవములో “శా తుముజ” 
(మంగళాశాసనము) నాటిరాత్రి యుత్సవమూర్తులిట యలంక 6పబడి 
(శ్రీమదామానుజమూ ర్తికి స్వాగతము నెజపుదురు. కౌశికపుూణము, 
ఇతర పురాణములిట పారాయణము చేయబడును, _ (శ్రీవారి యత్న 
వులతో నాస్టానము నిర్వ్శహి౦పబడును. సంవత్సరములో (పధానమగు 
యుగాది, ఆనివర (దక్షిణాయన పృణ్యకాలము ), దీపావళి, పునర్వసు 
సంక్రమణ ఆస్టానములు -నాలుగును ఇచటనే. జరుగును. ఆనివర 
ఆస్థానము వీనిలో చాల ఆస క్తికలిగించెడు ఆస్థానోత్సవము. ప్రాత 
సంపదాయములను వెలువరించు నాటకములవళలె నిది మిక్కిలి మనో 
హరముగా కన్నుల పండువుగానుండును. ఆలయ ప్రధానాధికారులణు, 
వంళపరంపరార్చకలశో సహా తమ తమ పదవులను శ్రీవారి పాద 
ములకడ సమర్పణము చేయుదురు. మరల తమకుతాము అర్హ్మళని 
నిర్ణ యింపబడి యా పదవులను శ్రీవారి పాదములకడ నుండి స్వీక 
రింతును. శ్రీవారికి పత్యేక కల్యాణమండప నిర్మాణము జరుగబడని 
కాలములో శ్రీవారి కల్యాణోత్సవ మీ మంటపముననే జరిగెడిది. 


8వ అధ్యాయము $8.వ భాగము ౭05్‌ 


ఈ మంటపమునకు త్తరభాగములో నితము జరిగెడి ఆర్థిక 
సంబంధములయిన వ్యవహారములు జరుగును, దీనికి పశ్చిమమునగల 
చతురస్ర మంటపములోన కాన్వాసుగుడ్డచే నావరింపంబిడివ యొక పెద్ద 
యిత్తడి గంగాళమును నొకత్రాడుతో ప్రైన (వేలాడదీయుదురు.. ఇట 
దేవస్టానపు నేవకులు రక్షణార్థమై కాపుందురు భక్తులు కాము సమర్చిం 
చెడి అన్నివిధములయిన కానుకలు ఈ గంగాళములోనుంతురు. దీనికి 
“కొప్పెర” అనిపేరు. ఇందు మొక్కుబడులయిన స్త్రీ పుకుషుల శిరోజి 
ములనుండి వజ వైడూర్యాద్యాభరణ విశేషములు కరెన్సీనోట్ల కట్టలు 
బంగారము, వెండి, రాగి నాణిములు వరకునుండును ఒక్కొక్క 
ప్పుడు స్రీలు తమ పాణ్యపదముగా నెంచుకొన్న తమ మేని యాభశణ 
ములన్నియు నొక్కొక్కటిగా౬ దీసికొని పసుప్పగుడ్డతో కట్టి యత్వ్యు 
తశ్సాహముతో కొప్పెరలోనుంతురు. ఇది అతి మనోహరమైన దృశ్యమే 
గాక ఆ స్తిక్యమును హృదయమునుండి లేవదీనెడి భావవీచికగాం జెన్ప 
నగును. హృదయార్ష్భముకూడ, వీరు ' కొప్పెర "కు నమస్కరించి తరు 
వాత (ప్రదక్షిణము సలిపి ఆనగలమూట నందుంచి యత్యంత తృప్వితో 
వెడలుటజూడ శ్రీవారి కరుణాదృష్టి యెంత దొడ్డదియో యని చూదు 
వారలకు( దోపంగాంజేయురు. (మొక్కుబడులు లేనివారు నైతము 
ఈ హుండీలో తమకు6 దోచిన దెంతమైనను రూపాయిగాని ఆంతకు 
చిన్నదగు ఏ చిన్ననాణెమైనను నుంచుటగాంచెదము “కొప్పెర” పయి 
(ప్రత్యేకదృష్టి నెజపుటకు వీలుగా దీనికి ప్రక్కనగల హాలులోనే దేవ 
స్థానపు ముఖ్భాధికారి * పేష్కారు, పారుపత్యదారు హుండీలోని ధన 
మును లెక్కించు సమయములో నుందురు. మిగిలిన సమయములలో 
నితర యధికారులుండి పరిశీలింతురు. “కొప్పెర "ను (ప్రతిమధ్యాహ్నము 
తీసి అనగా రెండవఘంట యయిన తరువాత నివేదనానంతరము, సర్వ 
జనుల సమక్షములో అధికారుల సమశములో లెక్కింతురు. దీనిని 
“పరకామణి” అందురు. కొందణు (ప్రముఖ వ్యక్తులను లెక్కవిధాన 
మును బరిశీలించుట కావ్వోనింతురు. లెక్క పెట్టుు పూర్తిఅయిన 


208 తిరుపతి చరిత్రము 


తరువాత వారి హాజరును సమరక్థించు సంతకమును (గ్రహింతురు. తదు 
పరీ పారుపత్యదారు, సేష్కారు సంతకములు చేయుదురు. అర్జిత "నేవ 
లకు టిక్కెట్ల నిచ్చుటు మొదలయిన ఆర్జిత సేవా సహకారభాగముకూడ 
యిందుండెడిది, కాని నేడిది రంగమంటపములో నొక గదియందు నిర్వ 
హించు చున్నారు. ఇక్కడనే దేవస్థానపు అధికారులైన పేష్కారు 
నారి కొర్యాలయముకూడ నిందులో నొక భాగమందున్నది. 


మంటసము దక్షిణభాగములో పళ్చిమమున జంటగంటలు ఒక 
పొడుగాటి కొయ్యదూలమునుండి రెండు ఇనుప కమ్మీలమర్చబడి ఆపై 
దూలమునకు (వేళాడ(గట్టబడినవి. ఇవి (మోగింపంబడునప్పుడు. వాని 
ధ్వనిలో నొక రమ్యత, శ్రవణ పేయముగా6 జేయును. ఈ జంటగంటలు 
[(మోగించబడిన వన్నచో నది శ్రీవారికి నివేదన సమయమనియో 
లేక అన్ని ప్రసాదముల నివేదన సమయమనియో యూహింప నగును, 
సన్నిధిలోని అన్నిద్వారములు ఈ సమయముతో మూసియుంచబడును. 
ఆర్బకులొక్కరే ఈ సమయములో శ్రీవారి సన్నిధావములో మెలగ 
గలిగిన మహాపుణ్యమూ ర్తులు. ఇతర ఆలయములలో సమర్చింపంబడు 
(పసాదముల పరిమాణ మల్పమగుటచేత గాటోలు నా యా యాలయ 
ములలో నుపయోగింపంబడు గంటలు చేతి గంటలు మాత్రమే యగు 
చున్నవి. 


ఈ మంటపమునుండియే (సర్వధర్మ) దర్శనమునకు( (ద్రోవయని 
యింతకు( బూర్వమే చెప్పబడినది. ఈ మంటపనిర్మాతయగు శ మల్లన్న” 
అత్మ నిత్యమత్యంతోత్సాహముతో వ్లీ మంటపముచుట్టును తిరుగాడు 
చుండును భోగటశ్రీనివానమ్నూర్తి నొసంగిన మహాతల్లి ' సామవాయి' 
(శ్రీనివాసమూ ర్రితోనే గర్భగృహములో నేక భూతమయిన పుణ్యమూర్తి 
ఈ యుగములోని మరియొక అండాళ్ల. 


8వ అధ్యాయము $ి=వ భాగము ల్లిగ్ర7 


నఠసింహస్వామివారి ఆలయము 


ఈ నరసింహస్వామివారు శాసనములలో తెండు వేర్వేరు 
శళ్ళతోం బేర్కొనంబడినారు. ' అలగియసింగర్‌ ' (సుందరమయిన 
సింహము) అని ఒక శాసనములో నున్నది. ' వేంకటా త్తరి ' (వేంక 
సేవని సింహము) అని మరియొక శాసనములో నున్నది. ఈ దేవా 
లయ “'నిర్మాణమునుబట్టి యీాయాలయ మత్యంతాతురముతో( గట్టి 
నట్లుగా. దోయను, దీని నిర్మాణ కాలము [క్రీ శ, [880 నుండ. [1860 
మధ్య (పాంతముగా వచ్చును. వజిస్తి ములు జరిషీన వ్మిగహ విధ్వంస 
కొండనుండి హిందూ వ్మిగహములను సంరక్షించుటకుగాను ' షోళింగర్‌ * 
సరములోని నారసింహునకుగాని లేక అహోబల నారసింహునకుగాని 
యుద్ధేశించినదయియుండగ, ను. కాని అట్టి ప్రయోజనము సిద్దింపలేదనియే 
మనకిచట యేశాననములు లభింపని కాగణముగా నూహింపవలసి 
వచ్చుచున్నది, శ్రీవారి ఆర్బకులకు నారసింహునిమీంద (ప్రత్యేక శ్రద్ధ 
యున్నది వై థానశాగమములో నవమూలర్తి ఆలయములో నారఎంహ 
వారాహమూర్తులకు (పత్యేక స్థానము, పూజణాదులుండుటయే దీనికి 
గారణము. అహోబలమఠమునకు శ్రీ నారసింహమూ ర్రి ఆరాధ్యదై వము. 
ఈ మరమునే వన శఠగోప మఠళమనియు బేర్కొనుచున్నారు, [కీ శ, 
1460 లో కందాడై రామానుజయ్యంగారు మొట్టమొదటి దాన శాసనమీ 
స్వామివారి'పేర వాయించిరి. అది ఈ స్వామికి ఫాల్గుణ మాసములోని 
అమావాస్య దినమున, వసంత పౌర్షమిరోజున అన్నప్రసాదములను 
(ఒకతిరువోలక్క మ్‌) నివేదించుటకుగాను వాయంబడిన దానళాసనము, 
క్రీళ..!48 లో వన శఠగోపజియ్యరు శిష్యుడు, కొనకొంటి వాస్తవ్యుడు 
దత్తిరాజ తిమ్మయ్య దానళాసనము చేనెను. అందులో ధనుర్మాసము 
(తిరుష్పళ్లి ఎచుచ్చి) జరుగు 80 దినముల కాలములోను అన్నప్రసాద 
ములను, అతిరసస్పడి (ప్రసాదమును శ్రీజయంతి, వసంక పౌర్ణమి, 
శ్రీరామనవమి, శ్రీవారి బహోత్సవములో (పతి యేడవరోజున, 


208 తిరుపతి చరిత్రము 


నివేడించుట శేర్పాటుచేయంబడినది. ఇవి. అన్నియు శ్రీనకనెంహ 
స్వామివారి గౌరవార్థము శ్రీవేంక కేశ్వర స్వామివారికే ని వేదింపం 
బడును. చాతకీయబడెడి (పసాదభాగములు తన ఆదార్యస్వామి కిచ్చు 
నట్లుగా నీ దానళాసనములో (వ్రాయించెను. తిరుమల ఆలయములోని 
ఇద్దరము గణకులచే. నుళ్ళాన ద్వాదశీదినమున క్రైశికీ పురాణ పఠన 
సమయమున _అన్నపశాదములు నివేదించుటకుగాను శాసనము 
వ్రాయబడెను. ఈ శాసనములో (శ్రీవరాహస్వామికి, నరసింహస్వామికి 
వరదరాజస్వామికి ప్రసాద వినియోగా రమయి (పత్యేకముగా వీలుకల్సింప( 
బడినది. 


తిరుమలలోని (శ్రీమ్మదామానుజుల సన్నిధి 


రెండవపాకారప్పు ఉ _త్తరకుడ్యపుటంచున ్రీరామానుజుని సన్నిధి 
యున్నది. తిరుమామణి ముటపసమునుండి విమాన (పదకీణ మీ 
సన్నిధిని వేరుచేయుచున్నది, ఆలయము 15' ౫46 12" కొలతల విస్తీర్ణము 
గలిగినట్టిది. దీనికి 20 పొడవుగల ముఖమంటపమున్నది._ రెండవ 
ప్రాకారములోని ఉత్తరపు గోడనానుకొనియున్న యీ సన్నిధి రెండవ 
(ప్రాకారముననుసంధించిన నడవలోని భాగముగా. బేర్కొనవచ్చును. 
కాని ప్రాకారపుగోడకంక నీయాలయ నిర్మాణము ముందుగా జరుగ 
లేదని నిర్ణయించుటలో క్షేశములేదు.. ఇది యిదివరలో (ప్రాకారమును 
గుజించి చెప్పునపుడు చెప్పిన విధముగా 15 న శతాబ్దము మధ్యకాలమః 
నాటిది. కౌని యా యాయ నిర్మాణ కాలవిషయములో (శ్రీవై ష్ణ 
లీయభ్శిపాయమును మన్నీంచరు. _ దీనివిషయమైగల కొన్ని శాసన 
ములు, సంప్రదాయములు, అభిప్రాయములు ఇప్పుడు పాఠకుల ముం 
దుంచబడును, వారే యీ విషయములో దీనినిబట్టి నిర్ణ యమునకు 
రానగును, 

తిరుపతి తిరుమలలలో రామహానుజాలయనులు మొత్తము మూడు 
న్నవి. వీనిలో నొకటి తిరుపతిలోకలదు. రెండవది తోవలో మోకాళ్ళ 


8వ అధ్యాయము $8=వ "భాగము 208 


పర్వతముపై గలదు. మూవవది శిరుమలలోనున్నది. తికుమలలోని 
ఆలయ విషయములో నేదేని నిర్ణ ఉ:ము .కు వచ్చుటకు. బూర్వము 
మిగిలిన రెండు ఆలయముల విషయములో తగిన సమాదారిము లభింస 
జేసికొన్నచో ఈ ఆలయములఅ నిర్మాణమును గుణించి ఒక నిర్ణయము 
నకు రాగలుగుదుము. 


తిరుపతిలోని (శ్రీరామానుజుని నన్నిధి 


తిరుమల తిరుపతి దేవస్టానవ-ల శాసనముల 1వ సంపుటిలో 
88వ శా;:నములో తిరుపతిలోని రానూనుజుని సన్నిధినిగూర్చి కొంత 
సమాచారమున్నది. ఈ శాసనము తిరుపతి (శ్రీరామానుజా యమునకు 
దక్షిణ పశ్చిమములకున్న పునాది గోడలపయి (వ్రాయబడినది. ఇది 
విక్రమ సంవత్సరములోవి _శావణమాసమునకు సరియగు వీర నరసింగ 
యాదవ రాయలనాటి 15 వ సంవత్సర పరిపాలనాకా ౨మునాటిది. 
దీితో కొందరు (శ్రీ వై ష్టవులు “' ఎంబెరుమాసార్‌ " (శ్రీరా నూనుజులు 
ఆలయమునకు దీపములకు, న్వామికీ, బుష్పములు దెచ్చుటకు 
(వాయించిన విషయము కలదు. ఇది [క్రీ ఈ. 1228 సంవక్పరమునకు 
సరియగు కాలము. తరువాత కాలములో (శ్రీరంగనాభయాదపరాయల 
8వ సంవక్సర పరిపాలనా కాలములో వే:.ఏబడిన శాఎన వెంకటికలదు. 
దానిలో ఈ ఆలయమునకు. గొంత భూమియున్నట్లు ఆ భూమియం 
తయు వీడ్టై మొక్కలు మొలిచి ఫలసాయమునకు యోగ్యము కాక 
పోయియుండగా తిరుపతిలోని పెద్ద చెజువు నుండి నీను సరఫరా 
చేయబడి సాగుచేయబడినట్లుగా ,వాయబడిన విషయము కలదు. 
(1.108) దీని కాలము [కీ శ. [880వ సంవత్పరము, ఇది రెండవ 
గోప్పరము (తిరుపతి) లోపలి కుడివైపు [క్రిందుగా గల గూడులో 
వ్రాయబడిన శాఎనము. ఇంకమూడవ శాసనము తిరుపజలోని రామాను 
జాలయము ముఖమంటపములోన ఎడమవయిపు గోడమీ(ద గఅదు. 


210 తిరుపతి చర్మిత్రము 


దానిలో రామానుజుని ఆలయ నిర్వహణమునకు సంబంధించిన యొక 
ప్రత్యేకనిధి, అధికారియున్నట్లు, ఆ రామానుజుని సంవత్పరోత్సవము 
[పతి వై(త్రమాసములోను జరుగుచున్నట్లు, ఆ ఉత్సవ సిర్వ్శణ 
నిమిత్తమీ దానశాసనము ' అన్ననో తీరువెంకటయ్యన్‌ " ఎను భక్షురిచే 
వ్రాయించబడినది. నాలుగవ కాసనము 120_10._1475వ తేదీ నాటిది. 
ఇది ఆలయమునందలి ముఖ మంటపము తూర్పు గోడపయి వాయబడి 
నది. ఇది ముదలియార్‌ ళఠళగోపదాసర్‌ నరసింహవాయ మొదలియార్‌ 
అనునాళండు తిరుపతిలో శ్రీ వైష్ణవ నాయకుడుగా నుండిన కాలములో 
(శ్రీరామానుజునకు చై,త మాసోత్సివ సందర్భముగా శాత్తుమొర నిర్వ 
హణమునకు దానమొసంగినట్టి వివరమున్న శాసనము. $-6- 1478వ 
తేదీన గల మగియొక దానళాననములో నీ దాతయే కందాడ రామాను 
జయ్యంగారి. పేరుమీద తిరుపతి శ్రీ రామానుజుల సన్నిధిన అన్న 
ప్రసాదముల (దినసరి ' తికుప్పోనకం ') ని వేదనమునకయి సమర్పించిశ 
ఏషయమున్నది 


దీనిని [గహించిన తరువాత మరల తిరుమలలోని రామానుజుని 
సన్నిధికేగుదము. 3ఠగోపదాస నరసింహరాములు అను నాతండు 
తిరుమలలో ననేక సందర్భములతో వివిధ (సయోజనముల కొణకుగాను 
అన్న [పసాదములు సమకూర్చుటకుగాను దానశాసనము సమర్చించెను. 
తిరుమల ఆలయములో దీనికి సంబంధించిన శాసనము లో ముఖ్యమైన 
శాసన మీది యొకటి. రెండవ ప్రాకారము దక్షిణపు గోడపయినీ 
శాసనమున్నది. ఇది తిరుమలలోని (శ్రీ రఘునాథఫ్వామివారికి నిత్య 
మొక అన్న (ప్రసాద సమర్పణమునకు సంబంధిచిన శాసనము. 
ఇదియే (ప్రప్రథమముగా తిరుమలలో (శ్రీ రఘునాథుసి యునికివి స్పష్ట 
పజచిన శాసనము. అంతేకాక ఈ శాసనములోనే శ్రీరామానుజుని 
సన్నిధియున్నదని ఆ సన్నిధిలో చ్వైత్రమాశములో జరిగెడి 12 రోజుల 
అధ్య నునోత్సవముల గుజించి (ప్రసక్తి తేబడినది. ఇదిగాక 11 నెలలలో 


రిటవ అధ్యాయము శివ భొాగము 211 


1 అన్న [1పసా"ముల ( తిుునొళక్కమ్‌ ) నివేదనము కొణకుగాను 
దానము సమర్ప్చింపంబడినది -ఎ[యు 12 “రు ఆళ్య్వారులవు వారి వారి 
శిరునక్షతముల సందర్భములో నన్న్వపాదముల సమర్చణమునక్కు 
వారిచే రచిం-బడిన దివ్య ప్రబంధములను రామానుజుని సన్నిధిలో 
పారాయణముచేయుటకు వీలు కల్పిం బడినది. ఇంకను ఈ శాసన 
ములో నొక ప్రత్యేకత యున్నది. బావ్యూణే తరులయిన చాతాద 
ణీ వైస్టవులు దివ్య్మపబంధములను [బాహ్మణ (చా్తివ) 4 వై ష్టవులతో 
శ్రీరామానుజుని సన్నిధిలో చై _ఆమా.ఎములో. 12 దినములలో జరుగు 
అధ్య నునోత్సవములో పారాయణము చేయుచున్నట్లు చెవ్చబడినడి. 
ఈ వినూత్న పరిణామమునకు 450దాడ రామానుజయ్యం/"*రు మూల 
హేతువని చెప్పవచ్చును. (శ్రీరామానుజుల సన్నిధి తిరుపతిలో క్రీ. శ, 
1220 పాంతమునుండి యుండినటు, తిరుమలలో రామానుజుని గుజించి 
అ౩ (ప్రాచీనమయిన శాసనము [కీ శ. 1476వ సంవక్చరము నాటిదిగా 
గుర్తించి యున్నాము. కనక తిమిమలలో రెండవ (ప్రాకారము నను 
సంధించుకొని ఈ రామానుజ సన్నిధి 15 వళలాబ్బములోని మధ్యకాలము 
నుండియే అవతరించియుండును. ఈ శాఎనములో శఠగోఎదాసరు 
తిరుమలలో రామానుజుని సన్నిధి నిర్మించినట్లులేదు కాని ఈశండు 
తిరుపతిలో (శ్రీ కోదండరామస్వామివారి ఆలయమును [క్రీ ౪. 1481! వ 
సంవక్సరములో కట్టించినట్లుగలదు 


తిరుపతిలోను తిరుమలలోను శ్రీరామానుజుని సన్నిధి ఒక 
పర్యాయము నిర్మాణమయినట్లు ఐతిహ్యమున్నది. శ్రీ రామానుజుని 
అస్తమయానంతరము ఈ యన క్లూనప్ముతుండయిన “తిరుక్కురు క్రైప్పి 
రాన్‌ ప్పిల్లాన్‌' అను నాయనచే (శ్రీరంగములోని (శ్రీరంగనాథుని 
ఆలయమందు (శ్రీరామానుజుని సన్నిధి యేర్సాటు చేయబడినది మరి 
యొక శిష్కుండయిన “ముదలియాండన్‌ " అను నాయన శ్రీ పెరంబు 
దూరులో నొక ఆలయమును గట్టించెను. ఇది (శ్రీరామానుజుని అవ 


212 తిరుపతి చరిత్రము 


తార స్థలము, కిడాంబి ఆచ్చాన్‌, నల్లాన్‌, మరి యితరులు కలిసి శ్రిర్ష 
నారాయణ పురములో (శ్రీరామానుజున కొక సన్నిధిని ఆళ్వారులతో, 
గలిపి నిర్మించిరి “నడదూర్‌ ఆళ్వార్‌ " కాంచీపురములో రామాన్స 
జుని వ్మిగహమును ప్రతిష్టించెను. తిరుమలనంబి పిశ్ళె తిరుపతిలో 
నొకటి, రెండవది దోవ భాష్యకార్ల సన్నిధిలోను అనగా తిరుమలకుపోవ్మ 
(త్రోవలోను, మూడవది తిరువేంగడ ముడయాన్‌. (తిరుమల (్రీవాథి 
సన్నిధిలోను ప్రతిష్టించెను _ ఈ ఐతివ్యామట్లుంచి ఆనందాళ్వారు, 
ఆతని కుమారుండు రామానుజులకు( [బియ శిష్యులు. అఆనందాళ్యార 
మనుమడు ఆనందాళ్వారు 'వెంకటత్తురై వన్‌ అను నాయన ఒక శాస్త 
నము [వాయించెను. ఇది అసమ్మగమయినది. తిరుమలలో నిది 
మొదటి గోపురపు ఉత్త రపుంబునాది గోడలపయినున్న ది. తమిళ 
శాసనమునకు తెలుగు నేంత (1-17 


మార్గశరమాసము శి సంవత్సరములో 
-- తాళ్వాను మనుమడు 
దయాపూర్వకాంగికారము కొణకు _ సమర్చించెను. 


-- అముదు పడీ _ శాత్తుప్పడి కొజకు 


ఇందు అఆముదుప్పడి అనగా అన్నపసాద నివేదనములు, 'శాత్తు 
ప్పడీ* అనగా పుష్పాలంకరణము, మంచి గంధము లేసనము కొజకని 
చెప్పవచ్చును. ఇంకను ఆసమ(గ్రములగు శాననములు. రెండున్నవి. 
ఇవి కేవలము ' ఆనందాళ్వారు వెంకటత్తురై వర్‌ * అను నాయన 
రామానుజులవారి నందవనమును, ఇతర ధర్మములను నీర్వర్తించుటకు 
శపథమును తీసికొనుటను గూర్చి మాత్రమే వాయంబడినవి. బహుశః 
ఈ కపథములీయన తండ్రి యంత్యకాలములో నున్నప్పుడాయననుండి 
(గహించి యుండనగును. 


&=వ అధ్యాయము $8-వ భాగము వ్ర 


తిరుమల అయమునకు ప్రాచీనకాలములో నిత్యపూజా 
సామ్మాగి, అన్న (పసాదములతో గూడ తిరుమలకు తీసికొని వెళ్ళు 
టకు దిగువున తగు యేర్చాటులుండెడివిగావు. ఈ విషయము నాడు 
నాటి ధర్మకర్తలు తిరుక్కళ త్తి దేవరాయలవారికి నివేదించికి ఈ 
ఫిర్యాదు ఈ రాజు తిరుపతికి సమీపములో “అవిలాలి" అను ప్రదేశ 
ములో విడిదిచేసేియున్నప్పుడు చేసిరి. ఇది ఈయన 18వ సంవత్స 
రము పరిపాలనాకాలమునకు సరియగు క్రీ. శ. 3208) వ సంవత్సరము. 
అప్పుడీ మహారాజు నీటిపారుదల సౌకర్యములు కలిగినట్టి మెట్ట మాగాణి 
భూములను “కుడవూరు " [గామమునకు నాలుగు సరిహద్దులలోగల 
వానిని వానిపయి పన్నులతో సహా ఈ పూజా సామాగ్రిని, తదితరము 
లగు అన్న (ప్రసాదములను పైకి చేర్చించుటకగాను దానము చేనెను. 
థ్రీవారికి ధనుర్మాసములో అన్న ప్రసాదముల సమర్పణము, పుస్ప 
ముల అలంకరణము కై పుష్పములు, చందనాదులు కావలసియుండును* 
ఈ కారణమున శ్రీరామానుజులే స్వయముగా తన శిష్యులచే నీైై 
చెప్పిన అముదుప్పడి, శా త్తుస్పడులను నిత్యము (శ్రీవారి ఆలయములో 
సమకూర్చబడవలయునని రాజు నడిగి యుందురని యూహించుట 


సహజము. ఆకాలములో (శ్రీమదామానుజుల విగవాము శ్రీవారి 
ఆలయములో (పతిష్టంపబడి యుండెననెడి వాదము విశ్వసింప దగినది 


కాదు. కాని యైతిహ్యామున మాత్రము తిరుమల తిరుపతులలో (శ్రీమ్మదా 
మానుజుల విగ్రహము లొ కేపర్యాయము ప్రతిష్టించినట్లు పినుచున్నాము: 
తిరుపతిలో క్రీ. ఈ, 1220 వ సంవత్సరమునాటి కిట్టి ఆలయము నిర్మింప 
బిడినట్లు తెలియుచున్నది, అశ్లే తిరుమలలో నాకాలమునాటికే యొక 
చిన్న ఆలయనిర్మాణము, వ్మిగహ ప్రతిష్టాపనము జరిగియుండుననుటలో 
నెట్టి అనమంజనము నుండటోదు. ఈ విగ్రహము తరువాత కాల 
ములో అనగా క్రీ. శ. 1470 వ సంవత్సరము నాటికి నేడు మనము 
చూచుచున్న ఆలయములోనికి మార్చబడి యుండునని యూహించుట 
లెస్స. నాటినుండి ఈ ఆలయ నిర్వహణములో తగు త్‌ద్ధ చూపబడినది, 


214 తిరుపతి చరిత్రము 


నిజమునకెట్టి నిర్వహణావళ్యకత దీనికి లేదు. (శ్రీమ్మవామాను జునక్స 
నివేదింపబడు నుద్ధేశము వెలిబుచ్చినదాత సమర్పణమును నైతము 
ముందుగా తిరుమలలో శ్రీవారికి నివేదింపంబడిన తరువాతనే రామా 
నుజులకు సమర్పణము జరుగవలెనని యెొంచెను. ఇది తిరుమలలో 
నమలులో గల సాంప్రదాయము. తిరుమలలో (శ్రీరామానుజుని సన్నిధి 
యేర్చడకపూర్వము తిరుపతిలో నిట్టి సన్నిధియొకటి కలదనెడు వాదము 
విశ్వసింపందగినది కాదు. 


దీనికి సందింధించిన యితర వివరములు ; 


(శ్రీరామానుజునకు తితుమలతో గల సంబంధము బహు 
విస్త్పృత మైనట్టిది. _రామానుజుని తండ్రియగు కేశవసోమయాజికి 
తిరుమలనంబి వైష్ణవ మతమునిప్పించెను. ఆ మత స్వీకొరానంతరమే 
భూపిరాట్టితో వివాహము జరిగెను. ఈ రామానుజుడు యాదవ ప్రకాళుని 
కడకునేగి కాంచీపురములో సంస్కృత విద్య నభ్యసించుచుండెను. 
కాని యాదవ టప్రకాళుడు తిన శిష్యునకు విశిష్టాద్వెత ప్రతిపత్తి గలదని 
తాను బోధించు (గ్రంథము. కా.-(డన్వయించు. విధానమునుబట్టి త్వర 
లోనే గహించెను. ఈ విభేవములతో తానికవిద్యను టోధిం.. నెంచ 
లేదు. రామానుజులు తల్లి సలహాకోరెను. వెంటనే యామె తిరుమల 
_నంబికడకేగి యాతని యడుగు జాడలలో నడువుమని యాజ్ఞాపి-చెను. 
ఆయన భ్రీ వరదరాజస్వామి నిత్యాభిషేకమునకయి “ళాల” నుండి 
నీటిని తెమ్మని రామానుజుని యను(గ్రహించెను. తిరుమల నంబి 
తిరుమలలో నుండినప్పుడు శ్రీమ్మదామానుజులు రామాయణ విశేషార్థ 
ములను, అనేక వేదాంత (ప్రతిపాదక విషయములను. తెలిసికొనెను. 
ఆ తరువాత నీతఠండే తిరుమల తిరుపతులలో శ్రీవైష్ణవ మతా 
చార్యునిగా గు ర్రింపంబడి దక్షిణదేశమంతయు సంచారమొనర్చెను- 
ఈయనను తిరుమల నంబి మోకాళ్ళ పర్వతముకడ నేడున్న దోవ 


రివ అధ్యాయము 8-వ భాగము వి1ర5్‌ 


భాష్యకారుల సన్నిధిని అసామాన్యమగు నాలయ మర్యాదలతో నాహ్వా 
నించెను తిరుమలనంబి రెండవ కుమారుడగు తిరుక్కుర కై్కై ప్పిరాన్‌ 
పిళ్ళాన్‌ " (శ్రీరామానుజునిచే జ్ఞానప్పుతునిగా నంగీక రింపంబడెను. 
తిరుమల ఆలయములో 'కెవ ప్రాధాన్యమును గుటించి శైవులు పోరాడి 
నప్పుడు రామానుజులు (శ్రీవారు విస్ణుశ్వరూప్పులని నిర్ణయించిన మైతి 
హ్యము మనము గమనింపందగినది. ఈయనచే రచింపబడిన బ్రహ్మ 
స్యూత భాష్యమునకు మొదటగా ప్రార్థించిన స్వామి పరమ దిహ్మమగు 
శ్రీనివాసుని గూర్చియే. తార్కిళ జ్ఞానముకంటె మిన్నయగు భక్తిని 
'పసొదింప వలసినదిగా నాయన ప్రార్థనా శ్లోకములోని సారాంశము. 
దానిలో పరంబహ్మ న్వరూపుండు తిరుమలలో శ్రీనివాసునిగా 
రూపొ.)దినట్లు నీర్ద్వంద్వముగాంబలికెను. తిరుపతిలో నాయనకు గల 
సంబంధముకూడ దీనికి. దార్కాణము. 1వ కుకో తుంగ చోళనిచే 
గావింవ (బడిన ఆరాచకమువలన చిదంబరములోని శ్రీ గోవిందరాజ 
స్వామి మూల విగ్రహము సముృుదములో పార వేయబడనుండెను. 
ఛ్రీరామానుజులీ విగహమునే తిరుపతికిండేర్చి పతిష్టింపంజేనెను. ఈ 
ఆలయములకు పరిసరముల నొక చిన్న (గామ మేర్చాటుగావించెను. 
దానికి దాలకొలము వరకు రామానుజ సృరమనియేపేరు. తిరుమలతో 
సంబంధమున్న (ప్రతివారికి తిరుఎతి యొక స్టానిక కేరదమగునట్టుగా 
తరువాత నాయన రూపొందించి చిన్న పట్టజముగా తిరుపతిని మార్చు 
చేనెను. ఇది తి. తి. దేవస్థానము శాసన సంపుటి 124 నెంబరుగల 
శాసనములోనున్నది ష్‌ ఛిద్రశాసనము. తిరుపతి తీరమలల 
1పొళస్త్యము రామానుజుడు సెంపుచేసిన కృషికి ఫలితముగా నాతనికి 
తిరుమలలో క్రీ. ఈ. 1200 సంవత్సరము వరకు నాలమయములేకుండుట 
ఆళ్చర్యమే. శాసనములొక్కటియే యిట్టి విషయములలో నాధారముగా 
గొనరాదు. తిరుపతిలో శాననములున్నవి. (పతి ఆలయము, సన్నిధి 
యొక ప్రత్యేక దానళాసనము కలిగి దేని కదియే నిర్వహింప(బడుటకు( 
దగిన ఫామర్జ్యమును గలిగియున్నవి, తిరుమలలో నట్లుకాదు. 


218 తిరుపతి చరిత్రము 


శ్రీరామానుజుని సన్నిధి అది నెలకొల్బబడిన నాటినుండి శ్రీవారి 
ఆలయముతో నదియొక విడదీయరాని అంతర్భాగముగా నున్నట్టిది, 
ప్రాచీనకాలమునుండియు గూడ (శ్రీవారి ఆలయముతో ననుసంధింప 
బడిన వేజొక సన్నిధియున్నట్లు సంప్రదాయముగాని ఆచారముగాని 
లేదు. ఈ సంప్రదాయమునుండి ఆచారమునుండి శ్రీ వరాహస్వామి 
వారి ఆలయ.మొక్కటి మాత్రము మినహాయింపు గలిగియున్నది. ఈ 
కారణముచేకనే తిరుమల (శ్రీవారి ఆలయములో నేయితర డేవతలక్రు 
పత్మేకపూజలేదు, ఆళ్వారుల (పతిఘ్రాసనముకూడలేదు. వైకాన 
సొగమ విధానములో నీయాళ్వారులకు స్థానములేకుండుట, ఆ విధానము 
ననుసరించియే శ్రీవారికి పూజావిధానము జరుగుటచేతనే ఆళ్వారుల 
1పతిష్ట ఈ ఆలయములో జరిగియుండదు. ఈ వెఖాన సాగమ 
విధానార్చనము మనకు శాసనములలో క్రీ. శ. 087 నాడు థోగ 
శ్రీనివాసమూర్తి ప్రతిష్టాకాలము నాటికే యున్నట్లు తెలియచున్నను 
అంతకు పెక్కు వందల సంవక్సరములకు పూర్వమే నీ యర్భనా 
విధానమిట కొనసాగుచుండి నట్లు పురాణములు ఇతిహాసముల వలన 
తెలియుచున్నది. 


ఏమైనప్పటికిని (వముఖభక్తులు, పభువులు ఆనేక దానశాసన 
ములు (శ్రీవారిక్రై వాయించిరేగాని (శ్రీ రామానుజునికై యేయొక దాన 
శాసనిమును క్రీ. ౪. 1476 వరకు వాయించలేని కారణమును మనము 
విచారించవలసియున్నది. _ క్రీశ. 1478వ సంవత్సరములో చైత్ర 
మాసములో జరిగెడు 12 దినముల యుత్సవము 3కు (ఆయన నక్షతోత్స 
వము). అ కంవత్సరములో !! రోజులకు, ద్వాదళాళ్వారుల వారివారి 
జన్మనక్షత్ర ముల దెనమున వారిచే రచింపబడిన (పదింధములను శ్రీరా 
మానుజుని సన్ని ధియెదుట పారాయణ మొనర్చుటకు, తగ్గు పసాదము 
లను నివేవసా సమర్పణమునకు సంబంధించిన 'దానశాసనమిది. 
(శ్రీవైప్ణవాలయములలో నధ్యయనోత్సవముల నందర్భోమున జరిగెడు 


8వ ఆధ్యాయము $8-వ భాగము వ 


(పబంధపారాయణములను గుజించి పాంచరాత్రాగమమే జవావీయవలెను. 
విధింపబిడిన వేదాగమానుసారముగా నర్చనము జరుపు విమ 'దేవా 
లయములలో అర్చకులు, (శ్రీశామానుజుల, ఆళవందారు మత సిద్దాంత 
ములను వారి యాళ్వారుల దివ్య ,పబంధములను పారాయణముచేయుట 
నమలుపజచినిచో వారు త్మీవమయిన విమర్శనమునకు గురియయ్యెడి 
వారు. పవ్మితాలయ నన్నిధిలో నే సమయములోనయినను ఈ (ద్రవిడ వేద 
మును పారాయణ మొనర్చుట మతాపచారముగా పరిగణింప! బడెడిది. 
ఇట్టి సంకుచిత దృష్టిని గుణించి వేదాంత దేశికులవారు మొదటగా 
తన ' శతదూషణి ' అను (గ్రంథములో 60 వ శ్లోకములో వెలువర్తించిరి. 
ఇది మాలికాఫరు దక్షిణభారత దేశ దండయా,త జరుపుటకు పూర్వము 
రచింప(బడిన (గ్రంథము, ఆ తరువాత మహమ్మదీయుల దండయాత 
దేశములో న్వుదిక్త పరిస్థితిని తెచ్చిపెట్టినది. (శ్రీరంగనాథుని యుత్సవ 
విిగహమును రహస్యమార్గముద్వారా తిరుమలకు జే వేసిరి. ఇవి యొక 
దానివెంట నొకటి జరిగిన సంఘటనలు, ఈయ్యదిక్త పరిస్థితి యుప 
శమించి (శ్రీరంగములోనిక్రి రంగనాథాలయములోని రంగనాథస్వామి 
చేర్చబడునంతవణకు విజయనగర నై న్యాధిపతి అన్ని యుత్సవములను 
రద్దుపజచెను. ఈతని పేరు 'గోవన్న ". క్రీ. ఈ. [848 లో ఆధ్యయనో 
తృవములు తిరిగి ప్రవేళపెట్టబడినప్పుడీ [ప్రశిఘటనలు వచ్చినవిగాని 
వాని నెదుర్కొని సమన్వయింప జేయుటకై. గోపన్నచే నొక సమా 
నేశమేర్చాటు చేయబడెను. (ప్రముఖమయిన పాంచర్శాత ఆగమ విధాన 
పూజాకేంద్రమగు (శ్రీరంగములో నే ఆళ్వారుల [పబంధముఃలు పారాయ 
ణము చేయ సంప్రదాయమున్న చోటనే సీ వివాదములు తలయె త్తెను. 
తిరుమలలో నాగమము వై థానసమగుటచే ఈ శాస్త్రములో చెప్పబడిన 
విధానముగాక నన్యవిధాన న మేమాత్ర మంగీకరింపని కారణముచే నిట 
సీ వివాదము తీవ్రస్థాయిలో నుండెను. ప్రబంధ పారాయణము మాట 
అటుంచి ఆళ్వారులలో దివ్యత్వమున్నదనియు వీరంగీకరింపరు, 
(శ్రీరామానుజుండు నై తమీవివాదమును దీర్పజాలండయ్యెను. తిరుమల 


218 తిరుపతి చరిత్రము 


నంబి మృాతము శ్రీవారి కభిషేకార్థము తీర్థము నాకాశగంగను_డి 
తెచ్చుట, పూజామం త్రపుస్పములలో దానికి సంబంధించిన మంథతపథళ 
నము, తుళసీ సమర్పణము మొదలగు విధి నిర్వహణముతో, దృప్తి 
నొందెను, ఈ విధులన్నియు వై థానసాగమమునుబట్టి వై భానస కులము 
లోనివారు చేయవలసినట్టి వే. అర్బకేతరులకు సంబంధించినట్టివిగావు, 
శాసనముల (ప్రకారము క్రీశ, 1840 వ సంవత్సరము నరకు తిరుపులలో 
నే ప్రదేశమందును ప్రబంధపారాయణము జరుపబడెడిదికాదు. ఈ సంవ 
త్సరములోనే [ప్రధాన గోప్పరమునకు ముందు నమ్మాళ్వారు తిరువాయి 
(మొళి బబహ్మ్కోత్సవ సమయమందు ఛీ వై ప్పవులచే. బఠింస(బడు 
పయత్నముచేయబడెను. ఉత్సవమూర్తులు ఊరేగెంపు జరిగిన తరు 
వాత దేవాలయమునకు తిరిగి వేంచేయునపుడీ కథనడచినది. పారాయ 
జము దేవాలయములోకాదు. పాంచరాత్రాలయములలో నిట్టి ప్రబంధ 
పారాయణము జరుగుటగాంచి దానిని తిరుమలలో ప్రవేశ సెట్టవలెనని 
హృదయపూర్వకముగా శ్రీవై పష్టవులు (ప్రయత్నించిరి. తిరుపతిలో నీ 
(ప్రబంధ పారాయణము మొదటిసారిగా క్రీ.శ. 1475 లో (శ్రీరామా 
నుజుల సన్నిధిని జరుప యత్నింపం బడెను. ఈ కాలములోనే 
$97145 న ఒకటి, 20101475 న ఒకటి, రెండు వేర్వేరు శాసన 
ములు అన్నన్‌ తిరువేంకటయ్యన్‌, శఠగోపదాసర్‌ మొనలియార్‌లచే 
వ్రాయింప ఐడినవి. ఈ శాసనములు ్రీరామానుజుల జన్మనీక్మత మగు 
చై(త్రమాసములో ఆరు(దానక్ష్మతము నాడు జర్రిగెడి అధ్యయనోత్సవ 
ములు ! దినములలో నన్నప్రసాదముల సమర్పజమునకయి నిర్లేశించి 
నవి. ఈ శాసనములలో ద్వాదళాళ్వారుల (ప్రబంధ వఠనమునుగూర్చి 
యెట్టి పప్రళంసయులేదు. ఇదే ప్రయత్నము క్రీ. శ, 1476వ సంవత్సర 
ములో తిరుమలలో (శ్రీరామానుజుని సన్నిధిన మరల చేయంబడినది. 
బాహ్మణేతరులయిన చా తృద వైష్ణవులు బాహ్మణవై స్ణవులతో గలిసి 
(శ్రీరామానుజుని సన్నిధిలో పప్రబంధపారాయణమును గావించిరి. దీనిని 
వై భానసార్చకు లెవ్వరును అనుమోదించి యుండలేదు. శ్రీవైష్షవ 


[వ అధ్యాయము $8_వ భాగము వల 


మతానుయాయులుగాని వై ష్టవులును దీని నామోదింపలేదు. వీరికి శ్రీ 
వేం పేళ్య్ళర సన్ని ధానములో ఈ [పబంధపారాయణము జరుగలేదన్న 
తృ ప్రియే మిగిలినది. ఆ సమయముననే శ్రీ వై భానసార్బకులపై దేవా 
లయములలోని బంగారు ఆభరణముఎ పోయినవన్న నెపషముపై 
ఫిర్యాదు చేయబడెను. ఇది రామానుజ మతానుయాయులకు మిక్కిలి 
అనుకూలించిన సమయము. కనుకనే వారిచే నీ పబంధపారాయణ 
ప్రయత్నము చేయబడినది. క్రీ. శ. [5600ల సంవత్సరము తరువాత 
నీ ప్రబంధ పారాయణమునకు మిక్కిలి ఆదరణముతోబాటు గుర్తింపును 
లభించినది. ఈ శాసనముచే. (క్రీ శ 1500) రఘువూథ వ్యిగహము 
గూడ శ్రీవారి అలయములోనున్న విషయము వ్యా ప్తమయ్యెను. 


తిరుమలలోని (శ్రీవరాహస్వామి _-వారిఆలయము 


తీరుమలలో (శ్రీవరాహస్వామివారి ఆల మము స్వామిపుష్కరిణీ 
తీరమునకు బశ్చిమమునను, వాయవ్య దిశలోను నెలకొన్నది. 
(శ్రీవరాహస్వామివారినే ' జ్ఞానప్పిరాన్‌ " అనికూడ నందురు. ఈయనయే 
తిరుమలలో శ్రీ వారికంటె పూర్వము వేంచేసిన స్వామివారని చెప్పెడి 
మైతిస్యాములన్నవి. కాని కీ. శ. 1000వ సంవత్సరమునకు బూర్వ 
మీ దేవుని యునికిని గూర్చి తెలిపెడు శాసనము లేవియును లేకుండెను. 
కాని (శ్రీవరావాస్వామియే తిరుమలలోని (ప్రాచీన దై వతమనియు, 
తిరుమలకు (పధానుండనియెడు '.యపదాయగాథలు [సచారములోనున్నవి 
మనపురాణములననుసరించి మనము సప్తమమనువుకాలమగు వైవ 
స్వత 'మన్వంతరములో శ్వేశవరాహకల్చములో నున్నాము. మహా 
ప్రళయము సంభవించినప్పుడు భగవంతునిచే సృజింపంబడిన వేదవేదాం 
గములు, సర్వజీవులు ఆ _రమేశ్వరునిలోనే లీనమగునని పురాణములు 
పలుకుచున్నవి. ఆ సమయమున మహాంధకారపరీతాంబుధి దక్క 
నన్యమేమియు నుండదు. ఈ సళయసముదనులోనే వేదములు లయ 


220 తిరుపతి చరిత్రము 


మందును. పునః సృష్టి (ప్రారంభింపంబిడినపుడు నిర్వేశ్వరుడు వరాహ 
మూర్తి అవకారముల్‌., సర్వజీవసృష్టిలో స్థితినిగూడ గల్లించి తదంతగ్లీ 
నమగు వేదముల నుద్ధరించును. ఈ “కారణముచేతనే ఖ్‌ శ్రీవరాహస్వాటి 
సీకొండమీ(దగల యాది దేవునిగం బేర్కొనియుందురు. పురాణములా 
ధారముగా తిరుమల (శ్రీవారు తిరుమలకు వేంచేయుట శ్వేతవరాహ 
కల్పములోని వైవస్వత మన్వంతరములోని కలియుగాదియని చెప్ప 
నగును. ఈయన అర్భ్బావతారము అంతకు పూర్వమున్న ఆదివరాహ 
మూర్తి యవతరించిన స్థితిని గల్లియుం డెను. 


ఈ విషయమును గుజించి వివరముగా నెజుంగుటలో నితర 
విధానములను మనము గమనింపవచ్చును. త్రై త్తిరియో పనిషత్తులోని 
భృగువల్లిప్రకారము దేహిమైన ఆత్మఅఆధ్యాత్మి కానుభవములో న్వైదు 
స్థాయిలలో పయనించును. అన్నమయ, [1పాణమయ, మనోమయ, 
విజ్ఞానమయ, ఆనందమయకోళములే, ఆస్థాయిలు, తిరుమలకు(జేరు 
యాషతికు(డు అన్నమయ కోళశములో. బవేశించును. కొండను జేరును. 
దిగువునగల స్వామి పాదతీర్థముగా నూహింపదిడుచున్న ఆళ్వారు 
(కపిల తీర్థమందు స్నానముచేసి నమ్మాళ్వారు బోధనలయందు 
ఆమిత విశ్వాసము గలిగినవాడయి, యచటనే గల నమ్మాళ్వారును 
'నేవించును. కొండయెక్కుటకు. బారంభించుటతో [పాణమయకోళము 
లోనికి/(బవేశించును. మోకాలి పర్వతము చేరుసరికి మనోమయకోళము 
లోనికిబవేశించును. ఇట యాథతికుండు హృదయమున మనస్సున 
అన్నివిధములయిన యూహలకు తావురానీయడు, ఈ పదేశములో 
నున్న రామానుజుని సన్నిధి ఈ విషయములో యాత్రికనకు సహాయ 
భూతమయి (పకృతి, జీవాత్మ పరమాత్మల సంబంధమును గురించి 
భావి-పంజేయును. కొండకుజేరి (శ్రీస్వామి పుష్కరిణిలో స్నాన 
మొనర్చిన యనంతరము యాత్రికుడు ఆ పవిశ్రతీర్థ మహిమాతిళయము 
చేత శ్రీ వరాహమూర్తి దర్శనముతో జ్లానప్పిరాన్‌గా (ప్రసిద్ధి నొందిన 


8వ అధ్యాయము 8-_న భాగము లలి! 


దాని మహిమచే విజ్ఞానమయ కోశములో((బవేశించును. ఇంక చివరి 
స్థాయి శ్రీవారిని ఆనందనిలయ విమానమును దర్శించుటతో నానంద 
మయ కోళములోనికి యాతికు(డు లీనమయినట్ల యినది. శ్రీ వరాహ 
స్వామివారి నేవయే విజ్ఞానమయమయి, అదియే శ్రీవారి నేవకు ఆనంద 
మయ కోళప్రవేళమునకు వీలు కల్పించును, తిరు వేంకటనాథుడు వరాహ 
స్వామివారి స్థలము నాక్రమించినాడన్న విషయమున కిదియే హేతువు. 
ఒకమారు ఆనందమయమైన ఆత్మ తిరిగి వెనుక స్థాయియగు విజ్ఞానము 
నాశించదు. _ ఆ కారణముచేతనే శ్రీవారి దర్శనమునకుంబూర్వము 
' జానప్పిరాన్‌ " గాం (బ్రసిద్ధు డయిన వరాహస్వామిని దర్శింపవలెనని 
దేవస్థానప్పు అధికారులు ఇతరులు చెప్పుటకు హేతువగు చున్నది. 
అశ్వారులెవ్వరును (శ్రీ వవాహస్వామివారి సన్నిధిని గుజించిగాని దేవుని 
గుజించిగాని ప్రశంస చేసియుండలేదనుట నిర్వివాదము, గమనార్హ్మము. 


తిరుమల శ్రీ ఆదివరాహ క్షేతముగా బేర్కొనబడినది. తిరుపతి 
తిరుమల పరిసరనులలో సంకల్పముచేయునప్పుడు ళకివారును 
“వరాహక్షేతే* * ఆనందవిమానచ్చాయాయాం* ఆని సంకల్పింతురు. 
ఇది సంకల్పము చేయట(కు బూర్వము తానున్న స్థలమును నిర్దేశించుట 
కిట్లాచరించుట సంపదాయము. 


ఈ తత్వసంబంధమును (శ్రీ పరాహస్వామివారికి (శ్రీ వేంక 
'పేశ్వరస్వామివారికి జరిగెడి నివేదనా సమర్పణ సమయములో గాన 
వచ్చును. వంట శాలలో శ్రీ వేంక పేశ్వరస్వామివారికి నివేదనమున 
కొజకు తయారుకాబడిన 'ప్రసాదములో కొంత భాగమును (శ్రీవరాహ 
స్వామివారి ఆలయమునకు బంపుదురు. శ్రీ వరాహస్వామివారి ఆలయ 
ములో నివేదనా సంబంధమగు ఘంట్యమోగిన తదుపరి ఆ విషయము 
నెజింగి తిరుమలలోని ;శ్నీవారి ఆలయములో నివేదనాకార్య క్రమమును 
సూచించు ఘంట్యమోగును. అనగా నివేదన మీ రెండు ఆలయముల 
లోను నొకే పర్యాయము జరుగుటకు సూచింపంబడినది. ఇంకను 


బిల్లి తిరుపతి చరిత్రము 


శ్రీ వరాహస్వామి, శ్రీ వేంక పేశ్వరస్వామివార్ల అవళార నక్షతము 
ఒకటియే అది శ్రవణా సకత్రము. శవణొనిక్షత్రము నిస్తుదే : కాకము, 


శ్రీ వరావాస్వామివారి ఆలయము శ్రీ శ. 1880లో మామే 
యున్నట్లు మనదృషికి వచ్చును. ఆ సంవత్సరములో * ఎలగప్పిరినాల్‌ 
తిరుక్కలై కనిదాసర్‌ ' అను తిరుపతిలోని శ్రీ వెష్టవనాయుకుండు 
(1.184 (81-1-1380) 400 పణములను సీధిగానేర్చణ ఏ దానిపై 
వచ్చు వడ్డీతో తిఒవొలక__ మ్‌ (అన్నపసాదమును) [పతి ఒంవళ్చరము 
మలై కునియనిన్హాన్‌ పెరుమాళ్‌ (శ్రీవారి భోగమూర్తి [బహ్మోత్సవ 
దినములలో రెండవనాడు సమర్పణమునకు పె3 చంపెమమాకుసను 
(శ్రీ వేంక పేశ్వరస్వామివారు) శ్రీ వరాహ నయినార్‌ స్వాములకును 
చెరి యొక “కురిణి" పరిమాణముగల ఎన్నము, ని చగార్ధముగా 
శాసనము[వాయించెను. దీ తరువాత మరియొక శాసనవం, సుమారు $| 
యేండ్హకుగాని లేదు... అనగా [క్రీ ఈ. తేదీ 28.147 (2-టి)న 
(శ్రీశఠగోపదాస నరసింహరాయ _ మొదలియారు 020% పణముల 
ధనమును అనేక విధములయిన అన్న్ట్టసాదములను శ్రీవారి పివిధ 
ఉత్సవ పరంపరలలో సమర్పజమునకుగాను దానశాసనము సు వాయి 
చెను ఈ [పసాదములలో నొకటి సూఖియాన్‌పడీ (ఇది ఒక విధ 
మయిన మధుకి పదార్థము. నేటి మెైసూరువాగ్‌.. పక్కల = డోలి 
యుండును.) మలై కునియనిన్హ పెరుమాళ్‌ (భోగ (శ్రీఓవానమూ ర్తి) 
పతి (బహోత్సవములో నారవనాడు శ్రీవరావాచ్చామ్‌వారి ఆలయ 
ములో పద్మ మంటపములో నుండగా నీ సమర్చణము జరుగవలిను. 
ఇది శ్రీవరాహస్వామివారికు ధ్ధేశింపంబ డిన సమర్చణముగాదు. ఈస్వామి 
క్రీశ. 1880వ సంవత్సరములో వరాహనయినారుగరు 1476వ సంవ 
త్సరములో జ్ఞానప్పిరాన్‌ గను బేర్కొనబడినాడు ఇక్కడ నీ వరాహ 
స్వామివారు “ జ్ఞానప్పిరాన్‌ " అను. పేకుతోడనే మిగులప్రాచుర్యము 
వహించెనను విషయము గమనార్హము, 

ఆాాాబ్టేద్ధిా 


రివ అధ్యాయము 
4.వ భాగము 
(్రీవారిమూర్తి స్వరూపము 
శ్రీవారి ఆలయములో గర్భాలయమందు. శ్రీవారి మూర్తితో 
కలిపి పంచ బేరములున్నవి. ఇవి వై భానసాగమో క్త ముగా నున్నట్టివి, 
ఇవికాక శ్రీవారి గర్భాలయములో శ్రీరామ శ్రీకృష్ణుల యుత్సవ 
బేరములున్న ఏ 
పంచ బే.ము౨నగా నై దు విధములయిన వమ్మిగహములని. అవి 
ధ్రువ, కౌతుక, ఉర్సవ, స్నపన, బలి జేరములనునపి. 


షడ్చేర యుక్తము పొంచరాశ్రాగమాను సారము. 


పెన చెప్పిన అన్నీ విగహములు శ్రీవారి ధ్రువమూర్తి నావ 
రించుకొని గర్భాలయములోనున్నవి. (ధ్రువమూర్తి శీలాబేరము, కాని 
దీని విషయములోకూడ మన మిదమిత్సమని చెస్పవీలులేదు. ఐతిహ్య 
మేమన ఇట తిరుమలలోని (శ్రీవారు తనకు తానుగా నిర్మించుకొనిన 
స్వరూపమేగాని మనుష్యమాతుండయిన శిల్చకారుండు. ఉలిచేంజెక్కి 
మలచిన మ్మిగహముకాదు. తనుతానేయను రీతిగా నున్నవిషయమును 
మానవుండ గు ర్రెటుంగునట్లుగా రూపొందినస్వామి. అచేతన పదార్థ 
ముతో నీ బహిరాకృతి రూపొంది నట్లుగా మనముుగహింప వచ్చును, 
మనము మాత మీ వ్మిగహమును దై వళ క్రాత్మకమని విశ్వసింతుము. 
మన మిట్టి విగహములను [పతిష్టించిన దేవాలయములలో పూజింతుము. 
ఇంతటితో సంతృప్తి నహించక న్విర్డ్శ, రజత, తామలోవాములలో 
నేదేన లోహముతో తయారు చేయంబడిన వ్యిగహముసు ఇండ్లలో పెట్టి 
పూజింతుము. ఈ వీషవమునిళ్లే యాచరింపవలెనని భగవాన్‌ 
మహర్షి విఖనసా చా వ్యలవారు 'నెలవిచ్చి యున్నారు. 


224 తిరుపతి చరిత్రము 


“గృహే దేవాయతనేవా భక్త్యా భగవన్తం నారాయణ 
మర్చచేత్‌, తద్విస్టోః పరమం పదం గచ్చతి ' 


గృహమునగాని, దేవాలయమునగాని భక్తితో నారాయణుని 
అన్బించినచో శ్రీ విస్ణపదమును జేరునని యిందు చెప్పబడినది. 


ఆ విగ్రహ న్వరూపములు మనలను సర్వదా రక్షించువారుగ 
సరమాత్మయగు (శ్రీమన్నారాయణునకు నకలు బింబములుగ నెంతుము, 
ఇది రాతి (మొక్కులు, వృక్ష్తపూజలు, (పకృతి నారాధించుట వంటిది 
గాదు. వ్మిగహారాధనము అర్చావతార పూజయే ననెడు తాత్విక 
సమర్థనమున్నది. దేవాలయ పతిష్టాపనము, విగహముల 'ప్రతిష్టాప 
నము, ఉపమ్మిగహముల సాపనము ఇవియన్మియు తాత్వికవిధానోద్గిష్ల మె, 

థి దబిజు 
సంప్రదాయక విశ్వానమగు ప్రవృత్తి, సృష్టి, జీవసంచయము వాని లీలలు 
ఇవియన్నియు గుర్తుచేయను. 


ఈ విషయములను గుజీంచి యా యధ్యాయములో వివరించుచు, 
[వధానముగా మనోః క్రి సమన్వితుండగు (శ్రీవేంక కేశ్వరుని మూర్తి 
స్వరూపమును గుజించి వివరించుటకు యత్నము చేయబడును. 
మనకు6 (బత్యక్షవిషయ పరిశీలనావకాశము సాధ్యపడని విషయములో 
మనకుగల సరిమిత జ్ఞానముతో నిర్ణయము చేయజాలని చోటుల శాస్త్ర 
పరిశీలనమును, (ప్రముఖ వేదాంతులు మతాచార్యులుపొందిన యను 
భూతులను మనము విశ్వసింప వలసియున్నది. 


(శ్రీవేంక పేశ్వర స్వామివారి దివ్యావిర్భావము 
అర్భ్బాస్వరూపము నర్చింపుటక్రు దివ్యాజ్ఞ 
కలియుగావతరణమునకు( బూర్వయుగములలో భ౧వంతుని6 


బ్రిత్యక్షీకరించు కొనుటకు, తీ్మీవతపోదిక్ష, మానసిక శేంద్రీకరణము, 
ఆత్మావలోకనమని చెప్పబడు యోగమార్గములు (ప్రధానముగా నవలం 


8వ అధ్యాయము 4-వ- భాగము 226 


ఖింపబడెడివి. వీనిని సాధించెడు మార్గములో నప్పడపుడు సంభవించెడీ 
యపమార్గములు గరివు. అవి యూహింపరాని మాయాశక్తులు. 
ఈ శక్తులు సాధకులకు వళశ్ళమగుటతో నవ భగవంతుని ప్రవాదముగనే 
మించి వానికి లొంగి మార్గపతితులగుదురు. మన తాత్వికదర్శన 
ములు, ఇతిహాసములు, పురాణములు నీ ఎార్గఎతితులయి + వారి చరి 
₹లను వి స్తరముగా వివరించినవి. ఇన్నియున్నను భగవంతుని తేలిక 
మార్గములో తెలిసికొనివలెననెడి వాంఛ మానవునకుండనే యున్నది. 
భగవచ్చ క్తి యా యఖీష్టమునకు ద్వాపరయుగాంతమున, కలియుగాదిన 
సమాధానము చెప్పినది. 


అధర్మము ద్వాపరయుగాంతమున భూమిపయి కాలిడ, దైవమే 
మానుష రూప్పండై భూమినవతరించి మానవునివలెనే నటనా స్వభావ 
మును నెణపి యుద్ధరూపమున మృత్యువైై విచ్చిన్నకరళక్తు లను రూపు 
మాసెను. కృష్ణుండే ఆదైవ _-ఆ పరమాత్మయును. ఈ .రువసరానం 
తఠమున తనయిచ్చా స్వరూపమును అతిసామాన్యముగనే అనగా 
మానవ సహజముగనే నిర్గమింపండేనెను. (తేశాయగములో లోకము 
లోని దోషములను నిర్మూలించుబకయి. (శ్రీరాముండవతరించెను. 
రాము6డు వృక్షము వెనుకనిలిచి వధించుట రామావతార 
సంఘటనములలో నొకటి. కారణము వాలి తన కెమగునిలిచి వధించ 
వచ్చిన ళ్యతుబలాహరణళ క్రుండగుటయే. రాముని బాణముతో 
వాలికి మరణ మాపన్నమమయ్యెను అప్పుడు వాలి రామునియకృత్యమును, 
దళరథసూనినివంటివాని కీయధర్మాచరణమునందలి యనౌొచిత్యమును 
గర్హించెను. భగవంతువి దృష్టిలో వాలిశిక్షకు( బ్యాతుండే అయినను 
వాలిని జరయను వేటగానిగా, ద్వాపఠరియుగాంతమున జన్మి ఎపంజేనెను. 
(శ్రీకృష్ణా వతారానంతరము తన మాన._ళరీరమును విసర్జింపందలంచి 
యొక మహారణ్య మధ్యమున వృషొధోభాగమున కుడికాలును ఎడమ 
కాలిపై నుంచి శయని_చెను. జరుండాయరణ్యమార్గమున( బోవుచు 


226 తిరుపతి చరిత్రము 


నాహారముకొజకు పొంచియున్న జంతువుగా నా కాలి బొటినవేలి నాడిం 
చుటగాంచి భ్రమపడెను వెంటనే మారణాయుధముగానున్న బాణమును 
వదలెను. ఆ బాణమున కొక యుక్కు ముక్క తగిలింసం బడెను 
అది దూర్వోసునిచే శపింపంబడి సొంబుండను యాదప్పునకు ముసలముగా( 
బుట్టి కృష్ణుని యుపదేశమున నది యరుగందీయబడెను. అరుగ( 
దీయంబడిన రజమఠతయు సముద్రములో పాఅవైచిరి కాని యొక్క 
ముక్క మ్మాతము మిగిలియుండెను. మిగిలియున్న యాయత్యల్బ 
ముసలలేశమును బాణమునకు తగిలించుకొన్న జరయను వేటకాడు 
కృష్ణుని గొను. శ్రీకృష్ణుడు మరణించెను. కృష్ణునిజూచి యా 
జరుండు తానొక మానపునియెడ మహాపచార మొనర్చితినని ఆదియును 
లోకోత్తర పురుషుండగు కృష్ణునిగుజించియనియు తెలిసికొని మిక్కిలి 
క్లేశపచెను. ఆ మానవుండ్రైన శ్రీకృష్ణుడు చకుర్చుజుండై జరునెదుట 
దర్శనమొసంగెను. థ్రీకృష్ణని పాదములబడి రక్షింపుమని వేశుకొనెను, 
(శ్రీకృష్ణుండు రకించుటయేగాదు, జన్మరాహిత్యమగు మోక్షమిచ్చెను. 
ఈ పై కథ వ్యిగహారాధన దివ్యాక్షా [1వయుక్రమస్‌ సిద్ధాంతీకరించుటకు 
దయారుచేయంబడిన పీఠికమాత్ర మే. 


వ్మిగహారాధనమునకు శ్రీవారి యనుమతి (మహావిష్ణువు) 


దేవతలు, బుషులు [బహ్మ దేవుని గలీసికొని యాసమయమున 
నోకచో సమావేశమై (శ్రీకృష్ణుని దుష్ట శికణాకార్యమును బళంసించిరి. 
కాని (శ్రీకృష్ణుని యవతార పరిసమా_ప్తితో. దాము (శ్రీకృష్ణుని దివ్యత్వ 
ముతో సాన్నిహత్యము గోల్పోవుచున్నందులకు, శ్రీ వైకుంఠమున 
మానవదేహముతో నాతని దివ్యత్వముగాంచలేనందులకు దుఃఖించిరి. 
(శ్రీదేవీయ క్రంవక్షస్థలుడయన తద్దివ్యశ క్రిని పరమభక్తితో పుష్పములతో! 
బూజించిరి. ఇట్లు పూజించుచుండగనే ఆ శ్రీకృష్ణుం దివ్యశక్తి స్వర్గ 
మును భూమిని బ్రకాశింపంజేయచు. పై కెగయుచుండేను. సూర్య 


తిరుపతి చరిత్రము లై? 


మండలమును (బవేశ.చి చతుర్చుకాక్కతివి వహించియు వైతన్య 
రాహిత్యము నొ-దెను. అదేసమయామున [క్రిందగల దేవ బుష్యాదుల 
కొఠ యశరీరవాణి ఏిస్పించెను. “ఆ యాశళృతి నెమ్మదిగా పయనించి 
మరల భూమికిచేరు నీ రూపము శాశ్వతముగా నా (ప్రదేశమున వసిం 
చును. ఆ స్వరూపమును బూజింపనగును”. ఇదియశ రీరవాణి సం దేశము 
ఈ సంఘటనము అర్భ్బాస్వరూపావిర్భావమునకు, తదర్భనమునకు 
దైవ సమ్మతి నను గహింపంజేసినట్టిది. (శ్రీ మద్వేదాంత దేశికులు తన 
తమిశళ్శగంథమగు “శ్రీమత్తత్వమాతృక "లో మౌసల పర్వమున (మహా 
భారతమునందు) భగవంతుండే. చెప్పిన వాక్యముల నుదహరించెను. 
“'భూమౌగతం పూజ్యతామప్రమేయమ్‌ * అను వాక్యము భగవానునిది. 
బ్రహ్మాది దేవతలకు బుష్యాదులకు వారు పార్టించిన దానికి సమా 
ధానము. అను స్టేయకార్యము కావున పూజాదులు ఇజరంసేవలు నా 
స్వరూపమునకు నిర్వర్తించిన యది ముక్తిదవగును. దైవసషూను 
లగు మన ఆచార్యపురుషులచేతము నీయనుమతి యను[గ్రహింపంబడినది. 
కాననే విగహముల నివ్మాణము. గావించి అనేక (ప్రదేశములలో 
బుషులు, దేవతలు, ఇతర ప్రముఖులు ప్రతిష్టిచచిరి. తరువాలి మహ 
నీయులగు బుషులు వ్మిగవానినాణ ఏధుఐను పపంచించిరి. వమ్మిగహ 
ముల కొలతలు, వాని ఆకృతులు. వ్మిగహము తయారు చేయుటకుప 
యోగించెడి శిలా, దారు, లోహాదుల ఉ త్తమ మధ్యమాధమ భేదములు, 
దేవాలయ నిర్మాణము, వాని భేవముఎ,. వ్యిగహ ప్రతిష్టాదు 
లిందులో కొన్నిభాగములు. (6మబన్ధముగాని, నియమ సంబ 
ద్ధముగాని విగహాదులు శుభమును చేకూ ఒ్పలేవు సరికదా యవి ,గామా 
దులకు, పజాళికి నొక్కొాక్కు పడు ఎశుభమునే చేకూర్చును. ఆలయా 
కృతి యెట్లుండవలెను? వగహములే ,పతిష్టింపనగున.? వా;.స్ణఎములు, 
విధానము, (ప*స్టాకాంము, పూజాకాలములుగూగ్చి ఆగమ సంహితలు 
పూర్తిగా సం్యగవాపజుచిన ఎ. విష్ణుపూజా విధానాదులను గుటీ..చి చెప్పిన 
శాస్త్రములు శ్రీవైవానస పాంచర్శాతాగ ములు రెండును తమ ప్రాచీన 


228 తీరునతీ చరీత్రము 


తను గుటించి నిర్ధరించుకొనుటలో వాని విశ్వాసము వానికున్నది, 
తిరమలలోనున్న వ్యిగహమునకు సంబంధించినంత వణకు ఈ యాగ 
మములెవ్వియు వాని యర్హతనుగుటించి (ప్రసంగింపంటోవు. కారణ మద్ది | 
మానవనిర్మిత విగ్రహము కాకుండుట, స్వయం వ్యక్త స్వరూపమగుట, 
కాని యితిహాోసములాధారముగా నత్యంత (ప్రాచీనకాలమునుండి అనగా 
భ్రీవారియనికితోబా పే వై థానసాగమ మనుష్టింప౦బడు చున్నట్లు 
తెలియుచున్నది. కాని [ప్రాచీనకాలమునుండి చాలకాలమునరకు నొక 
క్రమపద్ధతిలో నిరంశముగా ననుసరించెడి యుత్సవాదుల సద్ధతియున్నట్లు 
గానము. 


భ్రీవారిమూర్తి స్వయంవ్య క్త ,బహ్మము 


మనము భగవానుండే స్వయముగా మహాభారతములో త్రాన్న 
సర్వమానవులకు నందుబాటులోనుండి సులభముగా మానవులచే పూజా 
దుల నిర్వ ర్తింప( జేయుటకును, దేవాలయాచులచే దైవశక్తి కతిసన్ని 
హితముగా మానవుని యునికిని గల్గిచి తద్వారా యాతనిలో నుత్తమ 
గుణముల నభివృద్ధిపజచుటకు, పర వ్యూహాచులలో ఉత్త రోత్రర సులభ 
మగు ఆర్బావతారమును దాల్చితినని పలికియున్నసంగతి నెజింగితిమి, 
మహాభార తేతిహాోసమందు విశ్వానమున్న (పతివ్య క్తియు నీ అర్చావతార 
(ప్రతీపాదనమును విశ్వసింపవలసియేయున్నది. 


దీనితరువాత నమ్మాళ్వారు 'పరమము " తిరుమలకు తన దివ్య 
లోకమునుండి మన ఆధ్యాత్మిక తత్వాతళశయమునకు మనచే కోరబడిన 
యెట్టి ప్రార్థనప బదులుగా గాక స్వయముగా తనంతక్రానే దిగి 
వచ్చెనని మనకు ధ్రైర్యమొనంగెను. ఇట్టి విషయమును విశ్వసించు 
టకు, (బాచీనకాలములోను, ద్వాపరయుగములోను జరిగిన రెండుసంఘ 
టనలను మనకుదాహరించెను. 


3 వ అధ్యాయము 4వ భాగము విరి 


గోఎర్టన పర్వతమునెత్తి మూగజీవులను శీత, శిలావర్షాదుల 
వారినుండి తప్పించుటకు( జేపట్టినవిధానము, రెండవది మహాబలిని 
యాచించి యాతని కోర్కెనుదీర్చిన విధము. 


ఈ రెండు సంఘటనములు స్వామి భక్తానుకంపమును (ప్రకటన 
మొనర్చుచున్నవి. 

మనము నేడు పూజించుచున్న విధముననే ప్రతినిత్యము [బహ్మా 
దులైన దేవతలు శ్రీవారి నర్చించు చున్నారనియు తెలిపెను... ఇంచు 
మించుగా నాళ్వారులందలును నీ వాక్యములను బలికినవారే! ఇంక 
ఛ్రీరామానుజులు తమ శ్రీధాష్యములో మంగళళ్లోకమున సూక్మ్మముగా6 
శెస్పనెంచినను, ప్రకృతిని, పర మేశ్వరత త్త్యమును ఆయన పతితజీవో 
ద్ధరణ చింతనమును. వారి ము క్త్యన్వేషణమున క్రై చేయ ప్రయత్నము, 
రక్షెదీక్‌ నివియన్నియు వివరించెను. [బహ్మామును ఛశ్రీనివాసునితో 
సమముకావించెను. "బ్రహ్మాణీ శ్రీనివానే * ఆను వాక్యమును ప్రయోగిం 
చెను. కనుక శ్రీవారు పతితులమైన మన యాత్మోద్ధరణమునకే దిగివచ్చె 
నని యాయనను పరంబ్రహ్మ స్వరూపముగా మనము విశ్వసింతము. 


ఈ మూర్తి యిపుడు మానవనిర్మీితముగాదనెడు విషయమును 
గుటించి విచారింపబడుచున్నది. పూజార్థము మానవులచే శిలా. దారు 
లోవా, మృత్తులతో తయారుచేయుట కాగమ శాస్త్రసమాణములున్నవి. 


ఒక ఆలయముగాని మంటపమువంటిదిగాని నిర్మాణముచేసి 
దానియందు మూర్తిని ఆగమములలో నేదేని యొకదాని ననుసరించుచు 
పళిష్టింతురు, విగహములుండవలసిన తీరునుగుటించి, వాని కొలతలను 
గుజించి, ఆకృతి, భుజములు, ఆయుధధారణము, ఆభరణములున్న 
విధానము చెక్కవలసిన మలచవలసిన తీరునుగుతించి శాస్త్రములలో 
నిర్దుష్టముగా నిర్వచింపం బడినది. శాస్త్రరీతిగాం జెక్కందిడక లేక 
శాస్ర్రవిరద్ధమయిన ఆకృతిని మలిచిన విగ్రహము పతిస్థకనర్హ ముగా6 


20 తిరుపతి చరిత్రము 


బేర్కొ నంబడును. కనుక నవి వ్యర్థ్యయోజనముగలిగి పరిత్యాగమునక్ష 
హేతువుగూడనగును శ్రీవే క పేస్వరర్వామివారి మూర్తిని ఆగమ 
శాస్త్రములలో నియమింపబడిన నియముల ౮ధారమ గాగొని యేస్తరా 
పము,కిందకు వచ్చునో పరిశీలి.తము, 


ఆగమములలో విధింప(బడిన ధువమూ ర్హులు 


ఈ ధువమూర్తులు మూడువివములయిన భేదములు గలిగి 
యున్నవి. అవి స్థానకాసన శయనమూ రులు. స్టానకమనగా నిలబడి 
యులడునవి. ఆంనమనగా కూర్చు డినట్టిఏ. శయనమ”గా పండు 
కొన్న స్వరూపములు. ఇవి మరల యొక్కొాక్కటి యౌపచారిక భేదము 
చేత నాలుగువిధములు. యోగ, భోగ, వీరాభిచావకాదులు, పరిసరిము 
లేమూర్తి ప్రతిష్టావనావళ్యకమయిన నా భేవములను / ర్హయించును. 
యోగమార్షమునభిలషించు నారాధకులు యోగమూర్రిని పతిష్టింప 
వలెను. ఇట్టివి [గామబాహ్య ఎదేళములందును, అరణ్యమధ్యము 
అందును, పర్వతశిఐర (పదేశములందును, నదీతీరములందును, నదీ 
సంగమ స్థలముఅందును పకిస్టింపవలయును. ఈ యోగమూ ర్రిని 
గ్రామమధ్యములో ప్రతిష్టించరాదు. ఆట్లయినచో నది [గామ వినాళ 
హేతువగును. ఇంక ఖోగమూ ర్తిని గ్రామ, పట్టణములమధ్యములోనే 
(పళిష్టింపవలెను, వీరమూర్తిని (గామసరిహద్దులలో పతిస్టింపనగును, 
చివరిదియగు నాఖిచారిక మూర్తిని అరణ్యములందును పర్వతము 
లందును, కోటలలోను, రాష్ట్రిసరిహదులలోను, శతుపప్ర వేశమార్గాభి 
ముఖమునను బతిష్టింపవలె ఏ. తిరుమల ఆలయము అరణ్యమధ్యములో 
పర్యతశిఖర వ్రదేశమునగలదు. ఆట నొక కోట కట్టబడినట్లుగాని, 
లేక నచట పూర్వమేదై న (గామమున్న సమాచారమునుగాని మనము 
వినబోము, ఒకదేశమునకు మరియొక దేశమునకు నిది రాజకీయముగా 
సరిహద్దు రేఖగా నగును, కనుక నీ విగహము వీరముకాదు, భోగమూ 6 


8వ అధ్యాయము శ4_వ భాగము ల్లిల్రి! 


యకమట కవకాశములులేవు. కనుక నిది యభిచారికమూ ర్రియైనను, 
థూగమ్హూర్తి యయినను గానగును, 

పతి పరిస్థితి సంఘటనముల కనువగు మూ ర్యాకృతులను 
గుటించి వానీ విధానములను గుజించి యాగమములు నిర్వచించినవి. 
ఉసదేవతామూ ర్తులపై దేవాలయములు మూడు విధములుగా రూపొందింప 
ఇిరీనవి. ఇవి ఉత్తమ, మధ్యమాధమములు, ఉత్తమ విధమయిన దేవా 
లయములో పధానమూర్తి ఉపదేవతా సమావరణుడై. యుండును. 
వీరు ఐహ్మ్‌, శంకర, మార్కండేయ, సనక, సనందన, సనత్కు 
నూరులు మొదలగువారు. ఇక మధ్యమాలయములో బ్రహ్మశివులు 
దక్క. నన్యులుండరు. అధమాలయములో [(బహ్మాశివులు గూడ 
నుండరు. కేనలమొక మూర్తిమాత్రమే టపతిష్టితుండై యుండును. 
ఈ నియమము యోగ, భోగ, వీర మూర్తుల విషయములో మాత్రమే 
వర్తించును. అభిచారక మూర్తి విషయములో ఒక విధమయిన 
ఆలయమే కానవచ్చును. అధమాలమయమే యిటగ్శబనక్రము. కనుక 
(వధాన దై వతమొక్కటియే ప్రతిష్టింపబడును. పైన చెప్పిన మూర్త 
లకు సంబంధించిన ఆలయములకు విమానములుండును. ఈ అభి 
చారీక ప్రతిష్టాససుయము మిగిలిన మూర్తుల ప్రతిషఘ్రాసమయము వేర్వే 
రగా నుండును. మిగిలిన మూర్తుల 'ప్రతిష్టాకాలము స్టిరలగ్నమయి, 
సుముహూర్తమయి యుండవలెనని నిర్దేశంపబడుచు చరలగ్న మెట్టి పరి 
స్థితిలోనుండరాదనెడు ని'షేధవాక్యము ఇలుకగా, అభిచారక మూర్తి 
ప్రతిష్టమ్శాశకము విమానముండక చరలగ్నమందు పళష్టయగుచున్నది, 
దీనికి శుభముహూర్తముతో నిమిత్తములేదు. 


ఆగమములో మూ ర్త్రాకృతులుల్లేఖింపంబడినవి, ఆకృతులను 
దిరీశీలించుటకు(బూర్వము _ శశ్రీవా రే వగ్గీకరణము క్రిందకు నత్తురో 
ఆ వ్మిగహమును నూనవ కల్చితముగా నూహించుకొని విచారింతము, 
పర్వతముపై నుండుట, అరణ్యమధ్యమగుట, పూర్వమున నట 


2౫2 తిరుపతి చరిత్రము 


నేగామముగాని, పట్టణముగాని, కోటగాని లేకుండుటచేతను, ఈ మూ ర్తి 
నిలుచుండిన మూ ర్తియగు చుండుటతో యోగాధమ, అభిచారిక్క లేక 
వీరాధమమూ ర్తి కావచ్చును. కౌని ప్రాచీనమున నీయన భోగమూ ర్తిగా 
నుండి యు.డడు. పప్రారంభమునుండి ఆలయములో శ్రీవారిమూర 
యొక్కటియే యుండుటతో నిది అధమాలయమని చెప్పవలసివచ్చును. 
అధమమగు నిలుచుండిన యోగమూర్షి చతుర్చుజుండై పై రెండు 
చేతుల చ్యక్రళంఖములు ధరింసవలెను. కుడివై ప్పుకిందిచేయి అభయ 
హస్తముగాను, ఎడమ హస్తము కట్యవలంబిత హస్తముగను 
నూహింపవలెను. హృదయమందు శ్రీదేవిని గుజిఎచి యెట్టి విస్పష్ట 
ప్రకటనమును శాస్త్రములు చెప్పలేదు. కాని శ్రీవారి (ధ్రువమూ ర్రిలో 
దక్షిణ వక్షస్థలము పై శ్రిదేవి యాకృతి విస్స్పషముగానున్నది. ఇది 
వ్మిగహ గతమేగాని, తరువాత శ్చీవారిమూర్తి పె నే శిల్చియు చెక్కిన 
(ప్రతిమముకాదు. [క్రిందకుడిచేయి అభయ హస్తముకాదు. వరదహస్తము 
అనగా వరదుండని యు, వరముల నను[గ్రహించుస్వామియనియు నర్థము, 
శంఖము చ్యము పై రెండు బా స్త్వముళ౦ందున్నవి. కాని యవి విగ్రహ 
గతములుకావు.  మరల్చుటకు వీలై నవి. కనుక నీ విగహమును 
యోగమూర్తిగా భావింపవీలులేదు. 


స్థానకాభిదారిక మూర్తికి రెండుగాని నాలుగుగాని బాహువు 
లుండనగును. కొని హ స్తములందెట్టి ఆయుధములు నుండరాదు. 
బాహువుల స్థికియెట్లుండ _లెనో నిర్ధరింపలేదు. ఇత రానర్ధతలున్న 
ప్పటికి (శ్రీవారి నీ స్థాన కాభిచారకమూర్చిగా నెన్నవచ్చును. అఖిచారిక 
మూర్తికి ముడుచుకొనిన గడ్డము, శరీరముతో సహా నితరయంగము 
లన్నియు నతిసన్నముగ నుండవలయును. తమోగుణమును (దిదర్శిం 
చెడి దగు సూర్ష్వదృష్టి, గలిగి యుండవలెను. కాని (శ్రీవారి మూర్తి 
(9 బ' అలీ 

ఆత్యంత సుందరసముపేశతము. బాగుగా కుదిరిన అంగసౌష్టవముచే 
దివ్యాయుధో పేతుందై ఆలంకరింపంబడిన పరవాసుదేవుని వర్ల నమున 


8వ అధ్యాయము శ=వ భాగము విశికి 


కమరిన దివ్యమూర్తి. వ్యిగహ గతమయిన శ్రీదేవి దక్షిణ వక్షస్థల 
సితయయినది. కనుక నీ యాభిచారిక వ్మిగహ లక్షణమునకు సంబం 
థి 
ధించిన విగ్రహము (శ్రీవారిదికాదు అను నిర్ణయము మనము చేయ 
వచ్చును. 

ఇది వీరమూ ర్తియునుకాదు. వీరమూర్తికి శంఖ చక్రములు 
విగహగతములుగా నుండవలెను. వ్మిగహగతమైన శ్రీదేవి యునికి 
డీనిలో (పస క్తముకాలేదు. అధోబొహువుల స్థితి యా విగ్రహ లక్షణ 
ములో నెట్టుండవలెనో పేర్కొనంజడలేదు. 


ఇంక మనము భ్రీవారి మూర్తిని చివరకు ఖోగమూర్తిగా 
(గ్రహింతమన్నను, శంఖ చక్రములు విిగ్రహగతములయి యుండుట, 
భ్రీదేవీ భూదేవులు వళస్థలమందు వ్యగహ గతములయి. యుండుట, 
క్రిందనుండు దక్షిణ హస్తము వరద ముదాకృతిగా నుండుటయను 
లక్షణములలో నొక్కు వరద హస్తము మూత్రము సమన్వయపడినది. 
వామహస్తము కట్యావల౦బితముగా నుండవలెనన్న నియమమీ 
మూర్తికిలేదు. కాని (శ్రీవారి మూర్తిలో సీ లభణమున్నది. కనుక 
నీ వ్మిగహ మే మూర్తి లక్షణమునకును సమన్వయ పడదని చెప్పు 
టయే సొరాంశము. 


దీనితో ఆగమ శాస్త్రములు విధించిన యే స్వరూప వర్ష నమునకు 
థ్రీవారి విగహము సమన్వయము కాదనుటయే పిండితార్థము. ఈ 
వ్మిగహము మానవ నిర్మితమేయయినచో అది ఆగమ శాస్త్రముల 
యావిర్భావమునకు బూర్వమే నిర్మాణమయి యుండవలెను. 


ఇ6క వైకుంఠమున సరవాసుదేవుని స్వరూపమును వర్జించిన 
లక్షణమును సమన్వయ పజచుట యొక్కటి మిగిలినది. వివిధ సంహి 
తలు వైకుంఠములోని మహావిష్ణు స్వరూపమును వివిధములుగా వక్షించి 
పెట్టినవి. భృ సంహితలో నీ వర్ణనము 88వ అధ్యాయములో 


. తిరుపతి చరిత్రము 


నున్నది. ఆయనకు గాలుగు చేతులుండును. పంచాయుధముంను 
ధరించును. శరీరమున కిరువంకల సరిళూచినట్టు, సమ్మగ సౌంద 
ర్యము పేరబడిన్నట్టు, ఆమర్చబడిన ఆంగసౌష్టవమును కలిగియుండును, 
దివ్యాభరణముబను ధరించును. శ్రీదేవి యాయనను విడువక నేవిం 
చెడి పురాణమహిషి, ఈయన అనంత కల్యాణ గుణాకరుండు. 
షడ్డుణపరిపూర్ణుండు, కోరికలు లేనివాండు. ఈ వర్ణనము సమగ 
మయినను కాకున్నను మనకు శ్రీవారి మూర్తిని సమన్వయము చేసి 
కొనుటలో పై వర్ణనము ఏ విధముగను దోహదముచేయదు. పాంచ 
ర్మాతాగమములో పరవాసుదేవుని స్వరూప పర్ణనమున్నది. కాని అది 
దివ్యసర్పమగు ననంతుని యధిష్టించిన స్వరూఎము. ఇదియును మనకు 
ప్రయోజనమును సమాధానించలేదు. 


విష్ణు పురాణములలోని యాదవ వంళములో నేడవ యధ్యాయ 
ములో శ్రీ మహావిష్ణువుయొక్క మూర్తి స్వరూపవర్ణ న మిందుగలదు, 
ఇది తాత్విక చింతనులకు మాృాతము యోగ్యమయినట్టిది ఇందు 
ధ్యానము సంచదళలలో పేర్కొనబడినది. (ప్రథమ దళలోని ధ్యాన 
మూర్తి యీ విధముగా. బేర్కొనియున్నది. సర్వాభరణ భూషితుండు, 
సర్వాయుధో శేతుండునయి, అష్ట లేక చతుర్చుజుడుగానున్న స్వరూప 
మును ధ్యానింపనలెను. ద్వితీయదళలో దివ్యాయుధములను విస్మరించి 
మూర్తి ధ్యానమును చేయవలెను. తృతీయదళలో దివ్యాయుధములేగాక, 
సర్వాభరణములనుగూడ విస్మరించి ధ్యానము సల్బవలెను. తరువాత 
దళలో [పధానాంగముబగు శరీరము ద్విబాహువులు, మొదలగువాని 
నుద్దేశించి ధ్యానింపవలెను. ఇట వర్షనములో (ప్రసన్నవదనము, 
తామరపూరేకులవంటి సుందరనేతములు, దివ్యకర్ణములు, విశాల 
ఫాలము, కర్ణాభరణములు, దక్షీణావర్తళంఖము నుసమించుకంఠము, 
విశాలవకము, శ్రీవత్సచిహ్నము, ్రివళలీయుతోదరము, నిమ్ననాళి, 
దీర్ధమైన అష్ట లేక చతుర్చాహువులు, బాగుగా నేర్పరుపబడిన (సమ 


8వ అవ్వాయము 4.న భాగము లికి5్‌ 


పీనమైన) యూరువులు, మచ్చలేని పచ్చని పట్టువస్త్రము, కిరీటహార, 
కేయూర, కటక, పాదాంగులీయక, కరాంగుశీయములు, శారు శంఖ, 
చక, గదా, ఖద్గాయుధములు గల పంచహ స్తముళ, షష్టమహ స్త 
మందక్షమాల, సప్తాష్టమ హస్తములందు వరదాభయముద్రలు కలిగిన 
శ్రీమహావిష్ణువును తత్పురాణము వర్షించినది. ఒకవేళ గాలుగు చేళు 
అన్న మూరర్తినే ధ్యానింప నెంచిన ళంభచరక్ర గగా పద్మయుతుండగు 
మూర్తిని చింతనచేయనలెను. ఈ వర్ణనము ,శ్రీవారిమూ ర్తికి సమన్వ 
యింపడజాలము,. పంచమదశలో ఆయుధములన్నియు విస్మరింవ6 
బడును. అప్పుడు నాలుగుచేకులు ఆయుధములు లేక విశ్రాంతి గ కొన్నట్టి 
వయినవి. భూషణములు, అలంకారములు మూర్తినావరించియే 
యుంజెను. సామాన్యముగా జూచినచో నీ లక్షణములు శ్రీవారి 
మూర్తిలక్షణముతో సరిపోల్చుటకు వీలు నిచ్చుచునే యున్నవి. అధో 
బాహువులకొక నిర్దుష్టమైన స్థితియున్నది, దక్షిణమున వరదహస్తము, 
వామహస్తము కట్యవలంబితము. ఇది రెండనదళలోని ధ్యానమున 
మ్పూర్తిలక్షణముతో సమన్వయింపం దగినదిగా నున్నది. 


ఆగమశాస్త్ర్రములో మరియొక్కు విషయమును మనము గమ 
నించి ముందుకు సాగిపోవుదము,. 


అతిప్రోక్తమయిన సమూ ర్తార్చనాధికరణమునందు మూర్తి 
లక్షణములతో విరహమూ ర్తినొక (పత్యేకలక్షణముగా6 జెప్పియున్నాండు. 
దానికి 
“ శ్రీభూమిభ్యాం మునిభ్యాంవ రహితం విరహం విదుః । 
రహితం శంఖ చ(క్రాఖ్యాం కేవలం దేవమేవచ ॥ ” 
(80 ఆధ్యాయము 17ళ్లోకం) 


“శ్రీళూదేవేరులు, భృగ్వాదిమునులు, శంఖచక్ర రహితమై కేవ 
లము విష్ణుమూర్తియుండెడు ప్రతిమయే విరహమూర్తిగా నెజుంగ 


క! తిరుపతి చరిత్రము 


వలయును” అనియున్నది. ఈ మూర్తి శ్రీవారికి మూర్తికావద్చును, 
ఆగమళాస్త్రములో శ్రీవై భానసములో నీ విషయములోదక్క నన్యవిధ 
ముల ఛ్రీవారిమూ ర్రిని సమన్వయింపజాల కున్నాము. 


ఇ6క నీమూర్తి ఆగమములు పుట్టక పూర్వ మేయున్నదని 
భావించుకొన్నచో నదియొకమార్గము. భాగవతములో నొక వర్ణన 
మున్నది. దానిని బరిశీలింతము. _ (శ్రీకృష్ణుండు జననాంతరము తన 
తర్మడియగు వసుదేవునకు దర్శనమిచ్చెను. శ్రీమద్భాగవకములో 
వ్యాసమహర్షి యీ స్వరూపవర్థనము గావించెను. ఆ శ్లోకమిది,. 


“తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదార్యు 


దాయుధమ్‌ 
(శ్రీవత్సలక్క్మృం గళళోభికౌ స్తుభం పీతాంబరం సాంద్రపయోద 
సౌభగమ్‌ ॥ ” 


ఈ ల్లోకములోనున్న శ్రీమహావిష్ణుపునకు చతుర్చుజములున్నవి, 
శంఖగదాద్యాయుధములున్నవి. (శ్రీవత్సచిహ్నము, కౌ స్తుభమున్నది. 
పీఠాంబరధారణమున్నది. 'మెఅప్పలీనెడు కిరీటమున్నది. కరుండలము 
లున్నవి. స్వర్థ కట్యాభరణధారుండు, ఇంకననేకాభరణములు ధరించి 
నట్లున్నది. ఈ శ్రీకృష్ణుండే తనదివ్యస్వరూపముతో దేవతలకు సూర్య 
మండలమునుండి కాన్చించి పస్తుతింపబడినవాండు. ఇట్లు స్తుతింపబడిన 
యీ దివ్యళ క్రియుతుని శార్ణధరునిగాగూడ దేవళలెలింగిరి.. ఆ దివ్య 
స్వరూపమే భూోమిపయి తిరుమలకొండలలో శ్రీ వేంకపేశ్వరునిగ నవ 
తరించెనన్నచో మనము శ్రీవారి మూ ర్తి స్వరూపములో శ్రీకృష్ణునను 
సంధించెడి కొన్ని చిహ్నములను గుర్తింపవచ్చును. సూర్యమండల 
ములోనున్న యీ దివ్యశ క్రి స్వరూపమును కడుదూరమునుండి దేఒతలు 
గాంచిరి. దివ్యాభరణములనేకములుండి యున్నను దేవతలు వానిని 
గుర్డించియండనందున వాని చిహ్నాములను సరిగావర్మింపకపోయిరి. 
కాని ఆయుధములేవియును లేకుండుట మాతముగమనించిరి. ఆ దివ్య 


రివ అభ్యాయము శన భాగము లలి? 


స్వరూపము సూర్యమండలాంకర్గతమగుటకు. బూర్వమే ఆ దివ్యశ క్తికి 
గల భరహనుగాంచకి శిలన్నదికారములోగూడ శంఖ, చక్చీ శార్ణ 


ములు 'శ్రీవారికమరించుటకు పీలున్నట్లుగనే ్రీవారిస్వరూప వర్ష నా 
సందర్భమున వర్ణించదిడెను. అనగా నా యాయుధములు విగరీహ 
గతములుగా నిది స్పష్టముగనే చెప్పినది. నమ్మాళ్వారుగూడ్త [శ్రీవత్సము 
శ్చీదేవిగలిగిన (శ్రీవారిని, హస్త మందు శరము వర్షించెను. మరి 


యొక ఆస క్తికరమగు విషయమేమన థ్రీ వారి ఇరుబుజముల- మెడ 
యెముకనుండి దిగువకు బాహుమూలముల ననుసరించుచు నిత్యము 
శార్ణము, అమ్ములసొదిని ధరించుటచే గలిగిన యొజీపిడిగు ర్తులున్నవి, 
ఈ చిహ్నములు శ్రీవారీమూ ర్తితో (శ్రీరామావకారమునకుగల సన్ని 
హితత్వమును తెలుపుచున్నవి. కృష్ణావతారవిషయ మిదివజకే చర్చింప 
బడినది. గర్భాలయములో శ్రీవారితో (శ్రీరామ శ్రీకృష్ణుల యునికిని 
గూర్చి పాొంచీనకాలములో నీ పై సంబంధమును సూచింపజేసినట్లుగా నతి 
దృఢముగా విశ్వసింపబడినది. మార్గశిరమాసమందు భోగ(్రీనివాస 
మూర్తికి బదులుగా (శ్రీకృష్ణుని విగహమును ఏకాంత నేవలో పాల్గొన 
జేయుదురు. అనగా శయనబేరమగుచున్నది. _ శ్రీకృష్ణున కిచ్చట 
మార్గశిర (ధనుర్మాసము ముళో పాంధాన్యమొసంగుట శ్రీవారితో 
(శ్రీకృష్ణునకుగల సన్నిహితత్వమును సూచించుటికేయని చెప్పవలెను. 
శ్రీవారి ఆలయములో నిత్యము పఠింపబడెడి మ న్త్రపుష్పములో పఠింప 
బడు మన్త్రుములు మనకు శ్రీవారికిని రామకృష్ణాద్యవశారములకును 
గల సంబంధమును స్పష్టపణచుటలో మిక్కిలిగా సహాయపడును. 


సంగహముగా నీ మ న్నపుస్న పఠనాక్రమమిది. 
1. నాలుగు వేదములలోని [ప్రారంభ బుక్కులు 
. నారాయణోపనిషత్తులోని అష్టాకరమ న్త్రము, 


28 తిరుపతి చరిత్రము 


శ. శ్రీరామావతార (ప్రశంస తెలుపు శ్లోకము. 

4, (శ్రీకృష్ణావతార (ప్రళంస (మహాభారత యుద్ధ విషయము) 

క శ్రీకృష్ణుడు తానెవరై నది తండితో తన్నెటింగించుకొన్న 
వృత్తాంతము. 

8. వై కుంళములోని శ్రీమన్నారాయణుని దివ్య స్వరూసము, 

"అ మహావిష్ణువునుండియే సకలసృష్టి స్వరూపము వెలువడిన 
వృత్రాంతము, 


యంద 
ల్‌ 


శ్రీ వేంకట్యాదిపై శ్రీవారి యవతార శ్లోకము, 


ఐం 
శి 


థ్రీ నమ్మాళ్వారుల శోక ము. 


10, శ్రీ ఆళవందారు, (శ్రీరామానుజుల (గ్రంథముల నుండి 
ఓక్కొక్క శ్లోకము. 


ఇవి (శ్రీమన్నారాయణుడును (శ్రీవారును ఏక స్వరూపులేయని 
బుపొవు పణచుచున్నవి. తిరుమల నంబిచే సమకూర్చబడియుండునని 
తలంచు నీ మన్త్ర పుష్పము తిరుమల శ్రీవారి ఆలయములో నొక 
ప్రత్యేకత సంతరించుకున్నది. ఇది శ్రీ వైఖానస పాంచరాత్ర ఆగమ 
ములు నిళేశంచు. మన్త్రపుస్న విధానమునకు విరుద్ధమయినది. 
(శ్రీరామానుజ విరచితమగు నిత్యగంథములోని విషయమునకు నిది 
విరోధమే. ఈ మన్త 9ప్పస్పములో కేవలము రామకృష్ణాద్యవతార 
ములు మాత్రమే పళంసచేయబడుట గమనార్హము. గర్భగృహములో 
నేతత్సంబింధమగు నుత్సవమూర్తులు మాత్రమే నెలకొనియున్నవి. 
1పాచీనమునుండి _ (శ్రీ వేంకటేశ్వరుని మూర్తి స్వయంవ్య క్తమను 
విశ్వాసముతోబాటు శ్రీవారికి రామకృష్ణా ద్యవతారములతోను( (బత్యక్ష 
సంబంధమున్నదను విషయము విశ్వసనీయమే అయ్యెను. ఈ విష 
యము మహవోభారతములోని మౌసలపర్వములోని (శ్రీకృష్ణభగవానుని 


8_వ అధ్యాయము 1_న భాగము వితి$ 


వాక్యములచే సమర్థింపబడినది. [బహ్మ దేవుండు శ్రీవారిని నిత్యము 
పూజించుననెడి మైతిహ్యము. నేడును ఆకొళగంగా తీర్ధముతో నైదు 
బంగారు కలళములతో నింపి వానితో నింకను పూజార్థము (ప్రయోగిం 
చెడి సామాగ్రిని గర్భగృహములో నుంచుటతో విశ్వసనీయమైనది. 
(బహ్మ దేవు డుసయోగించిన పూజానంతర తీర్థమే ప్రాతఃకాలమున 
నేడు విశ్వరూప సందర్శనార్థమై వచ్చు భక్తులకు (శ్రీవారి తీర్థముగా 
వినియోగింపబడుచున్నరది. 


మనము శ్రీవారి (ధువమూర్తికి గల (ప్రత్యేక లక్షణములను 
గుణించి చర్చించి యున్నాము. శ్రీవత్సలాంఛనమున దక్షిణ వక్షస్థల 
మున శ్రీదేవీ నివాసము, భుజములపై యేర్పడిన రాపిడి గుజుతులు, 
స్వేచ్చగానుండి సులువైన భంగిమలోనున్న రెండు ఊర్థ్వబా హువులు 
(తరువాత వీనియందు శంఖ చక్రము లమరించబడినవి, అధోదక్షిణ 
హస్తము వరద భంగిమముగానుండుట, ఆధో వామహ స్తమున కట్య 
వలంబిత భంగిమ,. ఇవి (శ్రీవారి వ్విగహమున గల ట్రత్యేక లక్షణ 
ములు, దీనిలో నొక విషయమై మరికొంక వివరింపవలసి యున్నది. 
స్థానక మూర్తి లక్షణములలో వరద హస్తమును గూర్చి ఆగమముల 
ద్వారమున సమన్వయింస జాలము. హస్తములు, హస్తాంగుళులు 
చక్కగా విస్తరింపబడి అధోముఖమై 'కుడి పాదమునకు సమముగా 
కేందీకృతము గావింపబడియున్నవి. భక్తుండు కోరెడి వరముల. నెట్టి 
యడ్ధగింపు లేక యథేచ్చగా నొసంగెడు లక్షణము నిది సూచించుచున్నది. 
(వ్రేళ్శయొక్క స్థానము వామహస్తములో బొటన్నవేలు తుంటి భాగము 
నకు నూరువునకు తగిలియుండుట వింటిని లేక వింటి నారిని (శ్రీరామ 
చర్చిదుండు ధరించియున్నట్లు సూచించుచున్నది. ఇదియే స్వరూప 
మును నమ్మాళ్వారు మహాళయుండు తన “తిరుహాయిమొజి " [గంథము 
లోను వర్షించినాండు. మరియొక ముఖ్యలక్షణము ప్రలంబ స్మూతము, 
కటి స్తూతముండుట. మొదటిది యజ్ఞోసనీతము రెండవది మొల్కక్రాడు. 


240 తిరుపతి చరిత్రము 


ఈ లక్షణములు నిర్ణ సంద్వముగా నీ వ్మిగహము పురుష విగ్రహమే కాని 

శ్రీ విగహము కాదని బుజువు చేయుచున్నవి. వక్షస్థల మధ్యమున 
జ క ళ్‌ వ్‌ 

కౌస్తుభము వేలాడుట విష్ణు విగహ మిదియని స్పష్టీకరించుచున్నది. 

శిలప్పదికార (గంథములోను ఈ వి్యిగవా మిస్లే వర్ణింపబడినది. 


ఇ(5క మిగిలిన అభరణములు, అలంకరణములు రజతకొతుక 
బేరమగు భోగ (శ్రీనివాసమూర్తి కున్నట్టివే ఈ ఆభరణములన్నియు 
శ్రీవారిపై నున్నట్టివే. (ధ్రువబేరమునకు సరియగు నకలు కౌతుక బేర 
మని ఆగమములు స్పష్టముగా నిర్వచించినవి, (ధువ బేరమునకు 
బదులుగా ప్రాతినిధ్యము వహించగలట్టిది కౌతుక బేరమే. ఈ విషయ 
మును గుజించి పూర్తిగా ? వ అధ్యాయములో వివరింపబడినది. మన 
మిక్కడ పేర్కొనవలసినది నాగాభరణము వంటి ఆభరణములు (ధ్రువ 
మూర్తిపై విగహ గతమని చెప్పుటకు వీలులేదనియే. బంగారు అభ 
రణము రేకు రూపములో బుజములను చుట్టి ధరింప వీలుగా తరువాత 
కాలములో నొకా నొక భక్తునిచే సమర్చింపబడిన కానుకయయి 
యున్నది. ఆది శేషుండు విష్ణువునకు విడదీయరాని సన్నిపితత్వము 
గలవాండనెడు విషయ మందలు నంగికరింతురు, మన్ని పృష్పములో 
పొయిగ్లై ఆళ్వారు పాశురము నిత్యము నీ సందర్భములో పఠించుట 
నిచట గమనింపవలెను. గర్భాఆయములో సర్పరూపమెచటను 
చిహ్నితమగుటలేదు. శ్రీవారి బేరమునను ఇట్టి చిహ్నాము గానము. 
కిరీటము మీద యెట్టి యన్రమునులేదు. అనేకములగు అభూత కల్పన 
లున్నవి, అవి విన్నవి, వినిపించినవి, పుక్కిటి పువణములు జనవ్యా ప్రము 
వైనవి గలవు. వానిని గుణించి యా యధ్యాయము చివర టప్ర.౦గింప€ 
ఐడును. 


8వ ఆధ్యోయము 4-వ “భాగము బ్లిశీ1 


(ధ్రువబేరమునకు సమ్మగ స్పరూపము నొసంగెడి 
యితర బేఎములు 


కౌతుక, స్నపన, ఉత్సవ, బలిబేరములు. 
భోగ శ్రీనవాసమూరర్తి (కౌతుక బేరము) 


క్రీ. శ. 988 వ సంవత్సరములో 'సామవాయి* మహారాణిచే 
దాన సమర్చిణముగా నీ రజత విగవాము శ్రీవారి ఆలయములో బతి 
స్థవంబడినది. ఇది యేడవ యధ్యా మములో విపులముగా( జర్చిం: 6 
బడినది. భోగ శ్రీనివాసమూర్తి విగహములోని ఊర్ధ్వ హస్తముల 
కున్న శంఖ చృకములు శాశ్వతమైనట్టివే. వ్యిగహ గతములే. ఇట్టి 
చిన్న విగహమున కీవిధమయిన యా కృతి యుండుట సహజము. 
కౌతుక బేరముగా( బేర్కొనబడుచున్న ఈ రజత భోగ (శ్రీనివాసమూర్తి 
యీ విధముగా మలచబడినప్పటికి, అనగా నా సమయమునకే శ్రీవారి 
(ధువమూర్తిలో నూర్జ్వహ స్తములకు శంఖ చక్రము అమరింపదిడి 
యున్నట్లు మనమితర విధములయిన యాధారములచే నెటింగి 
యున్నాము. మరియొక (పత్యేక లక్షణము (ధువమూర్తికి ఉన్నశ్తే 
ఈ భోగ భ్రీనివాసమూర్తికి నున్నది ఇది (ధువీకరింపబడుట నేడు 
అసాధ్యమీ. కౌతుక బేరము పాదముకింద పీఠంముపైన షట్కోణ 
యంత మొకటి యున్నది. ఇందు రెండు సమబాహు (తిభుజము 
లొకదానిలో నొకటి దూర్చినచో నెట్లుండునో అట్లు ఈ యన్హ ముండును, 
(ువబేరమునకూడ నీ భాగమందే యీ యం(త్రముండి తీరవలయును. 
నమ్మాళ్వారు తన తిరువాయి మొజిలో శ్రీవారి ధ్రువబేర పాదములను 
గుజించి "8 రహస్య వివరణమొకటి యిచ్చెను. (8-4-4) 


లైశలి తిరుపతి చరిత్రము 


షాడ్డుణ్యయంత్ర మః 
యొక గ్రా ఆక భతి 





వీర్య 


ఈ వివరణము తిరుమాల్‌_-ఇరమ్‌-సోలై లోని తిరుమాల్‌ పాద 
ముల వర్ణనముతో సరిపోల్బనగున . (8-1-10) దీనిలో శ్రీ వేంక 
'పేశ్వర స్వామివారి పాదముల[క్రించ ,పకాళముచే వెలుంగుచున్న, బుజవణ 
లున్న. (కోణములున్న) చిితమున్నది అని గలదు ఇతర విషయ 
ములో అనగా రెండవ (గంథములో పద్మముపై పాదములున్న విగ్రహ 
మును గుజీంచిన వర్ణనము గఅదు, ఈ (ప్రకాశవంతమైన వెలుగు 
లీను కోణములు పట్కో ణాకృతియే గావలయును. పాఠకులు విషయము 
నెజబుంగుటకు తమిళశములో నీ శ్లోకము లీయబడుచున్నవి 


తిరుమల ,శ్రీవారినిగూర్చి (8..4_) 
పబ్లయక్కజ్ఞ నెన్లో ? పవళచ్చెవ్వాయ నెన్లో ? 
అజ్‌ కది రడియ నెన్లో ? అజఖ్బనవణ్ణనెనో ? 
ళల అ ౧ 
ఇచట “కదిర్‌ ' అను పదమే (ప్రకాశవంతమైన షట్కోణా కృతిని 
గుణించి చెప్పుచున్నది. 
తిరుమాల్‌ _ ఇరమ్‌ -ఛోలై _గులించి (8-1-1) 


ముడిచ్చోదియాయ్‌ ఉవదు ముకచ్చోది మలర్‌న్లదువో ? 
అడిచ్చోది నీనిన్స తామరై యాయ్‌ ఆలర్‌న్లదువో ? 


8వ అధ్యాయము ।_వ భాగము లకి 


మనవాళ్‌ స్పెరుమూశ్‌ (భోగ శ్రీనివాసమూర్తి) ప్రతిష్టా కాలము 
నకు రెండు శతాబ్బములకు పూర్వమే నమ్మాళ్వారు ఈ (ధువమూర్తి 
వర్ణనము శతం ము శైచ్వట్‌కె అవ ల౦వబింపబడుచున్న ఆగమము 
వై “నస కే గనుక నాయాగమ శాస్త్రానుసారమే. నాటికి (ధువదేరము 
నావరించి యొక క ఈ విగహము నూమూలుగా 
నాలుగు పలకల కూర్చు లేక ,తిచతుర సము లొకదానికంకి నొకటి 
వివృతిలో తక్కువయైనవియుండి పై చతురస్రమున శ్రీవారి పాదపీఠ 
ముండి యు-డ వలెను చతురసాకృతి తాత్త్విక సంబంధమును గుర్తు 
చేయు నట్టిది. ధర్మ, జ్ఞాన, ఐశ్వర్య, వై రాగ్యములు వాని (షతిబింబ 
ములు. ఈ పీఠముపయి 8 గాని 16 గాని రేకలు గల పద్మ మమరింప 
బడియుండును. దీని మధ్యభాగమున నా షార్గుణ్యయంత్రము చెక్కబడి 
యుండుము. (ధ్రువ బేరమునకు సంబంధించినంతవరకు నీ యంత్రము 
పద్మ యుచే నావరింపబడి యున్నది. పీఠవిచ్చిన్నము జరిగిననేగాని 
నేడు అర్పకస్వాములయినను ని యంత్ర దర్శనముచేయజాలరు. 


కాని ఆలయ నిర్మాణముతో బాటు నీ పీఠ నిర్మాణమును జరిగి 
యుండును. అంతకుపూర్వ మీ పీఠము నిష్మంపబడియుండదు. ఇది 
యెట్లు నిర్ధరింపబడినదన్న చో నీ పీఠము, వేద, ఆలయపు గోడలు స్టానక 
మూర్తిని బట్టి యొకదాని కొలతలతో నొకటి ఆనుఇళధితమైనవి, 
కనుక నీ ఆలయము క్రీ. . $00 కు పూర్వమే నిర్మింపబడియున్నదని 
చెప్పవీలులేదు. ఈ విషయము $ వ అధ్యాయములో తెలుపబడినది. 
(శ్రీవారి పాదముల యడుగున యం[తమున్నచో నది క్రీ. శ. 8006లో 
తెలిసిన విషయమే యయ్యెడిది. అట్టి యంత మొకటి యుండెనని 
యూహింప౧బడి కౌతుక బేరము పయి ఛ్రాయబడి యుండును. 


ఈ కౌతుక బేరము నిత్యాభిషేకము ఇతర విధములగు నర్చనలు 
జరిపించుటకు చరబింబమావళ్యక మయినందున పతిష్టింపంబడినది. 
ధువమూర్తి నొకసిల్కు దారముతో ననుసంధింసబడి యీ కౌతుక 


244 తరుపతి చరిత్రము 


బేర (ప్రతిష్ట జరిగియున్నది. [ధువ బేరమునకు ప్రాతినిధ్యము వహించు 
టకు, సన్నిధి నుండి బాహ్యాస్థితికి వచ్చినపుడు ప్రత్యేక పర్వదినోత్సవ 
ములయంమ ఒక సన్నని బంగారపు తీవతోను సిల్కుదారముతోన్సు 
(ధువమూర్రికి సంధానిం పబఐడును. (భువమూర్తికి గల అన్ని శకులు, 
నర్హతలు నీ కౌతుకమూ ర్నికిగూడ నుండును. 
ఉగ (శ్రీనివాసమూర్తి : 

ఈయన మొదటగా * వేంకట త్తురై వార్‌ " అను పేరుతో పిలవ 
చిడుచుండెను. భోగ శ్రీనివాసుని ఆలయ (పవేశమునకు. బూర్వమే 
యీయన యాలయములో నున్నట్లు ఈ పదముచే తెలియుచున్నది 
మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో (శ్రీవారి ఆలయములోనికి 
(బ్రవేశింపక పూర్వమీయనయే యత్సవమూరి గా నుండి యుండును. 
ఈయన నేడు మూడు ఉత్సవములలో మాతమే పాల్గొనును. ఉతానై 
కాదశి, ముక్కోటి ద్వాద, ద్వాదాశారాధనమనెడివి ఆమూడు 
వుత్సవములు. 

కొలువు శ్రీనివానుండు : 

వీరిని బరిబేర మనియు. నందురు. [పతినిత్యము తోమాలనేవ 
యనంతరము తిరమామణి మంటపములో నొక (ప్రత్యేకోత్సవసు 
జరుగును. ఇట నీ కొలువు శ్రీనివాసుని రజత పీఠముపై వేంచేప్పచేసి 
బంగారు గొడుగు నమ ర్తురు. ఇచటనే పంచాంగ శ్రవణము జరుపుదురు, 
గత దినము హుండీయందు కొనుకల వలన లభింవ౨న ఆదాయము వాని 
వివరములను పలువుర సమక్షమురో చదువుదురు. ఇందులో (ప్రతి చిన్న 
నాణొెముల మొత్తము వేజ్వేరుగము, రాబడిన విలువగల రత్నములు, 
బంగారు ఎ౧గల వివరములు విస్పష్టముగా (బకటింతురు. సంపదా 
యావ కారముగా నర్చకస్వాములు స్వీకరించు మ్మాతాదానము (బియ్యము 
వగైరాలు) ఇటనే ఇత్తురు. ఈ ఆచారము ౦పదాయము ఏనాటి 
నుండి [పారంభమయ్యెనో, ఈ మూర్తి యే విధముగా శ్రీవారి ఆలయ 


8_వ అధ్యాయము 4వ భాగము 25 


ములో (పవేశించెనో చెప్పజాలము. ఈయనకు బలిచేరమన్న సంకేత 
మున్నప్పటికి పూజానంతరము జరిగెడి బల్యుతృవములో నయన 
యెప్పుడును పాల్గొని యుండలేదు. ఈయనను దర్బారు శీనివాస 
మూర్తియనియే వ్యవహరించుచున్నారు. 

ఉత్సవమూర్తి (మలయప్పన్వామివారు శ్రీభూ దేవులు) 

ఈ మూర్తి మొదటి సారిగా 'మల్లైకునియ నిన్హాన్‌ ! అను 
పేరుతో. బేర్కొనంబడెను. ఈయన విష కుము మొదటగా [కీ శ, 
1888 ప్రాంతములో ,పస్తావింపంబడినది. ఈయన (ప్రవేశము వరకు 
అన్ని విధముల నుత్సవమూ ర్తిగా నంతకుముందు శ్రీవారి ఆలయములో 
నున్న ఉగ శ్రీనివాసమూ ర్తియే వ్యవహరించెను. ఆయన (ధువమూర్తి 
వలె నేక మూర్తియే, చృకమును ప్రయోగ స్థితియను ప్రత్యేక విధాన 
ములో దాల్చెను. ఆ మూర్తిని గాంచినచో చృకము ప్రయోగ సన్నద్ధ 
మయినట్లుగాన్చించు ు. 

వేంకట త్తురైవార్‌ అను పేరు గల్గిన నీయ్యుగ శ్రీనివాస 
మూర్తిని "మలై కునియ నిన్హాన్‌ ", ఆను వేరు గల్లిన మలయప్పస్వామి 
వారే రీతి నాక్రమించిరో తెలిపెడి మైతిహ్యామొకటి అర్చకలలో 
ననూచానముగా వచ్చుచున్నది. బబహోత్సవములో నొకానొక 
సందర్భములో తిరుమల వీధులలో నీ మూర్తితోడనే యుత్సవము 
జరుగుచుందెను. ఆ నమయములో (గామములో మహాగ్నిజ్వాల 
చెలరేగి [గామ మంతయు నాహుతి యయ్యెను. అర్బకులుగాని, నట 
యా తికులుగాని యీ హఠాత్సంఘటనమునకు గారణ మేమియో 
నూహింఎ జాలరైైరి. తమ విధినిర్వహణము దోషమెదైన నున్నచో 
క్షమింపుమని స్వామిని వేడీరి ఆ సమయములో నొకనికి పూనిక 
వచ్చెను. కాలము మారినదనియు, తన్నెప్పుడు నింక యుత్సవ 
మూర్తిగా నుపయోగి-.పరాదనియు నుపయోగించినచో నిట్టి బాధలు 
తప్పవనియు నావేశపూరితుండయి. పలికెను ఇంకను నా సర్వత 


స. తిరుపతి చరిత్రము 


మైదానములో నొక మూర్రిగలడనియు నా మూర్తిని వెదకి యత్సవ 
మూర్తిగా నుపయోగింప దగుననియు చెప్పెను. అప్పటినుండి ఉగ 
మయిన యీ మూర్తిని య(గ్ర (శ్రీనివాసమూర్తిగాను, వెదుకగా అభిం 
చిన మూర్తి దేవేరులతో 'నుండినవారిని మలయకునియనిస్థ పెరుమాళ్‌ 
(పర్వత మైదానమందు లభించినస్వామి) అనియు పిలిచిరి తరువాత 
కాలములో నీ పేరు సం్యగహముగా మలయస్పస్వామిగా నయినది. 
ఈ మూర్తులు లభించిన పర్వత మైదానము “మలయప్పకోన " అవి 
పిలువబడీనది. ఆవేశముగా వచ్చిన వాక్కుల యందలి భగవదా 
దేశమును అర్చకులు తీవ విషయముగా భావించిరి. ధువమూర్తి 
ఏక్రమూ ర్తి గనుక దేవేరులలో నున్న మలయ పెరుమాళ్లను ఉత్సవ 
మూర్తిగా గుర్తించుటకు కనుమకింప లేరైరి. ఈ సంఘటనము 
కొంచెమించుగా (శ్రీ రంగనాథస్వామివారి యుత్సవమూ ర్తులు తిరుమల 
లోనే ముస్తి ముల దురాగతముళ బారినుండి తప్పించుకొనుటకై అశ 
యము పొందిన కాలములోనే అనగా కీ. ఈ. 1080వ నంవత్సర 
ప్రాంతములో జరిగియండును ఈ మలయప్పస్వామివారు పూర్వము 
తిరుకుకనూరులో పాం౦చరాతజులచే వ్యవహరింపబడిన తిరువిలాన్‌ 
కోయిల్‌ పెరుమాళ్ళుగను, కొలువు శ్రీనివాసమూర్తి తిరుమంత్రశాల 
"పెరుమాచ్ళుగను మన మూహింప వీలునిచ్చుచున్నది. దేశము విప్లవ 
పరిస్థితులలో నుండినప్పుకు భద్రత కొజక్రై యా విిగహముల 
నీ పర్వతమైదాన ప్రదేళములందు. జేర్చియుందురు. ఉత్సవమూర్తి 
దేవేరులతో నిట ప్రస్త్తమగుట నూత్నమగు విషయముగనే పరగణింప 
వలెను. 


సంపదాయానుసారము ధ్రువబేరమునకు( (బానిధ్య మీ[క్రింద 
వరుస క్రమములో మిగిలిన బేరములు నిర్వహించును. భోగ శ్రీని 
వాసమూ ర్తి, దేవేరులతో గూడిన మలయప్పస్వామివారు, ఉగ శ్రీని 
వాసుండు, కొలువు శ్రీనివాసుండు. ఆగమ పరిభాషలో వీని [కమ 


రివ అధ్యాయము 4వ భాగము ల్రి(? 


మిట్లుండును. కౌతుక, ఉత్సవ, స్నపన, దిలిబేరములు. (ధువబేరముతో 
(పత్యక్ష ళక్తిపాతము కౌతుకమూరర్తి కే జరుగును. కౌతుకమునుండి 
యుత్సవమూరర్తికి శక్రిపాతము జరుగును. ఉత్సవమూ ర్రినుండి స్నపన 
బేరమునకు, స్నపనబేరమునుండి బలిబేరమునకు ఈ శక్తిపాతము 
ఒకదాని వెంబడి ఒకదానికి జరుగుట వై ఖానసాగమ ళాస్త్ర పద్ధతి. 
కాని శ్రీవారి ఆలయములోని [ధువమూర్తి స్వయం వ్యక్తమగుటచే 
నది యెవరిచేతను (పతిష్టావిధి నిర్వర్తింపబడినదికాదు. శ్రీవారి 
ఆలయములో వై ఛానసాగమ విధానముగా జరిగిన మొదటి గ్రతిష్ట 
భోగ (శ్రీనివాసమూర్తిదే. ఇది [క్రీ శ. 088వ సంవత్సరములో 
జరిగినది. (శ్రీవారి ఆలయములో సంతకుముందుగనే నొక చంబింబ 
మున్నది. ఆది ' వేంకటత్తురై వార్‌” (ఉగ శ్రీవివానమూర్తి) విగ 
హము, ఈ వ్యిగహము ఆగమ శాస్తానుసారము పతిష్ట జరిగించు 
కొనియే గర్భాలయమందు (పవేశించెనో లేదో తెలుపుట కే యాధారము 
లునుగానరావు. ఈ విధమయిన ప్రతిష్ట భోగ శ్రీనివాసమూర్తి 
కావళ్యక మగుటలో నింకొక విశ్రేషమున్నది. ఉ్నగ శ్రీనివాసమూర్తి 
స్వరూపము సరిగా (ధువబింబమునకు నకలు కాకపోవుటయే దీనీకి 
హేతువుగాంజెప్పనగును. ఆకారణముననే మనవాళ'ప్పెరుమాళ్‌ విగ 
హము వెండితో తయారు చేయబడి (పతిష్టింపబడియుండును. కనుక 
ఆగమ విధానములో మనవాళప్పెరుమాళ్‌ కౌతుక మూర్తిగా నయినది. 
“ వేంకటత్తురై వార్‌" తరువాత పాధాన్యము అభించి యుత్సవ' 
మూర్తిగా నమినది. ఇది [క్రీ. శ. 188 [పాంతమువరకు కొనసాగ 
బడి “మలై కునియనిన్ఞాన్‌ * ప్రవేళముతో నీయన యుత్సవ భూర్తి 
త్వము అంతర్జ్మిత మైనది, 


ఈ విధముగా నప్పుడపుకు వ్మిగహములను (పవేశ పెట్టు పద్ధతి 


శాస్త్ర విరుద్ధ్దము, కావుననే 'మలయకునియనిన్దాన్‌ * ఉత్సవమూర్తు 
లను, శాసనము లేవియును ఉశ్సవమూ ర్తులుగా బేర్కొనలేదు. భోగ 


248 తిరుపతి చరితము 


శ్రీనివాసమూర్తిని కౌతుక మూ ర్తిగాను చెప్పలేదు. వేంకటత్తు రై వార్‌ 
మూర్తి కొలువు (శ్రీనివాసమూ రులు స్నపన, బలిబేరములుగా నే శాసన 
ములు బేర్కొని యుండలేదు. కారణము స్పష్టమే. ఇవి యేవియును 
ఆగమశాస్త్ర విధానమున ప్రతిష్టింపబడలేదు. ఒక్క భోగ (శ్రీనివాస 
మూర్తి హాత్రమే ప్రతిష్టింపబడినదిగాని అదియు కౌతుకమూర్తి 
భావముతో టపతిష్టించినట్లు కానరాదు. చరబింబములన్నియు వానికి గల 
(వచారనామములతోడనే పిలువ బడినవి. ఆగమ పరిభాషానామములతో, 
చేర్కొనంబడలేదు, 


సుదర్శనము చక త్ర్తళ్వారు : 


సన్నిధిలోనున్న విగహములలో చక త్రాక్వారుగూడ గలదు. 
వీరికి సందిఎధించిన (పత్మేకో నవము-: గలపు (బహోత్సవములోని 
అంకురార్పణ సమయములో ధ్వ్వ౩ స్రంభము కడకును, తీర్థవారి యుత 
వములో స్వామి పుష్కరిణీ తీరమునను వేంచేయుదురు. 


ఇక (శ్రీరామ శ్రీకృష్ణుల శ్రీవారి సన్నిధిలో నుందుటను 
గుజీంచి వివరించబడుచున్నడి. 


(శ్రీ కఘునాథ, శ్రీ కృష్ణులు: 


సన్నిధిలోన్న (శ్రీరామకృష్ణ వ్యిగరాముల ఉనికిని గుజించి 
ఒకేసారి చగ్చంపబడుచున్నది. శ్రీవారి గర్భగ్భృహములో ఈ మూ ర్హుల 
యునికి తర్కమున ఓ0దినిది. కనుక వారి పిషయమై సమిన్వయించు 
కొనవలెను. శాసన స్థమయిన విషయమేదియును దీనిసి నిర్ధారించునది 
లేదు. థ్రీ కృష్ణుని విషయములో మాత మొక ఛ్చ్నిద శాసనముగలదు, 
దానిలో 'అవణిములు దుద్రైయాల్‌” అను నామె 1వ కుళోత్తుంగ 
చోళని భార్యయై యుండెను, ఆమె 'మా తిరువాయిప్పడి ఆళ్వాన్‌ " కు 
పాలు పెరుగు సమర్పించిన దానశాసనమిది. ఇది తిరుమలై ఆక్యాన్‌ " 


రి=వ అధ్యాయము 4వ భాగము లిశ్త$ి 


అని కూడ చదువబడినది. ఈ ఛ్మిదశాసనము మనకెట్టి సమ్మగ సమా 
చార మందించనప్పటికిని తిరువేంగడనాథుని సన్నిధిలోనున్న తిరువాయి 
ప్పడి ఆళ్వాన్‌ (శ్రీకృష్ణులు) కు పాలు పెరుగును సమకూర్చుటను 
గుజించి యని తెలిసికొనవచ్చును. ఇది -క్రీ ఈ. [1100 సంవ 
త్సరపు శాసనము (1-27). తిరుమలళోే నొక పాచీన సర్వపదాయ 
మున్నది. ధనుక్మాస నేవరో నెలరోజులును ఏకాంత నేవాసందర్భములో 
శ్రీకృష్ణుని విగహమే భోగథశ్రీనివాసమూర్తివారి స్థానము నాక్రమిం 
చును. మిగిలిన పదునొకండ.నెలలు భోగథశ్రీనివాసమూ ర్తియే శయన 
విగహాము 


శ్రీరఘునాథ వ్మిగహమును గుజించి [క్రీ. ఈ. 14/6 సంవత్సరము 
వరికు శాసనములలో నెట్టిస్తావనయులేదు. ముందుగా దీనినిగుజించి 
విచారింపబడును. సన్నిధిప్రదక్షిణములోని కొంతభాగము ఒక గదిగా 
రూపొందింపబడి గోడలు ఏర్చరువబడినవనియు, అదియే రాములవారి 
మేడగా బేర్కొనః డీఎదసీయు తెలు ఎబడినది. ఈకాలము క్రీ శ. 1245 
1200వ సంవత్సర౬. ఈ రాములవాఏ మేడలో [కీ శ, [200వ సంవత్సరం 
నాటివరకు ఈ శీరామాది విగ్రబాములు (ప్రవేశింపలేదనియే చెప్పవచ్చును- 
ఆకాలమునాటికే ఒకవేళ (శ్రీరామ ,శీకృష్ణులున్నను మలయప్ప 
న్వామివారుగాని లేక కొలువు శ్రీనివాసమూ ర్తిగాని ఆలయములో 
(పవేశిచియుండర. ఈ మూర్తుల (పవేళకాలము [880 వ సంవత్సర 
కాలమని యిదివరికే చెప్పదిడి.ది. తిరుపతిలోకూడ (శ్రీంఘునాథుని 
సన్నిధిగాని ఆలయముగానీ క్రీ. శ 148! వ సంవశ్స్చరము వరకు లేదు, 
తిరుపతిలో 28.10 1401 (ష్లవసంవత్సర తులాయా + ళవణానక్షృత 
సప్తమీ సోమవా5౦) నాడు శ్రీ వైష్ణవముతనాయకుఎగుళఠగోప దాస 
నరసింహ మొదలియారు (8-78 క్రీ. ఈ. 1474 ఆలయమును నిర్మించి 
రఘునాథుని (పతిష్టించెను. ఈ దాతయే (2-64 (2811-1476 
తిరుమంలో శ్రేమ్మామానజురి అధ్యయనోత్సవముల పర్వదినముల 


250 తిరుపతి చరిత్రము 


లోని పర్కడెండురోజులు అన్న(ప్రసాదముల సమర్పణమునకు సంబం 
ధించిన దానశాసనము వేయించెను. ఈ సమర్చణములో నొకటి శ్రీవారి 
ఆలయములోనున్న రఘునాథునకు నిత్యనివేదనమునకు సంబంధించి 
నట్టిది. ఈ శాసనములో తిరమలలో నీయనగావి మరియొకరుగాని 
రఘునాథుని (పతిష్టిఎచినట్లుగా. జెప్పలేచు. 


దానసమర్పణములో నూత్నముగా పతిష్టించిన వ్మిగహమున 
తయినచో శాసనములో నా విషయము విసష్ట్రముగా. బేర్కొనంబశెడిది, 
తిరుపతిలోని (శ్రీరఘునాథున్నిపతిష్ట్ర _ ((శ్రీరామానుజాలయములోనిది) 
(2-88. 1281488), శ్రీరమునాథాలయములోని రామానుజపతిష్ట 
(ఓ 4.148) దీనికి యుదాహరణములు. రామానుజుని తిష్ట 
యెచ్చట జరుగునో అటతప్పక రఘునాథుండుగూడ (ప్రతిష్టింపదిడెడి 
వాడు. అన్నపసాదముల సమర్చణము శ్రీరామానుజులకు [పత్యేక 
ముగా సమర్ప్చింపబడెడిదికాదు. (శ్రీ రామానుజులకు సరియగు దైవ 
మూర్తి శ్రీ రఘునాథులవారుగా భావింపబడెడిది. దానికికారణము ౮-మా 
నుజుడు లక్ష్మణావతారమేనను సంప్రదాయముండుటచేత గావచ్చును. 
ఈ కారణముచే తిరుమలలో క్రీ శ. 1478వ సంవత్సరములో శ్రీ 
రామానుజునకు అన్నప్రసాద సమర్పణపు శాసనములో తిరుమలలోని 
రఘునాథున పేర దానము ఆనుషంగి:ముగా పేర్కొనుటకు సరియగు 
నొకే కారణమును చెప్పవచ్చును. (శ్రీరామానుజుని (శ్రీ ప్రతిష్టాకాలము 
నాటికే రఘునాథుడు తిరుమలలో నుండి తీరవలెను. 1478వ సంవత్స 
రము శాసకాలమయ్యును (శ్రీరఘునాథుడు (శ్రీవారినన్నిధిలో నున్నట్లు 
(సక్తి శాసనములోలేదు. కౌని కీ.శ. 1501లో మరియొక దానశాసనము 
(వాయబికినది, (8-1) (4-8-1504. ఇది తిరు వేంకటా దినాథుని 
సన్నిధిలోనున్న రఘునాథునకు సమర్పింపబడిన నందాదీప విషయ 
మునకు సంబంధించిన దాన శాసనము. మనము రామానుజుని ఆలయ 
ముకట్లబడునాటికి (శ్రీరఘునాథునియునికి (శ్రీవారి ఆలయములో గలదని 


రీవ అధ్యాయము 4వ భాగము లిక్‌] 


పిడివాదము చేయటోము.  ఉదా౮రజమునకు తిరుఎతిలో (శ్రీరామా 
నుజుని సన్నిధి [క్రీ శ 1200వ సంవత్పం౭మునాటికే గలదు. కాని యట 
రిఘునాథుని పతిష్టించినది ,కీ.ళ. [488 లోనే యని (గ్రహింప వల 
యును (8-88, 12-8.148%). (శ్రిరామాను జునిప్రక్క రఘునాధుని 
పతిష్టింపం జేసిననాడు “విఘ్నేశ్వర శీమా౯ా” అన్న పేరు గలవాడు. 
శ్రీరమఘునాథునక ( (బత్యేక ఆలయు నిర్యాణము, (శ్రీగమ వమ్మిగహ 
'ప్రతిష్టాపనము తరుపతిలో క్రీ. ఈ. 148! లో మాత్రమే సంభవించినది. 


హిందువులలో నేమతమువారికిని రఘునాథ (శ్రీకృష్ణులను శ్రీవారి 
(పక్కన ప్రవేశ పెట్టబయన్న విషయములో నెవరికిని యెట్టియభ్యంతర 
ముండదు. (శ్రీవారు వై కుంఠమునుండి యవతరించిన నారాయణ స్వరూ 
ప్తలు ఇక రామకృష్ణులన్ననో వారి య వకారములే యుక్తి .హజ 
మైన సంబంధము (శ్రీరామ, శ్రీకృష్ణులతో శ్రీవారికిగలదని మనమిది 
వరకే విచారించితమి. ఈ యుధ్రేక్యము ననుసరొంచియే (శ్రీవారికడ 
పఠింప(బడు మృన్తపు ఒ్పములో శ్రీ”మ, (4 కృష్ణావతార పళంసగల 
దని చూపితిమి. ఇంకొక్క తార్కాణమును జూపెదిమ (భ్రీమా౯ా 
,నాథమునికిని శీయామునాచార్యులవారి జీవితమును ననుసంధించు రెండు 
గాథలుగలవు. అవియే తిరుమలనంబి (శ్రీరామ శ్రీకృష్ణుల మూర్తులను 
శినకుగలట్టి మానసిక భావ గర్భితమైన కారిణములచేత శ్రీవారి న్నిధిలో 
(పతిష్టించుటకు దోహదమ కల్పించియుండును. ఐతిహ్య మేమన నాద 
ముని 840 వ స, వత్సరములకాలము జీఏంచిన తిరువాత నొకపర్యా 
యము శ్రీరామునికడన.౦డి యూహింపని పిలుపువచ్చెనట. ఉదయమే 
పాఠకఃకాల స్నానార్ధ మేగినప్పడు ఇరవురు వేటకా.[డు ఒకశ్తీ, వానర 
ముతో నాతిని నివాసమునకువచ్చిరి. నాథమునికుమా ర్తై తండిస్నానార్థ 
మేగెనవి వివరించెను, ఆతనింజూచుటకు వచ్చితిమన్న సందేశముగల 
జాబును ఇంటివద్ద విడిచి యటనుందీివారు వెడలిరి. నాథముని యింటి 
కడకువచ్చి వృత్తాంతము నెజి.గి సందేశమును జదివికొని యుూ 


252 తిరువతి చరిత్రము 


త్తుండై. వారి వెదుకటోయెను. అతి [పపయత్నముమీ(ద తుదకొక్ష 
యరజ్యమధ్యముని వారి దర్శినమునుబొంది ముక్తియన్నుగహింప 
బడెను ఇది నాథమునిగాథ 


ఇంక యామునాచార్నుల ( ఆళవందారు) గాథ యిటున్నది, 
ఈయన యోగమార్గమున (బ్రవేశి చవలెనన్న యతిద్య ఢమైన కోర్కెతే 
[సరికురై. గొప్పగురువైైన  ' తిరుక్కురక్రైపిరాన్‌ "ను కలియ 
నేగెను. ఆసమయములో నాయనయొక విగహమును ముందిడుకొని 
గొప్పధ్యానములో నుండెను. ఆయనకు యోగభంగము కలిగింపరాదను 
నుద్దేశముతో ఆళవందారు గోడ్మపక్కన దాగుండెను. సొట్ట కుటుంబము 
లోని యంకురమేదై నగలదా! యని యాగురుపు వెంటనే (పళ్నించెను. 
యామునుడు ముందునకు వచ్చెను. సాష్టాంగనతుండ్రై తనయునికినిి 
వృత్తాంతమును నివేదించెను. యోగిని తనవృత్తాంత మె ఫ్లైజింగితిరంచు 
ప్రశ్నించెను. తనకు ముందున్న (శ్రీకృష్ణవిగ హాము గోడవై పునకు 
తీరిగినదని యట్లుతిరుగుట యనునది సొట్టకుటుంబములోని వారెవ్వర 
యిన నున్నప్పుడే జరుగునని యోగి జవాబొనంగెను.. అంతేకాక 
(శ్రీకృష్ణుడా కుటుంబమునకు కులదైవమనెడు విషయము నెజీంగిం 
చెను యామునాచార్యులు తిరుమలనంబి తాతగారు. తిరుమలనంబి 
ఆయనకడ వేదాంతసారము నభ్యసించెను. నమ్మాళ్వారు పబంధము 
నందలి (శ్రీ వేంక పేశ్వర వై భవములోని కొంతభాగమునకర్థవివరణము 
పొందినతరువాత తిరుమలనంబి 'శ్రీవారిపదములచెం3 కువాలి శ్రీవారి 
నేవకు తనకు తాను సమర్పణమయ్యెను. యామునాచార్యుని తాతగారే 
నాథముని. ఈయనయే భక్తిసిద్దాంతమును (ప్రపంచించినవారు. ఈయన 
సిద్ధాంతమునేగొని శ్రీరామానుజుండు తన శ్రీభాష్యమున విశేషముగా 
[వానెను తిరుమలనంబి (శ్రీమదామాయణ మందలి రహస్యార్థములను 
వెలికితీసినవారు, (శ్రీరామానుజులాయనపదముల చెంతనుండి సంవత్స 
రముపాటు ఆ యర్థములను అవగతము గావించుకొనెను. ఇపుడీయనకు 


8-_వ అధ్యాయము శవ భాగము 258 


గ ్రీ'మునాథుని శ్రీకృష్ణుని యభిమానము, భక్తిపారవ శ్యములవ 


వీలగా గ్రహింపగలము. ఆమోదింపగలుగుడదుము. 


కనుక తిరుమలనంబి తన కాలములోనే (శ్రీరామ శ్రీకృష్ణ 

ణు 

వ్మిగహములను, అంతకు పూర్వము నెలకొల్పబడనప్పటికిని (శ్రీవారి 

గర్భగ్భృహములో _ అర్చక స్వాముల యనుమతితో సమర్చించెనని 
నిర్ణయమునకు రావచ్చును. 


తిరుమల శ్రీవారి సన్నిధిలోని యారె-డు మూర్తులకు (పత్యేక 
పూజాదు లేఏయునుచేవు. వీరుని శ్రీవారి నిత్యార్భనలో భాగస్వామ్యము 
వహించవః సినవారే. ఎన్న (పపసావములన్నియు గర్భగృహములో 
ఛ్రీవారికే ముందు. నివేదింపబడును. '౨వి (శ్రీ రఘునాథస్వామికిని, 
శ్రీకృష్ణ్టస్వామికిని (వత్మేకముగా ;. మర్చింపబడవలసినవి యైనను నిశ్లే 
జరుగుపు.. ఆసానములలోను, ఉత్సవములలోను, గర్భగృహము 
నకు వెలపల జరుగు పిశేషోత్సవములలోను మాతమే నిర్దేశింపంబడిన 
మూర్తికి (ప్రద సమర్పణము జరుగును. ఈ విధానము విస్పష్టముగా 
(2-88; 12.8. 1406) (కీ. ఈ. 1406 లో వాయబడిన శాసనములో 
పేర్కొనబడిన వ. ఇందులో ' ఆలయము వెలుపలి భాగమున సమర్పణ 
మున చేయు 'పసావములు శ్రీకృష్ణస్వామివారికి (సత్యేకింపబడి నవి *. 
అని గలదు 


ఆలయము __ (పత్యేకతలు 


ఆలయము ఏకమూర్తి ఆలయము. సంహితలు విస్పష్టముగా 
శేర్కొనిన ఇతర దేవతా మూర్తుల పతిష్టాపసన మిచట పూర్తిగా 
నిష్నేధింపబిడినది. ఈ మూరి, ఆగమ విహితముగాని స్వరూపము. 
మొదటి ।1పదక్షిణములో గల గోడలగూడులలో మూర్తుల నమరించు 
విధానమెట్లు సఫం ముగాలేదో వివరింపంబడినది. ఇవికాక యితర 
(1పత్యేకత లిట పేర్కొ నబడును. 


జ్‌! తిరుపతి చరిత్రము 


ఈ ,కింవ పేర్కొన్న ఆగమ శాస్త్రానుసారమైన బింబముంకు 
లాల్‌ మా 
వాని వాన్‌ స్రానములలో శ్రీవారి ఆలయముకో గానము : 


ద్వారపాలకులగు .ధ్యాతి విధాతృలు. ఇందు ధ్యాతి ఉత్తర ముఖమై 
దక్షిణ్మపక్కగా నుండవలెను. వీధ్యాతుండు దిక్షీణ ముఖమై ఉత్తరప్ప 
(ప్రక్కగానుండవలెను. భువంగము గడ..పయి *శ యిఆమై దక్షిణప్ప 
తలయుండియూర్హ్స్య ముఖమై యుండవలెను. పతంగము ద్వారోర్ట్వ 
పట్టిక పై ఉత్తరపు తలయిండి మధోముఖమై యుండవలెను మొదటి 
ద్వారమున ద్వారపాలకు లిరువంకల మణికుడు సంధ్య, ముఖమంటప 
ద్వారమున విఖనసుడు, తాపసుడు. మొదటి ఆవర.*ములోని ద్వారపాల 
కులు కిష్కింధ తీర్టులు, రెండవ యావరణములోని ద్వారపాలకులు 
వక్రతుండ నాగరాజులు-ఇప్‌ యిన్నియును గానిచో నందులో నే యొక 
టియునుగాని (శ్రీవారియాలయము లో వాని స్థానములలో శలకొల్చబడ 
లేదు. ప్రై వానికి తోడు అధమాధమా.య లక్షణములో విష్వక్సేనుడు 
గరుడుడు వారి చారి స్థానములో నున్నారు. మిగిలిన శీ భూత, న్యక్ష 
భూత పీఠాదులు మాఆము వారి స్ట్థానములలో లేవు. మొదటి ఆవం 
ఇములో సోపానముపయినుండవలసిన (శ్రీ భూతము లోపలి గోపురము 
వెలుపల ధ్వజ స్తంభ దిలిపీఠముఐ నడుమ వేయబడిన పంచశి.లలో 
నమరించబడెను. న్యక్షవిగబాములేదు. ఇంద్రాద్యష్ట దిక్పాలకులు, 
భాస్కర, చక, శంఖొదులు పై వానికంటె నధికమగు వధమ మధ్య 
మాలయములో నుండవలెమ. కాని యీ యాలయములో దిగేవతలను 
ఊహంచుపొనవలసినదే. భాస్కర చ్యకళంఖాదులు పైన చూపిన పంచ 
శిలలలోను కలిపి వేయబడినవి. 

విస్వ క్సేనుడు, గరుడుడు, ధ్వజము, బలిపీఠము అన్ని వర్గీకరణ 
ములలోని దేవాలయములలోను సామాన్యముగానుండు లక్షిణములు. 
పాంచరా[తము వె థానసము, ఇ3ర ఆగమములు వీనిని పేర్కొన్నవి. 
దేవతలు, దిక్సాలకులు వె భానసాగములో విధిగానుండవలసిన వారు 


రివ అధ్యాయము 4-వ భాగము 256 


ఈ దేవతిలకు బలిసమర్చణము చేయుటకు శ్రీవేంక కేశ్వరస్వామి బలి 
బేరము నిత్యము బయటకు6దీసికొని రాబమును. (నేడీసారప్రదాయము 
కానవచ్చుటలేడు). పల్లకీలో వేంచేపు చేయబకిన బలిజేరము. వెంట 
కాహళ ధ్వనులు మోగును. గీత నృళ్యవాద్యములుండును,. ఇది 
(పతి దిగ్లేవతా సమక్షములో నుండు సంగంథము. ఇది నిశ్యోత్సవము, 
ఇది వైకానన పాంచర్మాతాగమాలయములలో సామాన్య విషయము. ఇట్టి 
యుత్సన మీ యాలయములో నే కాలమందును జరిగినట్లు ఆధారములు 
లేవు. మ న 9పుష్పవిధాన మీదేవాలయములో (ప్రత్యేకముగా నమరించ 
బడినదని యిదివరకే చెప్పబడినది. ఇదియే యాగమములోను. చెప్ప 
బడలేదు. ర్యాతులందు జరిగెడి బ్రహ్మారాధనము మరియొక (ప్రత్యక 
విషయము. ఇది నిక్యము జరిగెడి ఆగమ విధానార్బనలోని కట్టు వాట్ల 
నన.సరింపవలెనన్న నియమము సడలింపజేసినట్లు గానవచ్చును 
అనాది కాలమునుండి శ్రీ వై థానసులే (శ్రీవారికి అర్బనము. జరుప్పు 
చున్నట్లగా అధారములున్నవి. ,పత్యేకోత్సవాదులందు. కల్యాణోత్స 
వములందు ఇతర విధములయిన శాస్త్రక్రతువులందు పెద్దలను పండితు 
లను పిలిపించెడి సర్మపదాయమున్నది. వారు సహజముగా నితరుల 
కంక నెక్కుడు సదుపాయములు, ధనగౌంవాదులు పొందెడివారి అది 
యునుగాక శాస్త్ర విధానముగా పూజా విధానము జరుపదల పెట్టినచో 
దానికి సమయమెక్కువయి. దర్శనార్థమయి. వేచియుండేడి భక్తులకు 
సమయము సర్మగహామయ్యెడిది. 


ఇతర బేరముల చరిత్ర 


కౌతుక బేరమునకు దక్క అన్యబేరములకు అన్న(ప్రళాద 
సమర్పణములను గుజించి కొన్ని విషయములు వివరింపవలెను. [ధువ 
బేరమునకు సమర్ప్చింపబడు (పసాదమునుండి అన్ని బేరములకు వారి 
స్టానము ననుసరించి భాగము లభించును. (ధువబేరమునకు సమర్పించు 
ప్రసాదము .! శేరు పరిమాణము గలిగియున్నచో 1 శేరు అమ్మవారికి, 


256 తిరుపతి చరిత్రము 


కౌతుక బేరమున కర్థ శేరు, ఉత్సవ, స్నపన, బలిబేరముల కొక్కటి 
కర్ణశేరు చొన్పున ,పసాద సమర్పణము జరుగును. అనగా శ్యీ శ 
ప్రసాదములకు వంతులివి. దీని కదనముగా పగలు గుడము ర్యా 
పాయసము [పససాదముగా సమర్పింపబడును. ఆలయము [పప్రథమముగా 
నిర్మాణము చేసినపుడు ఈ మూర్తుల నన్నింటిని యొశేసారి పతిస్థంచి 
యీ విధమున కనీసము పగలు పపసావమున కయినను భాగనిరయమ 
చేయవలెను. సామవాయి మహారాణి కౌతుకవింబ ప్రతిష్టాపనమ 
గావించినపుడు ఒక [దోజ (ఎమాణముగల (పసాదము (4 నావల) 
నిత్యము సమర్పణ మగునట్లు నిర్ణయించెను. నాటికి యుత్సవమూర్తి 
లేడు. కీ. ళ. 1080 లో గాని ఉనృవమూర్తియగు మలయప్పస్వామి 
వారు ప్రవేశింపలేదు. ఈ యుక్సవమూర్తుల కెవరును అన్నప్రసాద 
సమర్పణములకయి దానశా సనములు (వాయించినట్లులేదు. మరియశర 
బేగముల విషయములోను ఇ్షే కాననగును. భోగ ్రీనివాసుయ ఒక 
ద్రోణ ప్రమూణముగల పసాదమును ” వేదనము పొందినచో [ధువ 
బేళము 8 నాళులు [పసాదము, శ్రీదేవి 4 నాళుల _పసాదము మొత్తము 
12 నాళుల (= సాదమును పొందుదురు ధ్రువ బేంమునకు సమర్చింప 
బడిన అన్నపసాదమునకు సంబంధించిన వివరముగల శాసనము 
దీనిని నిర్ధారించుటకుంగావలెను. క్రీ. ళ. [1284వ సంవత్సరనులో 
(1-14 వి శాసనములో పై డిపల్లి (గామములోని సగభాగప్పు శిస్తురాబడి 
శ్రీవారికి సమర్ప్చింపబడినట్లున్నది. ఆర్బక కటుంబములలొ నొక 
కుటుంబమువారు ప్రైడిపల్లివారు. వీరిని పైడిపల్లి దీక్షితులనియ 
బిలుతురు. పైడిపల్లి [గామములోని సగభాగపు శిస్తు రాబడిని ఈ 
కుటుంబములోని వారనుభవించెడివారు. ఆ (గామములోని రాబడినుండి 
(శ్రీవారికి నిత్య మన్న్మవసాదము నివేదనము గావించి యా పపసాద 
మనుభవించి యుందురు. దైవ (వతిస్థాపనము జరిగించు సమయము 
ననే, అర్చక స్వాముల కుటుంబములకు సుఖసంతోషముల విషయ 
ములో నెట్టిలోటులేన. జీఏతమును నడుప్పు కొనుటకుగాము తగినంత 


రవ అధ్యాయము 4న భాగము ల్‌? 


భూమిని దానమునొసంగు భారమును, ఆ పతిష్టాదాతపై న యుండినట్లు 
దీని వలన మనకు తెలియును. ఆగమ శాస్త్రములు ఈ విషయములో 
నిశ్లే (ధువపజచినవి. తరువాత ప్రవేశించిన యితర మూర్తులకు ఇతర 
ములగు (ప్రత్యేక సషమర్పణములున్నట్లుగానము. వై థానసళాస్త్ర దృష్టిలో 
నివి తరువాత జొరబడినవేగాని ళాస్తం విధానముగా (పతిష్టావనము 
జరిగినవికావు. ఈ విషయముచే నీ ఆలయము పాంచరాత్ర వైఖాన 


సాగమ విధానములలో నే యాగమళా స్త్ర విధానముచేతను నిర్మాణ 
మయినట్టిది కాదనడు విషయము బలపజచవచ్చును. 


కొన్నియసత్యములయిన అభిప్రాయములు _ వానిపరిష్కృతులు, 


పై విషయముల ననుసరించి తిరుమలలో వేంచేసియున్న (ధ్రువ 
మూర్తి విష్ణుస్వరూపములలో నొకదానిని బేర్కొనుచున్నదని నిర్హ 
యింపబడినది. కాని కొందజు, వారతి తక్కువసంఖ్యలోనై నప్పటికి 
నీమూర్తిని సుబ్రహ్మణ్యుస్వామిగను, దుర్గాదేవిగను, లేక నేడేని 
యితర శ క్తిస్వరూపముగా భావించి పచారముచేయుచున్నారు. ఇవి 
అసత్యమైన యభ్మిపాయములు. ఇతరులెవ్వర్రైన తమకిట్టి అభిపా 
యములను మనసులో దూర్చుటచే కలిగిన మనోవికారముకావచ్చును. 
శంకరాచార్యుని బోధనలు, వారివాక్యములు ఆధారముగానై నను 
గావచ్చును. లేక యేదో ఒక చిహ్నమయుచేత వచ్చినయభిప్రాయమున 
నైనగావచ్చును. ఆ చిహ్నము అన్నిదేవతలకు సమానమైనట్టిదియై 
అది ఈ స్వామికి యమరియుండుటతో మరింక బలపడియుండుట 
వలనను కావచ్చును. పదవీ విరమణము గావించిన ఒక్కతహసీలుదారు 
ఈ యభిప్రాయములు (క్రోడీకరించి యొక పుస్తకమును ప్రచురించిరి. 
ఆ విషయములిట సం్యగహముగా వివరింపబడి వానికి సమాధానము 
లొసంగబడు చున్నవి. 


ఓక తిరుపతి చరి[తోము 


1. ఉత్తరాదివారు శ్రీవారిని బాలాజియని పిలుతురు. 


దుర్గకు బాలయనియు పేరుగలదు. $ సంవత్సరములుగల 
యప్పుడు “బాల "యని దుర్గనందురు. ఆకారణముచే (శ్రీ వేంక పేశ్వరుడు 
“బాల ' అయ్యెనట  _ ఇదియెంత యర్ధరహితముగానున్నదోగనుడు ః 
ఉత్త రాదివారు తిరుమల శ్రీవారిని నేవించుట ప్రారంభించినదియెప్పుడు? 
17వ శతాబ్దము మధ్యకాలమైన శివాజీకాలమునుండియేకదా : కాని యిట 
శ్రీకృష్ణుండు తనజనన సమయమున తండ్రియగు వసు దేవునకు దర్శన 
మొ )గిని విషయము దానిని వ్యాసులు భాగవతమున శ్రీకృష్ణుని దివ్య 
సౌందర్య స్వరూపమును 'తమద్భుతం బాలకమంబుజేక్షణం * అనుళ్లోక 
మును వర్ణించిన తీరునుగనుడు. ఈ అవతారమునకును శ్రీవారిమూర్తి 
స్వరూపమునకుగల సమీపసం౦ంబం౦ధము ననేకోపపత్తుంచే నీవరశే 
(్రహించితిమి. ప్రేమాను మోదమై పుష్టియతమగు శరీరముగలిగి సర్వా 
భరణ సంళోభితుండ్రైన స్థానకిమ్పూర్తికి సమన్వయముగా.. " బాలక ' 
యని పేర్కొనబడినవి. 


2. తిరుమల పవిత్మపదేశమును దేవ్యాకృతులలో నొకటియగు 
మేరుచృకముగా కొందరు భావింతురు. 


తనయొక్క యూహాబలపరిమితే తనకు లత్యముగానయి తా 
నుపాసించు దేవతయిశ్లే ,పత్యక్షమగుచో నట్టివారియెడ మనము అభ్యంత 
రము చూపనవసరములేదు. కాని ఈ పర్వతముల వరుస [ప్రాచీనము 
నుండియు * వే.గడ * మను పేరుతో బిలువబడినది. తొల్టాప్పియ తమిళ 
(గ్రంథములో ని,ఫ్టేగలదు. శేషాచలమను "పేరును తరువాతదే. పురాణా 
ధారముగా నున్నట్టిది. ఈ _.ర్వతము పాపములన్నింటిని దహించునని, 
దానిప్రేనున్న దేవుని పూజించుట, కొండనెక్కుట, పవితస్నానము 
చేయుట తడిబట్టలతో స్వామిని దర్శింపనేగుట నివియన్నియు నన్మార్ల్గ 
ములుగా భావింతురు. ఈ తహశీల్రారుగారు భక్తులు తమ ప్రార్థనలు 


రివ అధ్యాయము 4వ భాగము 25కి 


నెర వేర్చుకొనుటకు పసుపు వస్త్రములను ధరించి వెళ్లుబను దుర్గా దేవిని 
తృ ప్తిపజచుట కేయన్నభావన చేయబేదు..సంతోషవిషయము. 


8. గాలిగోపురము సరియగు పేరు 
కాళిగోపురమను అభిప్రాయము. 


(కీ. శ. 1828 లో మ్మాతమే యీ గాలిగోపుర నిర్మాణము జరిగి 
నది. ఇది బహుశః యీరచయిత యెటింగియండడు. శ్రీ వైష్ణవ 
భక్తుండగు మట్ల అనంతరాజుచే నిర్మింపబడిన గోప్పరమేగాన నితర 
విధములయిన అభిపాయమునకిందు తావులేదు. 


శ శక్రికి వాహన చిహ్నమైన సింహములు విమాన 
మధ్యతలమున పైభాగము మూలలందు నిర్మింపబడినవి, 


ఆ విషయములో మనకు భేదాభిప్రాయములులేవు. కాని వైఖా 
నసపాంచర్మాతాగమములు మూలలందు విమానమునకు సింహాకృతులు 
గాని గరుడాకృతులుగాని యుండవలెనని నిర్దేశించినవి. 


భృగుసంహితలో విమాన దేవతాధ్యాయములో 
“* సుథాసన సమాయుక్తం సర్వాలం కారసంయుతమ్‌ 
వ్యాశోర్థ్వ్యకోణకంచై వ వీశం వాఒథమృగేశ్వరమ్‌ క్త 
అని చెప్పి యింకను 
వక్రతుండంచ దుర్గాంచాఒప్య[గ్రమంటపభి త్రిష 
స్టిత 'మేవం సుపంస్థావ్యయథాలాభం సమర్చయేత్‌ ” 


అనియుండుటచే కేవలము విమానపు పైభాగమున మూలలండే 
గాక మంటపకోణములందును వీనిలో నేవేని నెలకొల్పనగునని (ప్రమా 
ణము. రాజకతునిబర్హ ణము నకయి యట్టియవసర వ్రయోజనమును 
సిద్ధింపంజేసికొనుటకా (పదేశములందాలయములను నిర్మించి వానిపై 
కోణములలోనుంచెడి వ్యిగహములను సింహోకృతిగా నెన్నుకొనిరి, 


20 తిరుపతి చరిత్రము 


ఆధ్యాత్మిక సాంస్కృతిక పృటభివృద్ధిక్షై గరుడుని నిర్ణయించిరి. వీర 
నరసీంగయాదవరాయలు నిర్మించినదీ విమానము. కనుకనే తలయెత్తు 
కొని పండుకొన్న సింహ వ్యిగహములు యెన్నుకొనంబడెను. ఆగమ 
శాస్త్ర విధానముగా గణేశుని, దుర్గావిగ్రహమును విమానదేవతలుగా 
నెలకొల్పవలసి యున్నను నవి నెలకొల్పబడకపోవుట విచార్యమే. 
అయ్యవికూడ నిమానముపయి నెలకొనియున్నచో నీరచయితవాదమున 
కింకను బలమువచ్చెడిది. 


5. సింహలలాటము - జట - శ్రీచ్చకము 
కిరీటము, గల మూ ర్తియన్నవాదఖండనము, 


ఈ మూ ర్తిశిరముసయిజటలేదు. ఆ విషయమిదివరికే స్పష్ట 
పజుపంబడినది. కిరీటము పై (శ్రీచ్వకమునులేదు. ఈ రచయితకు ధ్రువ 
చేరసమీపమునకుబోవుటకుగాని, ఆ విషయములు పరిశీలించుటకుగాని 
యేమాత్రము అర్హత, అవకాశములులేవు. ఆచార్యపుకుషాదులై నను 
అట్టి అదృష్టమునకు నోచుకొనరు. అర్బకత్వము నెజపు అర్బకస్వామి 
అయినను మిక్కిలిపొడగరిమైననే గాని ఈ విషయములను అతి 
సూక్మముగా బరిశీలించి తృ ప్తినొందంజాలడు. 


శ్రీపరుషుల మూర్తిస్వరూపములలో మర్మావయవములను 
గప్పుటకు సింహలలాటమును ఆయాప్రదేశముల నుంచెడి యాభరణ 
ములపయి జెక్కు.దురు. ఇది, నిశతముగా( జెక్కంబడక నొక రేభా 
మ్మాకముగా నయ్యెడు చెదరు చితమే. ఇని స్త్రీపురుష విగ్రహము 
క కానబడును. దీనికి ప్రత్యేకత యేమియు నీయనక్కర 
దు 


ఢి శ క్రి పూజావిధానము : 


ఇచటను ఈ తహశీలుదారు రావుగారు తప్పటడుగువేసిరి, 
(శ్రీవారిని ధరింపజే నెడివస్త్రముయొక్క_ పొడవునుబట్టి యీ విగ్రహమును 


రివ అధ్యాయము శ_వ భాగము విగ్ర! 


దుర్లలేక శక్తిగా నయన నిర్ణ యించెను. ఈ దీర్హవస్త్రధారణమన్నది 
కొత్తగా యేర్చాటయినట్టిది. అనేకాభరణములు,  ఆయుధములధరింప 
పీలుకలిగించుటకుగాను ఇట్టి వస్త్రధారణ మావళ్యకమయినది. ఈ 
అలంకరణములు, ఈ ఆభరణములు విగహముపై నెలకొనుటకు వెనుక 
తట్టున గట్టి పట్టు యుండవలెననుట సామాన్యవివేకము. వీనిలో ననేక 
ములు సున్నితమగు నంచులుగలవి. అవియేమాత్రమును మూర్తిపై 
నలంకరించుటచే దెబ్బతినరాదు. వస్త్రమును ధరింప6 జేయుటలో నెన్ని 
మడతలు వేయుట జరుగునో, _నెంతజ్యాగత్తవహింపబడునోయన్న 
విషయమా ధరింపంజేయు అర్చక స్వామికే యొజుక ః 


'. నాగాభరణము ; 


ఇది మూర్తిస్వరూపములో నిమిడియున్న ఆ భరణము కాదని 
యిదివరకే తెలుపంబడినది. విష్ణువుతో నిత్యసన్నిహిత సంబంధముగల 
వాండనంతుండు. ఇ6ట (శ్రీనివాసునకు( బాదములచెంతగాని, ఆసనముగా 
గాని యనంతుని యదృశ్యమద్వితీయమైన విషయమే. నాగాభరణము 
నలంకరించుటలో నింట (ప్రత్యేకమగు ప్రతిపత్తి సాధించిన దేదియులేదు. 
ఈ నాగాభరణములను ఒక మహారాజు తన రామేశ్వర యాత 
ముగించుకొని తిరిగివచ్చినపుడు (శ్రీవారిని నేవించుకొని సమర్పించె 
నన్న వృ త్రాంతముకలదు. 


8. సుగంధప్పముద్దలు : 


ఇది 15వ శతాబ్దములో ప్రవేళపెట్టబడినది. శాసనములే ఈ 
విషయములో సభారము. గంధమునూరి ఆ పిండితో తయారుచేయబడిన 
యుండలు బిళ్ళలుగాంజేతురు. ఈ చందనపుబిళ్ళలను రాత్రియందు 
శ్రీవారి వకస్థలమందున్న లక్ష్మీదేవి కలంకరింతురు. ఇదికాక (పత్యేక 
ముగా ద్రువచేరపాదములచెంక రెండుబిళ్ళలనుంతురు. భో గథశ్రీనివాసుని 
కడ నొక 3 బిళ్ళ్శనుంకురు. విష్ణువునకు చందనమత్యంత ప్రీతిప్మాతము. 


202 తిరుపతి చరిత్రము 


అభి షేకమునుగుజించి దాని పుట్టుకను గుణించి భోగథశీనివాసమూ ర్తి 
ప్రతిష్టాపనా విషయసందర్భమున వివరింపబడినది, (శ్రీవారికి పసుప్పనీటి 
యభిషేకము కకవారమునాడులేదు, గాఢమైన పచ్చనీరంగుగల 
కుంకుమపువ్వును తీర్థముతోజేరుతురు. స్నపనములందు విస్ణ్రమూర్తు 
లకు పసుప్పవిడదీయరాని సామా[గియే. అభిషేకొనంతరము వడగాని 
పాయసముగాని నివేదనముచేయరు. రెండవఘంటాకాలములో ' పోలి” 
నివేదింతురు. ఇదియును కొత్తగా నెలకొన్న సంప్రదాయమే. దీనికి( 
(బాచీనతను గానము. 


9. బంగారపు అలర్‌మేల్‌మంగ తాయారునకు అభిషేకము. 


(శ్రీవారి మూర్తిగతముగానిదీ చిహ్నాము. భక్తులెవరో యీ 
బంగారపు చిహ్నామును (శ్రీవారి కాభరణముగా సమర్పించిరి. ఇది 
నిత్యము శ్రీవారికి ధరింపజేయంబడును. ఈ యమ్మవారి యభిషే 
కార్థమై దాన మొసంగబడిన శాసనమున్నది. అభిషేకము ఈ మూర్తికి 
ప్రత్యేకముగా (ధువమూ ర్రినుండి వేరుచేయబడిన యనంతర మే జరుపు 
దురు. దీనికి కారణము లీ చిహ్నము వ్యిగహాగతము గాకుండుట 
(శ్రీదేవీ సమము గాకుండుట అను నభిప్రాయములు గానున్నవి. భక్తు 
లెవ్వరును దీని యమరికలుగాని, సడలింపులుగాని కనలేరు. ఇది 
తెరమజుగు విషయము. 


10. మేరు చక్రము 


భోగ శ్రీనివాసమూర్తి పీఠమెట్టి మేరుచక్రముచేతను చిహ్నిత 
ముగాలేచు. దానికి పూజయునులేదు. పూజయంతయు ధ్రువజేరము 
నకు, భోగమూర్తికి, నితర మూర్తులకు మాత్రము. ఏదైనా తెర 
వేయబడినచో నది భోగమూర్తిని స్నపన పీఠమునుండి అర్చాపీఠము 
నకు దిరిగి పవేశపెట్టుటకు మ్మాతమేయని తెలియవలెను. 


8వ అధ్యాయము 4వ భాగము బ[ి8 


ఇట్టి పూజాకార్యము లెవ్వియును [పజల సమక్షమున జరుప 
బఐశవు. ఆగమము లీ సందర్భమున తిరస్కరిణీ (తెర) భావమొకటి 
కల్పించినవి. భోగ శ్రీనివాసమూర్తి పీఠము[క్రింద నున్న యంత్రమును 
అట్టి యం్యతమే మరియొకటి (ధ్రువబేర పాద పీఠమునందుండియుండు 
నన్న విషయమునీవరకే చర్చింపబిడినవి. (శ్రీ ఆళవందారు జీవితకాలము 
లోనే [క్రీ.శ.088వ సంవత్సరములో ప్రతిష్టింపబడెన యు చెప్పబడినది 


11. విల్వష్యతము 


నిత్యపూజ్నాకమములో నంగీకరింపదిడెడి యెనిమిది పుణ్య 
పుష్పము లోను నీ విజ్వ పుష్పమొకటి. 


వై థానససంహితలో భృగువు (18 పేజీ భృగు సంహిత) 
“నంద్యావర్తంచ పద్మంచ తు.సీ విషు పరికా 
చిల్వంచ కరవీరంచ పద్మం కుముద మేవచ 
అష్టవై పుణ్యపుష్నాణి గ్రాహ్యాణి తు యథా మమ్‌” 
వైవాన సాగమమేగాక పాంచర్వాత్రాగమానుసారమైనను నీ 
విల్వపుష్పపూజ సమర్థనీయమే. ఈ |పశ్న యయట్లుగాకః మజియొక 
విధముగా వేయవలసియున్నది. (ప్రతి నిత్యము తులసితోకూడ నీ 
చిల్వషత్రమును పూజలో నెందుకుపయోగింపరాదు ? అనునది యీ 
ప్రశ్న. విష్ణువుగాక నితరమగు దేవతగా నీ విగ్రవామును భావించుట , 
కవకాశమీయ కుండుటయే దీనిని నిత్యవిధిలో వాడకండుటకు హేతువు 
గావచ్చును 


+ 12. బ్రహ్మోత్సవము 


పురటాసి (ఆశ్వయుజ) [బహ్మోత్సవమని పిలిచెడి విషయ 
మును ఈ రచయిత శ్రీరావుగా రెటింగి యుండరు, ఆ నెలలో తీర్థ 
వారి శవణానక్ష్మతమందున్న సమయమున జరుగునట్ట్లు ఈ ఉత్సవ 


284 తిరుపతి చర్మితము 


మారంభింపంబడును. ఆధిక నూసమున్నచో రెండవ బహోోత్సవము 
దసరా దినములలో జరిగెడిది. ఇది నాలుగు సంవత్సరముల కొక్ష 
పర్యాయము వచ్చును. సౌరమాన చాంద్రమాన పంచాంగముల నను 
సరించు వారి సౌకర్యార్థము వారి తృప్తికొజక్షై విజయనగర రాజగు 
సాపవ నరసింగ రాయలు రాజ్యమునకు వచ్చినప్పటినుండి 
'మొదలయినది. 


18. గర్భగ్భృహమధ్యమున శ్రీవారి ధ్రువమూర్తి యుండుటచే 
నది శివస్థానము కనుక నిది శ్రైవమూ ర్తి యనెడు 
అభీపాయము 


ఇదియును. తెలియకచేసిన పొరపా'పే. స్థానకాసన ళయన 
భేదములతో నున్న విస్ణ్రమూర్తులను ప్రతిష్పించు విధానమును తెలిపెడు 
ఆగమశాస్త్ర నియమములను కూలంకషముగా నెజింగినచో నీయన 
తన తప్పును (గ్రహించియుండెడివారు. ఆలయా కృతిని వివరించు 
సందర్భములో (శ్రీవారి స్థానమును గుణించి ప్రసక్త్రమయినది. విష్ణ్వా 
లయ గర్భగృహములో శివృనిస్థా నము ఆలయ కుడ్యముల ననుసంధించి 
యుండును. ఇది పైశాచభాగముగా ఆగమములు చెప్పినవి. దైవిక 
భాగమును ధ్రువదేరముండు స్థానముగా నిర్ణయించిరి. శ్రీవారి (ధ్రువ 
మూర్తి దైవిక స్థానములోనే యున్నది. 


14. గర్భాలయము ఏనొడును ఎత్తు చేయబడలేదు 


(ధువబేరపీఠముయొక్క ఎత్తు ఎదురువాకిలి గడపఎత్తు కొలత 
లకు తగిన పరిమాణ పరిధిలోనే యున్నది. 


15. శ్రీ వత్సము 


(శ్రీవారి దక్షిణ వత్షస్థలమందు బుజములకు సమీపమున (శ్రీవత్స 
చిహ్నామును గుజించి చెప్పుచు ఇది తరువాత శిల్పులచే మలచబడిన 


రవ అధ్యాయము 4_వ భాగము 285 


అనాలోచిశమైన అస్పష్టమైన కల్పిత చిహ్నామని రావుగారు వాసిరి. 
సామాన్యముగా విష్ణ్వాలయములలో మూర్తులకు నీ చిహ్నాము దక్షిణ 
వక్షస్థల నుధ్యమందుండును. ఇంట సీయన తన యసమగ జ్ఞానమును 
వెలిబుచ్చుటయేగాక _ శ్రీవారి (ధువమూర్తిపై తరువాత వారెవరో 
చేయినుంచి మలచినట్లు అతి సాహసముగా6 [బకటించిరి. యోగ లక్ష్మీ 
నివాస (శ్రీ వత్సములస్టానములు కూడి యున్నట్లు భృగు సంహితలో 
నీ క్రింది శ్లోకముల వలన తెలియుచున్నవి. ఈ విషయమును చర్చిం 
చిన భాగము లత్మీకల్పము. ఇందు నూత్నాలయములు నూత్న విగ్రహ 
ముల ప్రతిష్టాపనములను గుజించి చర్చింపబడినది, 


“ అథవక్ష్యే సవిశేషేణ లక్షీస్థాపన ముత్తమమ్‌ 
అష్టధా ప్రోచ్యతే లక్ష్మీః ప్రథమా త్వనపాయినీ 
చిష్టోర్వత్షస్థ దే కార్యా సర్వాలంకార సరయుబా 

ర థి 
దక్షీణ స్తన స్యోర్ట్వభాగే వహ్న్య శ్రే దివ్యమండలే 
పద్మమధ్శేసమాసీనాం పద్మడద్వయకరాంచికాం 
వరదాభయ హాస్తాం చ మన్గస్మితముఖాంబుజామ్‌ 
ఏవంరూపాం౦ప్రకుర్వీత యోగలక్ష్మీస్తు సా మతా” 


లక్ష్మీ దేవి దక్షిణ వక్షస్థలోర్ద్వ భాగమున వహ్న్యశ్ర మండల 
ములో శ్రీ వత్సచిహ్నామునకు పై భాగమున నుండు విషయము తి 
థీ వైష్ణవనకుందెలియును. ఇంకను ఈ శ్లోకమును గాంచుడు. 


“యోగ లక్ష్మీం ప్రతిష్టావ్య (శ్రీకొమస్సమ్య గర్పయేళ్‌ 
కృత్వా శ్రీవత్సరూప౦తు ధారయే ద్విష్టుమవ్యయం 
త త్తద్పింబాను రూవంచకుర్యాత్‌ (శ్రీవత్సలక్షణమ్‌ " 


ఇందులో (శ్రీవత్స చిహ్నాము మూర్తి ననుసరించి యుండును 
గాని యెల్లమూర్తులకు సమానముగా నుండదు. శ్రీ వత్సము మూల 
ప్రకృతిని, శ్రీదేవి యధిష్టాన దేవతను (ప్రతిబింబింప జేయును. 


28 తిరుపళి చరిత్రమ 
1%. సృటిక లింగము 


శవమలలో ఆలయములో నెచటను స్ఫటిక లింగములేదు 
థ్రీ విద్యారణ్యుడు చెప్పినట్లుగా (శ్రీరావుగారూహించిరి. 1వ శశ్రా్ది 
ములోని పూర్వభాగములోను 18వ శాబ్దాంతమున నున్న వేదాంత 
దేశికలవారికి సమకాలికులు (శ్రీమద్విద్యారణ్యులు, అన్ని వైష్టవా 
గమముణ శ్రీ మహావిష్ణువును (పతిష్టించుటతోదాటు ఆలయములో 
కపిలుడు, భృగువు, గణేవడు, దుర్గ, శివుడు, బ్రహ్మ మొదలగు దేవ 
తలుగూడ (పతిష్టింపదిడవలెనని నిర్ణ యించినవి. కౌని ఆగమానుసారము 
(ఖ్రీవారు (పతిష్టంపబడకుండుట, (భ్రీవాడ స్వయం వ్య కృ స్వరూష్పళగు 
టచేతగూడ నీ పయిదేవళ లెవ్వరికిని ఆలయములో స్పానములేదు, 


$వ అధ్యాయము 


తిరుమల శ్రీవారి ఆలయములో నిత్యార్చనా (క్రమము. 


తిరుమలలో _ శ్రీవారి (ధ్రువమూర్తి మానవ నిర్మితముగాక 
మానవకృత (పతిషస్టాదులన్వయించంబడకయున్న కారణమున నొక 
నిర్దష్టమగు పూజావిధానము ఆతిప్రాచీన కాలమునుండి లేదని మనము 
పూర్వ అధ్యాయమునుండి (గ్రహించి యున్నాము. ఆళ్వారులలో నొక 
రగు “తిరుప్పాణ ఆళ్వారు" పేర్కొన్న రీతిని శివవిష్ణ్రప్పులేక 
రూపముననున్న ద్ర్వైమూర్తికి పూజావిధానముకే యాగమములు 
పేర్కొనలేదు. తిరుప్పాణాళ్వారు "ఆమలనాద పిరాన్‌" అన్న 
(గ్రంథములో 8వ సద్యములో వేంకటాదిపై నున్న స్వామికి అర్చనలు 
స్వర్గనివాసులు, (బహాదిదేవతలచే ర్యాత్రియందు నిర్వహింపంజడుచుండె 
నని వానెను. “శిలప్పదికారము ” లోని వర్శనముకూడ నిత్యపూజా 
విధానమును తెలిసికొనుటలో దోహదమొనర్చదు. ఆగమములన్నియు 
పేర్కొన్న విధముగా, ప్రత్యేకముగా వై ఖాన సాగమము ప్రకారము 
(ధ్రవమూర్తి కొలతల ననుసరించి గర్భగృహ నిర్మాణము జరిగియున్న 
దని మాత్రము నిశ్చయింపనగును. చెక్కడప్ప రాతి నమర్చి కట్టబడిన 
ఆలయము [ప్రాథమిక ఆలయము క్రీ. ఈ. 800 సంవత్సరపు (ప్రాంతములో 
నని చెప్పవచ్చును. తి. తి. దేవస్థానముల శాసన సంపుటిలోని 1.8! వ 
శాసనములోని పదముల [క్రమమును బట్టి క్రమ పూజావిధానము 
క్రీ. ఈ. $88వ సంవత్సరమునకు పూర్వమే యున్నట్లు అది భోగ 
(శ్రీనివాసమూర్తి పతిష్టతో నిలదొక్కుకొన్నట్లు తెలియుచున్నది. 
ఆగమ విధానపూజను నిల[దొక్కుకొనజేయటకై మాతమే యీ 
భోగ శ్రీనివాసమూర్తి 'ప్రతిస్టజరిగియుండనగును. శ్రీ వేంకటాచల 
పవ్నితత (శ్రీవారి ఆలయ నిర్మాణమునకుగాని అందు మనుష్యపూజా 
విధానమునకు మాత్రము ముడిపడి యుండలేదు. భగవంతుండే స్వయం 


270 తిరుపతి చరిత్రము 


కాదు. భోగ (శ్రీవివాసుండు శయనస్థలి నలలికరించుటకయి రాత్రి జరుస 
ఐడు కార్యక్రమము. పాలు, పాయసము, పండ్లు, వక్కలు మొదల 
గునవీ సందర్భమున నివేదిరతురు, మ్‌ఢుర సంగీరము వినిపింపంబడును, 
ర్యాతి (బ్రహ్మచే జరుపబడు అర్చనములో న్యాయముగా నీ భోగ 
(శ్రీనివాసమూర్తి శయనస్థలి వేంచేయట, ఆ పూజాక్రమము అనావళ్య 
కముగా(దోచును. 


ఖ్ర షట్కాల పూజాప్రయోజనములు 


మన ఐహిక ప్రయోజనమే షట్కాల పూజారహస్యమని 

ఆగమములు పేర్కొన్నవి. ఉషఃకాలములోని పూజ [పజాఖివృద్ధిని 
గల్లించును. పళువృద్ధిని గల్గించును. (ప్రాతఃకాలపూజ జపహోమా 
దులను వృద్ధిపఆచును. మధ్యాహ్నపూజ రాజరాష్ట్రాాభివృద్ధిని క్‌ బ్లించును. 
అపరాహ్హూపూజ దైత్య వినాశనమునకు దోహదము గల్లించును. సాయం 
కాలపూజ సస్యాభివృద్దికి మార్గము. అర్ధర్మాతిపూజ పళగణాఖివృద్ధి 
కొజకు [పయోజనముగా చెప్పబడినది. ఇది వై భానసాగమో క్రమము. 
కౌని అన్ని ఆలయములలోను షట్కాలపూజ సాధ్యమయ్యెడి విషయము 
గాదు. ఆ కౌరణముచేతనే ఈ యాగమము కనీసపు పూజాకాలములను 
గూడ పేర్కొన్నది. 

“షట్కాల౦ వా (త్రికాలం వా ద్వికాలకష్‌ 

ఏకకాలం వా పూజనం దేవదేవస్య” 


యాత్రికులు, భక్తులసంభ్యాకముగా వచ్చెడి యా యాలయములో 
నీ షట్కాలపూజ (ప్రతినిత్యము జహువి(శ్రాంతిగా జరుపబడుట యసాధ్య 
విషయను. తిరుమలలో నిత్యము నిజమునకు రెండుపూజలు మాత్రమే 
జరుగుచున్నవి. తోమాలనేవ కనుబంధముగా నొకపూజ జరుగును. 
దీనికి భక్తుల ప్రవేశమున్నది. _(పత్యేకరుసుమును దీనికై దేవాలయ 
ములో చెల్లింపవలెను, రెండవది సారఏంకాలపూజ. అది అతిరహస్యము. 


$.వ అధ్యాయము త్ల 


శ్రేవల మర్చకస్వాములు ఆచార్యపురుషులు ఇతర దేవస్థానపుసిబ్బంది 
మాత్రమే పాల్గొందురు. ఆపరాహ్హ్హవేళలో మరియొకపూజ జరుగును. 
లక్షలమంది (శ్రీవారి దర్శనార్థమైపోవు యాత్రికులలో పూజానిధానము 
ప్రాథమిక స్యత్రములై నను తెభిసినవారొక్కరైన నుండరేమో, 
ఈ కారణముచేతనే యీ పూజాకమముల కాగమళాస్త్రపరిభాషా 
పదములు పేర్కొనబడలేదు. వీనినే నేవలని పిలిచిరి, అవి విశ్వరూప 
నేవ, తోమాలనేవ, మొదటిఅర్చన, కొలువునేవ, నివేదనము, శొత్తు 
మొజ, రెండవఅర్చనము, రెండవని వేదనము, ధర్మ నేవ, ఏకాంత సేవలు, 
ఇందులో ధర్మ నేవ, విశ్వరూపదర్శనము మాత్రముచితము. 'శాత్తుమొజ 
వైష్ణవస్వాముఅ కుచితము, వై భానసార్చకస్వాములు మాత్రమే నివే 
దనసమయములో (శ్రీవారి సన్నిధిలో నుందురు. తోమాలనేవ, ఏకాంత 
సేవలు ఆర్జితములు. యాత్రికుండా సేవలలో పాల్గొనుటలేదు. దర్శనము 
మాత్రమే అనుభవించును. అర్చనలో రుసుముచ్చెల్లించువారి గోత్రనామ 
ఘులు అర్పనాంతమున శ్రీవారికి నివేదింపబడు సరయపదాయము 
పూర్వముండెడిది. నేడదియును లేదు. ఎవరి గోతనామములు' వారే 
చెప్పికొనవలెను. టిక్కట్లు కొన్నవా రికందణకు సన్నిధిలోనిలబడి అన్ని 
సేవలు దర్శించుటకు వీలయినంత స్థలములేదు. ఆకారణముచే నిటీవల 
ఆసర్మ్యపదాయము విరమింపబడినది. 


కొంతమందికయినను ఆలయములో జరిగెడి నిత్యపూజను 
గుజించి తెలిసికొనవలెననెడు ఆస క్రియుండును. ఆకారణముచే దీనిని 
వివరముగా నిట ప్రసక్తము చేయ(బడును. నిత్యపూజావిధి _సధానముగా 
వైథానసాగమానుసారము. సంప్రదాయబద్ధమయిన వై కొనసపూజా 
విధానము ననుసరించి జన్మచేత వై థానసుడుగానివాడు పూజానిర్వహణ 
మున కనర్హుండు. పరిహరింపరాని సమయములో నన్యుడు నిర్వ 
హించును. ఆతడు దేవలక నాము(డగును, తిరుమల తిరుపతి ఆలయ 
ములలో పరిచారకుడు సన్యాసి. ఈతడు దీక్షను స్వీకరించుటగాని 


222 తిరుసతి చరిత్రము. 


వైైకానస దీక్షితునియొద్ద నుపదేశమును పొందుటగానిలేదు, మన్త్ర 
పుష్పమును నిర్వహించు $ నితరుండా చార్యపురుషులలో నొకరు. షటర్‌ 
కత్వము సన్యాసినెఐపు చుండెనను విషయము క్రీ. శ. 1880 వ సంవత్స 
రములో అరిశనాలయ మఠమునకు విచారణకర్పగానున్న మూల తిరు 
వేంకట జీయరుకాలమువరకు శాసనస్థ ప్రమాణములేదు. క్రీ ళ 1800 
లో స్థానత్తారుగాకూడ నీయన యుండెనని పప్రమాణములున్నవి, 
ఈయనయే తన విచారణక ర్త-విధినిర్వహణముతోబాటు మఠనిర్వహణ 
మును, పరిచారకత్వము నదనముగా స్వీకరించిన పథమసన్యాసియగును, 
ఈ ఆలయములో పరిచారకవిధి నిర్వహణముకొజణకు తమయనుయా 
యులుగలరన్న వై థానసుల మనవికి ఈ యాలయములో నెన్నడును 
గుర్తింపుక లుగలేదు. 


ర నిత్యార్చనా కార్యక మము 


ప్రతినిత్యము ఉషఃకాలముననే అర్చకస్వామి స్నాన సంధ్యా 
ద్యనుష్టానములు నిర్వహించిన తరువాత సన్నిధియ న్హికలకు (తాళపు 
చెవులకు) నమస్కారమిడి వానిని శిరమున నిదడికొని ఆలయమునకు 


దియలుదేరును. పరిచారకుడు, దివిటీ వెంటనుండును. ఆలయమర్యాద 
అను వీరి ననుసరించును.  ఆలయప్రదక్షిణము నెజపిన యనంతరము 


సాష్టాంగనమస్కారము ద్వారదేవతలకు గావించును. బంగారువాకిలిని 
యనికలతో డానికి సంబంధించిన మన్త్రముతోతెజచి సన్నిధిలో 
(ప్రవేశించును. శ్రీవారిని సమీపించి సాష్టాంగనతుడ్రై ' అతోదేవా" 
మన్న్రమును పఠించును. పరిచారకుడు దీపమువెలిగించు కార్యమున 
మగ్నుండగును. భోగశ్రీనివాసుండు శయనస్థుడుగానుండినప్పుడే అర్చక 
స్వామి ఆదర్శమును (ఆద్దమును) జూపును. గాయకులు, పుణ్యశ్త్రీలు, 
గుజ్జములు, గోవులు మొదలగునవి దేవునకెదుట నిలుచును. (బ్రాహ్మ 
ణులు వేదములును పఠింతురు. నృత్యన్త్రీలు నృత్యమును గావింతురు. 
గాయకులు గీతములను విన్నింతురు. వీరందజు ముఖమండపమున 


8వ అధ్యాయము ఖల 


నుందురు. శ్రీవారికి హారకిసమర్చింపబడిన యనంతరము పిదుకబడిన 
గోకీరము, నవనీతము, పంచదార ని వేదింపంబడును. ఇప్పడు భోగణ్రీని 
వాసమూర్తిని శయనస్థలినుండి వేజుపజచి జీవస్థానమగు శ్రీవారిపీఠ 
సమీపమునకుజేర్తురు. ఇది నాడు జరిగెడు పద్ధతి. ఇ6క నేడు జరిగెడి 
పద్దతి, ఉషఃకాలమనునది 8-00 గం॥ నుండియే [పారంభము. ఆర్బక 
స్వామిరాకలో మార్పులేదు. తలపులుతెణఏ అర్చకుడు, పరిచారకుడు, 
గొల్లి లోనికి ప పేశించినంతనే బంగారువాకిలి తలుపులుమూయబడును. 
పరిచారకుడు సమ్మార్ద్షనముచేయగా, గొల్ల దీపములు వెలిగించు కార్య 
ములో నీమగ్నుడగును. మూయబడిన తలుపులకుముందు తిరుమామణి 
మంటపములో స్వామివారి కభిముఖముగా నిలిచి (శ్రీవారిస్ముపభాతమును 
పఠింతురు. భోగ(శ్రీనివాసమూర్తిని ఈ సమయములో శయనమునుండి 
వేజబుపజచి జీవస్థానముకడకు 6 ((శ్రీవారిసన్నిధికి)జేర్తురు. ఇపుడు దర్శ 
నము లేవియులేవు. [_బాహ్మణుల వేదపఠనము, సుప్రభాత నేవయయిన 
తరువాతనే జరుగుచున్నది. హారతి, నవనీతము భోగమూర్తిని. (శ్రీవారి 
పీఠరముకడకుచేర్చిన యనంతరమే ని వేదింపందిడును ఆయన శయితు( 
డై యున్న సందర్భములో మ్యాతముకాదు. 


(శ్రీవారి విశ్వరూప సేన 


భక్తులా తరువాత (ధువమూర్తితోజేరిన భోగశ్రీనివాసమూర్తిని 
దర్శింతురు, దీవిని * విశ్వరూపసందర్శన నేవ" యని బిలుతురు. ఇది 
కౌతుకబేరమునకు స్నుపభాతము కల్పించుటతో నయిననేవ. రాతి 
బ్రహ్మార్చనముతో నీ నేవ యనుబంధితమగును. దర్శనములో భాగ 
ముగా బిహ్యాదులు గావించిన పూజాతీర్థమును భక్తుల కనుగహింతురు* 
శుక్రవారమునాడు తప్ప ఇతరదినములలో సీవేవ యుచితము. ఈ నేవకు 
నేడు కౌాలకమమున నదనిముగా జోడింపబడినవి గలవు 'పెద్దముద్దగా 
చేయబడిన చందనప్పముద్దనుండి కొందరు ముఖ్యభక్తులకు కొంచెము 


24 తిరుపతి చరిత్రము 


కొంచెముగా నిత్తురు. శ్రీవారి శేషవస్త్రపుభాగమును కొం దరకనిత్తురు, 
మొదటిది భక్తులు నుదుట నలంకరించుకొనుటకు, రెండవది కండ్షకద్దు 
కొని తిరిగి యిచ్చివేయుట కుద్దేశింపబడినవి. ఇవి రెండును గతరాత్రి 
శ్రీవారి పాదములతో నిత్యసన్నిహిత సంబంధము గలిగినట్టివి. రాత్రి 
ఏకాంక నేవలో భోగశీనివా.:మూర్తి వక్షస్సలము పై సుగంధపూ 'తమగు 
చందనపుముద్దలో నర్ధభాగముంతురు. (అర్హభాగమొక టీకస్పునకు సమా 
నము). అలర్‌ మేల్‌ మంగ నాచ్చియార్‌ పై నొ పాతికబిళ్ళనుంతురు. 
ఈమె (ధువబేరవక్షమున (వేలాకబడునట్ల లంకరింతురని ఇంతకుముందే 
చెస్పంబడినది. మిగిలిన పాతికభాగప్పుబిళ్ళను చిహ్మపూజార్థము.చెదరు. 
ఇదిగాక అదనముగా రెండుబిళ్ళలు పాదముల పైనున్న ది౦ంగారుకవచ 
మును తొలగించి, వానిని పునుగుతై లముతో మర్షించి పై నచెప్పిన శేష 
వస్త్రముతో తుడిచిన తరువాత శ్రీవారి పాదములపై నుంతురు దీనినే 
“శ్రీపాదవస్త్రమ* నియు నందురు ఉడియము శ్రీవారి విశ్వరూప సేవా 
సందర్భమున వీనిలోను డి కొంజికొంతిభాగము భక్తుల కొకప్పుడొ .౦ 
గుదును. ఒక్టైక్షవ్చుడు బిళ్ళను భక్తుల కొసంగ వారు కన్నులకద్దుకొని 
తిరిగిఇచ్చి వేయుదురు. ఈ ఎరగ్మపదాయియు పాచీశమ న నుండెడిదికాదు. 
[15వ శతాబ్దము మధ్యభాగములో నీ సంప్రదాయము వచ్చినది. (2-40 
క్రీశ. [48% ప్రాంతములో పునుగునూనె. ' తిరుక్కలి కన్దిదాసర్‌ 
అలగప్పిరానార్‌" ఆ3రువాత సాళువనరసింగరాయలు, కందాడరామాను 
జయ్యంగారు యీ సర్మపదాయమును పవేళ పెట్టి కొనసాగించికి. విశ్వ 
రూపనేవ శాసనములో కన్పించదు. యాషతికుల సౌక వ్యార్ధమేదోరూప 
మున ఉదయకాలమున (శ్రీవారి దర్శనము చేయించుటయే దీని లత్యము. 
16వ శతాబ్దము మొదటిభాగములో (శ్రీకృష్ణదేవరాయ షరిపాలనాకొల 
ములో తిరుమలలో శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారి మధురగీతములు 
గానము చేయబడియుండును. వేదాంత దేశికుల జీవిత చరమకాలములో 
నున్న (పతివాదిభయంకరం అన్నన్‌గారిచే కూర్చుచేయబడిన మధురాతి 


=వ అధ్యాయము వక్‌ 


మధుర సుప్రభాత శ్లోకములపఠనము మొదటగా !శ4వ శతాబ్దము నంత 
మునగాని, [5 ప శతాబ్దము [ప్రారంభము నుండిగాని [ప్రారంభింపంబడి 
యుండును. తాళ్ళపాక వంశము వారితో మొదటగా తిదమల 
ఆయ్యంగారు తిరుమలను తన నివాసముగా జేసికొని 18వ శతాబ్దములో 
జీఏంచియుండెను. 15వ శతాబ్దమునకు బూర్వము ఉదయప్ప మేలుకొలు 
పులు ఎట్లుండెడివో యూహించుట కష్టము. 1480వ సంవత్సర కాలము 
నాటికి వీర్మపతాపవీర మహారాయలు వేదములను పారాయణము చేయు 
టను ప్రవేశ పెట్టినకారణమున నంతకుముందు వేదపారాయణ సంప్ర 
దాయములేనట్లు స్పష్టమగుచున్నది, క్రీ. శ, 1476కు పూర్వము తమిళ 
ప్రబంధములును దేవాలయములో పారాయణము గావించుటయులేదు. 
తాళ్ళపాక అన్నమయ్య మేలుకొలుపులతోగాని, స్నుపభాశముతోగాని 
తిరుప్పళ్లి ఎళుచ్చి (ఆండాష్రసప్పపది లేక గోదాదేవి తిరుప్పావు) లోని 
మేలుకొలుపులపఠించుట జరుగలేదు. తోమాల నేవ (పవేళపెట్టిన యనం 
తరమే తమిళప్రబంధపారాయణ మమలులోనికి వచ్చెను. ఇఏ శ్రీనీవా 
నుని పళస్తినిగాక రంగనాథురి (పళస్నిని తెల్పుల్లోకములు. (పారంభకాల 
ములో నుదయపునేవలు మిక్కిలి తక్టువగానుండెడివి క్రీ.శ 1404లో 
మొట్టమొదటగా నుషఃకాలసంధిలో (ఆరుణోదమయమున) [పసాదసమ 
రృణము జరుగుటకు ప్రయత్నము జరిగినది. 


క్రీ శ. 1880 నుండి [880 వరకు (శ్రీరంగనాథుడు తిరుమలలో 
ప్రవాసమున్నష్పుడు ఆయన సమక్షమున గోదాదేవి సప్తృపదులు పఠిం 
చుట నవి ప్రాతఃకాలమున మేలుకొలుపులుగా పరిగణించుట జరిగెడిది. 
ఇదియే శ్రీవారిని [బళంసించుచు వ్రాసిన సుపభాతళ్లోకముల యావిర్భా 
వమునకు హేతువై యుండును. దీని తరువాత మరియొక శతాబ్దమునకు 
గాని శ్రీ తాళ్ళపాకవారి మేలుకొలుపులు అవతరించలేదు అని నిర్వ్యంద్వ 
ముగా చెప్పవచ్చును, 


,ల్తట్తం 
278 తిరుపతి చరిత్రము 


విశ్వరూపనేవ యన్నది శాసనములలో గానరాకున్నను దీనికి 
కొన్ని శతాబ్బముల చర్మితగలదనియే మనము భావింపవచ్చును. 


పగటిపూట (ప్రధానపూజ - తోమాలసేవ 


తమిళపదమగు 'తోమాలై ' యనునది పూలదండలతో స్వామి 
నలంకరించుట యను నర్ధమొసగును. తిరుమల ఆలయములో 
శ్రీవారి ధువబేరమును పూలదండలతో నలంకరించుటయన్నది పత్యేక 
లక్షణము. పూజాంతమందు నిర్వర్హించెడి యీ పూలదండల యలం 
కరణములో యాత్రికునిదృష్టి లగ్న మగునట్లు చేయను పూలదండలు 
ఆన్నివిధముల ఆకృతులలో చిన్నవి, పెద్దవియుండి యొక్కొక్క 
పతేకభాగములో నలంకరంపంబడుభయే నీ తోమాలనేవ లక్షణము. 
ఇట్లు చేయుటవలన నలంకరించు నర్చకులకు కాలము వృథాగాటోదు. 
ఒక [కమపద్ధతిలో నలంకరింప వీలుపడును. 


విశ్వరూప నేవా సందర్శనానంతరము యాతికులు దర్శనముపూర్తి, 
చేసికొని బయటకు పోదురు. అప్పుడు బంగారువాకిలికి తెం వేయ 
బడును. శుద్ధి కార్యకమము నడచును. ఇందులో గతరాతతి వాడబడిన 
పూలదండలు [(ధువమూర్తినుండి వేరుచేయుదురు. పూజొసామగి 
నంతయు కడిగి, తుడిచి, భ్యభపజతురు. ధువమూర్తినుండి వేరుచేయ 
బడిన కొన్నిదండలను విష్వ క్సేనునకు వేయుదురు. దీనికి శాస్త్రమున్నది. 
“ దివ్యవిర్మాల్యశేషేణ విష్వక్సేనం విభూష్య చ 
అన్య నిర్మాల్యమాదాయ శుచిస్త రేఒ ప్పువాకీపేత్‌ ' 
మిగిలిన నిర్మాల్యమంతయు (పోవుచేసి యొక బావిలో నిక్షిప్త 
పజతురు. దీనినే 'పూలబావి* యని పిలుతురని ఇదివలకెటింగింప( 
బడినది. దేవనిర్మాల్యములో నే భాగమును మనుష్యులుపయోగించుట, 
ఇతరదేవతల కలంకరించుట నిషేధము. కాని అమలులో విష్వక్సేను 
నకును నిర్మాల్య ముపయోగించుట గానము. బహుళః, విష్వక్సేనుని 


రివ అధ్యాయము ల 


కడకు సన్నిధినుండి వెంటనే సమీపింప వీలుకాకుండుట యొక కారణము 
గావచ్చును. ఆయన ఏకారణముచేతనో శ్రీవారి సన్నిధినుండి వేరు 
చేయబడి [కీ.ఈళ. [260 [పాంతములో మొదటి ఆవరణములోని ఆలయ 
ములో [పవేళపెట్టిబడెను. ఆ కారణముచేతను సిర్మాల్యమీయనకు 
వెంటనే చేరుట కవకాళశములేని కారణముచే నా [పయత్నము విరమిం. 
బిడియుండును. ప్రాంతిపుస్పములను (శ్రీవారి నలంకరించిన దండలను 
వేరుచేయు కార్యకమమునే “ నిర్మాల్యశోధన " మని యందురు 


ఈ సమయములోపనే ఆదినము పూజాకార్యకమము నిర్వహం 
చుటకు గావలసిన తీర్థమాకాశగంగనుండి తెత్తురు. తిరుమల తిరుపతు 
లలో 1పథమాచార్యప్పరుషులను నెలకొల్పిన తిరుమలనంబి కుటుంబము 
లోని వంశపరంపరలోని వారికిది విడదీయరానిదిగ నిర్ణయింపబడిన విధి. 
వీర మూడు పెద్దకలశములలో నీరు ఆకాశగంగనుండి (శ్రీవారి పూజా 
రము తెత్తురు ఒకటి ఉదయపూఎకు, రెండవది అపరాష్టాపూజకు, 
మూడవది ర్యాతిన బబహ్మారాధనమునకు నుపయోగింతురు. (బిహ్మారాధన 
మనకు ఉపయోగ్శించెడి కలశములోనున్న తీర్థమును రాత్రి తలుపులు 
మూయుటకః ముందు ఐదుకలశములలో నింపుదురు. వై కానస 
సంహితలలో నిత్యము పూజార్థము తెచ్చెడి తీర్థమును సమంత్రకముగా 
నేనుగుపై నుంచి మంగళవాద్యములతో తేవలయునని చెప్పబడినది. కాని 
యిది (ప్రతినిత్యము పాటింప(బడక కేవలము ్రహోోత్సవదినములలో 
మాత్రమే పాటింపంబడుచున్నది. అయ్యును ఆ గజానీత తీర్ధము పూజా 
దుల కుపయోగించుటలేదు. (బ్రాహ్మణులు శిరసున నుంచుకొని తెచ్చిన 


తీర్థమును మాృాతమే పూజాదుల కుపయోగించుచున్నారు. భృగుసంహి 
తలో నేనుగుపై తీర్థమును తేవలసినదిగా( జెప్పినను మరీచిమహర్ష్యుల 


వారు (బాహ్మకానీత తీర్థమునకే (ప్రాధాన్యమొసంగిరి. 


278 తిరుపతి చరిత్రము 
పూజా[క మము 


పాఠకునకుగాని, పూజను దర్శి, చువారికిగాని పూజాక్రమమున 
ప్రత్యేక (పత్యయముగల వారైనచోగాని ఆసక్తిజనింపదు. పూజాక్రమ 
మైదువిఛములుగా విభాగింపబడును. 
[0 మన్రాసనము ల స్నానాసనము శ్రి అలంకారాఎనము థి భోజ్యా 
సనము ళ్‌ య్యాతాసనము థ్ర శయనాసనము. 


మన్హాసనము: మన్ర్రాసనములో శ్రీవారికి అర్హ్యపాద్యాచమ 
నము. తాంబూలము, ఆసనము ఇవి ఐదు ఉపచారములు పాద్యము 
పాదశుదికొఅకు, అర్హ్యము హస్తశుద్రికొజణకు, ఆచమనము ముఖము 
ధి యె జ య 
కడుగుకొనుటకు వెండి యుద్ధరిణితో స్వామి కర్పణముచేయు. నుప 
చారములు. 


స్నానాసనము : స్నానాసనములో ,పతినిత్యము [(ధువబేరమున 
కభిషేకముచేయుట సాధ్యముకాదు. కాన ఆగమశాస్త్రము కౌతుకబేరము 
నకే నిళ్యాభి షేకము నిర్ణ యించినది. ఈఆలయములో (శ్రీవార్శిధువబేర 
పాదము పై నున్న కవచమునుదీసి వేజబుగానుంచి పాదాభి షేక మొనర్హురు. 
ఇటగల యనేక సాల్మగామములుకూడ శ్రీవారి పాదములతోబాటు అభి 
'షేకమును స్వీకరించును. 


భో గధశ్రీనివాసుని శయనస్థలినుండి వేుపజది జీవస్థా నమునకు 
జేర్చి స్నపనపీఠమున నుంతురు. ఇది జరుగుటతో ధువబేరముతో 
కౌతుకమూర్తికి కలుపబడిన బంగారుతీవను వేలుపఆతురు. సూడ్మ 
వస్త్రము నొకదానిని కౌతుకమున కలంకరి తురు. అప్పుడభిషేకమును 
ప్రాఠంభింతురు. పురుషసూక్తాదులను పఠింతురు. మొదట విగ్రహము 
నకు సుగంధ పుష్ప తై లానులేసనమును గావింతురు. ఆ వెనుక నీటితో 
వీనిని కడుగుదురు, అంత గోక్షీరము, గంధోదకము, మధువు, హరి 
[(దోచకముతో వరుసగా నభిషేక మొనర్తురు ఒక్కొక్క అభిషేకాంత 


) _వ అధ్యాయము గధ 


మున నొక శుడ్డోదకస్నానము సమర్పింతురు. సహ(స్రధారాయుక్త మగు 
పశ్హైరము (నేటి తుంపురులస్నానము బోలినట్లు (510౪6: 021) నుప 
యోగింతురు. తరువాత ఫొడిగుడ్డతో కౌతుకబేరమును దుడిచి పుష్పాం 
జలిని సమర్సించి జీఎస్టానముకడకు( జేర్తురు. ఇంక మిగిలినది (ధువ 
బేరముల పాదములకు జరిగెడి పుష్పన్యాసము. 


ఈ పుష్పన్యాసము మూడు ఆవరణములలోనున్న దేవతలనుద్దే 
శించి జరిగెడు పూజ. ప్రతిఆవరణములోను పూజ టపాగాద్మికమము 
ననుసరింపబడును. ఇళ్లే కౌతుకటేరము నావరించి మూడు ఆవరణము 
లలోగల దేవతలను ధ్ధేశించి పూజ జరుగును. ఈ తరువాత మార్కం 
డేయ, భృగువు, బహ, శంకరులకు, ద్వారదేవలిలకు, ద్వారపాలకులు 
విమానపాలకులు, ఆంతమున గర్భగృహముయొక్క ద్వారపట్టికలకును 
పూజ జరుగును. అపుడు గర్భగృహపుగడప రెండువై పులను శుద్ది 
చేయబడి ధర్మజ్ఞాన ఐశ్చర్యములకు పూజ జరుగును, 


ఇది తిరుమలలో జరుగుట దుర్లభము. నియమింపబడిన దేవతా 
విగ్రవాములేనిచో నా పూజ (ధ్రువబేరమునకు జరుగవలెనని ఆగమ 
వాక్యము, తిరుమలలోని దేవతలెవ్వరు విగ్రహరూపమునగాని, చిక 
రూపమునగాని లేరు. న్యాసమున చెప్పబడిన దేసతలకు సంబంధించిన 
పుష్పములన్నియు శ్రీవారి పాదములమధ్య నుంపబడును. ఈకారణము 
చేతనే మనకు (శ్రీవారి పుష్పములుగాని, తులసిగాని ప్రసాదముగానీయరు, 
ఈ దేవతలందణు ఎవరికి వారు వారి స్థానములలో నుండినచో వారి 
పుష్పములు వారిక్షిచేరి మిగిలిన పుష్పములు శ్రీవారి పాదములకడ 
నున్నవి ఆయన (వసాదముగా భావింపవచ్చును. ఇతరదేవతల ప్రసాద 
ముల నంగికరింపవలెనన్న ఆయాదేవతల నుపాసించి తమ కోర్కెల 
సాధనములో ప్రయత్నించు వారికే అది ఉపయోగము. కాని థశ్రీవారినే 
అర్చించు వారికవి నిషేధము. ఇక శ్రీస్వామివారి నలంకరించిన 
పుష్పములు విష్వ క్సేను నలంకరింపవలెను. 


200 తిరుపతి చరిత్రము 


అలంకారాసనము 


ఈ ష్మకియలో వస్త్రము, భూషణము, ఉత్తరీయము మొదంగు 
వాని చేతను, ఊర్థ్వపుజ్జ్య ధాఠలణము, యజ్ఞోపవీత సమర్చణము వాని 
వాని మ న్తృములచే శ్రీవారికి సమర్పణమగును, ఇది క్రీ ఈ 1465వ 
సంవత్సర ప్రాంతములో మొదలయియుండును. తిుమలలో (శ్రీవారికి 
యూర్థ్వపుణ్ణ్రుముగా పచ్చకర్బూరము కస్తూరిని యుపయోగింతురు. 
దీని తరువాత మన్త్ర పుష్పము పఠింపబడును. ఈ [క్రమమిదివరశే 
ప్రస్తావింపబడినది. అలంకారాసనాంకమున మాత్రాదానమును భృగు 
మహర్షిచెప్పెను. పూజాశ్రమమును క్రమబద్ధము చేయబడుచున్న 
సాంప్రదాయమిట కలదు, కొలువు యుత్సవములో నొక భాగముగా దీని 
నిచ్చట జరిగింతురు, 


కొలువు - దర్పారు 


ఉదయము ఆలయములో జరిగెడి యీయలంకారాసనప కియయే 
ఒక దర్చారగానుండును. భృగుసంహితలో చెప్పిన మాథ్రాదాన 
మిచ్చటనే జరుగవలయును. కాని ఇది నాటినుండి సన్నిధి వెలుపల 
ముఖమంటపములో (తిరుమామణి మంట పములో) జరుగుచున్నది. 
మ్మాతదానమును పూర్వమునుండి వచ్చిన పూజాకమములోని భాగము 
కాదని తరువాతనే యిది ప్రారంభమయినదని దీనివలన తెలియుచున్నది 
ఈ [ప్రక్రియా నిర్వహణమును గుజించి య0౦5కకు పూర్వమే వివరింప 
దిడినది. ఈ యుత్సవమునకు బలిబేరముగా( బేర్కొనంబడుచున్న 
కొలువు శ్రీనివాసుని ముఖమంటపమున వెండి సింహాసనముపై నలం 
కరింపజేతురు. అర్హ్యపాద్యాచమన సమన్వితమైన లఘ్వర్చనము జరు 
గును. వేయించిన పిండిచేయబడిన నువ్వులు, బెల్లము ళొంఠికలిసి ఇట 
స్వామికి నివేదింతురు. తరువాత [పఫాదము లక్కడగలవారికి వినియో 
గింతురు, పంచాంగ పఠనము జరుగును. గతదినప్పు రాబడిని వేర్వేరుగా 


శవ అధ్యాయము ౫1 


పద్దులలో చదువుదురు. ఇట్రి యుత్సవము జరుపు సంపదాయమును 
తెలుపు శాసనము లెవ్వియునులేవు, బిటిషువారు ఆలయ పరిపాలన 
మును నిర్వహించుట [పాఏంభమయిన తరువాత అనగా క్రీ. శ 1800 
సంవత్సరము తరువాత ఆలయ భూము౪లన్నియు మరల యథాస్థ్రితి 
లోనికి. దెచ్చినపుడు అర్చకులకు తమ ఆదాయము కోల్పోయిన 
కాలములోని రాజడిని పూడ్చు నిమిత్తము కొంత అదనపు సామ్మాగిని 
యేర్చాటుచేసి ఆ సామాగ్రిని బహిరంగముగా నర్చకులకొసంగు సంప 
దాయము కల్పించినట్లున్నది. ఈ సమయముననే రోజువారి ఆదాము ము 
(ప్రజల కెబుకపణచువిధానము నమలుసజణచి యుందురు 
(శ్రీనివాస సహ్మఫనామార్ననము 

ఇది నిత్య కార్యక్రమములోని దయినను భక్తులకుకూడ అవకాళ 
మీయబడినది. భక్తులెవ్వరైనము తమ యైహికాముష్మికములగు 
వాంఛలను దీర్చుకొను నిమిత్తము దేవస్థానము వారికి రుసుములు 
చెల్లించిఈ ఆర్బనము నిర్వ ర్తింప జేసికొందురు. కొందలు భక్తులు 
సంవత్సరమున కొకే పర్యాయము చెల్లింతురు. మరికొందలు శాశ్వత 
ముగా చెల్లింకునుు ఇట పత్యేకత యేమనగా విష్ణసహృసనామము 
సఠింప౦బడక (శ్రీ వేంక పేశ్వరుని సహ్మసనామములే పూజసమయములో 
పఠింతురు. ఈ సహస్ర నామార్చనమునే అచ్యుత దేవరాయలు తొనుగా 
నిర్వహించి శాస్తసయ్యపదాయములకు తీవమైన కళంకమునాపాదించెను. 
రుసుము చెల్లింవిన భక్తులకు పూజాంతమున దర్శనము చేయింతురు. 
భక్తులు ఎవరి గోతనామములను వారే చెప్పుకొనవలసి వచ్చుట యిటీ 


వల కాలమున జరిగినమార్చు. ఇది త్వరితగతిని దర్శనము కొనసాగిం 
చుటతై యేవ్చాటు కాబడిన సౌలభ్యము. 


భోజ్యాసనము - నివేదనము 
శుద్ధి కార్య[కమము జ*గిన యనంతరము, తయారయిన ప్రసా 
దము లన్నింటిని గర్భగ్భృహమునకు ముందున్న ముఖమంటపము 


28? తిరుపతి చరిత్రము 


కడకు జేర్తురు. ఈ ,పసాదములను గంగాళములలో దెత్తురు. బంగారు 
వాకిలి మూయబడును, లేదా తెర వేయబడును. అర్బకులుమాత మే లోపల 
నుందురు, మంటపములోని రెండు ఘ టలు చెవులు గింగురుమనునట్లు 
(మోగింతురు. తలుపులు, తెరవేయకముందే ఆందజును ముఖమంట 
పము నుండి వెడలుదురు హవిర్నివేదనముసుగూర్చి యితకు 
పూర్వము మభు.ర్కెమును స్వామికి సమర్చింపవలెనని భృగు సం 
హితలో చెల్బబడిది. ఇటీవల దీనిని నమలుపజిచుటకు యత్నించిరి 
గాని మరేలనో విరమింపంబడినది. మధుపర్క మనగ భృగువు ఇట్లు 
చెప్పెను. 

“ ఘృతంమధుగుడంచై. వ పయో దధిస సమన్వితమ్‌ 

'ప్రస్థమ్మాతంతు సంగృహ్య మధుపర్కమిహోచ్యతే ' 
నేయి, తేనె, బెల్లము, పాలు, పెరుగు కలిసిన పస్టమ్యాత (ప్రమాణ 
మయిన దానిని మధుపర్కమందురు. 

హోమము 

నై వేద్యము తరువాత శాస్త్రము హోమమును గుణించి చెప్పినది. 
ఇది దినమునకు మూడు పర్యాయములు లేక కనీస మొక్క పర్యాయ 
మైనను చేయనగునని చెప్పబడినది. తికుమల ఆలయములో దీని 
దస్తి శతాబ్బముల పర్యంతము నుండి యున్నట్లుగానము. కాని 


ముటీవల నూతన ఆస్టానపండితులవారి (ప్రేరణచే నీ హోమ. నిర్వహ 
ణము పునరుద్దరింపబిడినది. 


యాశ్రాసనము - బలిని వేదనము 


1పాకారములను చుట్టియున్న దేవతలందణకు బలి సమర్పణ 
మును చేయుటకు కొలువు (శ్రీనివాసుని పల్లి కిలో నుంచుకొని ఆలయ 
మర్యాదలతో సంగీత నృత్యగాన విధులతో బయలు వెడలవలెను. 
రాగము తాళము, అభినమయములతో నీ కార్యక్రమము నడుపవలెను. 


గరీలవ అధ్యాయము 288 


ఓక్కొక్క దేవత కొక్కొాక్క రాగమునందు, గీతమునందు 
వాద్యమునందు అభిమానమెక్కువ. వాని నభినయించి యా దేవతను 
దృ ప్రినందించి బలిని సమర్చి.తురు. కొన్ని దేవతలకు పుష్పతోయ 
ములతో సరిపుత్తురు. కొన్నింటికి కేవలము నీటిని మ్మృాతమే సమర్చిం 
తురు. బలియనగా ముద్గాన్నము. (పెసరపప్పుతోనుడికించిన అన్నము) 
ఇట్టి విధాన పూర్వకమయిన యుత్సవము తిరుమలలో శ్రీవారిఆలయములో 
'జరుగుటలేదు. ఏకమూర్హి ఆలయమగుట యొక కారణము. మొదటి 
“ఆవరణము పూర్తిగా ఛ్నిద్రము చేయబడి పునర్నిర్మింపబడుట రెండవ 
కారణము. అది మూసియుంచుట దానిలో నుత్సవము జరుగుట 
యసాధ్యమగుటయు కారణమే. అర్చక పరిచారకులు విమాన ప్రదక్షిణ 
మును జుట్టి విష్వ కేన్సునకు గరుడునకు వారి స్థానములలోను ద్విజ 
మునకు యూధాధిపునకు నొసంగి మిగిలినది బలిపీఠమునకు ధ్వజ 
మునకు మధ్యగల ఐదు శిలా ఫ౭కముల మీదినుంతురు. 


శాత్ర్తుమొజణ (మంగళాశాసనము 


దిలియనంతరము అర్చకుడు ఆలయము ప్రవేశము గావించిన 
తరువాత శ్రీవైష్టవులు జియ్యంగారిని ముంధిడుకొని సన్నిధిలోనికి 
బ్రవేశింతురు. అచట జియ్యంగారు చేతితో పుష్పముల నొసంగ అర్చక 
స్వామి శీవారికి పూజయొనర్పును. ఈ సందర్భములో నట బారులతీరి 
నిలుచున్న శ్రీ వైష్ణవ శిఖభామణులు పబంధమును పఠింతురు. ప్రబంధ 
పారాయణము ముగియగానే వీరందఅకు ఆర్బక స్వాములు చందనము, 
తీర్థము, శఠారిని మర్యాదలతో నిత్తురు ఈ యుళ్సవముకూడ శాసన 
ములలో నెచటను పేర్కొనబడియుండలేదు. 18వ శతాభ్రాంతము వరకు 
నిటి ఏర్పాటున్నట్లుగా వినియుండము. మొదటగా క్రీ ళ. 14607 

లట రం 

సంవత్సరములో (శ్రీ రామానుజుల యెదుట నీ యాళ్వారుల దివ్య 
ప్రబంధ పఠనము జరిగినట్లు శాసనము గలదుగాని (శ్రీవారి సన్నిధిలో 


ల్లై్రిశ్ర తిరుపతి చర్మిత్రము 


సీసర్రపదాయము మనముచూడము. ఈ శౌత్తు మొ (మంగళాశాసనము) 
ఎక్కడ జరిగినను పాతి విధ్యము శ్రీ వై ప్పవులదే.  మధ్యాహ్నపూజ 
(తోమాల నేవ) శాత్తుమొఅతో పూరర్తివ, ఎను. 
అం్రై (సర్వ, దర్శనము 

ఇది ఆయిన తరువాత ఉదయకాలములో దర్శనముగాని వార 
అకు, రుసుమును కట్టి స్వామిని దర్శనము చేయశ క్రిలేని వారల 
సౌకర్యము నిమిత్తమై శ్ముకవారము తప్ప మిగిలిన యన్ని దినములలో 
దర్శనము చేయింతురు. ఇది యుచిత దర్శనమనియు, సర్వదర్శన 
మనియు, ధర్మదర్శనముగాను పేళ్లు గలిగియున్నది. ఈ ధర్మదర్శన 
ములో బీద, విక్కి, ధనవంతుండు, దర్శిదుండు, చిన్న పేద్ద, స్తీ పురుష, 
బాల, వృద్ధ భేవములేక ఎల్లరకును దర్శనము లభించును. ఇది నేడు 
ర్మాతి 10 గంబలవరకు పొడిగింపబడినది. 

అపరాహ్హ పూజ 

ఇది రండవ ఘంటాకాలము. సంగహపూజ జరుగును. ఈ 
అర్బనకూడ పూర్వమార్డితమే. నేడు పరిమితము. దీని యనంతిరము 
తిరుమామణి మంటవములోనున్న రెండు ఘంటలు మొరయును. 
నివేదనము జకగును. రెండవ ఘంట యనంతరము పగటి 
కార్యక్రమము ప్పూర్తియెనట్లు భావింపవచ్చును. పూర్వమీ కార్యక్రమా, 
నంతరము పగటిపూట తలుపుఎ మూసివైచెడివారు. కాని నేడీ సమయ 
మున ధర్మ దర్శనమునకై వినియోగించుచున్నారు. 


రాత్రి పూజ 
రాతిపూజ ఉదయపు తోమాలనేవను జోలియుండును. ఇది 


పూర్తిగా సతరులకు (పవేళములేనది, ఆ సమయములో విధులను నెర 
వేర్చువారుదప్ప నితరులెవ్వరును [ప్రవేశింప నవకాశమీయరు. ఇచట 


8వ అధ్యాయము ఇక్‌ 


నివేదింపబిడు అన్న (ప్రసాదములు పరిమాణములోను పరిమితితోను 
ఉదయముకళంకె చాలతక్కువ. 


నేడు ఈ పూజాకాలములోమ్మాతము ధర్మ దర్శనవు కొంత 
తడవు ఆపి మరల ధర్మదర్శనమును కొనసాగించుచున్నారు, 


నిశిరాతిపూజ 


ఇది అర్థయామ పూజయందురు. ఇది లఘువుగను సం్యగహము 

గను జరుగును. మధుర పదార్థములు పాయసము నివేదింప(ణడును, 
సర్యంకాసనము 

ఇందు భోగ శ్రీనివాసమూర్త్‌ని శయన స్థలికింజేర్తురు. మార్గ 
శిర మాసము (ధనుర్మాసము) లో దప్ప మిగిలిన పదునొకండు నెలల 
కొాలములోను ఈయనయమే శయనమూరర్షి. మంచిగంధపు చెక్కతో 
చేయబడిన యుయ్యాలమంచమునకు వెండిగొలుసులు తగిలించి లోన 
మె్తటినట్టుపసణుపును దిండుల నమరింతురు. ఈ గొలుసులను తగిలిం 
చుటకు శయనమంటపముపై న నొక ఇనుప బద్దెయున్నది. దీనికి 
శయనమంటపమని పేరు. ఈ నేవ దర్శించుటకు వచ్చుభక్షలు రుసుము 
చెల్లింపవలెను. దీనికి ఏకాంత నేవ యని'పేరు. తీయవివేడిపాలు, పండ్లు, 
బాదము పలుకులు శ్రీవారికి నివేదించినవి భక్తులకు (ప్రసాదముగా 
ని తురు. 


(ధువమూరర్షి పాదముల పైనున్న బంగారు కవచమును తొల. 
గించి యా పాదముల మధ్యను 4 కప్పుల పరిమాణముగల రెండు 
చందనవు బిళ్లలనుంతురు. భోగ (శ్రీనివానమూలర్తి హృదయముపై 
నసుగంధయుతమగు చందనములో నొక సగముభిళ్లనుంతురు. (ధున 
మూర్తి హృదయమందున్న అలర్‌ మేల్‌మంగాదేవి పయి ఒక పొతిక 
విళ్లనుంతురు. వీనికి సంబంధించి చేయుచున్న ఈ విభాగనిర్ణయ 


288 తిరుపతి చర్మత్రము 


మేశాసనమునందును గానము, అయినను ఇది ఇటీవలి సంపదాయము 
మాతముకాదు. ప్రాచీనమునుండి అనుసరింపబడుచున్నట్టిదియే. 


ఈ ఏకాంత సేవకు జక్కొక్కటి 874తూకములు గలిగిన రెండు 
బంగారు గిన్నెలను శ్రీకృష్ణ దేవరాయల భార్యలగు చిన్నా దేవి తిరుమల 
దేవులు చెరియొకటి పాలను నింపుటకుగాను సమర్చించిరి, ఇది క్రీ. ళ, 
1518వ సంవత్సరమునాటి సంఘటనము, ఓబలనాయక రామనాయకుడు 
శ్రీ కృష్ణదేవరాయల నేనానులలో నొకరు. అయన క్రీ శ, 1516వ 
సంవత్సరములో అర్హ్ణయామము నేవక్రై శ్రీవారికి ఒక నళికొలకగల 
“పాఠలెదుకొళంబు' ప్రసాదమును సమర్ప్చించుటకుగాను 400 ఆవులు 
దానమొనర్చెను. 


పూలంగిసేవ 


ప్రతి గురువారము మధ్నాహ్నకాల పూజానంతరము శ్రీవారికి 
గల సర్వాభరణము=ను సడలింతురు. కేవలము ధోవతి ఉత్తరీయము 
(మేల్‌సాక్‌, ఉల్‌ సాత్‌) లను మాతమలంకరింతురు. పచ్చకర్పూర 
ముతో నమర్చబడిన నామమును కస్తూరిని కేవలము చిహ్నాముగానుంచి 
మిగిలినదంతయును తీయుదుఠు నాడు సర్వదర్శనము సా॥ 5 గంటల 
వరకు మాత్రమేయుండును ఆతరువాత శ్రీవారిని పూలంగి సేవకు 
సన్నాహ మొన ర్తురు కుద్ధికార్యకమము ముగియును. చక్రని సన్నాయి 
మేళము (మోగుచుండగా (శ్రీవారిని ప్రత్యేకముగా తయారుచేసిన దండల 
నలంకరింతురు. ఈ అలంకరణములో (ధ్రువబేరమునంతయు పూలతో 
కప్పజేయుటచే దీనిని పూలంగి నేవగా వ్యవహరించుచున్నారు. ఇది 
యెపుడు ప్రారంభమయ్యెనో తెలియదు. దీనికి. గారణముకూడ తెలి 
యదు. కౌని శిలస్పదికారమున శ్రీవారిమూిని వర్షించు సందర్భమున 
ఈ నేవ వర్ణింపబడినది. తమిళపదమగు పూవాడై అను పదమునకు 
సరియగు తెలంగుపవము పూలంగి ఆకారణమున నీనేవ [క్రీశ 750 వ 


0ఎవ అధ్యాయము లి? 


సంవత్సరము నాటికే అమలులో నున్నట్లు స్పష్టపడుచున్నది. ఇది 
యిట్లుంచి శృుకవారము జరుసబడబోవు అభిషేకమునకు పూర్వరంగమే 
యీ నేవలోని యంతరార్థమని గూడ బెప్పనగును, అభిషేకమునకు 
ముందే యీసడలింపు జరమగవలె నన్నచో నది మిక్కిలి క్లేశకార్యము. 


ఈ కౌరణముననే నీ ఆభరణములు, అలంకారములు గురువారముననే 
సళ్లీంపు చేయుదురు. 


శుక్రవారాభిషేకము 


భ్రీవారికి నిత్యాభిషేకము లేకుండుటతో వారమున కొకతూరి 
అదియును కుకవారమువాడు యాయభిషేకము జరుగుచున్నది. పులుగు 
కాప్పు అనగా పువుగుత్తై లమును తయారుచేసి దానిని (శ్రీవారి ధ్రువ 
బేరము ముఖమునకు లేపనము చేయుటయే. కాని నేడు ఈ సుగంధ 
క్రైలమును శ్రీవారి అంగములన్నింటికి పట్టించుచున్నారు ఈ శుక్రవారా 
భిషేకమునకు చాల పపొచీనత గలదు ఈ విషయమును గుజించి భోగ 
శ్రీనివాసుని అభిషేక [పతిష్టావందల్భము ) శ్రీవారి (ధువమూర్తి కికూడ 
అభిషేకము జరుపవలసివచ్చుటయను సందర్భమున ప్రస్తావన తేబడి 
నది. తిరుమలదేవాలయములో నిట్టిది యేక్రైక సంఘటనము. ఆదినము 
శృక్రవారమయినది. ఆతరువాత వళ్ళ్చెడి శుకవారము, శుకవారముల 
నాడు వచ్చెడి (ప్రత్యేక పర్వములందు (శ్రీవారికి అభిషేకము జరుషట 
సంపపదాయమైయుండును. ఈపునుగుత్రై లమును శ్రీవారికి అెపనముచేయు 
టకు ముదలియార్‌ తిరుక్తలికన్దిదాసరు అలగప్పిరానార్‌ అమ వైష్ణవ 
నాయకుడు ఈ త్రైలమును సరఫఘాచేయుటకు (1-207. 18-7-1480 
దానశాసనము ,[వాయించెను.  దక్షిణాయనములోని 8 మాసముల 
లోను (ప్రతిరోజు ముఖలేపనమునకుగాను దీనిని సమర్పించడమ మునది. 
ఇక్కడ చెప్పవలసినది యేమన పూర్వమీతై లము (ప్రతిదినము శరీర 
మంతయు లేపనము చేయబడెడిదికాదు. ముఖమునకు మాత్రమే లేప 
నము చేయబడెడిది. ఇప్పుడు జరుగుచున్నది (పతినిత్యము పాదములకు 


288 తిరుపతి చరిత్రము 


లేపనముగాని ముఖమునకుమాతము కాదు. ఈపునుగు నుపయోగించుట 
పూజాసామ్మగికి సుగంధత్వమును కల్పించుటకుగాను క్రీ.శ. [420 
(1.102) లో దేవరాయ మహారాజుచే (పవేళపెట్టబడెను. ఇది పునుగు 
తై లమువంటి వస్తువు కాదు. 


ఈ పునుగుతై లము నుపయోగించుట యేలనోయనునది యూహ 
కందనివిషయము. కాని కొన్ని కొన్ని దేవాలయములలో చందనాది 
తై లములవంటి వానిని ధ్రువమూర్తులకు లేపసనముచేయుట కలదు. ఇె 
బహుశః మూలబేరములను బొద్దింకలు మొదలగు నితర పురుగులనుం6 
తప్పించుటకు గావచ్చును. ఇట్టిది సంవత్సరములో నొకటి. రెండు 
పర్యాయములు మాత్రమే జరుగును. పునుగుతై లము చందనప్పతై ల 
మును సాధించుటివంటిది కాదు. పునుగుతై లమును అనేక పునుగు 
సిల్లులను చంపుటచేగాని తీయలేము, కందాడై అప్పాచి అన్నాఆయ్యం 
గారిచే [పతి రెండవశ[కవారమును పులుగుకాస్పునకు క్రీ. ఈ 1406న 
ఈయబడిన దానశాసనము కలదు. దీనిలో రెండవ శుక్రవారమున 
పులుగుకాప్పు (ధువబేరమున కుపయోగించబడుటకు అని గలదు. ఈ 
సందర్భములో సమర్చింపబడెడు అన్న(పసాదములకు సంబంధించిన 
విషయముగూడ నిందున్నది. ఈ సమయములో పృనుగుతై లము ళరీర 
మంతయు లేపనము చేయబడెడిదో లేక ముఖమునకు మాత మేనో 
తెలియదు. దీనిలో ఆ విషయము మాత్రము [వాయబడలేదు. 


అలగప్పిరనార్‌ శాసనము క్రీ. శ. 1484వ సంవత్సరములోనిది 
కాగా అప్పాచి అన్నాఆయ్యంగారు శాసనము క్రీ ళ. 1408వ సంవత్స 
రములోనిది. కనుక నీ సర్వపదాయము నాటినుండి యున్న దనవచ్చును. 
క్రీశ. 1506 లోని ఒక శాసనములో పులుగుకౌప్పు లేపనము (ధ్రువ 
మూర్తికి అభిషేకానంతరము మ్మాతమేసనియు, అలర్‌మేల్‌ మంగ 
నాచ్చియాల్‌ కు కేవలము అభిషేకము మ్యాతమేననియు తెలియచేయ 
బడినది. ఇది నేటికిని అమలులో గలదా. 


$8=వ అధ్యాయము, తిరి 


శ్రీకృష్ణదేవరాయల కాలమునుండి ఈ యఖిషేకము, పులుగు 
కాప్పునేవ వారోత్సవమయినది. ఆయన గుడగూర్‌ నాడు గామమునుండి 
(క్రీ ఈ. 1517) ఒక వేయివరహాలసుంకమును ప్రతి శృుకవారాభి షేకము 
నకు, పులుగుకాప్పు నేవకు పత్యేకించెను, కనుక నీ శుక్రవారాభి షేకము 
జనవరి 1517 నాటికే సంప్రదాయమైనట్లు చెప్పవచ్చును. ఈ శాసన 
ములో నభిషేకములో నుపయోగించెడి వస్తుసామగినిగుజించి పేర్ణాన 
బడలేదు. కాని క్రీ. ౪. 1588 లోనున్న ఒక శాసనములో నీవివరములు 
గలవు, దీనిని నమర్చించినవారు ఎట్టూరు తిరుమలకుమార తాతయ్యం 
గారు. 

గంబూర పచ్చకర్పూరము 4 కుడిరములు 

200 వరాహముల తూకము 


పునుగు సంచులు 200 
పన్నీరు పాత్రలు 1ల్లి 
కుంకుమపువ్వు 80 పణముల తూకము 


ముఖమును తుడుచుటకొక తెల్లనివస్త్రము  గజములది !. 
నేడు సర్వపదాయములోనున్న కస్తూరిపసుపు దీనిలో లేదు. 


ఇప్పడు అభిషేకము శుక్రవారమునాడు జరిగెడు దానికి భకులు 
రుసుము చెల్లింతురు. రు, (50, 250, 100, ఈ రేట్లలో భక్తుని శక్తని 
బట్టి చెల్లింతురు, ? గంటలకే అభిషేకము ప్రారంభింతురు. పూర్తి 
యగునప్పటికి మొత్తము $-80 గంటల వరకు అగును. దేవాలయాధి 
కారులే గిన్నెలలో ఆయా అభిషేకద్రవ్యములను ఆర్షిత నేవాభక్తుల కొసం 
గుదురు, మేళముతో విమాన్నపదక్షిణము గావింతురు. సన్నిధిలోనికి 
(ప్రవేశించి శ్రీవారి సన్నిధిలో సమర్చింతురు. కేవలము (ధ్రువమూర్తి కే 
గాక (శ్రీవారివశమందు తగిలింపబడిన ఆలర్‌ మేల్‌ మంగాదేవికి గూడ 
జరుగును. ఇది నిజముగా నొక మనోహరమగు దృశ్యము, ఈ కారణ 
ముచే. దీనిని విస్తరించి చెప్పుట అవసరము, ఈ సంద్భములో 
నుపయోగించు -వస్తుసామగి యిది : 


20 తీరుపతి చర్మితము 


గంబూర పచ్చకర్చూరము 84 తులములు 


పునుగు సంచులు ' కుంచ శేర్లు (13 వీశ్ర 
కుంకుమప్పప్వు $8 తులములు 

కస్తూరి 8 వరాహముల ళఛూకము 
పసుపు తులములు 


అభిషేకమునకు సర్వము సన్నద్ధమయి యుండునట్లు చూచు 
కొన్నయనంతరము భక్తులనందణను కూర్చుండునట్లు చేయుదురు, 
మొదట శ్రీస్వామివారికి కౌపీనము మ్యాతము ధరింపజేయుదురు, 
కీరాభి షేక మొనర్తురు. క్షీరాభిషేకానంతరము కౌపీనముగూడ తీసివేయు 
దురు. పచ్చకర్బ్చూరము, కుంకుమపువ్వు, రక్తచందనప్పపొడి మొదలయిన 
వానితో తయారుచేయబడిన పిండితో (శ్రీస్వామివారి సర్వాంగములను 
రుద్దుదురు. మరల నీటితో నభిషేకింతురు. హారతి యొసంగుదురు. 
వస్త్రసమక్చణము చేయుదురు. మరల హారతి యొసంగి దర్శనము 
చేయింతురు. 

పసుప్పముద్ద 

భోగగశ్రీనివాసమూర్తి కి ప్రతినిత్యముపసుపు అభిషేకము నందుష 
యోగించుచున్నసు వారము వారము (ధువబేరమునకు జరుగు నభిషేక 
ములో ప్రాచీనమునుండి లేదు. [క్రీ ళ. 1465 లో కంవాడ రామానుజ 
య్యంగారిచే నీ సంప్రదాయము (పప్రథమముగా వేళ పెట్టబడినది. 
నాటికి ద్రువమూర్తి వక్షస్థ్రృలమున అలర్‌ మేల్‌ మంగతాయారు నెలకొన 
బడియుండలేదు. ?22_6_[477లో (ఓక) మొదటగా నీమె విషయమై 
(పస్తావింపబడినది. ఆ దేవికి ఒక సంధిసమయములో అన్నప్రసాద 
సమర్చణమునకు సంబంధించియిందున్నది. మరల ఈదేవి ప్రస్తావనము 
తీ-8-[405 లో వచ్చును. 2112-1408 వ (2-18 సంవత్సరము 
నాటి శాసనములో నీమెకు మొదటగా శుక్రవారం అభి షేకానంతరము 


0వ ఆధ్యాయము విరి! 


వారము విడిచి వారమున కన్నప్రసాదముల సమర్పణమునకు సంబంధిం 
చిన విషయమున్నది. !-_?_1506 న గల శాసనమురో (ధ్రువమూర్తికి 
అభిషేకము జరిగిన యనంతరము ఆ దేవికి అభిపేకము జరుగుటను 
గూర్చి గలదు. ఇది యిశీడు ౪అమలున నెస్హే యున్నది, ? తులముల 
పసుపు ఈమెను గుటించియే యయియున్నది. క్రీ. ళ, 1508లో కుమార 
తాతాచార్యులుగారు.. పసుప్పును గుజించి సామగ్రిలో ప్రస్తావనము 
చేయలేను. ముదురురంగు “ల కుంకుమపువ్వు ఎక్కువ అందించుటలో 
సిమెకు అభి షేక్సదవ్యమును అందు కలిసియేయుండెనని యూహింప 
వచ్చును. (ధువమూర్తికి పసుపు నుపయోగింతురను తప్పు అభిప్రాయ 
మును తొలగించుటకే దీని ప్రస్తావనము చేయవలసివచ్చినది. 
పచ్చకర్పూరము 

అభిషేకము పులుగుకాప్పు అయిన తరువాత పచ్చకర్చూరము, 
కస్తూరి యీ రెండు (ద్రవ్యములను అలంకరణములో నుపయోగింతురు. 
దీనిని తిరుమణికొప్పు లేక [ధువబేరమున కూర్జ్వపుండ్రము ధరింప 
జేయుట అందురు. (పతి శుక్రవారం [18 తులముల పచ్చకర్చూరముతో 
(శ్రీవారియూర్థ్వపుణ్జ్రుము నలంక66గోరు. బ్రవ్లోత్సవదినములలో దీని 
పరిమాణము రెట్టింపు అనగా 88 ఈ ఎములుండును. ఇది పాచీన సంప 
దాయముగా గాన్సింపదు, 15 ఏ ళతాబ్దము మధ్యభాగములో నిది వచ్చి 
యుండును. ఇది మొదటగా న త్సవమూర్తికి వాడిరి, క్రీ ఈ. 1880వ 
సంవత్సరములో నొక శాసనములో తిరుమంజనము మలయప్పస్వామి 
వారికి దేవేరులకు జరుపుటకు నువ్వులనూనె, చంననపుకాప్పు, కస్తూరి 
కొప్పు, కర్ఫూరకాప్పు, కుంకుమకాప్పు వస్తువులను సరఫరా చేసిరి. ఈ 
సమయమున నే పచ్చకర్ప్చూరము, కస్తూరి ఉపయోగించుట మొదలయ్యెన 
దీనినిగుజించి కొంత వివరింపబడును. 1000) వ సంవత్సర ప్రాంతములో 
ముద్దకర్బూరము హారతిగా నుపయోగించిర ౨ పేర్కొనబడిన 3. (కీ శ, 
1880 లో మాత్రమే పచ్చకర్ప్చూరము హారతి కుపయోగించుట మొదల 


291 తిటిపతి చర్మితము 


యినదని పై శాసనమువలన తెలియుచున్నది. ఆ కారణముచే నలంక 
రణమునకు, పూజార్థముపయోగించెడి తీర్ధమందు దీనివివియోగము తరు 
వాత కాలములోనని యూహింపవచ్చును. మూడువిధములయిన కర్నూ 
రములున్నవి. 


ఫార్మోజా కర్పూరము, బోర్నియో కర్పూరము, బ్లూమియా 
కర్చూరములు. వీనిలో బోర్నియో కర్పూరము పచ్చకర్ప్చూరము. అధిక 
మైన వెల కలది. సుమిత్రాదీవులలో కాంఫౌరావృతపు కొమ్మలనుండి 
ఇది తయారగును. ఇది సన్నిధిలో నెక్కువ పరిమాణములో వాడ 
బడుటయు, మందెడు స్వభావముకలదియు నగుటతో హారతి యనం 
తరము నీటిలో వైతురు. నేటికిని యిళ్లు (శ్రీవారి ఆలయములో కొన 
సాగుచున్నది. ఈ కారణముగా నిక నెట్టి నిప్ఫంటుకొను నవకాశము 
నుండదు, 


కస్తూరి 
అజాన్‌ 


ఇది కస్తూరి మృగముయొక్క_ నాభినుండి లభించును. ఇందు 
మూడు విధములు గలవు, కామరూప కస్తూరి, ఇది నల్లగానుండి 
మంచి విలువకలిగినది. వైనా, టిబెట్టలో దీని యుత్ప త్రియెక్కువ. 
నేపాలు కస్తూరి. ఇది మధ్యమవిధము. కాశ్మీరపు కస్తూరి ఇడి అధమ 
స్థాయికి చెందినది. ఇదికాక ' కస్తూరి వృక్షములు పంజాబులోను, 
హిమాలయములోను, పశ్చిమ టిబెట్టులోను పెరుగును. ఈ వృక్షముల 
కుండు నాకులు గాఢమగు కస్తూరి వాసన కలిగియుండును. దీనిని 
విగ్రహముల కుపయోగింతురు. (శ్రీకృష్ణుడు కస్తూరీతిలకాంచితుండు 
గదా. ఇది వారమునకు [1 తులములు (శ్రీవారి నామములో నుపయో 
గింతురు. బ్రహ్మోత్సవ సమయములలో దీని పరిమాణము రెట్టింపు, 
అనగా 8 తులములన్నమాట. 


$ఎవ అధ్యాయము . 


అన్నప్రసాదములు 


అభి షేకొనంతరము నివేదించెడి అన్నప్రసాదములకు సంబం 
ధించిన కొన్ని శాసనముణన్నవి, 


(1 [8 లో అప్పాచి అన్నా అయ్యంగారు రెండు అతీరసప్పుడు 
లకు సమర్పించిన శాసనము, 


(బ్ర శ్రీశ 1000 లో శిత్తమశెట్టి 'నాయిగతళిగై”. 1, అప్పా 
పడి !. వీనికి సమర్పించిన శాసనము, 


(ప శ్రీశ 1టి లో బండారము. శరుతిమ్మయ్య 1. వడపడికి 
సమర్పించిన శాసనము. 


(40 క్రీశ 08లో రాయసము కోనప్పయ్యర్‌ 1 అతిరసప్పడులకు 
సమర్పించిన శాసనము. 


(్ర్ర క్రీ శ 10808 లో కుమార తాతాచారియార్‌ సమర్పించిన 
అప్పాపడి (1) వడపడి ( గోడిపడి (1) ఇడ్డీలిప్పడి (1) 
శాసనము. 


ఈ అభిషేక సమయములోను నివేదనములకు అనేక 
సమర్చణములుండెడినని దీనివలన తెలియుచున్నది. 





(శ్రీ వేంళ పేశ్వరస్వామివారి పవిత్రోత్సవము 


తిరుపతి చరితము 


2-వ భాగము 


దిగ: సుత ముల 





రుక్మిణీ సత్యభామాసమేత శ్రీ పార్థసారథిస్వామివారు 


10వ అధ్యాయము 


క్‌ తిరుపతి-గోవిందరాజస్వామివారి ఆలయము 


(శ్రియః పతియగు శ్రీనివాసుండు వై కుంళమునుండి సర్వజీవుల 
కాముష్మిక ఫలప్రా ప్తినందింప నిర్ణయించి, తానుగా సర్వపాప దహన 
స్వరూపముగా భువిపై వెలసిన వేంకటాచలము పై నెలకొన్న విషయ 
మును, శ్రీవారి సత్యస్వరూపమును, ఆయన వై భవమును సంప్తూర్తిగా 
నెజింగియున్నాము. దీని యనంతరము దిగువ తిరుపతి చరితము, 
నట(గొలువున్న దేవతామూర్తుల వై శిష్టమును నింకనీ యధ్యాయ 
మున తెలియ బోవృచున్నాము,. 


$వ శతాబ్దములో పల్లవులు దక్షిణదేళమును చాలించిన సంగతి 
తెలిసికొని యున్నాము. వీరి తరువాత చోళులు వీరి రాజ్యమా [కమించిరి. 
పల్లవులు వైష్ణవ మతాభిమానులుకాగా చోళులు శై వము నభిమానించిరి. 
ఆ సమయములోనే తిరుశుకనూరులో నున్నట్టి ' తిరువిలాన్‌కోయిల్‌లో " 
నుండి శ్రీవారి మూర్తికి ప్రాతినిధ్యము వహించుచున్న విగ్రహము 
యునికికి శై వులచే ప్రమాదమును శంకించిన వైష్ణవులు తమమతము 
మార్చిడి కార్యకలావములను తిరుమలకు మార్చుకొన నిశ్చయించిరి. 
వీరి ప్రయత్నమునకు దైవము తనకు తాను తోడ్పడినట్లుగా మజియొక 
సంఘటన జరిగినది. $86 సంవత్సరములో 'సామవాయి' మహారాణి 
అను నామె రజిత భోగ (శ్రీనివాసమూ ర్తిని తిరుమలలోని శ్రీవారి 
ఆలయములో ప్రతిస్టించుటయే ఆ సంఘటన. ఆ ప్రతిష్టాకార్యకమము 
'భ్రీవై కానన శాస్త్రవిధానమున జరిగినదను విషయము పాఠకులు తెలిసి 
కొనియేయున్నారు. ఇది యట్లుంచి ' తిరుళుకనూరు " (తిరుచానూరులో 
నున్న తిరువిలాన్‌ కోయిల్‌ స్వామి, మతము మార్చిడి స్థలములో నున్న 
విగవాము, ' తిరువేంగటనాథుని ఈ విిగహము లన్నియు నొక విధ 


ల్సి తిరుపతి చరితము 


ముగా వైస్తవులచే పూజాకార్య[క్రమములలో పాల్గొనబడుచు తిరుమల 
శ్రీవారి స్వరూపమునకు ప్రాతినిధ్యము వహించునవి చే. కాని వీని 
'ప్రతిష్టావిరానము వేజు. ఇది పాంచర్యాతాను సారము. అప్పటికి ప్రఖ్యా 
తిలో నున్న వైష్ణవ మతాచార్యుండగు ఆళవందారుచే అనుసరింపబడీన 
వివము ననుసరించియే (పశిష్ట, పూజాధులు నిర్వ ర్తింపబడెను. తిరు 
మళలలో వై థానసముండుటతో నీ రెండు మతముల నడుమను ముందు 
ముందునెట్టి విభేదములు పొడఫూపు నోయని శంకించిరి,. దీనితో 
ముందుగనే తమ కలాపములను తిరుమలపై నిర్వర్తించుటలో కొండ 
పైగల యర్చకులతో కొంతరాజీమార్గమునుకూడ రూపొందించుకొని 
యుందురనుటలో సం దేహములేదు. దీనికి తోడు తిరుమలలో రజిత భోగ 
(శ్రీనివాసమూర్తి పతిష్టింప బఐడుటతో తిరుళుకనూరులోని ఆలయ 
ములకు [పాధాన్యము సహజముగనే తగ్గజొచ్చినది. [000వ సంవత్సర 
ములో ' రాజరాజమూ వేందవేలన్‌ ' [1 వ రాజరాజు కొలమున సషర్చిం 
చిన దాన శాసనము తప్ప తరువాత కాలములో నీ యాలయములకు 
మజీ యితర సమర్పణములు జరగియుండలేదు. _ 1220 వ సంవత్సర 
ములో తీవ రాజ రాజు నాలుగవ సంవత్సర పరిపాలనా కాలములో 
సమర్పించిన యొక దాన శాసనమున్నది కాని అది తిరుళుకనూరులోని 
కృష్ణస్వామి వారికి సమర్పించినట్టిది. 


ఇంతకు పూర్వము యాతికులు తిరుమల 'శే(గక కేవలము తిరు 
శకనూరులోని "తిరువిలాన్‌ కోయిల్‌ " లోగల (శ్రీవారిని దర్శించి, యా 
తదుపరి కొండ మొదటనున్న అడిపడికి నొక్క (మొక్కువెట్టి ఈమ 
యాత్ర సంపూ_ర్రియయినట్లు పంతృ ప్పివహించెడివారు. తిరుళుకనూరు 
లోనిఆలయములలోని కార్యకలాపములు, వాని విగహముల మార్చులు 
నివి యన్నియు తిపమలకొండకేం/ు యవసరము యాతికులకు తెచ్చి 
పెట్టినవి. దీనికితోడు తిరుషలలో రజిత (శ్రీనివాసమూర్తి విగహము 
నూతనముగా (పతిస్టాపితి మయ్యెను. ఇదియును యాత్రికులు తప్పని 


10వ అధ్యాయము బితిరి 


సరిగా తిరుమలను దర్శింప నవసరము గల్లించినది. ఏ తతృలితముగా 
తిరు మలయా్రను (ప్రోత్సహించుట, తిరుమల పావిత్ర్యమును రక్షించుట 
యివి తక్షణావసరములయ్యెను. ఒక [కొత్తగ్రామమును కొండ దిగువన 
స్టాపింప నావళ్యకత కల్ళెను. _ కాని అంతకు పూర్వమే తిరుమలకొండ 
దిగువన నేడు ఆళ్వారు తీర్థముగా( (కపిల) బిలువబడుచున్న (పదేళ 
మునకు సమీపమున కొత్తూరు అను [గామమున్నది. ఈ [గ్రామమునకు 
దక్షిణముగా నాడు శ్రీ పార్థసారధిస్వామి ఆలయముకలదు. ఈ 
(గామమునకు సమీపముననే తిరుమలలో శ్రీవారికి అర్బకత్వము 
నెఅపుచున్న వై కానసార్చకస్వాముల గృహములు నుండెడిఏ శ్రీపార్డ 
సారథి స్వామివారికిని వీరే అర్బకత్వము నెజపుచుండెడివారు. 


దీన వలన “తిరుపతి " పట్టణ నిర్మాణావళ్యకత యెట్లు కలిగినది 
తెలిసికొని యున్నాము. 


2.  తిరుపతిపటణ సాపనము 
టోఖ్‌ 


(శ్రీమద్రామానుజుండు తిరుమలనంబికి మేనల్లుడు. ఈయన 
ఆళవందారుకు ప్రినుతమ శిష్యుడు. సకలళాస్త్రపరిజ్ఞాతుండు వైష్ణవ 
మతమునకు విస్తృతప్రాతినిధ్యమును రాజకీయముగా, నాధ్యాత్మికముగా 
సమకూర్చి పెట్టిన మవామహుడు (శ్రీమ[దామానుజుండు. ఇట్టి విశేష 
గుణవిథ్యాతుంద్రైన ఈయనకు 1180 వ పంధళ్ళూమిలో--నొక క్షిష్ట 
పరిస్థితి యేర్చడెను. చిదంబరములో నత్మిప్తాచీనముగా [ప్రతిష్టింపబడిన 
(శ్రీగోవిందరాజస్వామివారి ఆలయము కలదు. నాడు దక్షిణ దేశమును 
1 వ కుకోత్తుంగచోకుండు పరిపాలించుచుండెను. ఈయన శై వమతాభి 
మాని, ఆకారణముగా చిదంబరములోని గోవిందరాజస్వామి విష్ణు 
స్వరూపమగుటచే " నాయనకు క్షీరసమ్ముద (పాలకడలి) శయనుండని 
'పేరుండుటతో తగినప్రదేశ మాయనకు సముద్రముగా నిర్ణయించి, యా 
విగహమును సము[దమున [తోయించెను. ఆ విగహమును రహస్య 


800 తిరుపతి చరిత్రము 


ముగా తిరుపతిలోనున్న రామానుజుని కడకు చేర్చిరి. కాని రామాను 
జులు శిష్యులతో, తన కూరిమి శిష్యుండగు “కురత్తాళ్వారు' చోళ 
రాజుచే వీడింపబడి యుషదవములకు గుజిచేయబడుటచే, చోళదేళ 
మును వీడి హోయసాల (మైసూరు) రాజులకడ [పవాసముండుట తట 
స్టించినది. ఈ కారణముగా నీ విగ్రహమును వెంటనే ప్రతిష్టించుటకు 
వారికి వీలుకాలేదు. చోళరాజు మరణించునంతవరకు తిరిగి రామాను 
జులు తన శిష్యులతో దక్షీణదేశమునకు రాలేదు. 


రామానుజులవారు (పవాసములో నుండినప్పటికిని గోవిందరాజ 
స్వామివారి ప్రతిష్టాకార్యమును జరిపించుట కనువగు (ప్రదేశమును 
గుణించి యాలోచించుచునేయుండెను. ఆయనకు అప్పటికి [గామముగా 
నున్న కొత్తూరుకు సమీపములోని శ్రీ పార్టసారథిస్వామి ఆలయ 
ప్రాంతము సరియగు స్టలముగా( దోంచెను. కుళోత్తుంగచోళుని మరణము 
తరువాత దీని [ప్రయత్నము సలుపుటకు రామానుజుల కవకాళముచిక్కి 
నది. అదియు(గాక తిరుమలచేరెడి యాత్రికులు ఈ [కొత్తగా నిర్మింప 
బడనున్న (గామమునఒకటి రెండు దినములాగి స్వామివారిని నేవించు 
కొనవచ్చును. ఇంటనే భోజన ధాజనాదులను నిర్వ ర్త్హింపవచ్చును. 
ఆళ్వారు (కపిల) తీరమున సవితస్నానపూతులును గావచ్చును. ఇట్టివి 
యాత్రికుల [పయాణములో వివిధదశలుగా నుండగలవని భావించెను. 
ఈపయత్నమునకు తిరుమలలో భోగశ్రీనివాసమూ ర్తి (పతిషానంతరము 
రమారమి 1? సంవత్సరములకాలమునకు (శ్రీరామానుజుండు హేతువు 
గావలసివచ్చెను. ఈ నూత్న[గ్రామమునకు నాలుగు రాజవీధులు, ఒక 
ఉత్తరమాడవీధి, ఓక సన్నిధివీధి యుండునటుగా నీయనయే [పణాళిక 
రచించెను. కనుకనే కాబోలు దీనిని మొదటగా 'రామానుజపురమ "ని 
పిలిచిరి. దీని విషయమై యేవిధమయిన శాససస్థృ్రపమాణముసి. కానరాదు. 
కౌని [224 లో తిరుపతిలో (శ్రీ రామానుజునినన్నిధి ఆలయపు( బునాది 
దక్షీణపళ్చిమపు గోడలపైగల శాసనమును బట్టియు, తిరుమలనంవి 


[10-వ ఆధ్యాయము త01 


సన్నిధి తరువాత నీతనిసన్ని ధియండుటం బట్టి, తిరుపతిలోని ఆలయపు 
లోపలి [ప్రాకారపుగోడలు, గోపురము, _పధానాలయము--ఇవియన్నియు 
రామానుజుని కాలములోనే నిర్మింపబిడినట్లూహింపవలసి యున్నది. 
ఇ6క నీశాసనములో _పత్యేకించి రామానుజునిసన్నిధిలో దీపములు వెలిగిం 
చు:కు పుష్పములను దెచ్చుటకు మాత్రమే ఈరామానుజుల శిష్యులు విత 
రణముగా సమర్పించిన దానశాసనమువలె నున్నది. ఈ కారణముచే నిది 
(ప్రధానాలయమునకు సంబంధించిన సన్నిధికాదని బుజువుపజచుచున్నది. 
తిరుమలనంబి ఆలయమునకు (పత్యేకముగా నాలయనిర్వా హకు;డున్న క్లే 
రామానుజుని సన్నిధికిని ప్రత్యేకముగా నిర్వాహకుండున్నట్లు దీనివలన 
స్పష్టమగుచున్నది. పార్థసారథిఆలయమున శ్రీవై ఖానసార్చనమగుటచే 
(శ్రీ గోవిందరాజస్వామి పతిష్టలోగాని, నిత్యార్చనములోగాని (శ్రీరామా 
నుజులు పాంచరాశమును ప్రవేశ పెట్టందలంపలేదు. ఈ (ప్రణాళిక, ఈ 
ఆలయనిర్మాణము తిరుశుకనూరులోని ఆలయములను నటగల వై ష్టవుల 
ప్రాముఖ్యము, నా గగామముయొక్క 'పతిష్టను కొంత తగ్గించి వేసినవి. 
కౌని యిక్కడ మనమొక్క. విషయము గు ర్తుంచుకొనవలెను. తిరుశుక 
నూరులో జలపూరితములై న కాలువలు, స్వర్శముఖీనది ప్రవహించును. 
ఈ (గామములోనే తిరుమల ఆలయపు ధర్మకర్తల్ను (సభవారు) 
ఆ (గామములో ఆలయనిర్వాహకులు వసింతురు. 108 మంది పండీత 
వైష్టవకుటుంబము లున్నవి. ఈ కారణములచే తిరుకుకనూరు[గ్రామ 
ముసేక్షించుటకు వీలయినట్టిదిగా నుండదు. ఇది యట్లుంచి తిరుపతి 
యఖభివృద్ధికరమగు పట్టణముగా నగుటకు తిరుమలతో సంబంధమున్న 
ప్రకివ్యక్తియు తిరుపతిలోనుండక తప్పని పరిస్థితి యేర్భడెను. ముఖ్య 
ముగా నర్చకులు, ఆచార్యప్పురుషులు, పరిచారకులు, వర్తకులు - వీరు 
ఈ (గామములోనుండుట కంగీకరింపక తప్పలేదు. వీరందణును విట్టి 
యొడంబడికకు నంగీకరించినట్లున్న శాసనమున్నది. 


802 తిరుపతి చరిత్రము 


ఏ ఆలయమయినను దాని రాబడిప్రై దాని యభివృద్ధి యాధార 
పడియుండును అశ్లే శ్రీ గోవిందరాజస్వామి ఆలయమునకు వచ్చు 
రాబడిఫైననే యా యాలధ్గూభివృద్ధి నిక్షేపింపబిడినవనుకొనవచ్చును. 
పీరనరసింహరాయలరాణి 1218 సం॥లో శ్రీ గోవిందరాజస్వామివారి 
ఆలయములో నఖండదీపమును వెల్గించుటకుగాను తీ2గోవులను సమర్చిం 
చుచు నొక దానశాసనము వేయించెను. తిరుమల ఆలయమును నిర్వ 
హించెడి ధర్మకర్తలే (శీగోవిందరాజాలయమును నిర్వహించుచుండినట్లు, 
ఆ లెక్కలు ( ఆదాయవ్యయములు) మ్యాతము వేలుగా నుంచుచున్నట్లు 
మనకు 1204వ సంవత్సరములో వేయబడిన శాసనమువలన తెలియు 
చున్నది. ఈ వీరనరసింగ వాయలరాణియే 1184 వ సంవత్సరములో 
మళియొక దానళాసనము సమర్చించెను. పైడిపల్లి గ్రామపు సగము 
ఆదాయమును తిరుమల శ్రీవారికి సమర్చించినట్లును మిగిలిన సగ 
మాదాయమును శ్రీ గోవిందరాజస్వామి వారికి సర్వమాన్యము క్రింద 
సమర్పించినట్లీ శాసనములో నున్నది. ఈ ఆదాయమును శ్రీ గోవింద 
రాజస్వామివారికి అణి (జ్యేష్ట) మాసపు బ్రహ్మోత్సవము జరుపుటకు. 
తానింతకు పూర్వమే తయారుచేయించిన కొయ్యరథమునకు బంగారు 
కలళమును ప్రళిష్టించుటకు, దాని మరమ్మతులకు వ్యయమొనర్చు 
టకుగాను నిర్ణయించెను. ఇట్టి శాసనముల వలన మొదటినుండియు నీ 
దేవాలయమునకు ప్రత్యేకాదాయవ్యయములున్నట్లు నిర్ణయింపవచ్చును. 
ఈఆలయమునకు దినవెచ్చము మిగుల పరిమితముగానున్నట్లు తెలియు 
చున్నది. పర్వదినములలోను, ఇతర యుత్సవదినములలోను వచ్చెడి 
యాత్రికుల సంఖ్య మిక్కిలి హెచ్చుగా నుండెను. వారికి భోజనవస 
తులు తక్కువ. ఆ కారణముచేత (గ్రామస్టుణ కొంత వితరణబుద్ధి 
చూపించి వీరినాదుకొనవలసిన పరిస్థితి యేర్చడినది. ఇది తాత్కాలి 
కముగా ననుసరిందిన పద్దతియయ్యును 1254 వ సంవళ్సరములో 
(గ్రామస్థులు దీనిని శాశ్వతమగు పద్ధతిగా జేయుటకు నిర్ణయించిరి. ఆ 
కారణమున వైకాసి (వైశాఖ) యుత్సవములో రెండవనాటి నుండి 


1ఢ_వ అధ్యాయము 808 


యుత్సవాంతమువరకు నున్న 1! రోజులలోను నిత్యము 80 నుండి 
100 మంది యాత్రికులకు సరిపోవు భోజనసదుపాయములు కల్పించు 
టకు వలయు బియ్యము వగ్రె రాలను సమర్పించినట్లును శాసనమును 
వేయించిరి. [1008 వ సంవత్సరములో నెర్కు" (గామీణులు ' కైశిక 
ద్వాదశి", “ముక్కోటి ఏకాదశ”, 'మకరసంకమణము” మొదలగు ప పర్వ 
దినములలో పరిమిత వైష్ణవులకు భోజనవసతులు సమకూర్పజేయు 
శాసనము (వాయించిరి. ఆనాడు రామానుజకూటములుగాని, మఠములు 
గాని, కడకు అన్నవ్మిక్రయశాలలుగాని లేకుండెను. యాథతికుల పెంపు 
దలతో వారి సౌకర్యము నిమిత్తమిట్టివి రమారమి యొక ళతాబ్దకాలము 
తరువాత నెలకొల్సబడినవి. వీనితో బాటుగా తిరుపతిపట్టణ [ప్రాముఖ 
మును పెరిగినది, 


థీ గోవిందరాజాలయ నిర్మాణము 


కొత్తూరు అనుగ్రామము కొండకుదిగువున తిరుపతి పట్టణ 
మేర్చడుటకు పూర్వమేయుండెనన్న విషయము నిదివరకే తెలిసికొని 
యున్నాము, ఇపుడు గోవిందరాజాలయ నిర్మాణమునుగూర్చి వివర 
ముగా నెజబుంగుదము. 


ఇది గోవిందరాజాలయ మనుటకం పె (ఉపాలయము) సన్నిధి 
యనుటయే యుచితము. ఇచట నింతకుం బూర్వమే శ్రీ పార్థసారథి 
స్వామివారి ఆలయము కలదు. ఇక్కడగల లోపలి గోపురమీస్వామికి 
సంబంధించినదే, తిరుపతిపట్టణ ప్రణాశిక నూతినము. “తిరుపతి” 
ఈ (ప్రదేశమునకు పెట్టబడిన పే పేరు. ్రీరమానుజులవారి _తరువాత నిది. 
పచారములోనికి వచ్చీనది. ఆలయ పరిసరములనున్న (గ్రామమును 
రామానుజ పుఠరమని పిలిచిరని యింతకు పూర్వమే తెలుపబడినది. 
శ్రీ గోవిందరాజస్వామివారీ పదేశమునకు తేబడిన విషయముగూడ 
చర్చింపబడినది. 1120 సం॥; లో కుళోత్తుంగచోనని మరణము జరిగిన 


- 804 తిరుపతి చరిత్రము 


తరువాతనే యీ యాలయవిర్మాణము జరిగియండుటయు. స్పష్టమే, 
(శీ పార్టసారథిస్వామి ఆలయమునకు ప్రక్కనే నెలకొల్పుటచే నీగోవింద 
రాజస్వామి ఆలయము [పత్యేకాలయముగా నెలకొల్పినట్లుగాకుండెను, 
దీనికి గారణమిష్పుడున్న ఆలయమును గమనించినచో ప్రధాన గోప్ప 
రముగాని, (ప్రధానద్వారముగాని శ్రీ గోవిందరాజస్వామివారి నుద్దేశించి 
యుండక పోవుటయే, 


ర్‌, (శ్రీ గోవిందరాజాలయ నిర్మాణకాలము 


డా॥ యస్‌, కృష్ణస్వామి అయ్యంగారు తిరుపతి చరిత్రమును 
రచించెను. అది ఆంగ్లములోనున్నది, అందు 1వ భాగములోని 11వ 
అధ్యాయములో రామానుజుని కొలమునుగూర్చి కొన్ని యసమ్మగపు 
సమర్థనములు గావించెను. రామానుజునికాలము 1017 నుండి 1187-88 
వరకనునది సర్వాంగీ కృతమైన విషయము, కాని ఈయన కొన్ని 
యితిహాసమాలవాక్యములచేతను, గురుపరంపరావిధానముచేతను నీ కాల 
మును 1050-1150 గా నూహించెను. రామానుజుల జననకాలమును 
స్పష్టముగా గు ర్తింపజాలకున్నను, ఆయన మరణకాలమును మాత్ర 
మాతని శిష్యులు తప్పక తమ [గంథములందు గుదర్తింపృంజేసికొని 
యుందురు. వైష్ణవ గంథములాధారముగా నీయన జననకాలము 
1017 వ సంవత్సరంనుండి [1187 వరకుగనే డా॥ స్వామికజ్డుపి శ్లైగారును ; 
చెప్పిరి. రామానుజులు వి_సృతలబ్ధ ప్రతిష్టండగు కేళవసోమయాజి 
ప్ముతుండు. ఆపస్తందిస్తూతు(డు. ఇదియుగాక నాటి కాలములో వైష్ణవ | 
లోకములో నతిప్రాముఖ్యము గలిగిన తిరుమల నంబిక్రిమేనల్లుండు. 
రామానుజుడు పుట్టిన సంవత్సరమేదియయినను, చై(త్రమానము 
ఆరుద్రా నక్షత్రములందు జన్మించిన విషయము జగద్వ్యాప్రము. ఇవి 
శారీరిక సంస్కారములలో ప్రతి సంస్కారమునందును ,ప్రాతినిధ్యము 
వహించునవియే. రామానుజుని మరణకాలమును 15 సంవత్సరములు 


10వ అధ్యాయము, 805 


పొడిగించుటలో కృష్ణస్వామిగారు చెప్పినవాదమేమియు కానరాదు. 
సాధించిన [పయోజనమునులేదు. 


ఇదియుగాక తిరుమలలో లోపలి గోపురమున లోపలివై పున 
తూర్పు [పాకారకుడ్యమున దక్షిణపు వైపుగల ఛి;దశాసనము నీయన 
పరికించియుండరు. అందుఛ్మిదముగా నున్నందున యీ పదములు 
మ్యతమే స్పష్టముగా గానవచ్చెడిని. ఇందు ఇంగ్రీషునకు తెలుంగు 
అనువాదము చూవబడినది 
(1) సౌమ్యసంవక్సరములో (2) ఒకానొకదినమున (శ) రామానుజ 
(4) ఎంబెరుమానార్‌ 


ఈ పై శాసనమంత స్పష్టముగాలేదు. కాని ఒక ముఖ్యవిషయము 
మా[తము తెలియుచున్నది, శీ రామానుజులు ' ఎంబెరుమానార్‌ ' అను 
ఉత్తమ బిరుదమును, గౌరవమును సౌమ్యసంవత్సరములో నొకానొక 
దినమున పొందినట్లు తెలిసినది. * ఎంబెరుమానార్‌ ” అను తమిళశపదము 
నకు మనల నడిపించు మహానుభావుండని తెనుంగులో నర్థము. ఈయన 
వైష్ణవుల నందజను నతిజ్యాగ్ర త్తగా నొక్షేతాటిపై నడిపించి యత్యున్నత 
కీర్తిపతిష్టలను పొందెను. ఈయన జీవితకాలములో రెండు సౌమ్య 
సంవత్సరములుమ్మాత మే వచ్చినవి. అవి 1089 వ సంవత్సరము, 1120వ 
సంవత్సరములయినవి _ [08 సం॥ నాటికి (శ్రీరామానుజునకు 62 
సంవశ్చరముమాతత్ర మే, పెన గురుతింపుగన్గిన మహానుభావుకత నీతండు 
సొందియుండక పోవచ్చును. ఈతని జీవితకాలములోనే వచ్చిన రెండవ 
పౌమ్య సంవత్సరము [1180 నాటి కీయనకు 118 సంవత్సరములుండి 
యుత్తమజ్ష్ఞాన వృద్దు.డై, చక్కని యాధ్యాత్మిక సౌష్టవము, మళా 
చార్య పదవి పొందియుండును. తిరుమలలోని లోపలి గోపురము 
రామానుజుని కాలముతరువాత 1180 లో నిర్మాణమయినది. ఈశాసన 
కాలము 1129.00 సంవత్సరము, 1180 లోనిర్మింపబడిన గోపురమునకు 
గల [పాకారపుగోడల పయిన నీశాసనముండుటయనునది యసంభవము. 


808 తిరుపతి చరిత్రము 


గోపురముముందుగా నిర్మితమయిన (ప్రాకారము తరువాత నిర్మింప 
బడినదని యింతకుపూర్వము శీవారి (తిరుమల) చరిత్రలోచెప్పబడినది. 
ఇదియట్లుండగా (శ్రీరామానుజుండు తన 112 వ యేట తిరుమలకు వచ్చి 
నట్లు తెలియుచున్నది. అది 112080 వ సంవత్సరము, ఈ సంవత్స 
రమే రామానుజునకు ఎంబెరుమానార్‌ విరుదము లభించిన సౌమ్య 
సంవత్సరము ఈ కాలమునే (శ్రీ గోవించరాజస్వామివారి ఆలయ 
నిర్మాణము స్వామివారి (పతిష్ట తిరుపతిలో జరిగియుండును. రామాను 
జుని జనన మరణ తేదీలను మార్చనవసరము లేకుండగనే తిరుమల 
తోని శాసనము మనక చక్కని [పయోజనము సమకూర్చిపెట్టినది. 


ఇంకను మజీయొక నిర్దిష్టమైన యుపప త్తి దీనిని సమర్జించుట 
గాంచగలము, 


(శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయములోని మన్హ పుష్పములోని 
శ్లోక మొకదానిలో నీ [కిందివిధముగా నున్నది. 

ఖో ఫాల్లునే మాసి పూర్ణాయాం ఉత్పరార్టేందువాసరే 1 

గోవిందరాజో భగవాన్‌ ప్రాదరాసీన్మహామునే ॥ 
ఇందు గోఎందరాజస్వామి ఫాల్లునమాసములో పూర్ణ్మిమాతిథిని 
ఉత్తరానక[తయుక్త మైన సోమవారంరోజున తనకుతొనుగా నుదృవించి 
నట్లు చెప్పబడినది, తిరుపతిలోని యీస్వామిని రామానుజుండే ప్రతిష్టించె 
నన్న యూహ సరియగుచో నాయన తన జీవితకాలములోని సౌమ్య 
సంవత్సరములో నే ఈకార్యమును జరిగించియుండును. పై నక్మతము 
నకు, సంవత్సరమునకు, తిథికి వారమునకు సరిపడిన ఇంగ్రీషు 
తేదీ 2421180. [కీళ. 1070 కూడ సౌమ్యసంవత్సర మయ్యును నా 
దినము ఫాల్గున పౌర్టమి ఉత్తరానక్షత్రము శనివారము గాన దేనికి సరి 
యగునట్టిదికాదు. కనుక శ్రీ గోవిందరాజస్వామి 2421180 వ తేదీన 
(వతిష్టంపబడియుండును. ఆ కౌరణముగనే నాటినుండి ఫాల్లున పౌర్ణమి. 
రోజున శీ గోవిందరాజస్వామివారికి పూలంగి నేవ జరుపబిడుచున్నది. 


10వ అధ్యాయము 87 


తిరుపతి ఆలయములోని లోపలిగోపురము, ద్వారములు శ్రీ 
పార్థసారథిస్వామి వారివిగాని గోవిందరాజస్వామివారివి గాదని మన 
మీవజకే తెలిసికొనియున్నాము. తూర్పు పడమరలకు ఈ [పాకారపు 
గోడలు 268 ' పొడవున్నవి. 'ఉత్తరదక్షిణముఅకు 1860" (పౌడవ్వ)గలవు. 
(పధానగోప్పుక ద్వారము. (శ్రీ పార్థసారథిస్వామివారి ఆలయమున శెదు 
రుగా నున్నది. గోఎందరాజస్వామివారిని ఈ యాలయము (పక్కన 
నెలకొల్పిన యినంతర మే ప్పాకారకుడ్యము ల కట్టబడినవో లేక యంతకు 
ముందే నిర్మాణమయ్యెనో తెల్పటకేవిధమయిన ఆధారముల గానము. 
ఏమైనప్పటికిని లోపలి గోపురపు వెలుపలనున్న కుడివైపు బోరుతలుపు 
నానుకొనియన్న గోడకుగల శాసనమునుబట్టి యీ [పాకారకుడ్యములు 
[219 సం॥నకు పూర్వ మే నిర్మితమయ్యెనని చెప్పగ _ము. గోవిందరాజా 
లయమున ప్రతిష్టాదుల నిర్వర్శింపక పూర్పము శ్రీ పార్ధసారథిస్వామి 
వారి ఆలయమున39ు ప్రాధాన్యముండుటలో నాళ్చర్యము లేదు. కాని ఈ 
వ్రతిష్టాదులయిన తరువాత కొంతకాలమున కేలనో యీ యాలయపవు 
తలుపులు శాశ్వతముగా మూయబడినవి. కొందజు చెప్పున దేమన, 
వ్మిగహమునకేదో భిన్నమయినదిని ఆకారణముచే నాలయము శాశ్వత 
ముగా మూయబడెనని చెప్పుదురు. దీనికి సంబంధించిన ఆలయపు 
ధ్వజస్తృంభము, బలిపీఠము ఆ స్థానమునుండి తొలగింపబడినవి. నేడీ 
స్వామికి అర్బనములేదు, ఈఅలయమునకు సంబంధిం విశ గరుడాళ్వారు 
వ్యిగహము లోపలిప్రాకారమున.టి ప్రత్యేకముగా నుండుటను గమ 
నింపగలము, [180-1217 సంవత్సరముల నకుమభాగముననే తిరుమల 
లోని లోపలిగోపురపు కుడృములు నిర్మాణమయినట్లుగను దీనికి హేళు 
భూతుడు యాదవరా మలని ము తెలిసికొనియున్నాము. ఆకడే వీని 
నిర్వహణ బాధ్యతను నైతము స్వీకరించియుండనగును. 


తిరుపతిలోని వెలుపలిగోపుంపు ప్రాకారకుడ్యములు, వాని గోపు 
రము నిర్మాణకాలము తెలిసికొనవలసియున్నది. 1220 సంవత్సరము 
నాటికి లోపలిగోప్పరపు వెలుపలి భాగమున రామానుజసన్నిధి వెలసి 


808 తిరుపళి చరీత్రము 


యున్నట్లు ఈ ఆలయమున గానవచ్చెడు శాసనమువలనశే తెలియ 
వచ్చుచున్నది. కాని శాసనము పునాదిగోడల పై నుండుటతో ప్రాకారప్ప 
గోడలు కట్టబడిన కాలము నూహించుట కష్టమగుచున్నది. 1220వ 
సంవత్సరములో రామానుజుని ఆలయము సత్యేకముగానుండి శ్రీగోవింద 
రాజాలయమునకు నిర్వహణముతో నెట్టి సంబంధము లేకుండెను. 


తోపలిగోపురపు వెలుపలిగోడకుగల శాసనము మనకు ప్రాకా 
రపుగోడలు, గోపుర నిర్మాణకాలమును కొంతవణకు తెలుపుచున్నది. 
ఈ శాసనము శాల్లై (ఉగాణపు అధిష్టానదేవత నాచ్చియారు సన్నిధి 
కెదురుగానున్న ఉత్తరిపువై పు లోపల్నిప్రాకారమున వెలుపల కనుసంధిం 
పబడీన నడవలో నున్నది. శాసనకాలము 21-2-1457, ఈ సన్నిధికి 
గల దక్షిణపువై పుగోడ లోపలి వెలుపలి గోపురపు గోడలనను సంధించి 
యుండుటచే. నీ వెలుపలి ప్రాకారపుగోడలు !40? సంక్పరమును 
పూర్వమే యమర్చబడినట్లు స్పష్టమగుచున్నది. 

దీనినిబట్టి ఈ యాలయము [కమానుసారమ నిర్మాణపురోభి 
వృద్ధినందినదన్న సంగతి విస్పష్టముగా( దెలియుచున్నది. గోవిందరాజ 
స్వామి ఆలయసతిష్ట, స్వామ్మపకిష్టాకాలము [180 వ సంవత్సరము. 
[1218 వ సంవత్సరము లోసలిగోపురముల నిర్మాణకాలము. రామాను 
జుని ప్రతిష్టాకాలము 1220 వ సంవత్సరము. _ దీని తరువాత*౭80 వ 
సంవత్సరములకుగాని బాహ్యాప్రాకారపుగోడల, గోప్పరములనిర్మాణము 
జరుగలేదు. _ ఇది 1457వ సంవత్సరమని యింతకు పూర్వమే 
తెలుపంబడినది. 1880) వ సంవత్సరము నాటినుండి ఈ ఆలయములకు 
అన్నప్రసాద సమర్పణములకు సంబంధించిన దానశాసనము లనేకములు 
గలవు. వీనిలో నుత్సవసంబంధమయిన దానసమర్పణములున్నవి. 
విజయనగరస్మామాజ్యము తనకాలిమీద తాను నిలబడగిలిగినంత వరకు 
గల మధ్యకాలములో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయములోను, 
మరి యితర ఆలయములలోను నిత్యపూజ, అన్నప్రసాదములకు సంబం 
ధించినంత వరకు సంతృప్తి కరమగుస్థితి యున్నది. 


10వ అధ్యాయము 809 


గోపురప్రాకార కుడ్యములతోబాటు ఈ గోవిందరాజస్వామివారి 
ఆలయమునకు సంబింధించిన యితర విషయములనుకూడ తెలిసికొన 
వలసియున్నది అవి శ్రీస్వామివారి సన్నిధికి చేరుటకుగాను చిత్రకూట 
మంటపములోనున్న ద్వారమున కిరువై పులనుస్న ద్వారపాలురు, గరు 
త్మంతుని ఆలయము, ధ్వజస్తంభ బలిపీఠములు హనుమదాలయము, 
గోవిందరాజస్వామివారి వినియోగమునకై (ప్రత్యేకముగా నిర్మాణము 
గావింపబడిన ఒకటి రెండు మంటపములు ఇవి అన్నియు నేడు మనకు 
కనపడు స్థానములో పూర్వమునుండి యుండలేదు. 


4. ద్వారపాలకులు (1519) 


శ్రీ గోవిందరాజాలయముతోను, శ్రీస్వామివారి పతిష్టావిధితోను 
ఆ కౌలముననే నీ ద్వారపాలకులను నెలకొల్చియుందురని మనము సహ 
జముగా భావింతుము. కాని జరిగిన విధమింకొకటియైనది. ఈ ద్వార 
పాలకులు శకసంవత్సరము 1470 కు సరియగు కీలకసంవత్సర ఫాల్లున 
బహుళపంచమి సోమవారం నాడు (154%) ప్రతిష్టింపబడినవి_ దీనిని 
పతిష్టింపం జేసిన మహానుభావుడు నంద్యాల నారాయణప్ప. ఈయనయే 
అంజూరు మండలములోని (చిత్తూరుముండలము) గుండిపూండి, నగరి 
సీమలోని పల్లి పట్టుగామములను (కొత్తగా ప్రతిష్టించిన యీ ద్వారపాల 
కులకు నిత్యము అన్న(ప్రసాదస మర్పణమునకై సమర్చించుచు శాసనము 
వేయించెను. 


5. ప్రాత ధ్వజస్తం౦ంభము 


సిద్దలూరు. నివాసియగు రాజా శ్రీ రామజీ మదరసుపంతులు 
దీనిని నెలకొల్పెను. దీని కాలము సేర్కొనంబడలేదు. కాని నేడు 
బంగారపుపూత బూయబడిన (కొత్త ధ్వజ స్తంభమున్నది. ఇది మొదటి 
ధ్వజము శిథిలముకాగా తరువాత కాలములో వేయబడినది కావచ్చును. 


810 తిరుపతి చరిత్రము 
పెద్దగోప్పురము (క్రీ. శ. 1828 సం[) 


దేవచోశల వంశములోని మ్లట్ల కుమార అనంతరాయలు సన్నిధి 
వీధిలోని ప్రధానగోపురమును కట్టించెను. ఈకని వితరణములలో నిది 
ఆక్థికముగాను, కీ ర్తి పతిష్టలలోను (పముఖస్టానము వహించినది. 


ఈ మట్లకుమార అనంతరాయిలను గూర్చి మనము కొంత 
యెజుఎగవలసియున్నది. 


ఈత(డు మట్లి యల్ల మరాజు కుమారు6డు. ఎమిత శూరు(డు. 
15841814 ఎ౦॥| నడుమగల రెండవ వేంకటపతింయల పక్షమున 
సెక్కు యుద్ధములలో వాల్గ్లొని తన పర్యాకమమునకు చిరయళస్సు 
కూర్చిపెట్టుకొ నెను. సిద్ధవటశిలాశాసనములో (1605) నీ వీషయిము 
లన్నియు నీయన తెలుపుకొనెను తనకు చేసిన నేవలకుగాను కుమార 
అనంతరాయలకు సిద్ధవటాది [గామములను వేంకటపతిరాయలు నాయం 
కరముగ (పాశెగాడు నొసంగెను. తిరుపతి నుండ్డి తిరుమ ఒకుటోన్స 
యా।తికుల కాలిబాటలో మొవటగా గాన్పించెడి గోపురమునకు మట్ల 
అనంతరాయ గోపురమనియే పేరు. ఈయన ఈ దేవాలయముల అభి 
వృద్ధిక్షై మిక్కిలి కృషిచేసి? వారిలో ,పాధాన్యము గడించినవాడు 
చెక్కడపు రాయితో అనంతరాయలు తిరుమలకు మెట్లుపునర్నిర్మించెను. 


హనుమదాలయము (1500) 


(క్రీ. శ. [500 వ సంవత్సరములో “కారవాట్టిష్పులి అళ్వారు 
అప్పాపిశ్లె” అను నాయన దీనిని కట్టించెను. నిత్య అన్న[పసాదముల 
సమర్చ్పణములకు నేర్చాటు గావించెను ఇది గోవిందరాజస్వామిసన్నిధి 
వీధికి చివరన రథమున్నవీధిలో దేవాలయము ఎదురుగా నున్నది. 


10వ అధ్యాయము 811 


వసంతమంటపము (క్రీ. ౪. 1404) 


క్రీ. ఈ. 1404 నకు పూర్వము అహోబిలమఠాధిపతియగు వనళఠ 
గోపజియ్యరు నిర్మించెను. ఇది [పారంభములో నసమ్యగము. బాహ్య 
గోపురమునకు ముందుగానున్నట్టిదీ వసంతమంటపము, దీనిని సమ్మగ 
ముగా తరువాత "నల్దార్‌ అంగాండి " అను నాయన దేవస్థానమునకు 
2000 పణములను నష్టపరిహారముగా చెల్లించి తన సొంతసొమ్ముతో 
పూర్తిచేసిన మహానుభావుడు. దీనితో స్వామివారికి వసంతోత్సవము 
జరుపుటకు దానశాసనమును సమర్చించెను. 


గోపిందరాజస్వామి ఆలయముముందు మంటపము (క్రీ.శ. 1404) 


వేదాలత దేశికులవారి సన్నిధికి సమీపమునున్న _నాలుగుకాళ్ల 
మంటపమిది మహామండలేశ్వ రేత్యాది బిరుదాంకితులగు నరసరాజ 
ఉడై వరులు దీనిని కట్టించిరి. ఇందు జరిగెడి (పతియుత్సవమునకును 
అన్న్మపసాద సమర్పణమునకు సంబంధించిన శిలాశాసన మీయన 
వేయించెను. 


సీరాళి మంటపము (కీ. శ 1000) 


హనుమదాలయ నిర్మాజకొరుండు, శ్రీకృష్ణదేవరాయల వారి 
నేనానులలో నొకడగు కారవట్టిప్పులియాళ్వారు అనునాయన కుమారుడు, 
అప్పాపిశ్ళె మొదటి [ప్రాకారములోనే వంటశాలకు సమీపమున దీనిని 
నిర్మించెను. ఈ మంటపముచుట్లును వివియోగింపబడిన నీరు నింపబడు 
టచే నిదిచూచుటకు నీటిచే నావరింపబడిన మంటసముగా గానవచ్చును. 
ఆ కారణముననే దీనిని నీరాట్టి (నీళ్టండెడి)ి మంటపమని 'పేరుంచిరేమో 
జ్యేష్టమాసోత్సవములలోను, (వైశాఖ) వై కాసి యుత్సవములలోను 
12 రోజులు ఉక్సవమూర్తులు సీరాట్టి (నీరుండెడి) మంటఫమందు 
ఆస్థానమునక్రై ేంచేయుదురు:ు ఆసమయములో నవ ర్చింపబడు ప్రసాద 


812 తిరుపతి చరిత్రము 


ని వేదనముల వ్యయమునకు దానశాసనమునుసమర్చింది యీ అప్పాపి్లె 
ధన్యత గాంచెను. ఇది పూర్వముపయోగములో నుండెడిది. దానికి 
కారణమునా డెట్టి పుష్కరిణిగాని, దానిలోమంటపముగాని లేకుండుటయే. 
ఇప్పుడీ మండపమం దెట్టి యుత్సవములు జరుగుటలేదు. ఇది 122 వ 
సంవత్సరము వరకు నుపయోగింపబడెడిది. ఆ సంవత్సరములోనే 
“గోవింద పుష్కరిణి ॥9 యేర్చాటు కాదిడినది. 


గోవిందప్పుష్కరిణి (కృష్ణరాయ కోనేరు) (క్రీ శ. 1622) 


ఈ పుష్కరిణి విషయము మొదటగా 1022లో ఒకళాసనములో 
పేర్కొనంబడినది,  సాళవతిమ్మరుసు సోదరుండును, (శ్రీకృష్ణదేవ 
రాయల అధికారులలో నొకరగు రాచిరాజు కుమారు(డగు గోవిందరాజు 
ఒక చిన్నతఆలయమును గోపాలకృష్ణస్వామి వారి కొఅకు గోవిందపుష్క 
రిణీతీరమున కట్టించెను. నిత్యధూపదీప నై వేద్యాదులకు దానశాసనము 
'వ్రాయించెను. [క్రీ శ. 180 లో మార్గళి (మార్గశిర, ధనుర్మాసము) 
మాసములో శ్రీ ఆండాళ్లుకు (గోదా దేవి) పత్యేకముగా నీరాటోత్సవము 
జరుపుటకుగాను గోవిందప్పష్కరిణీతీరమున నొక ,పత్యేకమంటపమును 
దేవస్థానము. లెట్టలతనిఖఫీ అధికారులలో “విల్లియార్‌ అను సాయన 
కట్టించెను. తరువాత శథిలమయిన యీ మంటపము దేవస్థానము 
మహంతుల పరిపాలన చివరికొలములో పునరుద్ధరింపబడినది 
గోవిందపుష్కరిణి, కృష్ణరాయకో నేరు ఈ రెండుపేళ్ల నీ పుష్కరిణికే 


అన్వయించును. 
0 


చిత్రకూట మంటపము (కీ. శ, 14080) 


౦ శ్రీ స్వామివారి ఆలయమునకు ముందున్న ద్వారపాలకులు నెల 
కొన్న మంటపమును చిత్రకూటమంటపమందురు. ఇది తూర్చువై పున 
గరుడాళ్వారు. నన్నిధితో ననుసంధింవబడినది. ఈ మంటపము 
రెండు భాగములు. సన్నిధికనుసంధింపబడి 5 భార్ధము గరుడాళ్వారు 


10వ అధ్యాయము 818 


కనుసంధింపబడిన భాగము నేలకంయే ఎత్తుగానుండును. ఇది యే యీ 

మంటపము రెండుభాగములని చెప్పుటకు, ర=డు వేర్వేరు కాలములలో 

నిర్మింపబడినట్లు చెప్పుటకు వీలగుచున్నది. [180 లో సన్నిధి కనుసం 
గం 

ధింపబడిన మంటపము నొక్కదానినే చిత్రకూట మంటపమనిరో లేక 

గరుడాళ్వారు సన్నిధిలో నున్నదానినికూడ కలిపి మొత్తముగా( జ్మి3 

కూట మంటపమనిరో చెల్చలేము. 


లక్ష్మీ దేవి మండపము (క్రీ, శ. 164) 


కార్తీకోత్సవములో శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవరులకు 
దేవేరులతోసహి తిరుమంజనము జరిపిన యనంతరము నివేదన పసాద 
ములకు సంబ-ధించి గంగురెడ్డి అను నాయనచే 1542లో ఏర్పాటుచేయ 
బడిన దానసమ్చూణ శాసనములో నీ మంటపము (ప్రసక్తి గలదు. 
1087 వ సంవత్సరములో నేమిశెట్టి ఆనునాయనచే గోవిందరాజస్వామి 
సన్నిధిలో లక్ష్మీదేవి యుశ్సవ మేర్చాటుచేయబడినది. కనుక నీమంట 
పము [587 వ సంవత్సరము తరువాత నిర్మితమై యుండునని మన 
మూహచేయవచ్చును. ఇది పూర్వము పేర్కొన్న వసంళమంటపము 
నకు అనుబంధితమయిన దే. 


ఈ పైవన్నియు. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయమునకు 
అంతరంగమున నున్నట్టివి. 


(శ్రీ గోవిందరాజస్వామి ఆలయపుటాదాయము 
(కీ శ 1180. 407) 


1180వ స.వత్సరములో నీ ఆలయము (పతిష్టింపబడిన తరువాత 
1234 వ సంవత్సరము వరకు నీ యాలయాదాయమును గుజి.చి మనకే 
మియు తెలియదు. 1218 లో వీరనరసింగయాదనరాయల రాణి, ఆల 
యములో (నందవిలక్కు) నఖండదీపమునకు గాను 8 గోవులను ఒక 


814 తిరుపతి చరిత్రము 


ఎద్దును గానమిచ్చెన . 1884 వ సంవక్చ*ములో శ్రీ వీరనరసింగరా మలు 
పైండి పల్లి గ్రామములోని సగభాగమునకు వచ్చు ఆదాయమును 
శ్రీగోవిందరాజ క్యామివారి జ్యేష్టమాసోత్సవములకు, ఆలయరథమునకు 
బంగారుశిఖరమునకు, నితరమగు మరమ్మతుల వినియోగార్ధమై దాన 
శాసనము [వాయించెను. మిగిలిన సగభాగములోని ఆదాయ మింకకు 
మునుపే తిరుమల శ్రీవారికి సమర్పింపబడిన విషయము తెలిసికొనియే 
యున్నాము. దీనినిబట్టి నిత్యపూజకు తగినంతస్థితి గోవిందరాజస్వామి 
వారికి కలిగియే యుండెననియు ఆ స్టితికి తరువాతనే యుత్సవములకై 
యీ మహారాజు దానళాసనము (వాయించియుండెన ఏ యూషింప వీలగు 
చున్నది. శ్రీ గోవిందరాజస్వామివారికి ' పెరియమాంబట్టు * (తిరువిదై 
యాట్టమ్‌) (గ్రామమును సమర్పించుచు [25 లో దానళాఎనము [వాయ 
బడినది. కాని ఈ శాసనమును సమర్పించిన వారెవరో మనకు తెలి 
యుటలేదు. 


ఈ ఆలయము సమీపములోని ' నెర్కు” [గామస్థులు కైశిక, 
మార్గశిర ద్వాదశులలోను, మకరసంకమణాది పర్వదినములందును 
యాత్రికులకు భోజనసదుపాయములు సమకూర్చుటకు దానశాసనము 
(వాయించిరి. ఈ శాఎనకాలము 1808 వ సంవత్సరము. మార్గశిరమాస 
ములో తిరుమల శ్రీవారి ఆలయములో '“తిరుప్పావు" ప పఠనమునకును, 
(శ్రీ గోవిందరాజస్వామివారీ ఆలయములో అధ్యయనోత్సవముల సంద 
రృముగా పదిరోజులును అన్నప్రసాదక్రెంకర్యముల నిమిత్తము మూళ్షె 
తిరు వేంకటజియ్యరు అను వై ప్టవుడు దానశాసనసమర్చణము గావించెను. 
శాసఫకాలము 1890. కొల్టిక్కావలిదాసర్‌ (పతినిత్యము గోవిందరాజ 
స్వామివారికి ఒక తిరుప్పోణకము. (పసాదనివేదనమునకు శాసనము 
(వ్రాయిఃచెను. ఈ కాసనకాలము 108/వ సంవత్సరము. కరుణా 
కరదానరు నిత్యము శ్రీ గోవిందరాజస్వామివారి అన్నపసాద కై 0ళర్య 
నిమిత్తమై దానశాసనమును [44 లో సమర్పించెను. 


10=వ అధ్యాయము 815 


పై విషయములన్నిటిని పరిశీలించినచో [5 వ శతాబ్దము మధ్య 
భాశమువరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయమునకు 
(పాముఖ్యమంతగా నున్నట్లు గానరాదు. చోజులుగాని, పాండ్యులుగాని 
యీ యాలయముపై (పత్యేక (శద్ధయును జూపలేదు. వీరనరసింగ 
యాదవరాయలు మ్మాతమే కొంకఠ (కద్ధను చూపినాడు,. [1800వసం 
వత్సరము తరువాత యాదవరాయల కాలమంతరించినది. విజయనగర 
రాజులుగాని, వారినేనానులుగాని, అధికారులుగాని యీ ఆలయమును 
ఒక పర్యాయమయినను దర్శించినట్లులేదు. చందగిరిలో సాళువ నర 
సింహరాయలు రాజప్రతినిధిగా నిలదొక్టు కొన్న యనంతర మే తిరుపతిలోని 
ఆలయమేదై నా శ్రద్ధవహింప బడినదని చెప్పవలెను. తిరుమల ఆలయ 
మునకు తిరుశుకనూరు సభవారు, కమిటీ మె౦బర్హయిన తరువాతనే వీరు 
తిరుపతిలోని ఆలయములో జరిగెడి కొన్ని 'యత్సవములకు దాన 
శాసనములు [వాయించిరి. ఈ కాలము [145, 1446 సంవత్సరములు. 
ఎంబెరుమానార్‌ జియ్యరు. (1457), _చెన్నకేళవదాసరు (160.51), 
కొల్లిక్కావలిదాసరు (1887). _బుగ్వేదిహరియప్పార్‌ (చంద్రగిరి 
నివాసి (1464, వీరును ఆయాకాలములలో తలకొక తిరుప్పోణకము 
(అన్నప్రసాదములు) సమర్చణమునకై దానళాసనములు వాయించిరి. 
7-8-1464 తేదీన సొట్టి తిరుమలనంబి తోళప్పార్‌ అయ్యంగారు శ్రీ 
స్వామివారికి ప్రతికాత్రి నిత్యభోగమునకుగాను 000) పణములను 
సమర్చించుచు దానళశాసనము[వాయించెను. ర్యాతి భోగమునకు (రాష్పడి) 
ఈసమయము వరకు నెట్టి దానమీయబడకుండుట విశేషము. ఇదియే 
(పథమ శాసనముగా చెస్పవలెను. సాఫవనరసింగ దేవమహారాజు 
మూడు [గ్రామములను భోగని వేదనమున కై దానముగ, నిచ్చుపేగాక నీ 
(పసాదమును తమలో తాము పంచుకొనుటకు స్థానత్తారును తిరుమలలో 
పద్ధతి ననుసరించవలెనని ఆ దేశించెను. తరువాత వచ్చిన కందాడ రామా 
నుజయ్యంగారు సాళవ నరసింగరాయలచే ఆలయాధికారము నెజపు 
పదవిని స్వీకరించి ఆ పదవికి వన్నెతెచ్చిన వాండయ్యెను. ఈయన కాల 


$18 తిటపతి చరిత్రము 


ములో నెన్ని యో అభివృద్ధికరమగుకార్యములు జరుగుటయే కారణము, 
తిరుమల చర్మితలో వీరి విషయము టప్రస్తావింపబడినది. 


సాథవ నరసింగరాయలు (కీ. శ. 1404 సంవత్సరములో మర 
ణించువరకు తిరుపతి దేవాలయములు, (ప్రత్యేకముగా శ్రీ గోవిందరాజా 
లయాభివృద్ది కొజకు మిక్కిలళికృషి యొనర్చెను. కృష్ణ దేవరాయల 
నుండిగాని అచ్యుతరాయల వలనగాని యీ ఆలయమెట్టి పురోభివృద్ధి 
నందదేదు; సదాశివ మహారాయల కాలములో మాతము ఆయననుండిల్వే 
గాఠ పృర్యప్రముఖులనుండి, అధికారులనుండి అన్ని స్థాయిలవారినుండి 
దాన సమర్పణముల విషయవులో గరిష్టస్థాయినంవ కొన్నది. ఈ దాన 
శాసనము లన్నియు శ్రీ గోవిందరాజస్వామివారికి సంబంధించినట్టి 
వేయనుటకు వీలులేదు. ఇవి కొన్ని తిరుమలలో (శ్రీవారి దానశాసన 
ములతో కలుపబడినవి. 1487 సంవత్సరము తర్వాత అన్ని విధముల 
(భ్రీగోవిందరాజస్వామి ఆలయమునకు సమర్చింపబడీిన ఆదాయములు 
'హెచ్చినవి. అవి విజయనగర సాామాజ్యపతనముతో నాగలేదు. 


11వ అధ్యాయము 


(శ్రీ గోవిందరాజస్వామివారి ఆలమముతో ననుసంధింపబడిన 
ఇతర ఆలయములు 


శ్రీ గోవిందరాజస్వామి ఆలయపు లోపలి [పాకారపుగోడల నను 
సంధించి కొన్ని ఆలయములున్నవి. లోపలి గోప్పరపు ద్వారమునగల 
వీరనరసింగయాదవరాయల !5 వ సంవత్సర పరిపాలనాకాలమున వేయ 
బడిన శాసనమాధారముగా మనల నీ గోపురము 1210 వ సంవత్సరము 
నకు పూర్వముండెనను నిశ్చృ్వయమునకు( దెచ్చివది. ఈ వీరనరసింగ 
యాదవరాయలే. తిరువ లలోను. [పధాన గోపురమగు 'పడికావలి”" 
గోపు” మును [1217 వ సంవత్సరములో నిర్మించియుండెను. ఈ కారణ 
ముల చేతనే థ్రీ గోవిందరాజొలయము, 'పతిష్టాదులు థ్రీ రామానుజుల 
జీవిశకాలములో _నిర్వహింపబడెనని (1180 వ సంవత్సరము) నిశ్చ 
యించుటకు వీలగుచున్నది. 


ప్రాథమికముగా నీ లోపలి గోప్పరము, [ప్రాకారముల నడుమ 
గల ఆవరణములో రెండు దేవాలయములు మాతమే నెలకొల్బవబడి 
నవి. అవి (శ్రీ పార్టసారిథిస్వామివారి ఆలయము, గోవిందరాజాలయ 
ములు, ఆక్వారులఆలయము లీయావరణములోనున్నవి తరువాత కొలము 
లో సలకొల్చబడినట్టివియే. వీనిలో తిరుమంగై యాళ్వారుసన్నిధి 1284వ 
సంవత్సరములో వచ్చినది. ఇది _పత్యేకముగా తరువాతవచ్చి ఆలయ 
ములోనే కలియుట చేకాటోలు ఈ అళ్వారుకు నివేదన సమర్పణము 
నకు (ప్రత్యేక దాన శాసన నమర్చణము జరిగినది. 


1, గోదాదేవిసన్నిధి (ఆండాళ్లు) 


(వాన ఆలయమున కతి సమీపముగానున్న _సన్నిధియే 
ఆండాళ్ల సన్నిధి, నేడు ఈమెను వీబీనాంచారు, ఆను అపషభంశము 


818 తిరుపతి చరిత్రము 


పదముచే. బేర్కొసుచున్నారు. ఇది ముఖమంటఎములోని భాగమే, 
గోడలచే వేరుచేయబడినది. క్రీ. ఈ. 1808 లో వేయబడిన శాసనము 
ఈ సన్నిధి ఉత్తరప్పులోపలి గోడల ప్రై భాగములోనుండుటచే దీని 
నిర్మాణము 1800 కు ముందుగా జరిగియుండునని భావించవచ్చును. 
125 వ సంవత్సరములో శ్రీ గోవిందరాజస్వామి వై కొసి బిహ్మోత్సవ 
సందర్భముగా ' తిరుమొళి' పారాయణము జరుగుట, అన్నపసాదని 
వేదసమర్చణము జరుగుట, దాని నంతయునటి జేరిన భక్తులకు పంచి 
పెట్టుట యను విషయములుగల శాసనము వేయబడినది. ఇది ఆండ్రాన్ట 
తిరు మొళిగా వచ్చును, తిరుమంగ్రై ఆళ్వారు పెరియతిరు మొళియుగా నగును, 
లేక నమ్మాళ్వారు తిరుమొళిగా వచ్చును లేదా ఈ మూడును గలసినది 
మైనను గానగును. కందాడై రామానుజయ్యంగారు. పోరు భాండారప్పు 
నిర్వహణము చేపట్టిన పిదపనే [405లో (శ్రీ ఆండాస్లకు నిత్యశకవాం 
తిరుమంజనోత్సము కేర్పాటుచేయబడినది. ఆ సమయములో (పత్యేక 
థోగనివేదనములును ఏర్పాటు చేయబడెను. ఇది (శ్రీ గోవిందరాజ 
స్వామివారికిని కలిపియే ఏర్పాటయ్యెను. కందాడరామానుజయ్యంగారు. 
జన్మదినోత్సవ సందర్భముగా ఆండాళ్లు అమ్మవారిని (శ్రీవారి కొండ 
దిగువకు సుత్సవముగా నిర్వహింపబడి అట తిరుమల [శ్రీవారి ఆలయము 


నుండి తేబడీన భోగములు నివేదింపబడెడివి. 1408వ సంవత్సరము 
నుండియే యీమె వెలుగులోనికి వచ్చెను. 


. నమ్మాళ్వారు సన్నిధి (క్రీ. ఈ 1207 సం॥] 


తిరుమంగై ఆళ్వారు, గోదాదేవి సన్నిధులు ఆలయములోనే 
యుండగా నమ్మాళ్వారుసన్నిధి ఆశ్వారుతీర్థతీరమున నెలకొల్బబడినది. 
('ప్రాథమికముగా శ్రీ గోవిందరాజస్వామి వారికి (ప్రత్యేక పృష్కరిణి 
యుండెడీదికాదు. ఆ కారణముచే నీ తీర్థజలము ఈ ఆలయములో 
నిత్యపూజావిధులకు తే(బడి వినియోగింపబడియుండును. ఈ ఆళ్వారు 
తీర్ధతీగమున పూర్వముననే (ప్రత్యేకముగా నమ్మాళ్వారు (పతిస్టింపబడిన 


11వ అధ్యాయము త్రీ1$ి 


కారణముచేతనే యా పవిత్రతీర్థమును తిరుపతిలోని గోవించరాజాలయ 
మునకు తీర్థముగా గొని వచ్చెడి సంపదాయ మేర్చాటుచేయబడియులబును. 
ఇ్లే ఆకాశగంగాతీర్థము లిరుమల శ్రీవారి నిత్యపూజాదులకు వినియో 
గింపబడియుండెను. తుంజాలూరు పల్ల వరాయనిచే ఆళ్వారుతీర్థపు నమ్మా 
శ్వారు. ఆలయప్ప గోప్పరపు ప్రాకారము, గోడలు, 1287 వసంవ 
త్సరములో నిర్మాణమయినట్లు కడపజిల్లాలోని నందలూరు శాసనము 
ద్వారా తెలియుచున్నది. కాని నమ్మాళ్వారుసన్నిధి మాత్రము గోవింద 
రాజాలయనిర్మాణమునకు పూర్వమే యని చెప్పవచ్చును. అదియుగాక 
తిరుపతి స్థాపనకు పూర్వము తిరుళుకనూరు నుండి తిరుమలకు చేరెడి 
కాలిబాటలో దిగువనుండి కొండయెక్కుటకు (కపిలతీర్ధిము) ఆళ్వారు 
తీర్హమే పషప్రథమముగా గాననయ్యెడి దివ్యతీర్థము. 


8 కుల శేఖరాళ్వారు [్రీ. శ 1400] 


అలగియ మనవాళజియ్యరు స్వామివారి శిష్యుండును, సాళువ 
నరసింగమహారాజుచే నియమింపబడిన ఆలయాధికారియనగు కందాడ 
రామానుజయ్యంగారు 1468 వ సంవత్సరములో తిరుపతి కుత్తరపు 
దిక్కు ననున్న బయల్ముపదేశములోను, కొత్తూరుగామ సరిహద్దులోను 
కుల కేఖరాళ్వారుసన్ని ధి నెలకొల్పినట్టు శాసనమువలన తెలియుచున్నది. 


ఇక్కడ విశేషమేమన కులశేఖరుని మూలబేరముతోబాటు 
త్సఎబేంమును కలదు. సాళువనరసింహరాయలు కత్రియుండు. కుల 
శేఖరాళ్వారు కృతియుండు. ఆయనను సంతృప్పిపజచుటికై కందాడ 
రామానుజయ్యంగారుచూపిన చాకచక్యముగా దీనినెన్నవచ్చును. 151వ 
సంవత్సరములో వేయబడిన శాసనములో “ కలశేఖరాళ్వారువీధి ” 
వసక్తి గలదు. ఈ ఆలయమునకు ముందొక మంటపమున్నది. దీనిఎ 


యి. 


ఉమారరామానుజయ్యన్‌ మంటపమని పిలిచెను. 


820 తిరుపతి చరిత్రము 
4. పెరియాళ్వారు సన్నిధి (కీ. శ. 1800 సం॥) 


ఈ పెరియాళ్వారు సన్నిధిలోని పశ్చిమకుడ్యమున నొక శాస 
నము తమిళములో నున్నది. ఇది తిరుమలకొండ నెక్కుటకు ప్రారంభ 
మగు టప్రదేశముగా చెప్పబడుచున్న "అలిపిరి" (ఆదిపడి) వద్దగల 
సన్నిధిలోనున్న పశ్చిమపు గోడ. ఈ కారణముచే నీ ఆలయము 
పాండ్యులు లేక చోజలకాలములో క్రీ ళ. 1800 సం॥లో నిర్మాణ 
మయినశ్లైన్నవచ్చును. [పాచీన సర్మపదాయానుగుణముగ నిట తిరు 
మలకు బోపు (ప్రకియాశత్రికుడు ఆళ్య్వామతీర్థములో మునింగి పూత 
స్నాతుండై ఆదిపడిలోనున్న పెరియాళ్వారు ఆశీస్సులనందుకొని తన 
యాత నారంభించును. 1405 వ సంవత్సరములో సాళవనరసింహ 
రాయలచే నిర్మాణమయినట్లుగా చెప్పబడుచున్న అలిపిరి (ఆదిపడి) వద్ద 
గల లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునుగూర్చిన శాననమీ పెకి 
యాళ్వారుసన్నిధిలోని పశ్చిమకుడ్యము పై వాయబడిన శిలాశాసనములో 
గలదు. ఈ కారణముచే నిది నిశృయముగా నాటికి పూర్వమే నెలకొని 
యున్నట్లు చెన్పనగును. తిరుపతిలోని ఆళ్వారుల ' శాత్తుమొర * (మంగ 
శాశాసనం) ఉత్సవముల సందర్భముగా నీ పెరియాళ్వారు సన్నిధియే 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి (ప్రసాదములను, పరివట్టము మొద 
లగు. వానిని దేవాలయ మవ్యాదలతో స్వీకరించు స్థలముగా నెన్నిక 
గన్నది. 


తిరుపతిలో నీ పెరియాళ్వారు. సన్నిధులు పైన చెప్పినవి కాక 
మరి రెండు కలవు _ఆళశ్వారుతీర్మమునకు సమీపముననే ' పెద్దచిముగు 
కొండ " వద్ద తాళ్ళపాక తిరు వేంకటా చార్యుని తల్లియగు పెద్దమంగమ్మ 
గారిచే నెలకొల్చ్బబడినది యొకటి. రెండవది గోవిందరాజస్వామి దక్షిణ 
మాడవీధిలోగల లక్ష్మీనారాయణస్వామివారి ఆలయములోను గలదు 
ఈ రెండును 17వ శతాబ్దపుటాదిలో నుదృవించినట్టివి. 


11=వ ఆధ్యాయము 821 
6. తిరుమంగ్రై యాళ్వారు సన్నిధి (కీ శ. 1284 సం) 


1284 వ సంవత్సరములో నీ యాళ్వారుకు ప్రత్యేకముగా నన్న 
ప్రసాదములు, భోగములు సమకూర్పబడినప్పటికి నీ యాళ్వారు 
(శ్రీగోవిందరాజస్వామి ఆలయములో అంతర్భాగముగా నుందెనో లేక 
పత్యేక ఆలయమున్నదో తెలియుటకు స్పష్టమయిన సమాచారము 
లభింపదు. తరువాత వచ్చిన శాసన మీ తిరుమంగై యాళ్వారునకు 
(త్యేకసన్నిధి యొకటి గలదనుచు తెల్పియున్నది. 1828 సం॥లో 
తిరుమళ (శ్రీవారి ఆలయములోని లోపలి గోపురప్పు దక్షిణదిశయందలి 
తూర్పు పాకారకుడ్యము వెలుపలివై పు వాయబడిన శాసనములో 
తిరుపతిలోని వీరనరసింహస్వామివారితోపాటు తిరుమంగై ఆళ్వారునకు 
నిత్యము 4 పడుల బియ్యమును నివేదనమునకుగాను 'పొంగలూరు* 
గ్రామమునుండివచ్చు సాలుసరి రాబడినుండి మహా(పధాని సింగయ్య 
దండనాయకుడు దానసమర్పణము చేసినట్లున్నది. 1547 వ సంవత్స 
రములో సదాశివమహారాయలు ఇచ్చిన [0, 100 కుళుల భూదానములో 
నెక్కువభాగము ఈ తిరుమంగై ఆశార్వునకు కుల శేఖరాళశ్వారుల ఆలయ 
ముల నిత్యకై 9కర్యమున కయియున్నది. ఈయన ఆళ్వారులలో నతి 
ప్రాముఖ్యము వహించుట కారణముగా నీయనకు [వాయబడిన దాన 
శాసనములు హెచ్చుగనే యున్నవి. 


6, మధురకవి ఆళ్వారు సన్నిధి 
(కీ. శ. 1548 నకు కొద్దికాలము పూర్వము) 


ఈమధురకవి ఆళ్వారు సన్నిధి గోవిందరాజస్వామివారి ఆలయపు 
బాహ్యసరిహద్దులో కూరత్రాళ్వారు సన్నిధి కెదురుగా నున్నది. ఇది 
యేనాడు నెలకొల్బబడెనో తెలియుట కాధారములులేవు. మనకు లభించు 
శాసనములలో ' కాత్తుమొర* ఉత్సవములు, నమ్మాళ్వారు, 'పెరియా 
శ్వారు, తిరుమంగై ఆళ్వారు, కులశేఖరాళ్వారు, (శ్రీరామానుజుల 


829 తిరుపతి చరిత్రము 


సన్నిధులలో జరుగుచున్నట్లు పదేపదే తెలుపబడుచున్నవి,. మధుర 
కవి కృతరచనములు నమ్మాళ్వారుసన్నిధిలో అధ్యయనోత్పవములలో 
పదునొకండవ దినమున పఠించుచున్నారు. ఇది 1514వ సంవత్సర 
కులో జరిగిన విషయము. గోవిందరాజస్వామివారి ఆలయములోని, 
మొదటిగోపురము మూలతలములోగల క్రీ.శ. 158? శాసనములో శాత్తు 
మొర జరిపెడి ఆళ్వారుల పేళ్ల లో మధురకవి ఆళ్వారును పేర్కొనలేదు, 
కాని 1548 లోని రామానుజుల సన్నిధిలో గల తూర్చుప్రాకారపు 
గోడపై మధురకవి ఆళ్వారు సేర్కొనబడినాడు. కనుక నీ మధ్య 
కాలములో నీయన (ప్రవేశము జరిగి యుండవచ్చును. 


'. తిరుమల నంబి సన్నిధి 


లోపలి గోపురపు తూర్పు భాగమున ననుసంధిపబఐడిన యున్నత 
మంటపములో, _గోడలచే. వేరుచేయబడిన యొక (ప్రదేశములో 
శ్రీ రామానుజుని మేనమామయగు ఈర.మలనంబి సన్నిధి ఏర్పాటు 
చేయబడెను. శ్రీవారికి శరణాగతిసల్సి నిత్య్వమాయన తిరుమంజనార్థమై 
పాపనాశమునుండి కొంకకాలము, తరువాత ఆకౌళశగంగనుండి నీటిని 
తెచ్చిన తన మేనమామయగు తిరుమలనంబి యెనలేని భక్తితత్స్పరత 
నుథ్ధేశించి యాతని 1పముఖమూ్తి స్వరూపమును శ్రీ రామానుజుండే 
నేడు మనకు కొనవచ్చు (ప్రదేశములో నెలకొల్చెనని మనము. భావిం 
చుటలో తప్పులేదు. 


8. (శ్రీరామానుజుని సన్నిధి 


ఈ సన్నిధి తిరుమలనంబి సన్నిధికి తరువాత నున్నట్టిది. ఈ 
యన సన్నిధి 1220వ సంవత్సరము తరువాత నెలకొల్పబడి 
యుండును. కారణ మాసంవత్సరములోనే నీయన సన్నిధికిగల దక్షిణ 
పళశ్చిమపు పునాదిగోడలపై శాసనము [వాయబడినది. ఈ శాసనములో 
నీ సన్నిధిలోని దీపములు వెలిగించు ప్రసక్తి పూలను దెచ్చెడి విషయ 


11వ అధ్యాయము తిలి$ీ 


ములు పేర్కొన బడినవి. (శ్రీరామానుజుని కూరిమిశిష్యులచేతనే యీ 
సన్నిధి నలకొల్పబడియుండెను. 


$. కూర శ్రాళ్వారు సన్నిధి (1488 సం॥ నకు పూర్వము) 


ఈ సన్నిధి నిర్మాణకాలమును చూచాయగా నైనను తెలియ 
టకు ఆధారములులేవు. ఈ ఆలయపు ఉత్తరపు గోడపై నొక శాసన 
మున్నను దానిలో సంవత్సరము పేర్కొనబడలేదు, కాని దానిక్రిందనే 
గల పదముల కూర్చునుబట్టి, 1855 ళకమునకు సమానమైన 1408వ 
సంవత్సరిముగా మనము భావించవచ్చును. (ఆపదము ' ఆవనిక్కలరి” 
(రిజి స్టేషను ఆఫీసు). ఇంకను తి. తి. దేవస్థానముల శాసనములలో 
1 వాల్యూము 205 డి, ! వాల్యూము 201 బి వీని కాధారము). 


ఆళ్వారుల సన్నిధులన్నియు లోపలిగోపురపు వెలుపలనే 
యున్నవి. తిరుమలనంబి, (శ్రీరామానుజుల సన్నిధులు మాత్రము 
లోపలి గోపురము నానుకొని యున్నవి. ఈ ఆళ్వారుల స్ట్థావనము 
కమానుగతము "'పెరియాళ్వారుకు మొదటి ఆలయం కొండ 
దిగువున మెట్లకడ నున్నది. ఇ6కమిగిలిన వన్నియు తరువాత కాల 
ములో నొక్కటొక్కటిగా బయలుదేరినట్టివి. ఈయనకేగల ఇతర 
ఆలయములు తరువాత నిర్మింపబడినట్టివి. _ వీనిలో కట్టకడపటిది 
థ్రీ గోవిందరాజస్వామి దక్షిణమాడవీధిలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి 
ఆలయము లోనిది కుల శ్రేఖరాళ్వారునకుగల సన్నిధినిబట్టి ఆ ఆలయము 
గల వీధికి ఆయనపేరే పెట్టబడినట్లు తెలుపబడియేయున్నది. _ వీనిలో 
ఏ ఆలయముగాని వాని నిర్వహణకు కొండపైగల శ్రీ వేంక'పేశ్వర 
స్వామివారిపై గాని క్రింద (శ్రీ గో విందరాజస్వామివారిపై గాని ఆధారపడి 
యుండలేదను విషయము మనము మబజునరానిది. వీనిలో ప్రతి ఆలయ 
మునకు, వానిరాబడి, ఆరాబడిని సకమముగా వినియోగించుటకు ప్రత్యేక 
ధర్మకర్త యుంకుటయు నిట పేర్కొనవలసిన పత్యేక విషయములు. 


824 తిరుపతి చరిత్రము 


కాని యివి అన్నియు తిరుమలలోని శ్రీవారి ఆలయమున కనుసంధింప 
బడినవియే. ఇది ఈ ఆళ్వారుల ఆధ్యయనోత్సవ కార్యక్రమములో 
సుస్పష్టమగుట మనము గాంచెదము. "పరదేశి తిరు వేంకటయ్యన్‌ * చే 
గోవిందరాజాలయపు మొదటిగోపురములోని లోపలిభాగమున దక్షిణము 
గానున్న పునాదిరాయిపై చెక్కబడీన శిలాశాసనమున వివరింపబడినది. 


ఆళ్వారులలో నెవరిదైనా (మంగళాశాసనము) శాత్తుమొర 
జరుపవలసిన దినమున తిరుమలలో (శ్రీవారి ఆలయములో పూజాది 
నై వేద్యములు ఉదయమున త్వరితముగనే ముగియును. ఇది సంప్రదా 
యముగా నేడు ననుసరింపబడుచున్న పద్ధతి. ఏ యాళ్వారు తిరునక్షత్ర 
మగునో ఆయన _మేళతాళములతో నూరేగింపుగా పెరియాళ్వారు 
సన్నిధికడకు అనగా కొండదిగువమెట్లకడకు వచ్చును తిరుమల 
శ్రీవారి వ్రసాదములు, ఆకువక్కలు, చందనము, పరివేష్టము (వస్త్రము 
మొదలయినవి ఆలయమర్యాదలతో నాయాళ్వారు (గహించును. 
ఆతరువాత ఏనుగుపై వానినన్నిటినిగొని తిరుపతి రాజవీధులలో నూరే 
గింపుగా బయలుదేరి ఆ యాళ్వారుస్వామి సన్నిధిలోనికి ,పవేశించును. 
ఆళ్వారుల తిరుమంజననోత్సవ సందర్భమున శ్రీగోవిందరా జస్వామి 
ఉత్పపులణు దేవేరులతో దర్శించి సమాశ్వాసించును. ఆ సాయంత్ర 
మొక మొక పెద్ద యుత్సవము జరుగును. ఆ యుత్సవమును, శ్రీ 
గోవిందరాజస్వామి వారికి సమర్చింపబడిన ,పసాదములోనిి భాగము నీ 
యాళ్వారులు నాడు సంగహించుట సంపదాయమయ్యెను. 


10. వీఠనరసింగస్వామి ఆలయము (క్రీ. ఈ. 1828 సం॥) 


తిరుపతి మసహాక్షేతములో కాల్మకమానుగతముగ ఆళ్వారుల 
సన్నిధులతోబాటు మరికొన్ని దేవాలయములు వెలసినవి, అట్టివానిలో 
1828 వ సంవత్సరములోని వీరనరసింగ దేవాలయమొకటి. ఈ ఆల 
యములోని స్వామికి మొదటగా సింగయ్యదండనాయకుండు నిత్యపూజా 


11*వ ఆధ్యాయము 8 


నివేదనములకు దానశాసనము[వాయించెను. ఇది వీరనరసింగ యాదవ 
రాయలచేగాని, తిరువేంకటనాథ యాదవరాయలచేతగాని నిర్మాణము 
చేయబడియుండును వారే సింగనల్లూరు [గామమును సింగయ్యదండ 
నాయకుని యధీనములోనుంచి కొన్ని వితరణ కార్యములు చేయుట కను 
మతి నొసంగిరి. (శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయములో నివేదనము 
కాబడిన (ప్రసాదములను ఈ స్వామివారి సన్నిధిలో రామానుజ కూట 
ములో జరిగెడిరీతిని పంపిణీచేనెడివారు. ఇది 15, 18 శతాబ్బముల 
కాలములోనిమాట. ఈ ఆలయ స్వరూపముగూడ నేడు కానవచ్చుట 
లేదు. తిరుపతిలోని "నరసింహ తీర్థమని " చెప్పబడుచున్న ప్రదేశమే 
యీ యాలయమున్నచోటని యందురు. 


11. సాల్లై నాచ్చియారు ఆలయము (క్రీ శ. 145 వసం॥) 


ఆలయ గిడ్డంగి (ప్రదేశమును (స్టోర్స్‌) 'సాల్టై” అని పిలచె 
దరు. ఈ దేవత ఆలయము గిడ్డంగి కెదురుగానున్నది. ఈమె అసలు 
పేరు ' పృజ్ణరీకవల్లీ తాయారు *. ఆలయపు వరండాయొక్క ఉత్తరపువై పు 
వెలుపలిగోడపై 2-2-1457 వ తేదీన వ్రాయబడిన శాననమునుబట్టి 
ఆలయనిర్మాణకాల మూహింసవలసినదే. ఇదియే, అనగా నీ శాసనమే 
మొదటిదిగా నున్నట్టిది. (శ్రీవై వానసఆర్చకులే ఈఆలయపు ధర్మకర్తలు, 
ఇదియు నేడు గోవిందరాజస్వామి ఆలయములోని ఆంతర్భాగమే. నేడు 
ఈ యాలయమును గూడ తిరుమల తిరుపతి దేవస్థానమువారే యాజి 
మాన్యము వహించుచున్నారు. 


12. అలిపిరి నరసింహస్వామి ఆలయము (కీ శ. 1485 సం॥) 


అలిపిరి (ఆదిపడిి లోని పెరియాళ్వారు సన్నిధిలోని తూర్పు 
గోడపై 2£0-4.1485 న వ్రాయబడిన శాసనములో నీ ఆలయమానాడు 
నిర్మించినట్లుగా గలదు. శ్రీవారి కొండదిగువున శ్రీ వీరగుండ క్షితిపతి 


కుమారు(డగు వీరసాళువనరసింహరాయలు ఈ ఆలయమును నిర్మించి 
నాడు శథిలమయిన ఆలయములలో నేడు దీనినికూడ చేర్చవచ్చును. 


824 తిరుపతి చరిత్రము 


1544 వ సంవత్సరములోని శాసనములో నిది తిరుమల మార్గదర్శక 
నరసింహాలయంగా పేర్కొనబడినది. తాళ్లపాక తిరుమల అయ్యంగారు 
కఠారి హనుమదాలయములో మరియొక నరసింహస్వామి విగహమును 
ప్రతిష్టించినట్లు శాసనమున్నిది. 


18. (శ్రీరామాలయములు 


కూరత్రాళ్వారు ఆలయము ముఖమంటపము యొక్క ఉత్తరప్ప 
గోడమీద పెరియ రఘునాథాలయ నిర్మాణ [పళశంసచేయబడినది. దీనిని 
పెరియ (పెద్ద) రఘునాాలయమనుటకు కారణము [480 లో గోవింద 
రాజస్వామి ఆలయములోనున్న రామానుజుని సన్నిధిని మరియొక 
రఘునాథుని తరువాత ్రతిష్టించుటయే. పెరియరఘునాథుని [పతిష్టా 
కొలము 148! వ సంవత్సరము. ఈ వ్మిగహ ,పతిష్టకు కారకుడు నర 
సింహరాయ మొదలియారు. సాళువ నరసింగరాయని పరలోక సుఖముల 
నిమిత్తమై యీాయన ఈసమర్పణముచే నెను. ఈకాలము 810-148! 
ప్రవ సంవత్సర ఆశ్వయుజ శుద్ధస్నప్తమీ శ్రవణా నతత్రయుక్త సోమ 
వారముగా నున్నది. 


తిరుపతి క్షేత్రమునకు పళ్చిమభాగమున 1585 వ సంవత్సర 
ములో రాంభట్టరాయనిచే మరియొక రఘునాథాలయము నిర్మింపబడినది. 
ఈ ఆలయమునకు పెద్దగా దానళాసనములు వ్రాయబడలేదు 


గోవింద పుష్కరిణీ తీరమున నారాయణదాసరి నాయకర్‌చే 


1008 వ సంవత్సరములో మరియొక రఘునాథాలయము నెలకొల్ప 
బడినది, 


మొదట చెప్పిన పెరియ రఘునాథు9 ఆలయమే నేడు ఉనృస్టితిలో 
నున్నది. ఇదినేడు కోదండరామస్వామి ఆలయముగా (పళస్తివహించి 
నది. ఈ ఆలయమునకు ప్రాకారము, గోపురము, రథము, రథమగ్షిటి 
పము, బంగారు ఆభరణ విశేషములు మొదలగున వన్నియు నున్నవి. 


11. వ అధ్యాయము 827 


ఈ ఆలయము 1480-81! లో కట్టబడినట్లుగా ముందే తెలుపబడినది. 
ఇందు వై థానసాగమ విధానముగా నర్చనాదులు నిర్వ ర్రింపబడుచున్నది. 
ఈ ఆలయము చుట్టునుగల వీధులలోనే, నేడు (శ్రీవేంక శేశ్వరస్వామి 
వారి పరంపరాగత దీక్షితుల అర్చక నివాస భవనములున్నవి. అర్చక 
స్వాముల ఇళ్లకు చేరువున విశిష్టాద్వెత స్థాపనకు ఆదిపురుషులై న 
భగవాన్‌ శ్రీ విఖనసాచార్యుల ఆలయము కలదు. వీరికి పత్మిశ్రావణ 
శుద్ధపూర్ణి మనాడు “తిరునక్మతోత్సవము” శ్రీవై ఖానసస్వాములచే జరుప 
బడుచున్నది. సన్నిధివీధితోకూడి ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వీధు 
లున్నవి. [బహో్మోత్సవములు శ్రీ రామనవమికి జరుగును. తిరుపతి 
క్షేతములో నేడు (శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయమును దర్శించిన 
పిమ్మట (శ్రీ కోదండరామస్వామివారిని నేవించుట యాత్రికులు తమ 
కర్తవ్యముగా భావింతురు. 


14. తిరుపతిలోని ఆళ్వారుతీర్ధము (కసిలతీర్థము) 


ఎత్తైన జలపాత మాధారముగా నొక పడియగా రూపొంది దివ్య 
తీర్మమగా వ వాసికెక్కిన దీ (యాళ్వారు తీర్థము. (శ్రీనివాసుని కొండ 
దిగువున మార్గములో యాత్రికునకె దురగు మొట్టమొదటి తీర్ణమిదియే. 
ఇచట నమ్మాళ్వారుసన్నిధి గలదు. అంతకంట ముఖ్యముగా నిట 
కపిలేశ్వరస్వామివారి ఆలయమున్నది. వీని చరిత సవివరముగా 
సీ క్రింద వ్రాయబడుచున్నది. 


తిరుమల తిరుపతి 'దేవస్థానముల శాసనసంపుటి మొదటిభాగము 
లోని 20వ శాసనములో నీ విషయము కొంతయున్నది. ముందుగా 
దీనిని తెలిసికొనెదము. జలపాతమువలన నేర్పడిన పడియతీరమున 
నొక సన్నిధి ద్వారపట్టిక పై గల శాసనమే యిది. ఈ సన్నిధియే 
నేడు కపిలేశ్వరస్వామివారి ఆలయముగా( బేర్కొనబడుచున్నది. ఈ 
శాసనములో నాలయశఐన్న విషయముగావి, ఆలయములోని స్వామిని 


త28 తిరుపతి చరిత్రము 


గుజించిగాని యెట్టి ఏవరము లేకుండుట పిశేషము. కొత్తూరుగామ 
ప్రాంతీయపభువగు రాజరాజేంద్రుడు నెలకొల్పిన దివ్యధామముగా నీ 
సన్నిధి పేర్కొనబడినది. ఈ శాసనకాలము మాత్రము సపేర్కొనదిడ 
లేదు. కాని ఇది యొకటవ రాజేందచోళని (1018-1045) నాటిది గాని 
రెండవ రాజేంద్రచోళని (1070-1122) నాటిది గాని యగుననుటలో 
సందేహింప పనిలేదు. [వ కుళోత్తుంగచోళుందడే యీ రెండవరాజేంద 
చోళండు. మొదటివానకం పె రెండవరాజేందుని కాలము నాటిదే యీ 
శాసనమని అనగా 1070-75 కాలమునాటిదని చెప్పుట యసంగతము 
కొబోదు. ఈ శాసనములోని * దివృధామ * మనునది చిన్నమంటపము. 
“కోయిలాళ్వారు." పదమునకు సమీచీనముగా నున్నది. _ కాని దీనిని 
మరింత వివరముగా నెటుంగ వలెనన్నచో ఒకటవ వాల్యూములోని 
67వ, 58వ శాసనములవలన తెలియును. ఇవి నమ్మాళ్వారు ఆలయపు 
గోడలపై నున్నవి. ఈ రెండు ఆలయములును నీ తీర్ధతీరముననే 
గలవు, 57 నెంబరు శాసనము నమ్మాళ్వారు సన్నిధిలోని లోపలి 
పశ్చిమప్పగోడ ప్రై [వాయబడినది, ఈ ఆలయము పల్లవరాయనిచే 
జీర్ణోద్దారము. చేయబడినది. ఈయన కాలము నందలూరు. శాసన 
మాధారముగా 1287 వ సంవత్సరముగా చెప్పబడినది. కనుక నీ శాస 
నము మొదట చెప్పిన శాసనముకాలము తరువాత 200 సంవత్సరముల 
కౌలమునకు వచ్చినట్టిది. అందు నమ్మాళ్వారు ఆలయవిమానము, 
మంటపము, (ప్రాకారములు, గోపురాదులు మొత్తము పల్ల వరాయని 
వితరణయే. [6 నెంబరు శాసనము ఆళ్వారు సన్నిధిలోనే గలదు. 
ఇది సంస్కృతభాషలో (వాయబడిణది. ఇందులో 'నొకానొక సరోవర 
తీరమున కొండదిగువున నొకముని నివసించెను". ... . .ఇట్లు సాగినది. 
ఈ శాసనము నమ్మాళ్వారు సన్నిధిలో నుండుటచే నా ముని యీ నమ్లా 
శ్వారుగా భావింపవచ్చునా ? 'బహంళః క్రీ శ. 1070వ సంవత్సరములో 
! వ కుళోత్తుంగుడుగా (పళస్తినొందిన రెండవ రోకేర్ట్రదచోవి కాల 
ములో మునియయాదవరా యన్‌ నెలకొల్పిన దివ్యధామము ఈయన 


11=వ అధ్యాయము $20 


గుజీంచియే గావచ్చును. ఈ సందర్భమున చెప్పవలసినదేమన నీ తీర్థ 
మును పేర్కొనుటగాని లేక యీ తీర్థమును కపిలతీర్థమని చెప్పుటగాని 
జరుగలేదు. అంతేకాక ఈ సన్నిధిని కపిలేశ్వరస్వామి ఆలయమనియు 
పేర్కొనలేదు. 67 58 వ నెంబర్ల శాసనములందునుకూడ కపిలతీర్థ 
మను (పసక్తిలేదు. ఈ చరిత మెట్లున్నను (శ్రీ గోవిందరాజస్వామి వారి 
ప్రతిష్ట శ్రీరామానుజునిచే జరుపబడిన యనంతరము, శ్రీస్వామివారి 
నిత్య పూజావిధులను నెరవేర్చుటకు, ఈ తీర్థ మే పేరుతోనైైన పిలువ 
నిండు, వీనితోనే స్వామికి తిరుమంజనాదులును నిర్వహించుటయనునది 
జగమెరిగిన సత్యము. దీనికి కారణము గోఏందరాజాలయ సమీప 
మున నెట్టి తీర్థములేకుండుటయే. ఈ తీర్థమునకు నా డెట్టి పేరును 
'పేర్కొనియుండని కారణముచే మనము ఆళ్వారుతీర్థమను పేరు పెట్టు 
టలో నన్యాయములేదు. ఈ * ఆళ్వారు " నమ్మాళ్వారుకు చెందినను, 
సుదర్శనునకు చెందినను చృకత్తాళ్వారుకు చెందినను అడి యిట 
నప్రస్తుతము. 


తిరుమల తిరుపతి దేవస్థానముల శాసనపతిక శ వ వాల్యూము 
28వ శాసనములో ఉపాకర్మ పర్వదినముగా నూహింపబడుచున్న 
[407 మే-జూన్‌ మాసములో వచ్చు నొక యుత్సవము పేర్కొనబడి 
నది. (శ్రీ గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో ఈ తీర్ధములో 
స్నపనతిరుమంజనమును జరుప్పకొనియుండీ యీ తీర్థమును పవిిత 
మొనర్చిరను విషయ మీ శాసనములో నున్నది. ఈ శాసనము 
గోవిందరాజాలయములో నున్నది. కాని యీ యుపాకర్మోత్సపము 
నేటికిని ఆశ్వారుతీర్థమం దే జరిగించుట పత్యక్షరసత్యము. _ కాని 
ఈ శాసనములో తీర్థమని ేర్కొనబడినదే కాని ' ఆభ్వారుతీర్థమ' ని 
ప్రత్యేకముగా తెలుపలేదు. 1487వ సంవత్సరములో గోవింద 
పుష్కరిణి నిర్మాణములో లేదు. కాని శవ వాల్యూములోని 898, 10 
నెంబర్దుగల శాసనములు 20-6.-[581 తేదీ నాటివి మనకు స్పష్టమైన 


800 తిరుపతి చర్మితము 


సమాచారము నందీయగలవు. ఈ శాసనములు శ్రీ వీరఅచ్యుతరాయ 
మహారాయనికాలము నాటివి. 8వ నెంబరు శాసనము తెలుగులిపిలోన్సు, 
0 వది కన్నడములోను [10వది తమిళములోను గలవు. ఈ శాసనము 
అన్నియు సమానవిషయమ. నే (పతిపాదించినవి.  ఆచ్యుతరాయమహఃి 
రాజు తన పురుషార్థసాధన నిమిత్తమై ఈ తీర్థమును జీరోద్ధారము గావిం 
చెను. చెక్కడపు రాతిమెట్లు నిర్మాణము గావించి సంధ్యావందనమంట 
పము నొకదాని నేర్చరచెను. నాలుగుమూలల సుదర్శన శిలాస్థాపనము 
చేనెను. తెలుగుశాసనములో నీ తీర్ధము ' తిరువేంకటనాథ దేవుని దివ్య 
తీర్థమ్‌, తిరుపతి చక్రతీర్ధమ్‌ * అని యున్నది. కన్నడములోనశ్లే గలదు. 
తమిళములోనున్నది ఆళ్వారుతీర్థమని. కానీ అన్నిశాసనములలోను తిరు 
వేంకటనాథ దేవుని దివ్యతీర్ధమనియే గలదు. దాని తిరువాత ' చక్రతీర్థ! 
మని తెలుగు కన్నడములలోను, " ఆళ్వారుతీర్ధ " మని తమిళశములోను 
(వాయబడినది. తమిళములో "ఆళ్వారు" శబ్దమును సుదర్శనసంబంధ 
ముగా నిట జెప్పవలెనుగాని నమ్మాళ్వారుకు చెప్పరాదు. ప్రై సవివరణ 
మాధారముగా, శాసనములలో బేర్కొన్న రీతిగా చకత్తాణ్వారు 
తీర్థమని, చక్రతీర్థమని, ఆశళ్వారుతీర్థమని ఈ శాసనముల కాలమునాటి 
పూర్వము ఈ తీర్థము పిలువబడుచుండెడిది. గోవిందరాజాలయ నిర్మాణా 
నంతరమే ఈ నామము లీ తీర్ధమునకు, నిర్దేశించియుండనగును. అప్పటికి 
దీనిని కపిలతీర్థమను 'పేరుతోడ పిలిచియుండలేదు. 


ఇది కపిల తీర్చమనుపేరుతో మొట్టమొదటగా నెప్పుడు పిలువ 
బడెనో విచారింతము. మట్ల అనంతరాజు బహువితరణ శీలి మని మన 
మెజింగియున్నాము. ఈయన ఆళ్వారు తీర్థమునందును, శేషాచల 
మందును ష్యడసో పేతాన్నదాన నిమిత్తమై యొక్కొక యుచిత భోజన 
శాలను నెలకొల్చెను. క్రీ.ళ 80.[..!663 వ తేదీన(దుందుభి సంవత్సర 
మాఘ జుక్ల స్వప్తమి ళనివారం భరణీనక్మతం) నెవ్వుసాని అనెడు దేవ 
దాసీ (౧య8 8) 200 పణములు సమర్పించి దానిపై వచ్చు వడ్డీతో 


11వ అధ్యాయము 881 


కపిలేశ్వరస్వామివారి నృత్య మంటపములో నున్న విఘ్నేశ్వరస్వామి 
వారికి నిత్యపూజా నివేదనాదులు, పుష్పములు, సాయం[త్రమునందు 
దీపదానము జరిపించుటకుగాను శాసనము[వాయించెను. ఈ శాసన 
ములో నీ సన్నిధిగల తీర్థమును కపిలతీర్థమని పేర్కొనలేదు. ఈ 
శాసనకాలము తరువాత రమారమి 402 సంవత్సరములకు అనగా 
పదవతేదీ ఫిబవరి 1865 వ సంవత్సరమునాడు విచారణక_ర్తయగు 
మహంతు ధర్మదాసు వ్రాయించిన శాసనములో కపిలతీర్థము, పుష్కరిణి 
మంటపములు. గోపురాదులు జీర్ణో ద్ధారము చేయబడినట్లుగా బేర్కొన 
బడినది. కనుక మనము [865-210 నాటికిగాని ఆళ్వారు. తీర్థము 
కపిలతీర్థమని పేర్కొనబడినట్లుగా వినలేదు. ఈ కపిలతీర్థమను పేరు 
అర్వాచీనముగా వచ్చినట్టిదని యు అంతకుముందు శతాబ్దముల పర్యం 
తము ఆళ్వారు తీర్థమని యే దీనికి పేరనియు, ఆ యాళ్వారు నమ్మా 
శ్వారు పేరుగాగాక సుదర్శనాళ్వారునకు చెందినదనియు దీనివలన 
విశ్వసింపనగును. అంతేకాక ఇది (శ్రీ వేంక కేశ్వరుని దివ్యతీర్థమనియు 
తిరుపతికి [పవహించునట్టి _పవిత్రతీర్థమనియు, _శాసనములలో 
పేర్కొన్న విషయమును (గ్రహించితిమి. ఇవి శ్రీవారి పాదములనుండి 
'ప్రవహించుటచే నీ తీర్థము అతి పవితవంత మైనదిగా నయ్యెను. ఆళ్వారు 
తీరమునకెగువగా సీ జలపాతము నొకచోట నాలుగవ గుహలో 
శ్రీ వేంకశేశ్వరుని విగహమును టపతిష్టించిరి. అటి నుండి యీ జల 
పాతము [క్రిందపడును. 


15, ఆళ్వారుతీర్థమునందలి ్రీక పిలేశ్వరస్వామి సన్నిధి 


ఆళ్వారుతీర్థమునకు తూర్పుయొడ్డుననున్న ఆలయమే శ్రీ కపి 
లేశ్వరస్వామివారి ఆలయము. దీని కడనున్నపడియ నిపుడు కపిల 
తీర్థమనియు పిలుతురు. ఈ ఆలయము పళ్చిమ ముఖముగానున్నది. 


889 తిరుపతి చరిత్రము 


ఈ ఆలయమునకు సంబంధించి రెండు శాసనములు మాతతషే 
కలవు. ఆఅయద్వారపట్టిక కుగల శాసన మీవరకే విచారింపబడినది. 
అది మొదటిది. దీనియందు కాలములేదు. కాని దానిలోవి విషయములను 
బట్టి 1వ కుళోత్తుంగచోళునిగా (పళస్తిగన్న రెండవ రాజేందుపి 
కాలమునాటిది. అనగా 11వ శతాబ్దము చివరి భాగములోనిది. ఈ శాస 
నములోని రాజరాజేంద్రచోళుడు కొత్తురు ప్రాంతీయ (ప్రభువు. ఈయన 
ఒక దివ్యధామమును (తిరుమాళిగ) నెలకొల్చెను. దేవస్థానము శాసన 
పరిశీలకులు ' తిరుమాళిగ * అనుపదమునకు అర్బనాస్థలముగా నర్ధమును 
చెప్పిరి. కోని తమిళములో “తిరుమాళగ * అనుపదము గొప్ప మతా 
చార్యునిని వేళశనమునకు, లేక నొక పర్శివాజక (శేష్టని నివాసమున 
కుపయోగింపబడును. చాల కష్టముమీద నీ ' తిరుమాళగ " పదమునకు 
తాత్కాలిక పూజాస్థలమనియెడు నర్ధముచెప్పవచ్చును. కౌని యొక 
'పకిస్టాకార్యకమమును ఆగమ శాస్త్రానుసారముగా నెజపి చేనెడు 
అఆర్బనా నివేశనమని చెప్ప వీలుపడదు. 


ఈ కొత్తురు ప్రాంతీయ |పభువగు మునియాదవరాయనిచే ఆల 
యమే నిర్మాణము చేయబడియుండెనేని దానికి తప్పక తమిళపదములో 
"కోయిల్‌ " అను పదము వాడియుండునుగాని “తిరుమాళిగ” పదము 
వాడ బనిలేదు. శాసనములలో నన్నింటియందును "కోయిల్‌ ' పదము 
ఆలయమునకు తమిళఛాషలో వాడబడియేయున్నది. పరాళరేశ్వర 
కోయిల్‌ తిరుళుకనూరు (1004); శ్రీకాళహ స్త్రీళ్వరకోయిల్‌ (1111సం1) 
యివి శాసనస్టోదొహరణములు, 


ఈ _పె కౌరణములను బురస్కరించుకొని నాడు ముని యాదవ 
రాయులు చేవునికొణకై ఆలయమును నెలకొల్చెననుట అసంబద్ధము. 
కాని ఈభవనము, లేక దివ్యధామము ,బితికియుండిన ముని నివాసార్థమై 
నెలకొల్పియుండును. కాక ఏదైనా ఒకముని వ్మిగహమును "స్వ 
కొల్పుటక్రై నను గావచ్చును. అది నిజమైనచో ఆ ముని కపిలుండేయని 


11వ ఆధ్యాయము త్రి 


మనము ఊహింపవచ్చును. భగవదాలయము సహజముగా నిర్మింప 
నెంచినచో నేదో ప్రత్యేక కారణము బలీయమై, అనివార్యమైయున్నచో 
దప్ప తూర్పుముఖముననే యుండునుగాని పశ్చిమముఖమున నుండదు, 
నమ్మాళ్వారు ,సన్నిధి పళ్చిమమునకున్నను అది (శ్రీ వేంకపేశ్వరు 
నుద్దేశించి కొండ కెదుుగానున్నది. అట్లుండనిచో శ్రీవారికి పృష్టభాగ 
మును దర్శింపజేసినట్లగును. 1070) వ సంవత్సరము శాసనమున్న 
'శ్రీకపిలేశ్వరస్వామివారి ద్వారపట్టిక నమ్మాళ్వారు ఆలయ ద్వారపట్టికయే 
మైయుండును.. [287 వ సంవత్సరములో నందలూరు కాసనమాధార 
ముగా నీ ఆలయము పల్ల వరాయనిచే జీర్లోద్ధారము గావింపదడినట్లిది 
వరకే తెలిపియున్నాము. దానిలో మపయోగింపదిడని యీ ద్వారపట్టి 
కను కపిలేశ్వరస్వామి ఆలయ నిర్మాణము సందర్భములో నుపయో 
గించియుందురు, 


దీనిని మజియొక కారణముచేతను సమర్థింపనగును. ఈ సన్నిధి 
పూర్వమునుండి శైవ సంబంధమే యగుచో శై వులుగా పేర్కొన 
బడిన చోళరాజులు 11, 18, 18 ళతాబ్దులందు. రాజ్యముచేసిన కాల 
ములో శిరుశుకనూరులోన పరాళ రేళ్వరాలయమునెట్లు తమ దానధర్మా 
దులచే పోత్సహించిరో అళ్లే ఈ (ప్రదేశమును తమ వితరణాదులచేం 
(బళ స్తికిందెచ్చియుందురు. కాని 1508 వ సంవత్సరము వచ్చువరకు 
నీ కపిలేశ్వరస్వామివారి ఆలయ (పసక్తి మనకెచట నే శాసనము 
లోను గన్చింపదు. ఈ విషయమిదివరకే ప్రసక్త్రమయినది. ఈ శాసన 
ములోనే ఈ ఆలయము తిరుపతి స్థానిక విచారణక_ర్రయగు. తిరుపతి 
నయనారుచే నిర్వహింపబడుచు, నయనారు కపిలేశ్వర ముడ్రైయనయ 
నారు ఆలయముగా( బేర్కొనబడెను. ఇట ్రస్క్తమయిన విషయ 
ములో శ్రీ స్వామివా[ పేరు స్పష్టముగా "కపిలేశ్వరస్వామి ' యని 
పేర్కొమట గమనార్హము. ఈ కపిలేశ్వరస్వామి పేరునకు ముందు 
వెనుకల 'నయనార్‌ * అని సపేర్కొనుటకు హేతువేమో తెలియదు. 


శ్రీల్రిథీ శిరుపతి చరిత్రము 


“నయనారు ' పదము శివునకు, “ శివభక్తు(డై న మునికి " కూడ చెందును, 
కపిలమహామునిచే నర్చింపబడిన శివుండనియు నిట మనము (ప్రస క్తము 
చేసి ముంచుకు బోవుదము. 


1588 వ సంవత్సరములోని “ నెవ్వుసాని * శాసనము ప్రసక్తము 
చేయబడినది కదా: 200 పణములిచ్చినట్లు తెలుపబడినది కదా. అధిక 
వర్షపాతముచేత 'ప్రాకారపుగోడలు, ఆలయపు వంటశాల శిథిలముకాగా 
రాచవీటినాయకులు ఈ రెండువందల సణములనే బుణముగా గొని వానిని 
బాగుపటిపించెను. ఆలభుమునకు పత్యేక నిర్వహణాధికారితో పాటు 
ప్రత్యేకనిధులు, ఆయ, వ్యయములును చూపబడెడివని [1828 వ సంవత్స 
రములోని శాసనమునుబట్టి తెలియుచున్నది. ఈ శాసనదానమును 
కపిలేశ్వరస్వామివారికి గాక, నృత్యమంటపములోని వి ఘ్నేశ్వరస్వామి 
వారికని మనమిట (ప్రత్యేకముగా గుర్తింపవలసియున్నది. 


తరువాత నీ దేవాలయమును గుటించి ఈస్టిండియా కంపెనీవారు 
10వ శతాబ్దపుటాదిలో తిరుమల తిరుపతి దేవస్థానములను స్వాధీనపజచు 
కొన్నప్పటినుండి మాత్రమే వినబడుచున్నది. ఈకంపెనీవారు తిరుమల 
తిరుపతి దేవస్టానములనెడి పద్దు[క్రింద [0 పెద్దదేవాంయములను, [17 
చిన్న దేవాలయ్‌ములను స్వాధీనముగావించుకొనిరి, ఈకపిలేశ్వరస్వామి 
వారిఆలయము పెద్దలయములలో నమోదుచేయబడినది. ఈఆలయము 
నకు సాంవత్సరిక చందా సర్కారువారిది రు. 115-140 దీని శే 
యితర విధములయిన ఆదాయములు లేవ. దీని వ్యయముకూడ 
రు. 175._14_0 మాతమే. తిరుమల దేవస్థానప్పు ఆదాయము పై నాధార 
పడక కేవలము సర్కారువారిపై ననే శఆరయమా దాకపరినద. 1848వ 
సంవత్సరములో మహంతుకు ఈ ఆలయములన్నియు కంపెనీవారు 
స్వాధీనపజచినప్పుడు మహంతులు సర్కారువారి చందా రు 175_14_0 
రాబట్టలేక తిర్తమల ఆలయము నిధులనుండియే దీనిని చెల్లించుచువచ్చిరిః 


[1-వ అధ్యాయము 0805 


అసల నిజమునకు కంపెనీప్రభుత్వము వారినుండి యే ఆలయమునకు 
రావలసిన చందానుగూడ మహంతులు వసూలు చేయజాలక పోయి9, 
ఇది (శ్రీ వేంక పేశ్వరస్వామివారి విషయములో కూడనని చెప్పవచ్చును. 


కపీలతీర్థమందలి సంధ్యావందన మంటపము కప్పులో శ్రీకపిలే 
శ్వరస్వామివారి. బిలిసీళము, ధ్వజస్త్రంభము అమరించియండుటచే, 
అచ్యుత దేవరాయ మహారాజుచే ఆళ్వారుతీర్థము చుట్టును చెక్కడప్పరాతీ 
మెట్లు నమర్శ్చి, సంధ్యావందనమంటపము నిర్మాణమయిన తరువారనే 
యివి నెళకొల్పబడీయు౦డుటను సూచించుచున్నది, 


ఇప్పుడు ఇది తిరుమల తిరుపతి దేవస్థానములలో నున్న పెద్ద 
ఆలయములలో నొకటీగాను౦డి, తిరుపతిలోని వారికి యాత్రికులకు 
ముఖ్యముగా శై వమతానుయాయులకు వారి యభీప్పీతములను నెర 
వేర్చుచున్నదనుటలో సందేహము లేదు, 





భ్రీ కలేళ్యగస్వామి వారి సన్నిధి 
క్ర0దనున్నది సంధ్యావందన మంటపం 


లిరుపతి చరితము 


ఆలయములు *" ఆగమములు 





్రీభూసహిత గ్రీ మన్నారాయణుడు 


18 వ అధ్యాయము 


ఆలయములు * ఆగమములు 


విష్ణ్వాలయములలోని వివిధమూర్తులను భక్తుల ఇచ్చానుసారము 
ఆగమళాస్త్ర్రములలోని విధులనను సరించి (ప్రతిష్టనుచేయుట, ప్రతిష్టానం 
తరమా యాయాగమశాస్త్రము లాధారముగనే పూజాది నిత్యనెమి త్రిక 
విధులను నిర్వర్నించుట, ఏ తక్కారణముగ నా వ్మిగహదాతకు, ఆల 
యాది నిర్మాణప్రదాతకు ఐహికాముష్మిక ఫలములు లభించునని 
స్మృశేతిహోసములు. వలుకుచున్నవి. దాతకు (శ్రీవారి మూర్తల 
యందేమూర్తియందమితమగు మక్కువయున్నదో, ఆ మూర్తినే 
'ప్రతిష్టించును. ఎ యే రూపమున తన్ను భజించునో ఆ యా రూపము 
ఇలో నా భక్తుని యన్యుగహించుటయే గీతాచార్యుని శపథము, ఈ 
ఆగమసంహితలనంతములు. _ వైభానససాగమమందు భృగుమహర్ణి 
“వైకానసం పాంచర్యాతం తథా భాగవతాభిధం” - వైష్టవాగమము 
లను వైథానసము, పొంచర్శాతము, భాగవతము అని మూడు 
విధముల సపేర్కొనిరి. ఈ అంశమే భాగవతమున ఏకాదశస్కంధ 
మున ఇట్లున్నది. “వైదిక స్తాంశికో మిశ ఇతి మే తివిధోమఖః." 
పై జెన్చబిడిన వై థానస పాంచరాత్ర భాగవక (పకారములు మూడును 
వైదిక తాంత్రిక మ్మిశవ్యవహారము కలిగినివిగా సలుకబడినది. 
వైఖానస పొంచర్యాతములను భగవచ్చాస్త్రమని కూడ పిలుతురు, 
వైథానస పాంచర్యాతాగమములు భారత దేశమంతట 'పాజ్యప్రచారము 
కలిగియన్నవి భాగవతము మాతము మధ్యభారతమందు ఉత్తర 
భారతమందు మ్యాతమే (సిద్ధమై యున్నది కాని, వాని పకృతిచే 
ఛ్రీవై భానస పాంచరాశ్రములని స్థూలముగా రెండువిభాగములు జేయ 
నగును, 


40 తిరుపతి చరిత్రము 


ఆన్ని సంహిశలును (ధువమూర్తి, పరివారమూర్తులను 

చేతనే నిర్మాణ్మప్మకియ నిర్వహించుటను గూర్చి పలికినవి. ఈశిల్పులు 
మయశిల్పము మొదలుగా గలిగిన శిల్చశాస్త్రములందు అనూచాన 
సాంప్రదాయ విద్యారహస్యముల నెటింగి, వానియందు ప్రవీణులై, ఆ 
విగ్రహస్వరూపములను మొదటగా నంతర్గతమున నుపాసనాళ క్రి చే భావన 
చేసి వాసిని మఅతురు, ఇట్టి ఈ విగ్రహములను, నిరంతర దై వారాధనా 
లబ్ధి మహామహిమాన్వితమగు శక్తిచే, అనవరత ఆగమళశాస్త్రాధ్యయనా 
ధ్యాపనాదుఅచే బండినవారు, యమనియ మా ద్యష్టాంగశీలురు, తపోజ్జాన 
శీలురునగు ఆగమళాస్త్రార్చక పండితులు ప్రతిష్టావిధి నెరవేర్తురు. ఏ 
యాగమముచే పతిస్టావిధి నిర్వర్హింపబడినదో ఆ యాగమళాస్త్రాను 
సారమే అర్చనాదుఠఅను నిర్వహింప నర్చకస్వాములు నెలకొందురు. 


పైన చెప్పిన విధానము మనకు సమీచీనముగా సన్నిహితముగా 
నెజుంగదగనది. కాని కొన్ని ఆలయములలోని విగహములు స్వయం 
వ్యక్తములు, కొన్ని మహర్ష్యాదులచే సాపితములు. కొన్ని దేవతాదు 

అతి తె ఇ 

లచే ప్రతిష్టితములు. మరికొన్ని మానుషకార్యములు. వీనిని గురించి 
వై భానసాగమశాస్త్ర (ప్రవక్త భగవాన్‌ శ్రీ విఖనోముసీం దులయంతే 
వాసి మరీచిమవర్షులవారు తమ విమానార్చృన కల్పములో నిట్లు 
చెప్పియున్నారు. 


08వ అధ్యాయములో 

“ అధాత। స్ధల పంచకమ్‌ వక్ష్యే" 2 అనంతరము ఇప్పుడు స్ట 
పంచకము వివరించబడుచున్నది. న్‌ 

“స్వ్యయంవ్యక్తం దివ్య మార్షం పొరాణం మానుషమితి పంచ 
స్థానాని భగవతః కృషయానుగృహీతాని”, 


వగవత్హరుణాకటాకముచే న్వయంవ్య క్రము, దివ్యము, అర్షము 
పౌరాణికము, మానుషము లను న్వైదు స్థానము లను[గహింపబడినవి. 


12=ఎవ అధ్యాయము రికీ] 


స్వయంవ్యక్రమనగా : 

“యత్ర వా స్థానే భక్తానుకంపయా స్వయమేవాఒవిర్భవేత్‌ 
తత్స్వయంవ్య క్తం. బహ్మరుద 'ప్రముఖై: (పతిష్టితం దివ్యం. 
బుషిఖిః పతిష్టతమార్షం, పువాణసిద్ధం పొరాణం, మనుష్యైః ప్రతిష్టి 
తం సలం మానుష మితివద ని", 

థి వాటి 
భకృవాత్సల్య [పపూర్ణతచే ఏస్టానమునందు భగవాను( డాతన్నికై 
యాతండే స్వయముగా నావిర్భ్శవించునో ఆ స్థలము స్వయంవ్య క్రము. 
థు న 
బహ్మరుదాది దేవతా (ప్రముఖులచే (పతిష్టితమయినది దెవతము 
లేక దివ్యము. బుషులచే నెలకొల్పబడినచో నయ్యది యార్షము. 
పురాణ ప్రసిద్ధమైనది పొరాణము, మనుష్యులచే (పతిష్టాపింపంబిడినది 
మానుషస్థలమనియు - నీ మైదు స్థలముల విశేషమిందు తెలుపబడినది. 
ప్‌ఫై మహచ్చ క్పులనుగూర్చి మరీచి : 
న. 


' ప్వయంవ్యక్తం సర్వలోక సమృద్దిదం, దైవికం శతయోజన 
పుజ్యదం, ఆర్ష౦ంపంచయోజన ఫలప్రదమ్‌, పౌరాణం యోజన్నతయ 
పుణ్యదం, మానుషంయోజనాదర్వాక్‌ స్థిత జనానా మేవ పుణ్యదం.” 


“స్వయం వ్యక్రమగుస్వామి సర్వలోక సమృద్ధిని, దైవికము 
శతయోజన పర్యంతమును, ఆర్షము పంచయోజన పర్యంతము. పొరా 
ణము మూడు ఆమడల దూరమువరకు, మానుషమొక యామడ 
దూరమువరకుగల జనులకు సర్వసమృద్దిని కలుగజేయునని చెప్పిరి ” 


"సర్వత్ర ఏతేషు వైఖానస శాస్తో౦ క్రమాగ్గేణ నిత్యమర్చయ న్తః 
పునరావృ త్రి రహితం పరమం పదమాసప్ప్నవ స్త్రీకి (బహ్మవాదినో 
వదన్సి* ఈ అన్నిసలములందునుగల మూర్తులకు వె థానస శాస్త్ర 

అని థి ఆలి ర 
విధానముచే నిశ్యమర్చనాదులను నెజపినచో పునరావృ త్రిరహిత మైన 
' ఫరమపదముగా( జెప్పబడిన శ్రీమహావిష్తులోకమును చేరెదరని (బహ్మ 
విదులు చెప్పుచున్నారు. 


842 తిరుపతి చరిత్రము 
వెఖానస పాొంచరాత్రాగమములు 
షు 


(ప్రధానముగా విష్ణుపూజాఏధిని శాస్త్రవిానమున, వేద (ప్రమాణ 
మును బేర్కొని చెప్పినవిరెండు ఆగవములే. అవి వైఖానసము 
పాంచరాత్రము. అందు వైఖానస మనేక పమాణములచే నతిప్రాచీనము. 
వీని ప్రాచీనతను గుజించి మనప (ప్రస్తుతము విచార్యము కాకున్నను 
నీ రెండు విధానములను శ్రీమన్నారాయణుడే అంగీక దించినట్టుగా 
భారతములో శ్రీకృష్ణుడే చెప్పినయుదంళమున్నది. 


ఈ ఆగమములు (ప్రధానముగా దేవాలయ సంబంధమగు ననేక 
విషయములను చర్చించినవి. కొన్ని వీనిలో పత్యేకముగా( జర్చించి 
నవియుగలవు. కొన్ని సంహితలు శిల్పమునే (పధానముగా( బేర్జాన్నవి. 
కొన్ని ఆలయభేదములను, ఆలయ వర్లీకరణమును విగ్చాష్టపజచినపి. 
ఏ యే యాలయమునకే విగ్రహముంచదగునో దానిని విపుల పఅచినవి. 
కొన్ని ఉత్సవాదులను, పళిష్టాదులను చెచ్వగా, కొన్ని ప్రాయళ్ళిత్త 
కాండనుగూర్చి పేర్కొన్నవి. కొన్ని తత్త్వశాస్త్రమును. జీవునిపరమా 
వధియగు మోకము, ఆ మోక్షమార్గము నకు సులభోపాయ మర్చా 
విధానమనుచు సోపప త్తికముగా నిరూపించిన ఇది మనభారతీయ 
తత్త్వశాస్త్రమునకు మూలభూతము. ఆలయమందు వ్మిగహారాధనయే 
మోకోపాయ భూతిమని తెల్పిదానిని సమర్థించిన (గ్రంథములు, మహర్షులు 
చెప్పినవి ఆగమళాస్త్రరూపమున (పభవించినవి. 


భగవదర్చనా [పధానతత్వము 


బ్రహ్మ తత్త్వమును [గహించుట క నేకోపాయములున్నవి. అవి 
యన్నియు సులభసాధ్యములుగావు. కొన్ని బహుశ్తేశానంతర ఫలోదయ 
ములు. విఘ్నసంబంధములు. ఇట్టివానిని కలియుగమునందు యాతా 
యాత్రేశావ శిష్ణుండగు మానవుండు యత్నించి ఫలోన్యుఖుంశగుట 
యనునది యనూహ్యవిషయము. కలియుగములో నాతిక్లేళము, నాతి 


12వ అధ్యాయము 848 


దు స్తరము, సులభగమ్యము నగునది పూజావిధియే. భగవదారాధ 
నయే ముక్త్యుపాయమని మహర్షులు చెప్పియున్నారు. 

“విష్ణో రర్చా సర్వ దేవార్చనా ఫలం లభతి'" 
శ్రీ మహావిష్ణువు నొక్కనియర్చించుటచే సర్వదేవతల నర్చించిన ఫల 


మును గలుగునని (శ్రీమద్విఖనసాచార్యులువారు నుడివిరి. ఇంకను 
వారే తాము (పపందంచిన కల్పసూత్రములో 


'తస్మాద్స హే దేవాయతనే వా భక్త్యా భగవంతం 
నారాయణ మర్చయేత్‌ తద్విష్టోః పరమం పదం గచ్చతీతి విజాయళత :" 


యజ్ఞ లోపములను విష్ణువు నర్చించుటచే తొలగింపవచ్చును. 
గృహమునందుగాని ఆలయమందుగాని భక్తితో భగవంతుండగు నారా 
యణుని యర్చించినంతమా్శాతమున మానవుడు విమ్ణువుయొక్క_ పరమ 
ధామమును చేరుచున్నాండు, అని (శ్రీమదై్వైఖానసమహర్షులు. నెల 
విచ్చిరి. 


ఇప్పుడాయా యుపాసనా భేదములను [గహింతము. 


1. నిష్కలోపాననము 


భగవ త్తత్వజ్ఞాన యోగమునుగూర్చి మునులు మరీచి మహర్షుల 
వారి నడిగిరి. ఆయన సంతుష్టుండై ఈ విధముగాజెప్పెను. "జ్ఞాన, 
శక్తి బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సు అనెడు ఆరుగుణములు భగ 
అలాటి. 
వంతుని 'దెల్పును. తత్త్వమనగా “తస్యభావ స్త్వం” అని 
చెప్పుదురు. “తస్య ' అనగా పరమాత్మ యని. పరంబహ్మ యగు 
నారాయణమూర్తి భావమే తత్త్వ్వళబ్షార్లము. ' నారాయణ పళం (బ్రహ్మ 
నం ఆవల ద్రైథి స్‌ 
తత్త్వం నారాయణః పరః” అని శుతియు చెప్పుచున్నది. 


దీనిని, అనగా పరంబ్రహ్మ తత్వమును తెలియుటయే జ్ఞానము. 
తెలియబడువాడు పరమాత్మ, ఆయనజ్ఞేయము, తెలిసికొన నిచ్చగల 


శ్రి! తిరుపతి చరిత్రము 


వాండు జీవుడు జ్ఞాతయగుచున్నాడు. శ్రుతియేజ్ఞానము. అని యీ 
విధముగా (బహ్మ వేత్తలు వలుకుదురు. నారాయణతత్త్యము సకల 
నిష్కలములని రెండు విధములు. నిష్కలస్వభావమును ముందుగా 
తెలిసికొనవలసియున్నది. 

నిష్కల స్వరూసము. భగవంతుని కంట నన్యమయినదేమియ 
జగత్తునందులేదు. ఆతడు ఆకాళ శరీరుండు. లోపల, వెలుపల ఆ 
తత్త్వమే ప్రకాశించును. ' అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారా 
యణః స్థితః " దీనికి ప్రమాణముగా మరీచి మహర్షులవారు 

కీరేసర్పి ప్తిలే శ్రైలం, పుప్పేగంధః, ఫలేరసః, కాష్టేఒగ్ని 
రివాఒన్త రృహిళ్ళ తత్సర్వ వ్యాప్యాఒకొాశోపమః. 
కీరమందు వెన్నవలెన., తిలలందు తై లమువలెను, పుష్పమందు వాసన 
వలెను, ఫలమందురసమువలెను, కైయందు విష్పువలెను సర్వత్ర భగ 


వంతుడు వ్యాపించియున్నాడు. ఆకాశము లేనిచో కెట్లులేదో అ్లే 
తత్త్వళబ్ద వాచ్యుండగు భగవానుడుండనిచోటులేదు. 


విశ్వవ్యాపన శీలక్వముచేత నీయన యేవిష్తువని జేర్కొన 

ణ 
దిడుచున్నా(ండు,. ఈయన దృళ్యుండు, అదృశ్యుండుకూడను. తమలు6డు, 
నిత్యుడు, అచిన్తుడు, అృవమేయుడు నిర్గుణుడు, నిళ్చలుడు, "నిరవ 
యుడు. నిరాద్యన్సుడు, నిర్వికల్పుడు, నిర్వ్వంద్వుడు నిర్వచనుడు, అతీస్టి 
యుడు, సుసూక్ముడు, అనిర్రేళ్యుండు, అసత్తు, నత్తు-యిట్లి స్వరూప 
ది జాన్‌ ఆతి ట్‌ 
రాహిత్యమైన నిష్కల స్వరూపుడు (శ్రీమన్నారాయణుడని [బహ్మ 
వాదులు పలుకుచున్నారు. 


“ అజోరణీయాన్‌ మహితో మహీయాన్‌” శతి, మహత్తులలో 
మహచ్చబ్దవోచ్యుండు' అణుళబ్దవాచ్యుడుకూడను. ' ఆ కారణముననే 


12=*వ అధ్యాయము శీశీర్‌ 


ఈయన యునికినిగూర్చి 
“ తస్మాద్ధ్భదయ కమలా రాకాళోపలబ్ద వె శ్వానరశిఖాయాం 
త్రిగుణాత్మకో విష్ణుః పరమాత్మా తిష్టతి” అనిరి. అనగా 
ఆకారణముచేతనే హృదయ కమలాంతరమున, నాకాళోపలబ్బమగు, 
వె శ్వానర శిథాతతమగు యీస_త్ర్వరజ స్తమో గుణాత్మ కమగు [శీమహా 
వ! వ. ఆవి 
విష్ణువు నెలకొని యున్నాండు. 
'అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః" అని 
గీతాచార్యుని నిర్వచనము. 
“తస్యాళ్ళిఖాయా _మధ్యేపరమాత్మా వ్యవస్థితెః సబహ్మన్సృళ్ళివః సో 
క్షరః * ఇది [కుతివాక్యము. దీనిని నిష్కల స్వరూపమందురు. ఈ 
రూపమును ధ్యానము చేయుటయే నిష్కలో పాసనము. 


2. పరమాత్మయొక్క_ సకలస్వరూపము 

పరమాత్మ నిర్ణణుందేగాక సగుణుండుకూడ నని యీ సకల 
స్వభావము చెప్పుచున్నది. 1పథమస్థితి యనంళరమిది కొంత [క్రిందకు 
దిగివచ్చినట్టిది. గుణములులేని వానికి గుణముల నారోపించుట యీ 
సకల స్వరూపముయొక్క_ లక్ష్యము. దీనిని గుజించి మరీచి మహర్షి 
యిటు చెప్పెను: 

వ్ర 

' కాషేఒగ్నిర్మంథనాదుజ్జ్వలన్నివ నిష్కలాఒత్మకో విష్ణుర్యాన 
మథనేన భక్త్యా సంకల్పనాత్‌ సకలో భవతి” 

కౌష్టమును మంథనము చేయుటచే అగ్ని స్వరూపముకానవచ్చు 
నట్లుగనే భక్తుల నిరంతరధ్యాన మథనముచే, సంకల్పమా[తముననే 
(శ్రీమహావిష్ణువు సకల స్వభావుడగుచున్నాండు. 

“తస్మా దగ్నేర్విస్సులింగా ఇవ బ్రహ్మేశానావె దేవతారూపైర్భి 
న్నత్వాత్కులాల చ(కస్థమృదో ఘట శరావాది భేవా ఇవ యదూవః 
మనసా భావితం తత్త (దూపో భూత్వా విష్ణుః (పకాళతే క్‌ 


346 తిరుపతి చరిత్రము 


అగ్నినుండి వెడలిన విస్ఫులిగకణములవలె బ హ్మేశానాదులు 
వివిధరూపములతో విలసిల్లుదురు. కుమ్మరి చృకముచే మట్టి వివిధ 
ప్యాతల స్వరూపమును పొందియు ' కృుత్తుక ' యనెడి మూలపదార్థమే 
యంతట యెటు ఆవరించెనో అస్లే ఈ వివిధ స్వరూపములయ్యును 
విష్ణువే అంతట (దికొశించును. 

ఈ సకల (బ్రహ్మమే సగుణ బహ్మము. ఈ బ్రహ్మము శరీర 
భూతుండగుటయేగాక అనంత కల్యాణగుణాకరుండు, అవాప్పృసమస్త 
కాముడు. మూలప్రకృతిరూపమగు శక్తియే యీయన శరీరము. ఈ 
(ప్రకృతి యాయననుండి వేలుపజచరానిది. దీనికి స్వతంత్రమగుస్థితిలేదు 
ఈబ్రహృముతో, ఈ బహ్మముకొఅికే దీని స్థితి. ఇది ఉత్తమాధమము 
లుగా రెండ్రై నది. అధమ (అచేతన) పకృతి పంచభూతములు, మనో 
బుద్ధ్యహంకారములచే నష్ట విధములు. ఈ అచేతనపకృతి ఉత్తమ లేక 
చేశన (పకృతితోకలియగా నేర్పడునదే జీవాత్మ. ఇట్టి బహుజీవాత్మలతో 
నిండినదే యీ యాశ్చర్యకరమగు బ్రహ్మాండము. సగుణ ఐబహ్మాశరీర 
మున నీ మూలప్రకృతి నల్లని మచ్చరూపమువ వక్షమున నెలకొనును. 
అదియే (శ్రీవత్సము. ఈ ్రీవత్సము పై నెలకొనిన పద్మముష్టైననే 
లక్ష్మీనివాసము. మూల,పకృతి కభిమానదేవత శ్రీదేవి. ఈ శ్రీదేవి 
విష్ణువు, విభూతి. ఈమె అనపాయిని, అనగా విష్ణువు నెడబాయ 
కుండునది. ఆమెలేనిది ఆయనలేడు. కనుకనే 

“ లక్మ్యాసహ హృషీశేశో దేవ్యా కారుణ్యరూపయా 
రక్షకస్సర్వ సిద్ధాన్తే వేదాన్తేషు చ గీయతే ” 

లక్ష్మీయుక్తుడై న హృష్షీకేశుడే రక్షకుడని సర్వసిద్ధాంతములు, 
వేదాన్తములు ఘోషించుచున్నవి. ఇది సగుణబహ్మ స్వరూపము. 


సృష్టి సితి సంహారములు : 


“సోఒకామయక బహుళ్యాం (పజాయేయేతి, సతపోకా తప్యత 
సశపస్త్రప్వా, తదేవాను (పావిళత్‌ " 


క్‌ 


12వ అ? న్ట్‌యము 47 


“శుదా యదా [ప్రజా గృజే యేతి సోఒకామయత, తదా తదా 


స్వాభిమతానురూపగుణ స్వళర్త్మా స్వలిల యేముం (పపంచం కార్య 
కారణభా వేన యథా పూర్వం స సర్దేరి" 


సర్వళ క్రి నమన్వితుండగు నా పరలబహ్మాము తానే 'పెక్కయ్య 
దను గాక! యని యూహించి ఆ జీవులుదు తానే (పవేశింగిన వాండ 
య్యెను. 


ఎప్పుడెప్పుడు జీవులకు కరచరణాద్యవయవములనిచ్చి నాటక 
రంగమగు లోకముననుంచ నిచ్చగించునో అప్పుడు తన కభిమలతమగు 
రూసమున, గుణమున, స్వళశక్షిచేం దన నీలావిభూతియగు నీ (పపంచ 
మును యథాపూర్వముగా కార్యకారణభావముతో నెలకొల్చుచున్నాడు 


జీవసృష్టిని గూర్చి 'బహ్మణా న్వేచ్చ మూ భూతా న్యసృజ్యన్న” 
ఆ పరంబహ్మము సర్వజీవులను సంకల్పమా[త్రమున స్వేచ్చగా, నవ 
లీలగా సృజించెను ఇంకను దీని [కమమును చెప్పుచు అచేతన్నపకృతిలో 
భాగమగు “ఆత్మన ఆకాళః సృమ్యూతః ఆకాశాద్వాయుః, వాయో 
రగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యాఓషధయః, ఓషధీభ్యో 
అన్నమ్‌, అన్నాద్భూశానీ జాయన్న *. పరంబవ్మానుండి ఆకాళము, 
దానీనుండి వాయువు, దానినుండి అగ్ని, అగ్నినుండి నీరు, నీటినుండి 
పృథివి, పృథివి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నము అన్నము 
నుండి జీవుఎ కలుగుచున్నవి యమ కమానుసావముగా నయిన జీవ 
నృష్టి పేర్కొనబడినది. 


ఈ జీవులు గర్భక్లేశాదులను పొందుచు జనన మరణాదులతో 
నున్న జీవితవిషవలయమునందు దగుల్టాని సంసారబద్ధులె అన్ముపళయ 
మహాప్రళయాదులందు కొంత విశ్రాంతిబొందుచు మరల నిట్టి యవస్థనే 
పొందుచున్నారు. మహ్మాపళయమందు ఈ జీవులన్నియు మూల 
ప్రకృశిలో నంతర్తీనమగును. ఈ జీవులు చేసిన పుఖ్యపాపములన్నియు 


848 తిరుపతి చరిత్రము 


గాపితో చేంపోవును. ఆ మూల పకృతితో గూడి యీ సర్వజీవసంప త్తి 
ఆ పర్మబహృగర్భమందు నిక్షిప్తముగా నుండి రక్షింపబడును ఆయనయే 
నొారాయణుండు. వీరి స్టితియందు మార్చులేక పునః (శ్రీమన్నారాయణుని 
౧ుచ్చ్భామాట్రసంకల్పసృష్టి జరుగునంత వరకు నుందురు. పునఃసృష్టిలో 
ని జీవులు తాము చేసిన కర్మాన గుణముగా మరల లోకములో నాటక 
రంగమున ఆయా ప్యాతధారులుగ నుందురు. విష్ణువు స్థితిపరుండు. 
అనగా రక్షించువాడు. భదతగలుగజేయువాడు. ఈ పనిలో నాయనకు 
క్షణము తీరికయుండదు. సృష్టి, స్థితి సంహారము, పునఃసృష్టి-యిది 
అంఠములేని నలయము. _ (శ్రీమన్నారాయణుని స్వరూపమగు విష్ణువు 
స్ధితి కారకుడు కాగా నాయన నాభికమలమునుండి జనించి _బహ్మ 
సృష్టి కారకుడయ్యెను. ఈయన మొదటగా రుద్రాదులను సృజించెను. 
ఇది మొదటి సృష్టి. ఇంధదాద్యష్ట దిక్పాలకులు, నక్షత్రములు, [గహ 
ములు, వీనీని తరువాత సృజించెను ఇది రెండవసృష్టి. మిగిలిన సకల 
జీవులను మూడవసృష్టిలో జనింపజేనెను. ఇది (బహ్మసృష్టి,కమము. 
అన్నుపళయములందు నాశమయిన సృష్టిని యీయనయే పునరుజ్జీవింప 
జేయును. మహాపళయానంతరము మాతమే మరల (ప్రాథమికసృష్టి 
జరుగుట యనునది భారతీయ సిద్ధాంతము. పాళ్చాత్యు లీ సిద్ధాంతమును 
నమ్మరు. మనకు పురాణములున్నవి, (పసంగవశమున నీ విషయ 
మిట వివరింపవలసియున్నది. అవి పంచలక్షణసమన్వితములు, సృష్టి, 
(పతిసృష్టి, మనువు, మన్వంతరము, వంశానుచరితము అని ఐదు లక్షణ 
ములు. మొదటగా చెప్పబడినదియే ప్రథమసృష్టి. శ్రీమన్నారాయణుడు, 
పరంబహ్మ స్వరూపము తన ఇచ్చామా[తముగా చేయునట్టి సృష్టి. 
మనువుకాలమునకును మరియొక మనువుకాలమునకును మధ్యనున్నది 
అనుపశయము. ఈ [పపళయమునందు గలిగెడి నష్టమును మరల పున 
రుజ్జీవింపచేయునది (బహ్మయే. నారాయణాంళతో నాయన నాభీకమలము 
నుండి యుదృవించినవాండే యీ (బ్రహ్మ. మనువుచర్శిత మే మనువును 
గుజించి చెప్పునది. మనువునకు మనువునకుగల కాలము మన్వంతర 


2న అధ్యాయము 8489 


మనబడును. పూర్వరాజులగు సూర్యచంద్రవంశ సముద్భవులగు రాజ 
చర్మిత వంశానుచరితము. 


ఇదియే అనంతకాలఎ్యరూపుడు తానెమ్రై. విలసిల్లువాండు శ్రీ 
మన్నారాయణుడు కాలస్వరూపమును బేర్కొనునపు డాదినుండి వివ 
రింపవలసియున్నది ఒక్కొాక్కకల్పమందొక్కొాక్క (బహ్మ సృజింప 
బడునని అఆ బహ్మాలేడుగురని, కల్పములేడని హయశిరోపాఖ్యాన 
ములో చెప్పబడినది. అవి మానస, చాత్తుష, వాచిక, (శౌవణ, నాసిక, 
అండజ, పద్మజ మనెడి ఏడుజన్మలు. అ'్రే కల్చములును పార్టివ, 
కూర్మ, పళయ, అనంత, శ్వేతవరాహ, (బ్రహ్మ. సావిత్రి అను నేడు 
నున్నవి. ఇపుడు మనకు (శ్రీమన్నారాయణుని నాఖికమలమున జన్మిం 
చిన పద్మజుండు చతుర్ముఖస్వరూపముతో సృష్టికర్శృత్వమును స్వీక 
రించియున్నాడు. ఈ విషయము మహాభారతములోని శాంతిపర్వములో 
వేదవ్యాసులవారు తెలిపియుందిరి. 


ఈ బ్రహ్మకుగల కాలపరిగణనమును కాలవేత్తలిట్లు నిర్ణయిం 
చిరి ఈ [బహ్మకు పూర్వపరార్థము గడచినది. అనగా నాయవకుగం 
నూజుసంవత్సరముల ఆయుర్దాయములో సగము గడచినది. ద్వితీయ 
పరార్థములో ప్రవేశించిరి. నేబదియొకటవసంవత్సరము నడచుచున్నది. 
ఇందు [పప్రథభమమాసము, [పథమపక్షము, [పథమదినము నడచుచున్నది. 
ఆ-మొదటిరోజులో 18ఘడీయల 42 విఘడియల కాలవబగడచి ద్వితీయ 
యావమములో [పథమ(ప్రాణాయామ కాలములో ప్రవేశించినారు. ఈ 
సమయమున నింద్రుని నామధేయము పురుహూతుండు.. పదునలుగురు 
మనువులలో నార్గురుమనువుల కాలము గడచినది. వారు స్వాయంభువ, 
స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాతుష మనువులనువారు 
ఇప్పుడు ఏడవమనునగు వై వస్వతమనువు జగత్తును పాలించుచున్నాడు. 
ఈయన కాలములో అనగా వీరి ఆయు;కాలము ?! మహాయుగములు 
మహాయుగమనగా _ చతుర్యుగ కాలపరిమితి యొక్క మహాయుగము. 


85కి తిరుపతి చరిత్రము 


ఇది మానుషసంవత్సరములలో 49,20,000 సంవత్సరములు ఇట్టిపి 
₹|గడచిననే నా మనువుకాలము తీరును. ఈయన కాలములో 17మహుః 
యుగములు గడచినవి. 28వ మహాయుగములో కృత, క్రేత, ద్వాపర 
యుగములు గడచినవి. పంచాంగకర్తలు దానిని (పతిసంవర్సరము 
స్పృృశించుచునేయున్నారు. ఈ లెక్కపకారము మానవసృష్టి జరిగి 
18 కోట్ల సంవల్సరము లయినది పాశ్చాత్యులు తమ సాంకేతిక 
పరిశోధనాద్వారమున దినిని బుజువువఅచుకొన్నారు. కౌని వారి మత 
(గ్రంథమాధారముగా సృష్టి జరిగి 5000 సంవత్సరములే. అనంతకాల 
గణనమునుచేసిన భారతీయపురాణ ధర్మమెక్కడ ఈ కాలపరిమితి 
ఎక్కడ: వారి కాలగణన 'మెక్కడ 1. 


ఇంకను చూడుండు. బహ నారాయణునిచే సృజింపబడినవాండు. 
ఆయనయు కాలమునకు లోబడువాండే (శ్రీకృష్ణభగవానుండు గితలో 


“ఆ [బహ్మ భువనాల్లోకాః 
పునరావ _ర్రీనో ఒర్జున * 


బ్రహ్మలోకముతో సహితముగా నన్నిలోకములు కాలపరిగణ 
నమునకు లోబడి ఉత్ప త్రివినాళములకు లోనగుననియే చెప్పి, 


“నత సూర్యోభాతి న చంద్రతారకం 
కే మాని విద్యుతోభాన్ని కుతోయమగ్నిః 
ఎం224 ,తద్దామ పరమం మమ” 


ఎక్కడ సూర్యచం్మదుల గమనములేదో, విద్యుత్తులేదో, అగ్ని అసలే 
యుండదో నట కాలమేలేదు. ఆ దేశమే నాది అని వై కుంఠధామ 
మునుగూర్చి (శ్రీకృష్ణుండే చెప్పియున్నాడు. 


ఇట్టి దానిని చేరుకొనుటయే [పకృత్యంశమున జనించిన జీవుని 
కర్ణ వ్యము, అక్ష్యముగూడ. అచేతన్నపకృతి సంభవమగు సత్త్వరజస్త 


18వ అధ్యాయము తర్‌! 


మోగుణ సంబంధమును వీడి చేతనప్రకృతియగు (శ్రీమన్నారాయణుని 
శరీరసంబంధమును గల్షించుకొనుటయే జీవుల లక్ష్యము గావలెను. పర 
మాత్మసంసర్గము జీవాత్మపొందుటకు గల మార్గములను గుజించి 
యోచింతము. 


ఈ విషయమును మరీచిమహర్షి తం విమానార్చన కల్పములో 
నెట్లు చెప్పియున్నాడో చూతము. 
స! 


“ అథ భగవత్సృమారాధనం చతుర్విధం భవతి. జసహుతార్చన 
ధ్యానానీతి. న్‌ 


శ్రీ మన్నారాయణుని యారాధనము. నాలుగు విధములు. 
జపము, హోమము, అర్బనము, ధ్యానము, 


జపమనగా సావిత్రీపూర్వకముగా అష్టాకర, ద్వాదళాక్షర 
మన్తమును విధివిధానముగా నాచార్యవర్యునిచే నుపదేశింపబడి (శ్రీమన్నా 
రాయణురి ధ్యానించి జపించుట యగును. 


త త్తన్మంతములచే నగ్నియందు హవ్యముతో హంత మొనరిందు 
టయే హోమమగును. 


“గృహే దేవాయకనే వా వైదికేన మార్గేణ (ప్రతిమాదిషు పూజ 
యేఉత్త దర్చనం. " 

గృహమందుగాని, దేవాలయమంనగాని ఆగమశాస్త్రవిధి విధా 
నముచే( 'పతిష్టింపబడిన వ్యిగహాదుల నర్చించుటయే అర్బనము. 


నిష్కల సకలస్వభావ స్వరూపభేదమునెజింగి అష్టాంగయోగ 
మార్గమున జీవాత్మాసమాయుక్తుడుగానున్న పరమాత్ముని ధ్యానించుటయే 
ధ్యానము. దీనియన్నింటిలో అందణు మహర్షులు అంగీకరించి నిర్దా 
రించినట్లుగా అర్బనము సర్వ్మశేయము. అందువలననే ' తేప్వర్చనం 
సర్వార్ససాధనం స్యాత్‌ ' _ వీనిలో నర్చృనమే ర్యసమర్లము, సరా-ర 
ఇ శ బి వ్వ్‌ ఆట 


శి52 తిరుపతి చరిత్రము ' 


సాధనముకూడ నయినది. “అర్బ్భయన్ను భయస్సిద్ధిం మతో విందత్యభీ 
ప్సితం". అర్చనం సర్వార్థసాధనమ్లను వై ఖాననమహర్షి మరీచి వాక్య 
మున కుపపత్సిగా భాగవతమున భగవానుడు * నన్నారాధించినవాడు 
ఐహికాముష్మికఫలముల రెంటిని పొందగల * డని బలపరచటమెనది. 
మిగిలిన మూడింటియందున్న శ్లేళశము, దీవియందున్న సౌలభ్యము గమ 
నింపవచ్చును. పై మూటిలోనే విఘ్నము కలిగినను మరల యత్నము 
'ప్రాథమికదళ చేరును. కాని అర్భనమందు ఏదైనా ఆటంకముకల్లినచో 
తద్దళనుండి పునః[ప్రారంభమగును. 


కనుక అర్బామార్ల మే కలియుగములో మనకందణకు సర్వ,శేష్ట 
మైన, సుగమమైన మార్గముగా విశ్వసింపవచ్చును. 


వ్యూహావతారములు _- వ్యూహలోకములు 


వేదాంళపరముగా జీవాత్మలక్ష్యముగా( బేర్జానబడిన (ప్రదేశము, 
పరమాత్మతోడియుండెడి సంసర్గము, పరమాత్మ జీవుని యనుగహించు 
పద్ధకి యివియన్నియు నాగమశాస్త్రములో సయితము. నిక్షిప్తపజుప 
బడినవని యింతకుముందే తెలుపబడినవి అందటీ*+ంయెను ఈ విషయ 
ములో నెక్కువగా మరీచిమహర్షి తన “ విమానార్చన కల్పము” లో 
వివరించియున్నాడు. 


ఆనేకకోటి [బహ్యాండముల నేకతముగావించుకొని హిరణ్యాండ 
మావరించియుండును. అట్టి బహ్మాండములలో మనదియొకటి. వీని 
యన్నింటికి నూర్హ్వ్యమున నుండునది వై ప్టవాండము.  దీనియందే 
పరమాత్మతోనుండుము క్ర, సిద్ధ, నిత్యజీవులుందురు. ఈ వై ష్టవాండము 
నాలుగుగా విభజింపబడియున్నది. వీవి యునికి యొకదానికొకటి 
(కమోన్నతము. అవి ఆమోద, ప్రమోద, సమ్మోద, వై కంఠలోక 
ములు. వీనినిగుజీంచి వై కుంఠస్వరూప వర్షనములో మరీదిమహ ర్రి 
ణ య్కె 

యిట్లు చెప్పుచున్నాడు. 

ళా 


12=ఎవ అధ్యాయము 858 


'అథాతః పరమాత్మన స్సకా శాద్ధిరణ్య్మయ మండమభవత్‌. 
తదన్తర్భ్బూతానాం సర్వేషామండానా ముపరి సనాతనం నిత్యమచి న్యం, 
దేవైరపి అనభిలక్ష్యం, నిత్య ముక్తశుద్ధస్వభావపురుపష్రైంనుభూయమానం 
వైస్ణవాండం. తత్రవిష్ణులో కాళ్చ్ళత్వారః ఆమోద (ప్రమోద సమ్మోద 
వై కుంరమిత్యేకై క స్యోపరి యథాక్రమేణ భవి” 

అత్యంతోపర్‌స్థితమగు వై కుంఠమందు _ 

"తస్మిన్‌ హేమమయ ప్రాకార చతుర్జ్వార గోప్పర తోరణశతసహ 
నై) కనక కమల కుసుమాదిభి రిస్యలంళృళే బక్బుక ఇలిపూర్రై శత 


సహవనై9ళ్చ సరితాం వభాసమానే దివ్యలోకే సహస్రాదిత్యసంకాశం 
హేమమయం ద్వాదళతల్లైర్యుతం విమానం, నిత్యజ్ఞాన్మకియైశ్వర్య 
(బహ్మాది దేవర్షి భిః ర్షివ్యపరిజ నై ర్యుతం మందిరం!" 


ఈ వైష్ణవ లోకములోనే (శ్రీ మహావిష్ణువు మందిరమున్నది, 
'హేమమయ పాకారములు, చతుర్వ్వారళోభితములై , కనకమయము 
లైన పద్మములచే నలంకృతముగావింప బడియుండును దివ్యలోకము 
వలె నతి పకాళమానమై శతసహసానేక సరసీతటములతో నిండి 
యుండును. వేయి సూర్యులకాంతి [పభవించును. స్వర్థమయ ద్వాదళ 
తల విమానములో బహ్మాది దేవతా పరివేష్టితు(డై, విత్యులగు అనంత 
గరుడ విష్వక్సేనాదులతోను ముక్తులగు నారదాది మునిబృందముతోను 
శుద్దులైన భృగ్వాది మహర్షలతోను (శ్రీ మహావిష్ణుస్వరూపుడగు 
(శ్రీమన్నారాయణుడు నెలకొని యుండును, 


ఈ పరమాత్మయే స్వసంకల్పమాత్రముచేతనే (శ్రీదేవీ భూదేవీ 
పరివృతుడై, దివ్యభూషాంబర దివ్యాయుధములను ధరించి ఆమోద 
లోకమున విష్ణువుగను, ప్రమోఎలోకమున మహావిస్ణువుగను, సమ్మోద 
లోకమున సదావిష్ణువుగను, వైకుంఠమున వ్యాపి నారాయణునిగను 


ఆ యా లోకములందున్న పుణ్యజీవులకు దర్శనానుభవమును గలిగిం 
2 


శక తిరుపతి చరిత్రము 


చును. ఇవియే (శ్రీమన్నారాయణుని వ్యూాహరూపములగు పురుష, 
సత్య, అచ్యుత, అనిరుద్దాది రూపములు, దీనికి ప్రమాణము “విష్ణో 
రంళస్తు పురుషః " అను (శ్రుతివాక్యము. 
మహాభారతములో నీవ్యూహావతారమును గుజించి దైవిక 
మానుష భేదములచే నీ వ్యూాహములు రెండు విధదులని చెప్పుచు 
(శ్రీభగవానుండే 
శ విష్ణుంచ పురుషం సత్య మచ్యుతం చ యుధిష్టిర 
అనిరుద్ధం చ మాం ప్రాహురైైఖానసవిదో జనాః 
అన్యేత్యేవం విజాన న్లి మాం రాజన్‌ పాంచరాత్రికాః 
వాసుదేవం చ రాజేన్ష్ర సంకర్షణ మధా౬పివా 
(ప్రద్యుమ్నం చానిరుద్దంచ చతుర్మూ్తీః ప్రచక్షతే అని 


'పేర్కొనెను. 

ఈ వ్యూహములు దై వికవ్యూహములనియు మానుషవ్యూహము 
లనియు రెండువిధములు.. దైవిక వ్యూహములు విష్ణు, పురుష, సత్య, 
అచ్యుతానిరుద్ధులు. మానుషవ్యూహములు వాసుదేవ, సంకర్షణ (పద్యు 
మ్నానిరుద్ధులు. దై వికసంబంధము వై థానసవిదులకును, మానుష 
సంబంధము పాంచరాత్ర విదులకును నేవ్యమానములు, దీనికి (శుతిలో 
“సవా ఏష పురుషః పంచధా పంచాత్మా.” ఇవి అచేతన [పకృతియొక్త_ పృథి 
వ్యా ప్తేజోవాయురా కాళాదులు. సభ్యాఒహవనీయా ఒన్వాహార్యగార్హ్హ 
పత్యావసక్ర్యాది పంచాగ్ని స్వరూపము. “ పంచధా౬గ్నిన్‌ వ్యకామత్‌ 
విర్శాట్సష్టేతి ' ళతిః. ఇంకను [పాణోఒపానోదాన వ్యానసమానాదులగు 
పంచవాయువుల సమాహారస్వరూపము. వ్యష్టి స్వరూపముగూడను. 
పాఠరమాత్మికోఒపనిషత్తులో _ 'పోపూయమానః పంచభిన్వగుజై :, 
1పసన్వైస్పర్వాని మాన్దారాయిష్యసి"*  అనువాక్యానుసాగము విష్ణు 
ప్పరుష సత్యాఒచ్యుతానిరుద్దులు దై వికవ్యూాహములుగా నిర్ణ యింపబడినవి, 


ఈ పంచమూర్తులలో నాదిమూి విష్ణువు. ఈమూ ర్తి భేదములే 
మిగిలిన నాలుగు మూర్తులు, అవి [కమముగా విష్ణువు, మహావిమ్షువు, 


12వ- అధ్యాయము 8ి5్‌ర్‌ 


సదావిష్ణువు, వ్యాపినారాయజ మూర్తులుగా నుందురు. విష్ణువు అంశమే 
పురుషుడు, మహావిష్ట్వంశమే సత్యస్వరూపుండు. సదా విష్ణ్ట్యంళమే 
అచ్యుతస్వరూపము, _ వ్యాపినారాయణాంళ మే అవిరుద్ధమూరి. వీనికి 
వరుసగా గుణములు ధర్మజ్ఞాన, ఐశ్వర్య వై రాగ్యములు, దీని విష 
యములో మరీచిమహర్షి యిట్లు చెప్పినాడు. ఆ 


“పురుషః పృరుషాత్మకః పరమప్పురుషో ధర్మ మయ ఇతి, 

“ సత్యస్సృత్యాత్మకో జ్ఞానస్సర్వ తేజో మయ ఇతి 

“అచ్యుశోఒ _ పరిమిత్రైశ్వర్య శ్రీపతిరితి 

“ అనిరుద్దో మహా న్వ్వైరాగ్యః సర్వ సంహారక ఇతి” 
విష్ణువుతోగూడిన ఈ యైదుమూర్తులే సంచవ్యూహములు. ఇదియే పర, 
వ్యూవా, విభవ, అన్హర్యామి, అర్బా స్వరూపములు. ఐదును పంచ 


విధ వ్యూహాత్మకమగు శ్రీమన్నారాయణుని స్వరూపమును పతిబించింప( 
జేయును. 


వ్యూహావతారమును గుఖించి పరిశీలించిన యనంతరము, పర, 
విభవ, అంతర్వామి అర్చాన్వరూపములను తెలిసికొన వలసియున్నది. 
పరత్వమనగా 
వైకుంఠేతు పరేలోకే శియాసార్థంజగత్పతిః 
ఆ_స్తేవిష్ణురచి న్య్యాత్మా భక్రైర్భాగవతై స్పహం 
జగత్పతి, పితయగు శ్రీమన్నారాయణుండు వై కుంఠస్తానమున భక్తుల 
భాగవతులగూడి లక్ష్మీని విడువక పరస్వరూపమున విరాజిల్లును, ఆట 


నాహోర్యాతిర్ననథో న భూమిః నాసీత్తమోజ్యోతిః 
న భూత న్నచాన్యత్‌ శోత్రాది బుద్ధ్యానులభ్య మేకం, 
(పాధానికం బహ్మపుమాం స్తదాసీఠ్‌, 


858 తిధపతి చరిత్రము 


రాత్రింబవళ్లలేవు, భూమ్యాకాశములులేవు. చీకటి వెలుగులు 
లేవు పంచభూతాదులసలే లేవు. ఇందియాదులకలభ్యమగు (వధాన 
పురుషు(డొకండుండును. ఇంకను 


“నిత్య్యైవై షాజగన్మాతా విష్ణోః (శ్రీరనపాయినీ ' 
జగన్మాతయగు _ (శ్రీదేవి విష్ణువును అనపాయినిగా నిత్యము 
విడువకయుండును. ఆ పరమందు 


త ద్విమ్షోః సరమంపదగ ౦ సదాపళ్య న్హిసూరయ:ః 


నిత్యసూరులై న యనంత గరుడవిష్వక్సేనాదులు ఎల్ల వేళల 
న. గం 
నా పరమపదనాథుని గాంతురు. 


“ ఏతత్సామగాయన్నా స్తే" [కుతి 

ఎల్లప్పుడు సామగానమే విన(బడును. ఇది భగవద్గీతలోని 
' వేదానాం సామవేదోఒస్మి* యను భగవానుని వాళ్యమున కప 
దిలకము. ఇది (శ్రీమన్నారాయణుని పరావతారవిషయము. 


ఇంక విభవావతారములన్ననో నవి తత్తత్కాలసన్నికృష్టైక 

అవనిలో యు 
లక్ష్యముగా గలిగినవి ఆ యా సమయములలో పరమ (ప్రయోజనకర 
ముగా భాసింపజేసి దుష్టశిక్షణ, శిష్టరక్షణాదులను నెరవేర్చుట వీని 
లక్ష్యము. మానవుడు సాధింప నకక్యమైన సమయములందు భగవానుడు 
తానే శిష్టుల రక్షణార్థము భువిపై నవతరించి త త్తత్సయోజనానుకూల్య 
ముతో వర్తించును. ఈ యవతారముల (ప్రయోజనము రక్షోవధకు 


మాత్రమేగాక మర్హ్యశిక్షణమునకు గూడనని చెప్పుట నిట ప్రస క్రమగు 
చున్నది. 


“ అవతారస్య (ప్రయోజనం రజోవధాయై న కేవలం మర్ష 
శికణం చ” 


19వ అధ్యాయము శ? 


కొన్ని యవతారములు లోకనిర్దుష్టమొనర్చుబయే [పయోజన 
ముగా గలిగినవి. కొన్ని ఉభయ [పయోజవముల నమరించి పెట్టునవి. 
అవతారములు దశకము. 

మత్స్యః కూర్మో వరాహళశ్చ నారసింహో౬థ వామన, 

రామో రామళ్చ రామశ్చ కృష్ణ కల్కీతి తే దళః 


ఈ అవతార విగహములనే మనము డేవాలయములలో వేద 
మార్లోక్తముగా (పతిష్టాదుల నొనర్చి పూజించుచున్నాము. 
అన్తర్యామిత్వము : "అన్లః ప్రవిష్టః జనానాం సర్వాత్మా 

జగత్సర్వం శరీఠం తే తత్సర్వంవై హరిస్తనుః " 
సర్వాగ్మలకు సూతశ్రాత్మగా పరమాత్మ అన్హర్యామిక్వము 
నొందియుందుట. 

“తస్యమధ్యే వహ్నిశికా అణీయోర్ధ్వా వ్యవస్థితః ” 

వ్‌ తస్యాళ్ళిఖాయా మధ్యే పరమాత్మా పతిప్టితః ” ఇళాాది వాక్య 
ములు హృత్చుండరీక మందున్న పరమాత్ముని స్థానమును దెలుపును. 

కిఠోఒపనిషత్తులో 

' అంగుష్టమాడత్రః పురుషో_న్టరాత్మా సదా జనానాం హృదయే 
సన్నివిష్టః ఖ్‌ 

అంగుష్తమ్మాతు(డై పరమాత్ముడు అందణుజీవుల హృదయము 

అ ము 
నందును నివసించియుండునని తెలుపబడినది. 
ఇంకను ' అహం వై శ్వానరోభూత్వా [పాణినాం దేహమాశ్రితః 
పాణాపాన సమాయు క్షం పచామ్యన్నం చతుర్విధమ్‌ * 
నేను జఠరాగ్నియగు వై వై శ్వానరున్లి రూపనున [పాణుల శరీరము 


నాాశయించి ,పాణాపానాది వాయువులత్లోగూడి, జనులు భుజించెడి 
భక్య, భోజ్య, చోష్య శేహ్వాదులచేనుండు | నాలుగు రకముల అన్నమును 


58 తిరుపతి చరిత్రము 


పచన మొనర్నుచున్నాను. ఇది అంతర్యామిత్వము. ఇది యోగుల 
మాత్రమే దర్శింపగలరు. 

కనుక నిన్ని పద్ధతులలోను అర్భాస్వరూపమే బహుమేలై నది 
శీఘ ఫలదాయకము, సుగమము. 

ఆలయములో నర్చనావిధాన మీ సిద్ధాంతముపై నెలకొనినది 
ఈవ్యూహమూ ర్తులును, శంకరుండు (బహ్మాదిదేవతలకు ఆలయ 
నిర్మాణములోను, ఆలయ పూజా నిర్వహణములోను సముచితపా(౭ 
మున్నది. ఆలయమును నిర్మించుటలో వీరి ప్రనక్తియుగలదు. 


వీనిని గుజీంచి తరువాత అదా-యములో నెజుంగుదము. 


18ివఅధ్యాయ ము 
ఆలయములు - ఆగమములు (2) 
ఆగమానుసారముగా వివిధప్రక్రియల ఆలయములు 


ఆలయ నిర్మాణములోను, తదాలయాంతర్షత బింబప్రతిష్టాపన 
విషయములోను, నిత్య, నైమిత్తిక పూజావిధాన విషయములోను, 
(బ్రహ్మోోత్సవాదుల నిర్వహణక్రమములోను ఒక [క్రమానుగతమగు 
శాస్త్రవిధానము సీ యాగమములు రూపొందించినవి.  ఆగమములును 
మానవుని యంతిమలక్ష్యము పాంచభౌతిక స్వరూసమగు నచేతి నప్రకృతి 
వలయమును. వీడి పునరావృత్సిరహితమగు వై కుంఠధామమునుజేరి 
నిత్యముక్తులచేరుటయే యనియు, దానికి భగవదారాధనమే యుత్తమ 
మార్లమనియు నిర్జ్వంద్వముగా( (బకటించినవి. 

సంసార హేతువును గూర్చి మరీచిమహర్షి : 
'అథా అయం దేహః జన్మకృత్వా భార్యామయపాళనిబంధితో భగవన్మా 
యయామోహితత్వాత్‌ కామ్మకోధలోభమదమాత్సర్య _హింసాదీని 
కరోతి." జీవుండు దేహమును స్వీకరించి జన్మనుదొంది భార్యామయ 


పాళనిబంధితుండగును. అనంతరము భగవన్మాయా మోపితుడై కామ 
కోధలోభ మోహాదులచే హింసాకృత్యముల నొనర్నును. 


' యోనిద్వారేఐ నిష్కమ్య పునః పునః పొపీయసీం యోనిం [పాపష్య, 
పునర్జాయమాన స్వర్షనరకఫలేషు కర్మసు ప్రవర్శతే 

ఇట్టి కృత్యముల నొనర్చి పాపజాతులందు జనించుచు, గిట్టుచు సీ 
సంసారచకములో స్వర్గనరక ఫలములను తాను గావించిన కర్మలాధార 
ముగా ననుభవించును. 

“తస్మాద్భృగవన్మాయయా  మోహితత్వాత్‌ భగవంతం నారాయణం 
సమాశ్రిత్య భక్త్యానారాయణ ముపాసీత* 


880 తిరుపతి చర్మిత్రము 


జీవుడిట్టి నరక వేదననుభవించుచు ఎప్పుడో భగవన్మాయకు పరవళుడ్రై 
నారాయణుని సమాశ్రయించి భక్తితో నాతని నారాధించును. 
తతృ్ఫలితముగా నా భగవత్స్వరూప్పడు వాత్సల్యపూరిత స్వభావుడగుటచే 
భ క్తానుకంపముతో తన మాయావాగురను తొలంగించును. 

“తత ఆత్మా జ్డానం (పవిశతి.” 
ఆ యాత్మ (జీవుండు) జ్ఞానమార్గమును (ప్రవేశించిన వాండగును. 
ఆ తరువాత ఆశ్రమధర్మయుక్త మైన భగవదారాధనము చేయును, 


“ తదారాధనేన సంసారార్డవ నిమగ్నో జీవాత్మా పరమాత్మానం నారా 
యణం పశ్యతి” 

ఆ ఆరాధనముచే సంసారార్షవ నిమగ్నుడయిన జీవాత్మనారాయణుని 
గాంచుచున్నాండు. 


కనుక భగవత్సాక్షశ్రారమునకు సులభమార్గముగ భగవదర్భ 
నమే సర్వ(శేష్టమని నిరూపితము, 


ఇంక మనము ఆలయముల విషయములో ప్రవేశింతము గాక। 
ఆలయాకృతులు, ఆవరణములు ఇనియన్నియు వై ప్షవాండములోని 
దశలను టప్రతిబింబింప( జేయుచున్నవి. అనేకవిధములగు ఆలయా 
కృతులున్నను అవి వానివానికి సంబంధించిన వమ్మిగహములను (పతి 
ష్టించి అర్చించుటకు వీలయినట్టివిగనే యుండును. 


నిట్టనిలువు ఆక్కృతిగల ఆలయము 


జీవులు తమ తమ అఆధ్యాత్మికభావమును ెంపొందించుకొని 

దానిని యంతర్ముఖము గావించుకొని ముక్తులయినంత వారు ప్రవేశించు 

వై ప్పవాండములోని విష్ణుస్వరూపమును (పతిబిందించునట్టి ఆలయాకృతి 

ఈనిట్టనిలువు ఆకృతిగల ఆలయము. ఇటి ఆలయముపె నన్నిమూ ర్తులు 
ఠి రూ కాక్‌ 


124 అధ్యాయము 861 


ఒకదానిపై నొకటి ఆ యా ప్రదేశములందు ప్రాతినిధ్యము వహించును. 
ఇట్టి ఆలయము సహజముగా ద్వాదశతలవిమానమును గల్లియుండును. 
ఇది వై ష్టవాండములోని వై కుంళలోకములోని ద్వాదశతలవి మానమును 
స్ఫురింపజేయును. న్వర్షవిమానము గూడ నిట్టి స్ఫూర్తిని దలపింప 
జ్రేయటకే యని నిర్ణయింపనగును. ఈ ద్వాదశతల ఆలయము ఎత్తు 
125 అడుగుల వరకు నుండును. కాని చాలచోట్ల రెండు మూడు తల 
ములకంపే నెక్కువయుండుట గాంచము. ఆగమములుకూడ వైఖా 
నసాగమముతోనహా “యత వా దృశ్యతే భేదో భగవచ్చానస్త్రశిల్పయో:ః 
శిల్పళాస్త్రం పరిత్యజ్య భగవచ్చాస్తు తశ్ళ్చరేత్‌ _ ఇతి వైఖానస భగవ 
చ్చాస్త్ర భృగుసంహితాయాం.”” ఆగమశిల్పళా స్త్ర్రములకు ఎక్క_డై నను 
ఆలయాదినిర్మాణములలో భేదముకనుపించినచో శిల్చశా స్త్రము వదలి 
ఆగమళా_స్త్రమే గహించవలయుననినవి. ఈ విధమైన ఆలయమునకు 
ఏకభూమిక విమానముగా నిర్మాణము చేయుటకు, దానిలో తొమ్మిది 
మూర్తులను దక్షిణావృ త్తముగా నెలకొల్పుటకునవి యంగీికరించినవి. 
దీనిలోనుండెడి అర్బాస్వరూపము వ్యూహస్వరూపములుగాని లేక విభవా 
తారములలో నేదో యొకటిగాని గావచ్చును. ఈ ఆలయములలో 
చ్రిహర్ముదులకు సముచితస్థానము లేదు. వీరికి మానసికపూజమ్మాతము 
సమర్చింపబడును. ఇట్టి ఆలయము దక్షిణాదిలో మచ్చుకై నను ఒక్రటి 
లేదు. ఉత్తరాదిన ఈఆల మములేమైనా హిమాలయ (పాంతములో 
నిర్మాణము గావింపబడియున్న వేమో :. 


ద్విమూర్తి, త్రిమూర్తి ఆలయములు ఒకే వరుసలో 


[గామములలో ఇష్టమగు (ప్రదేళమునగాని, [గామము వెలుపల 
గాని ఓకే ఆవరణములో వరుసగా వేరు వేరు అంతరమండలములను 
నిర్మించి అందుతత్తరమున శంకరుని, దక్షిణమున విష్ణువునుతేదా తద్వ్య 
తిర్పిక్తముగను ఎదురెదురుగను ప్రతిష్టించి ప్రత్యేకముగా నాయా యాగ 


882 తిరుపతి చరిత్రము 


మళా,స్తానుసారముగా పతిష్టాపూజాదులను నిర్విహింపవలెను. త్రిమూర్తి 
ఆలయమయిన సందర్భములో నొకే 'ప్రాకారములో వేర్వేరు అంతర్మ౦ 
డలములలో మధ్య విష్ట్వాలయము, ఉభయపార్శ్వములందు బ్రహ్మ 
రుద్రులను లేదా మధ్య శంకరుని ఉభయపార్శ్వములందు విష్ణువు బబహ్మ 
లను, ఆయా యాగమానుసారముగా టపతిస్టించి అర్బించవలెను. దక్షిణ 
భారతములో నిట్టి ఆలయములు అటనట గలవు. 


ఒకటి నుండి ఏడు ఆవరణములు గలిగిన 
ఏకమూ ర్తి ఆలయము 


ఇది నేటి కాలములో సర్వసామాన్యమైన నిర్మాణముగానున్నది. 
ఇందర్చింపబడెడి స్వామి వ్యూహమూర్తులలో నెవ్వరై నను గావచ్చును 
లేదా విభవావతారమూ ర్తులలో పసిద్ధలెనను గావచ్చును. గర్భగృహ 
ములో పరివారదేవతలుగా [బహ్మరుద్రులు, మార్కండేయుండు, 
భృగువు (ప్రతిష్టింసబడుదురు, వీరందరు తమ తమ అక్యమార్గమందు 
విజయము పొందిన జీవాత్మలే. కాల్మకమమున గర్భగృహములో 
నుంపవలసిన ద్రిహ్గరుద్రాదుల వ్మిగహములను (పకిష్టించుట విరమించిరి, 
కాని వీరి కింతకుముందు చెప్పబడిన మానసికపూజ మాతము జరుగును. 


నవ - షట్పంచమూ ర్తి ఆలయము 


దీని విషయమై మరీచి యిట్లు చెప్పినాడు : సహ్థస్రాధికవిప్రవా 
సయుతమయిన (గ్రామములో మధ్యగాని, (గామమునకు పశ్చిమమున 
గాని నిర్మింపనగును.  ఏకతల విమానమునుగాని ద్వితల, (త్రితల 
విమానముగా గాని నిర్మింపనగును. ఈ ఆలయవిస్తారము $ హస్తముల 
చతుర్మసమునుండి 8! హస్తముల చతుర్మసము వరకు నుండవచ్చును. 
పకివై పుకు రెండుహస్తముల పెంపుదల యుండవలెను, అప్పుడు 
లెక్కచేయగా నివి 27 ఆకృతుల ఆలయములుగా నగును. వీనిలో నే 


సపషట్టుంచమూర్తి ఆలయము 


ప్రాకారప్పు స్థలము, 75డలు 









సద్భాలయ గోడలు 






ర్ట 
గృవాము 


గర్ధాలయ దారము 






2, ఈ చతుక్హ్యాాయుళ నాన ప్రనాస ప్రొాతారము 


శలయ నిర్హాాః పటము 


ఏకతాల ఏకవిమానము- నవ షట్టంచ మూర్తి ఆలయము 


ర ణిస రారా సీటన సా 





థ్రువమూపై 


= పురుష్క ప్రవేశ భాగమున దక్షిం౭౭మున 


సుత్య దక్షిణ విక వముధ్యను 

అచ్యుత పశ్చిమపు మధ్ళకు 
నరనారాయ?ణ౭ _ నైళుతటెక 

నాదసింవా సక్హిమ కుడ్యుపు ఉత్తరపుకొనన: 
వాధాహా ఉత్తర కుద్యపు పశ్చమపు కొనన 


"శయన పనేవభాగము ఉత్తర దిశన 


బేరము ధృవమూర్తి నమిాపమున 


122వ అధ్యాయము 868 


కొలమానమైనను (గహింపనగును. _$ హస్తములకు తక్కువయగు 
విస్తారముతోగల ఆలయము నిర్మింపవచ్చును గాని, నవ, షట్‌, పంచ 
మూర్తుల కొతుకములను గర్భగృహపుగోడలలో నుంచవలసివచ్చును. 
కారణము స్థలాభావమే. _ ఆలయవిస్తారమును నిలువుగ $ భాగములు 
అడ్డముగ తొమ్మిది సమానభాగములు చేయవలెను. అప్పుడు మొ త్రము 
81! సమానభాగముల చకురములగును మధ్యగల తొమ్మిది సమాన 
చతురములు గర్భగృహవిస్తారమునకును దానిచుట్టును అవరించియున్న 
16 గదులు గర్భగృహభి త్తికలకును (దీనినే అభ్యంతర ిత్తి 
యందురు ). దీనికి తూర్పువైపున నొకే ద్వారముండును. ఆ తరువాత 
ఆవరింపబడియున్న సమచతురముల (24) గదులను (ప్రదక్షిణమునకు 
వదలవలయును. దాని తరువాత నావరింపబడియున్న సమాన చతు 
రముల గదులు బాహ్యాఖభిత్తికకు అనగా బాహ్యపాకారము నిర్మించు 
టకు వినియోగింపవలెను. ఈ బాహ్యాపాకారములో నాలుగువై పుల 
మధ్యభాగమున ద్వారములుండవలెను దీనివలన గర్భగృహవిస్తారము 
ఎటువై పునయినను మూడుహ_స్తములు, అభ్యంతరభి త్రిక ఒకహ _న్తమా, 
(ప్రదక్షిణము ఒకహ_స్తము, బాహ్యభి త్తిక ఒకహ_స్తము. ఈగర్భగృహ 
కుడ్యముపై విమానము ఒక తలమయినచో నేకతల విమానమనియు, 
రెండయినచో ద్వితలమనియు, మూడయినచో (శత్రితలమనియు చెప్ప 
నగును. 


(త్రీతల సనవమూ ర్తి ఆలయము 


1వ పటములో చూపిన విధమున మొత్తము స్థలములో మధ్య 
గల 25 సమచతురభాగములను గర్భగ్భృహనిర్మాణమునకు వదలవలెను. 
గర్భగృహపుగోడలపయి ఏ విధమయిన మూ ర్తులనిర్మాణము చేయనవ 
సరము లేక వదఠవలెను. గోడలు మొదటితలము, రెండవతలము, 
మూడవతలము సిర్మించుటకుగాను పునాదిగోడలు బలిష్టముగా నిర్మిం 
చుట అవసరము. అలింద్రమునందు అనగా అభ్యంతరభి త్రికల నాను 


884 తిరుపతి చరిత్రము 


కొని తూర్పున పురుషమూ ర్రిని, దక్షిణమున సత్యమూ ర్తిని, పశ్చిమమున 
అచ్యుతమూ ర్షివి, ఉత్తరమున అనిరుద్ధమూ ర్తిని నెలకొల్పవలెను, 
వాహ్యభి త్రికలు నాబుగువై పులను మధ్యభాగమున జల్లెడ ఆకృతిలోగల 
రంధ్రములతోనుండు (నేటి సిమెంటు డిజై నులవంటిప)ి యమర్చవలెను, 
దీనివలన ముఖమంటపములనుండియే లోపలబలింద్రములో నాలుగు 
వైపుల నెలకొనదిడియున్న మూర్తులను గాంచనగును. ఇప్పుడు గర్భ 
గృహములో మధ్యభాగమున (ధ్రువమూర్షిని నెలకొల్పవలెను. తూర్పు 
సెలకొల్పుట ముఖ్యము. బఐలింద్రమునందే అనగా గర్భగృహముగోడ 
ముఖమైనానుకొవి దక్షిణకుడ్యపు పశ్చిమపుకొసన నరనారాయణులను, 
పళ్చిమకుడ్యపు ఉత్తరకొసన నృసింహమూర్తిని, _ ఉత్తరకుడ్యపు 
పశ్చిమపుకొనన వారాహమూ ర్తిని, ప్రాగ్జ్వారపు ఉత్తరపుకొసన_ శేష 
శయన భోగమూ ర్తిని నెలకొల్చ్పవలెను. అన్ని మూర్తులును బహిర్ముఖ 
ములుగానే యుండవలయును. 


(శ్రీతల ఆలయము ఆరుమూ ర్హులకే అయ్యెనేని నరనారాయణులను 
నృసింహునివారాహమూ ర్తిని నెలకొల్పుట విరమించవలెను. మిగిలిన 
వన్నియు సమానమే. 


ఏకతల, ఏకమూ రి ఆలయము 


ఇవి నేడు మనకు సామాన్యముగా దర్శనమిచ్చెడి ఆలయములు. 
చెక్కడపు రోతికట్టిడముల నిర్మాణము [ప్రారంభమయిన నాటినుండి 
యివియే సామాన్యముగా ఆలయనిర్మాణ విధానములో ననుసరింపబడె 
డివి, ఈ ఎకతల ఏకమూర్తి ఆలయము (ధువమూ ర్తి కౌతుక బేరార్చ 
నమునకునుగూడ వినియోగా ర్లమైనది. ఈ (ప్రక్క చ్మితమును చూచిన 
ఈ వషయము సుస్పష్టమగుము. 


ఇందు 1 వదిఅగు గర్భగృహము ఓీవదియగు ముఖమంటపము 
ఈ రెండును ఒకదానినొకటి యనుసంధించుకొని ఒకే కప్పుక్రిందనుండు 


స్త 
టై 
సం 
డ్రి 
ల్‌ 
౧ 
౧ 


॥ వ ఆవరళాము 
(అంతర్మండలము, 





ము 


ర 


ముఖుద్దా 


12వ అధ్యాయము 885 


రెండు విడి భాగములు. విమానముగర్భగృహమును మాత్రమే యనుస 
రించును అనగా గర్భగృహము ప్రాకారముపై ననే విమాననిర్మాణము 
జరుగును. ముఖమంటపము పై డాబానలెనుండి దానిపై యొట్టి పైకప్పు 
లేకయుండును. గర్భగ్భృహము వెడల్పుతో సమానమయిన వెడల్పు 
ముఖమంటపమున కుండును. పొడవుృమ్మాతము విమానము ప్రారం 
భములోనున్న పొడవుకొలతకు సమానముగా నుండును. గర్భగృహ 
ములోని మూర్తి స్థానకముగాని ఆసనముగానియయినచో గర్భగ్భృహము 
చతురముగా నుండవలయును. $ హస్తముల చతురము గలిగిన ఏక 
తల, ఏకమూర్తి ఆలయమునకు గర్భగృహము శవ భాగము లేక 
విమానపుగోడల [పారంభవిసారములో ఒ్వి వ భాగముగా నుండును. 
గర్భగృహప్రాకార గోడలచుట్టును కొద్దిపాటిస్టలము ముందరిభాగము 
తప్ప మిగిలిన మూడువై పుల నెట్టి కప్పులేక వదలివేయబడును. ఇది 
అంకరాలమగును. గర్భగృహము, దాని ననుసంధించుకొనియున్న 
ముఖమంటపమును ఈ వివిక్రస్టలము' మిగిలిన ఆలయభాగమునుండి 
వేరుచేయును. ఈ వేరుచేయబడిన స్థలమును అంతర్మండలమని యం 
దురు. ఇది నవషట్పంచమూ ర్తి ఆలయములోని బలిందముబోలినట్టిది. 
ఈ అంతర్మండలము నంటి యొక నడవ లోపలిభాగమున _స్తంభముల 
తోను బాహ్యమునకు గోడలతోనునిర్మింపబడి యొక నడ వవలెనుండును 
ఇది తూర్పువై పునగాక మిగిలిన మూడువై పుల నావరింపబడును. ఈ 
అంతర్మండలమునకు తూర్చుభాగము ననుసంధించుకొని అర్ధ్హమంటపము 
లేక స్నపనమంటపము నిర్మింపనగును. దీనిని ' వేసర* మనియు 
నాగమపరిభాషలో బిలుతురు. ఆంతరాలము[కింద నేలభాగమున మూడు 
వైపుల ఆలయములో వాడబడిన నీరుగాని లేక వర్షపునీరుగాని పోవుటకు 
నొక రాతితో నిర్మింపబడిన కాలువయుండును. గర్భగృహమునుండి 
యుత్తరపువై పు గోడకుగల గోముఖమనెడి యొక రంధ్రమునుండి నీరు 
వెలువడి ఈ కౌలువలో ప్రవేశించును. ఇట రంధమునకు గోముఖా 
కృతి చెక్కబడుటచేత దీనిని గోముఖమని పిలుచుట కద్దు, ఈమొత్తము 


868 తిరుపతి చరిత్రము 


వినియోగపఅచిన నీరు ఈ కాలువద్వారా పుష్కరిణిలో (ప్రవేశించుటకు 
పీలుకల్పింపబడును. ఇది సామాన్యముగా ఆలయపు ఉ త్తరదిశను నెల 
కొనియుండుటచే నిట్లు జరుగుట సహజము. గర్భగృహము గోడలకును 
అంతర్మరీడలము నడవకప్పునకును ఎట్టి సంబంధము నుండదు. 


గర్భగృహమునకు, ముఖమంటపమునకు, అంత ర్మండలమునకు 
ద్వారములు తూర్పువై పుననే యుండును. ఈయవి తూర్పుభాగమున 
మధ్యస్థముగా నెలకొనియుండును. అంతర్మండలమునకు తూర్పుగా 
ననుసంధింపదడిన మంటపములో ఉత్సవాదుల సందర్భమున స్వామి 
వారి ఆస్థానోత్సవములు జరుగనగును. ఈ అర్హమంటపము చుట్టును 
బఐహిరంగముగానుండి 16, 88, 684 స్తంభములలో నేదోయొక నిర్మాణ 
చజశ్రియ ననుసరించియుండును. 


వేదమ్హూర్తియగు గరుత్మంతుని స్థానము ఈ ఆస్టానమంటపము 
లోని తూర్పువైపున మధ్యభాగము. ఈ గరుత్మంతుని స్థానమునకు 
తూర్పున అనగా నీయన వెనుకనే ధ్వజ్నస్తంభము బలిపీఠముల స్టాన 
ముండును. అంతర్మండలమును మొదటి ఆవరణమని, మొదటి ప్రాకా 
రపు గోడలనియుగూడ పిలిచెదరు. అంతర్మండలము చుట్టును ఆస్థాన 
మంటపమునంటి దీర్చచతుర స్రాకృతిలో నొక విశాలమగు బయలుం 
డును. దీనినే రెండవ ఆవరణము అని అందురు. ఈ ఆవరణమునంటి 
పెద్ద రాతిగోడలుండును.. దీనిని రెండవ (ప్రాకార కుడ్యములనియు, 
రెండవఆవరణము గోడలనియు నందురు. తూర్చువై పుగోడకుమధ్యగా 
నొక పెద్దద్వారము స్వామివారి కభిముఖముగా నుండును. ఇటనే ఈ 
ద్వారము గోపురానృతమై యుండును. దీనిని ముఖద్వారమందురు. 
ఆన్ని దేవాలయములు వీనితో సంతృప్తి వహించును. కొని మరికొన్ని 
పెద్ద ఆలయములకు వీనినంటి మరియొక ఆవరణము, ఆవరణమునకు 
మరల పెద్ద పప్రాకారపుగోడలు మరల తూర్చువై పున నొక పెద్ద ముఖ 


12వ అధ్యాయము. 867 


ద్వారము గోపురసమన్విత మై నిర్మింపబడును. ఇది మూడు ఆవరణ 
ములు గలిగిన ఆలయముగా నెన్నవచ్చును. 


ఈ మూడు అఆవరణములు నిత్యపూజా విధానములో చ్రముఖ 
పాత వహించును. జయా ఆవరణ దేవతలు వారి వారికి నియమింప 
ఐబడీన స్థానములలో నెలకొనియుందురు పూర్వమెన్నడో ఈ పదేశము 
లన్నియు వ్మిగహములచే నెలకొనబడియున్నను నేడిది సంపదాయముగా 
గానవచ్చుట లేదు. 


మరీచి విమానార్చ్నన కల్పమాధారముగా ఆవరణ దేవతల చిత్ర 
పటము విడిగానున్నది వివరముగా పొందుపజచిన దానిని చూడనగును. 


ప్రాచీన ఏక్రతల ఏక విమాన నవషట్పంచమూ రి ఆలయమునకు 
నేడు వాడుకలోనున్న ఏకతల ఏకమూలరర్తి ఆలయమునకుగల 
భేదములు : 


1. నేడు వాడుకలోనున్న ఆలయపు అంతర్మండలము పాచీనప్పు 
ఆలయపు ఐలిందముకంఠ. నెక్కుడు విస్తారము గలిగి 
యున్నది. ఐలిరద్రము గర్భగృహములో నొక భాగముగనే 
చెప్పబడినది. కానీ నేటి ఆఅంతర్మండలము గర్భగృహముతో 
విడదీయబడి గర్భగృహపు గోడలకును అంతర్మండలమునకును 
నే విధమయిన సంబ౭ంధములేకుండ చేయబడినది. ఐలిందము 
గూడ నాటి విమానమున కనుసంధింపబడెడిది, కాని గర్భ 
గృహమువరకే నేటి విమానపు కట్టడము జరుగుచున్నది, 


£, ఆలయమున కుండెడి ఐలిందభాగము తరువాత ముఖమంటప 
ముండెడిది. కాని నేటి కట్టడములలో గర్భగృహమున కను 
సంధించి ముఖమంటప ముండుట, అంతర్మండల మీ ముఖ 
మంటపము ననుసంధించి యుండుట ప్రత్యేకతలు. 


8688 


తిరుపతి చర్మితము 


(ప్రాచీన పద్ధతి ఆలయములో ఐలింద్రముచుట్టును నవమూ ర్తులు 
వానివాని స్థానములలో నెలకొల్పబడెడివి. నేటి ఆలయపు 
అంతర్మండలములోననే వ్మిగహములు నెలకొల్పబడక కాళ 
1పదేశముగా గానవచ్చుచున్నది. అంతర్మండలము ఉత్తర 
దిశను మాతము విమానమునకు సమీపముగా విప్వక్సేనుని 
'పతిష్టించుచున్నారు. ప్రాచీన ఆలయములో విష్వక్సేనునకు 
ఐలిర్ధదదములో స్ట్థానములేబు. వై థానసాగమములో మరీచి 
చిత్తరువులకనుమతి నొసంగియున్నాడు. కాని నేడిది అమలులో 
నున్నట్లు కావనము. 


ఐళిందములోనున్న వృాహమూర్తులకు నిత్యార్చనము గలదు. 
కాని నేడు అమలులోనున్న విధానమున (ధువమూ దర్తికి సమర్పింప 
బడెడి పృష్పన్యాసముతోనే ఈ వ్యవహారము సరిసెట్టబడు 
చున్నది. వ్యూాహమ్వూర్తి నామమును పఠించి తత్పుస్పమును 
(భువమూర్తి పాదములనుంచుటయే యీ విధానము. 


ఇప్పుడు అమలులేకున్నను, ఆధునికమయిన ఆలయములో 
గర్భగృహములోనే శంకరునకు (బహ్మకు స్థానములున్నవి. 
వాని వ్మిగహముల స్టాపనమునకు నవకాళమున్నది. గరుత్మం 
తునకును, విష్వక్సేనునకును వారివారి స్థానములు నియమింప 
బడినవి. (ప్రాచీన పద్ధతి ఆలయములో నీ విగహములకు 
స్థానములేదు. ప్రాచీన పద్ధతి ఆలయములో సప్తావరణము 
లన్న ఆలయమును గుజించి పేర్కొనలేదు. ద్వాదశతల ఆల 
యము--నిట్టనిలువుగానున్న పద్ధతిలో నిర్మాణము గావింపబడు 
ఆలయమును గూర్చిమాత్రము, వాని తలములలోనుండు పరి 
వార దేవతలను గుజించి పేర్కొనబడినది. 


[ఓవ అధ్యాయము [80 


ఈ భేదములిట్లున్నను (ప్రాచీన, నఏీనపర్ధతి ఆలయములలో 
నొక ముఖ్యమైన పిశేషము కలదు. పాఠపద్దతిలో ధ్ధువమూ ర్తిని 
దర్శించనలెనన్న భక్తులు ఐలిందిము వెలుసలనున్న ముఖమం౦ట 
పములో (ధువమూూర్తికి దూరముగా నుండియే దర్శించవలెను, 
ఐలింద్రములోనున్న వ్యూహమూర్తులను తొలగీంచి ముఖమంట 
పమును ముందుకు నడపినచో భక్తులకు ధ్రువమూ ర్రిదర్శనము 
మిక్కిలి సమీపముగా కలుగును. ఈకారణముచే ప్రాచీన 
పద్ధతికిది యొక సర్దుబాటు పరిణామముగా మనము నిర్ణ యింప 
వచు ను. 


12వ అధ్యాయము 
8 వ భాగము. 


గర్భాగారము, పీమానము--పరివార దేవతలు 
(1) గర్భగృహపాద విన్యాసము 


గర్భాగార విస్తారమును మొదట నిర్ణయించుకొని ఆ తరువాత 
దానిని నాలుగు భాగములుగా విభజించవలెను. ఈ విభజన [క్రమమును 
ఆగమశాస్త్రము చెప్పినది. (ధ్రువబేర మొక్కటే (పతిష్టింపవలెనన్నచో 
నొక పద్ధతి, ధ్రువబేరము కౌతుక బేరముతోకూడి ప్రతిష్టింపనలెనన్నచో 
మరియొక పద్దతి ననుసరింపవలెనని ఆగమశాస్త్రములు పేర్కొన్నవి. 
మధ్యభోగము (బాహ్మ్యమనియు దాని నావరించినది దై వికమనియు, 
దాని తరువాత ఆవరణము మానుషమనియు, తుట్టతుది ఆవరణము 
సె శాచమనియు ఆగమశాస్ర్త్రము విధించిన పేళ్లు. 


మరీచి విమానార్బ్నన కల్స్పమందు ఈ గర్భాగార పదవిన్యాస 
మును గూర్చి వివరించియున్నాడు. (ధ్రువమూర్తి కౌతుకమూర్తి 
రెండునుగల ఆలయముగా నిర్మాణమయిన కౌతుకమూ ర్తిని [బాహ్మ్య 
భాగములోను, దై. వభాగములో (ధువమూ్తిని ప్రతిష్టింపవలెను. కౌతుక 
మ్పూర్తిలేని ఆలయము నిర్మాణమున కెంచినచో ధువమూ రిని బ్రాహ్మ 
స్థానమందు ప్రతిష్టింపవలెను. 


మరీచికల్చ్బములో 
“ అథగర్భాగార పదవిన్యాస విధింవక్షే, ” 
1పాగగై9 రుత్తరాగై 0ళ్చసూతై 9 ష్టట్స్బంచాళద్ధిశతభాగం చ 
విభజ్య తన్మ ధ్యే షోడళభాగం [బాహ్మం తత్పరితశ్చతురధి కాశీతిభాగం 
ట్తైవికం, తత్సరిత ష్షజ్జవతిభాగం మానుషం, తదృహిష్షస్టిభాగం పై శాచం 


ఖు! 


గరాగార పద విన్నాస పటము 
0. జాతకములో కూడిన 
ధ్రుపమూలరి స్థాపనమునకు 


లా 


(చుటు యాలు నతు య్య 


శే 
1 
1 
|| 
| 
శ 
| 
| 
| 
| 
| 
| 
శ 
మే 


సత్తమ నేతి లనే 


మానుషృ భాగము 


భాగము 


ఇం (0 


దైవ 


ఈం -టీ ఎ ను 


ట్‌ 


యు టు 


ళం లాలు ఆల టే లాలాలాసు 


[6 --- లలల టం య ఆ బాల బామ 


భం చం లాం 0 లట 





యయా నాటాలి చలన చలా 


1ఓవ అధ్యాయము 81 


భవత్‌. తన్మధ్యే (బాహ్లే కౌతుకపీఠం. దై వికభాగం (తిధాకృత్వా తస్యాఒ 
పరభాగే తన్మధ్యే వా స్థానకం దేవమానుషయోరన్హరే చాసనం కించి 
దై వికమాశ్రిత్యి మానుషాంశే శయనం స్టాపయేత్‌. 
(ధువార్చాచేద్గర్భాగారం స్పప్ప స్పష్ట విభాగం కృత్వా తన్మధ్యే 
వైక పదం [బాహ్మం, తత్పరితళ్చాష్టభాగం దదైవికం, తద్చాహ్యేషోడళ 
భాగం మానుషం, తదృహిళ్చతుర్వింళతిభాగం పైశాచం భవతి. 
బ్రహ్మస్థానే స్థాపయేచ్చా న్తికం, దైవికేపొష్టికం, దేవమానుష 
ఇ _థ అలన ర్లు టబ 
యోర్మ ధ్యే జయదమేవం (ధువార్చాస్థా పయేత్‌, 
(విమానార్బనకల్పమ్‌. పేజీ, 810) 


(ధువమూరర్తి కౌతుకమూర్తి "రెండును గర్భాలయములో 
ప్రతిష్టింపవలెనన్నచో 


గర్భాగార విస్తారమును 256 సమభాగములు చేయవలెను, ఆ 
విస్తారమును 16 నిలవుభాగములుగను 16 అడ్డభాగములుగను చేసినచో 
256 సమచతురభాగములు వచ్చును. మధ్యగల [6సమచతురభాగముల 
విస్తారము (దాహము. (బాహ్యము నావరించియున్న 86 సమచతురభాగ 
ములున్న విస్తారము దైవికము. దానినంటియున్న 068 సమచతురభాగ 
ములు మానుషము. దీని నావరించియున్న చివరి 60) సమచతురభాగ 
ములు పైశాచభాగము. 


(బాహ్మ్యభాగము లేక [బహ్యస్థానములో కౌతుకమును మధ్య 
ప్రతిష్టింపవలెను. దీని నావరించిన దైవికస్థానములో (ధ్రవమ్వూర్డిని 
'ప్రతిష్టింపవలెను. ఈ భాగమును మూడుసమభాగములుగా' చేయవలెను. 
ఈ భాగములు అడ్డముగా చేయవలెను. (ధువమ్పూర్తి స్టానకమయినచో 
ఈ భాగములలోని చివరిభాగములో నుండును. ఆసనమయినచో 
మూడవభాగమునుండి కొంత మానుషభాగమును ఆవరించియుండును. 


శి? తిరుపతి చరిత్రము 


శయనధ్రువమూ ర్రియగుచో చివరి దై వికభాగముతోభాటు ఎక్కువ 
మానుషభాగము నావరించి (పతిస్టింపవలసియుండును. 


కౌతుకమూ ర్తి లేక కేవలము (ధువమ్నూర్తి మాత్రమే పతిస్టింప 
వలసిన గర్భగృహమెైనచో 


ఇందు [ధువమూర్తి (బ్రహ్మాస్టానమందుండును. గర్భాగారమును 
అడ్డముగను నిలువుగను ఏడు సమభాగములు చేయవలెను. అందులో 
మధ్యభాగము (బహ్మస్థానము. _ దీనియందే ధ్రువమ్హూర్తి పతిష్టింప 
బడును. ఈ 1బిహ్మాస్థానము నావరించియున్న ఎనిమిది సమ చతురములు 
దైవికస్థానము.. దీని నావరించియున్న [6 సమచతురముల విస్తారము 
మానుషస్థానము.. దీనిని ఆవరించిన బాహ్యసమచతురములు ప్రై శాచ 
స్థానము. ధ్రువమూర్తిస్థానకమయినచో (బహ్మాస్థానమునందును, ఆసన 
మయినచో కొంత దై వికస్థానములోను, శయనమయినచో కొంత 
మానుషస్టానములోను (పకిష్టింపబడవలెను. 


(ధ్రువకౌతుకమూ ర్తులతోపాటు ఇతర వ్మిగహములను గర్భగ్భృహ 
ములో స్థాపింపవలెను. ధ్రువమూర్తికి దక్షిణమున (బహ్మయును 
వామపార్శ్వమున రుదుడును (ప్రతిష్టింపబడవలిను. (బహ్మమానుష 
స్థానమందును, రుదుడు కొంత మానుష ప్రైశాచస్థానమధ్యమందును 
నెలకొనును. కేవలము (ధువమూర్తిమాత మే (పతిష్టింపబడుచో నాధువ 
మూర్తి ఆ విమనమన _భేదముననుస'౦చి పతిష్టింపనగును. 
శాంతికవిమానమయినచో ధ్రువమూర్తిని (బహ్మాస్థానమున స్థాపింప 
వలెను. పొష్టికవిమానమయినయెడల [ధువమూర్తిని దై వికస్టానములో 
స్టాపింపవలెను. జయదవిమానమయినచో (ధువమూర్తిని దై వమానుష 
మధ్యస్థానములో స్థాపింపవలెను. _ పౌపష్టికవిమానముగాని జయద 
విమానముగాని యున్న ఆలయమున (బహ్మస్థానము వట్టిదిగా 
నుండును. ఈ విధమయిన ఆలయములో కౌతుకబేంమునకు స్థానము 


గరాగార పద విన్ఫాసము-2 


ధువ బేర మొక్కటియుగల 
గర్జాలయ విధానము 





12_వ అధ్యాయము 878 


లేదు. మనము ముఖ్యముగా తెలిసికొనవలసినది యేమన ఆలయమున, 
కౌతుకమూ ర్తి _పతిషస్టాపసనము (ప్రధానమైన విషయము గాదినుటయే. 

విమానభేదములనుగూర్చి మరీచి యిట్లు చెప్పినాడు : 

విమానవిస్తారము గర్భగృహపు విస్తృతి ననుసరించి సమున్నతిని 
బొందును. 1? హస్తముల పొడవున్నచో నది శాన్తికమునకు సంబం 
ధించిన విమానము. దీనిలో సగముకంపే నెక్కువ పొడవుగల్లినచో 
నది పొష్టికము.దీనికంపే తక్కు వగానున్నది జయదము. పాదద్విగుణ 
మయిన యెడల నది యద్భుంవిమానము.  [తిపాదములున్నచో నద్‌ 
సార్వకామిక విమానమని చెప్పబడినది. విమానపాదాది స్టూపికాన్తము 
వరకు చతుర్మసముగా నడచినచో నది నాగరవిమానము. ఈ విమానము 
శీతై లమ ల్లికార్డునస్వామివారి ఆలయమునకు లక్షణము. అదే విధముగా 
వృ త్తమయినచో నది వేసరమగును. అట్లుగాక ప్రస్తరాన్తము చతు 
రస్రముగా నుండి దానిపై వృత్తగీవముండి తర్గివముపై. శఖర 
మున్నచో నదియు వేసరవిమానమే. ఇది (శ్రీ వేంక కేళ్వరస్వామివారి 
విమానమునకు లక్షణము, కంఠము మొదలు అష్టాశమైన యాకృతి 
స్థూపికాన్తము వరకునున్న పమానము ద్రావిడమని యందురు. దీనినే 
(పకీర్ణాధికారములో 

“తివిధంతు సమాఖ్యాతుం పపాసాదాకృతయ స్తథా 

నాగరం దావిడంచేతి వేసరం చ త్రిథా భవేత్‌. [7 

స్టూష్యన్త్రం చతుర్మశం స్యాత్‌ నాగరం సముదాహృతమ్‌ 

కంఠపభృతి చాష్టాశ్రం [ప్రాసాదం (దావిడం భవేత్‌. 18 

కంఠ(ప్రభృతి వృత్తంయద్వేసరం తత్పతిచక్షతే 

బేరం పూర్వస్థితో య్యత తత్ర బేరవళాదృ్భవేత్‌. " 10 

(“యకీర్ణాధికారం పేజీ 17) 


(భువబేరమునకు సంబంధించిన (బాహ్మ్య, దై విక, మానుష, 
పైశాచిక భాగములనుగుజించి కొంత వివరింపవలసియున్నది. వేదాంత 


74 తిరుపతి చరిత్రము 


శాస్త్రములో భగవంతుడు సత్వరజ స్తమోగుణాతీతుడయ్యు ఆ గుణ 
ములలో లీనమయియుండువాడు. అనగా వానిని లీలామాతముగా 
భావించువాడని తాత్సర్యము. మొదట సృష్టిలో దేవతలు సత్వగుణ 
సంపూర్జులుగా సృజింపబడిరి. దై వికభాగము ఈ విషయమును వివరిం 
చును. బ్రహ్మ తన మధ్యభాగమగు రజోగుణమునుండి రజోగుణ 
'ప్రవర్తకులగు మానవులను సృజించెను. గర్భగృహములోని మానుష 
భాగము ఈ విషయమును టప్రతిబింబింపజేయును. కనుకనే ఈ భాగ 
ములో మానుషాంళలో జన్మించి ఉత్తమ జీవితమును గడిపి దైవాం 
శనుజేరిన మూర్తులను (ప్రతిష్టించుట జరుగును. జీవాత్మలలో "నుతత్త 
'మోతత్తమ జీవియైన్నబహ్మ యీ భాగములోనే తనస్టానమును పొందును. 
బ్రహ్మ తన యధోభాగమునుండి రాక్షసులను, పిశాచములను సృజించెను. 
పీరు తమోగుణ ప్రకృతికి చెందినవారు. (బహ్మ రజోగుణపరిపూర్ణు 
డగుటలో నీయన మానుషభాగ మాడక్రమించగా త్మీన తపోనిష్టచేతను 
ఉత్తమ భక్తిమార్గము ననుసరించియు భగవంతుని చేరిన సనకసనంద 
నాదులు, భృగు మార్కండేయులు, నవబహ్మలు వీరు ధువమూూ్రికి 
సమీపమందలి దై వికభాగములో వీరు పతిష్టింపబడుదురు. 


ధ్రువమూ్రి 


మహావిష్ణువున కుండవలసిన లక్షణములను దప్పించి బింబము 
నకు ఆకృతినగాని, నామమునగాని మరే విధమయిన (పత్యేకతయు 
నుండవలపిన యవసరములేదు. అవతారబింబములకు మా[తమాయా 
యవతారలక్షణ సమన్వితమగు [ధువమూర్తుల నిర్మాణము జరుగును. 
సహజముగా నాంధ్రదేశముతో గాని, తమిళదేళశములో గాని అవతార 
మూర్తులను దప్పించి మిగిలిన విష్ణుమూదర్హుల నా |గామనామముతో 
ననుసంధించి పేర్కొందురు. ఈ మూర్తుల లక్షణమును గుణించి మరీచి 
మహార్షులవారు వివరముగా జర్చించియున్నారు. అర్బనార్హమగు (ధువ 


12వ= అధ్యాయము తర్‌ 


బింబలక్షణములును సేర్కొలనిరి, వర్షవిషయములో కృతయుగమునంద 
యిన శ్వేతమూలి, తేతలో స్వరమూర్తి, ద్వాపరములో ర_క్తవర్ష 
మూర్తి కలియుగములో శ్యామమ్నూర్తియని సేర్కొనినాడు. అన్ని 
యగములందు శ్యామవర్షము (ప్రత్యేకముగా నంగీకరింపదగునని నిర్ణ 
యించిరి. ఈ వర్ణ ముతోబాటు వాహనము, (ధ్వజము), నామనక్షతము, 
పత్ని, బీజాతరము, శబ్దము మొదలగునవి [పతిమూర్తికి వేజ్వేరుగా 
నుండును. ఈ కారణముచేతనే విష్ణువు శ్యామవర్డుండు,, పీతాంబర 
ధరుడు, కిరీట, కేయూర, హార, 'ప్రలంబయక్షోపనీత, శ్రీవత్సాంక 
చతుర్చుజయుతు( ము, శంఖచకధరుడు, అభయకట్యవలంబితహస్తుడు 
అకౌరవీజసంయు క్రుండు, సంచళబ్దమా్యుండు, దకీణ వామపార్శ్యము 
లందు. (శ్రీభూమీసహితుండుగా (శ్రీమహావిష్ణువున్లూర్తి అక్షణముల 
మరీచి పేర్కొనినాడు. ఇతర దివ్యాయుధములు, దివ్యాభరణములు 
ఆయా వింబము ననుసరించియుండును. కొన్ని సందర్భములందు శంఖ 
చక్రములుకూడ _ విడిచియుండుట, శ్రీదేవీయుతుడు కాకుండుటయు 
నుండును. (ప్రలంబహూత్రము, కటిస్తూతము, (శ్రీవత్సము తప్పనిసరిగా 
స్వామి నలకరించియుండును. 


ఈ (ధువబేరములు ఆగమశాస్తాంను సారముగా వివిధ స్థితులను 
పొంది యుండును. వై ఖానసాగమములో నీ స్థితులు స్థానక, ఆసన 
శయనభేదములచే మూడు చెప్పబడినవి. 


మరీచిమహర్షి యిట్లు చెప్పుచున్నాడు : 

అథ (ధ్రువబేరవిధిం వక్ష్యే: తత్త్రివిధం, స్థానకమాసనం ళయ 
నంచేతి. పునస్తదేకై కం చతుర్విధం స్యాత్‌. యోగం వీరం భోగమాభి 
చారికంచేతి. యోగార్జీయోగమార్గం, భోగార్టీభోగం, వీర్యార్టీవీర మార్గం 
ళత్రుజయార్జీచాభిచారికం కారయేత్‌. (గ్రామాద్చాహ్యే వివి క్తేదేశే నదీ 
తీరే, తత్సంగమే, పర్వతే, వనే వనపార్శ్వే యోగస్టానకం, [గామాన్తరే 


8/6 తిరుపతి చరిత్రము 


భోగస్థానకం తస్మి న్సృద్చాహ్యేవా వీరస్థానకం, వనగిరి జలదుగ్గే 
రాష్ట్రా నే శ్యతుదిజ్ముఖే చాభిచారికం భవతి. 
“నై ఎలి 


అనంతరము (ధువబేరవిధినిగుజించి చెప్పుచున్నాడు. 


అది మూడువిధములు. స్ట్థానకము, ఆసనము, శయనములు, 
ఇవి మరల (ప్రత్యేకముగా నొక్కొక్కటి యోగ భోగ వీరు అఖి 
చారిక భేదములచే నాలుగు విధములు. మరీచి మాత్ర మీ విధముగా 
చెప్పినాడు. భృగువును, అతియున్ను తమతమ (గ్రంథములలో అఖి 
చారిక మూ ర్తికాక “ విరహమూలర్హి' యని మరియొక (పత్యేకమూర్షిని 
జేర్కొనిరి. “ శ్రీభూమిభ్యాం మునిభ్యాం చ రహితం విరహం విదుః, 
“రహితం శంఖచడ్రాభ్యాం కేవలం దేవమేవ వా” (ఫ్రీ భూదేవులు ఇరు 
పార్శ్వములందు లేకుండగను పార్శ్వములందు మునులును, బాహువు 
లందు శంఖచ్మకములు లేకుండగను ఉన్నట్టి మ్పూ్తి విరహస్థానక 
మూర్తియని పిలువబడును. ” అని అ్మృతియున్ను, యోగము నిచ్చ 
. గించు యజమాని యోగమూర్తిని, వీర్యార్థి వీరమార్గమును జూపెడి 
వీరమూలర్తిని, భోగేచ్చగలవాడు భోగమూలరిని, శతు విజయోత్సాహి, 
లేక శళృతుభయోత్చాతము నొందువాండు అభిచారికమూర్తిని (పతిష్టింప 
వలెను. [గామ బాహ్యమునగాని, రహస్య (పదేశమందుగాని నదితీర, 
సంగమములందుగాని, పర్వత, *వన, వనపార్శ్వములందు యోగ 
మూర్తిని, గ్రామమధ్యమందు భోగస్టానకమూర్షి, (గామమునందుగాని, 
(గామబాహ్య పదేశమునందుగాని వీరస్థాన మును, వన గిరి జల దుర్గము 
లందు రాష్ట్ర సరిహద్దులలోను, శత్రువున కభిముఖముగను అభిచారిక 
మ్పూరర్చిని (వతిష్టింపవలెను. 


యోగ భోగ వీర ఆభిబారికమూర్తుల (ప్రత్యేకలక్షణములు 
| మూర్తియొక్కవర్షము : 
యోగ, భోగ, స్టానకమూర్తులకు, భోగాసన భోగళయన 


12వ అధ్యాయము తా? 


మూర్తులకు, వీరస్థానక వీరళయనములకు వర్షము శ్యామవర్ణ ముండ 
వలెను. యోగళశయనమూ రి పీతశ్యాముడై యుండవలెను. యోగాసన 
మూర్తికి, శ్వేతవర్ష్యము, వీరాసనమ్బూర్రికి [1పవాళవర్ష్యము, అభిచారిక 
స్టానక మూర్తికి ధూమవర్హము, అఆభిచారికాసనశయన మూదర్తులకు 
నీలవర్ష ముండవలెను. 


ఓ హస్త రంఖ్య : 

యోగస్థ్టానక్క, యోగాసన, భోగస్థానక, థోగాసన, భోగళయన, 
వీరస్థానక, వీరశయన, అభిచారిక స్థానక మూర్తులు చత్చుర్ష స్తసమన్వి 
తులు యోగళయన, అభిచారికాసన, శయనమూూర్తులు ద్విహస్త 
మాత్రులు, 


త్రి, శ్రీదేపీ భూ దేవులు : 

యోగస్థానక, యోగాసన, యోగశయన వీ:స్థానకము, అభి 
చారికములోని మూడుద? లలోను శ్రీ భూదేవుఒండరు. భోగస్తానకాసన 
శయనములలోను వీరశయన ఆసనమూ ర్తులు (శ్రీభూదేవీ సమన్వితులు. 


శీ అధోహస్తస్థితి : 

యోగస్థానకములో దక్షిణహస్తము అభయహాస్తము, వామ 
హస్తము కట్యవలంవిశము. భోగస్టానక ములో దక్షిణహ_స్తము 
అభయముగాని వరదముగాని మైయుండును వామవహా స్తము కట్య 
వలంబితమయి సింహప్పచెవియాకతిలోనుండును, వీవాసనములో దక్షిణ 
హ_స్థము అభయము, వామహ_స్తము సింహ 5 ర్భాకృతినిబొందును. ఖోగా 
సనములో దక్షిణహ_స్తము వరదహస్తము. వామహస్తము నడుము 
నుండి వామోరూమిళితమై సింహకర్షాకృతిలోనుండును. యోగాననములో 
దక్షిణహ_స్తము పీఠముపై నను వామహస్తము వామాంకముమై నను 
నుండును. యోగళశయనములో ఒక చేయి శిరసు [క్రిందను, రెండవచేయి 
యంకమునందు నుండును. వీరస్థానకము విషయములోను అభిచారిక 


/ తిరుపతి చరిత్రము 


మూర్తుల త్రిదశలలోను మరీచిగాని బుతరులుగాని యేమియును 
చేర్కొనలేదు. 


ర. శంఖచ కములు : 

యోగ, భోగ, వీరస్థానకమూ ర్తులకును, భోగవీరాసనమూ ర్త 
లకు వీరశయనమూర్తులకును ఊర్జ్వహ_స్తములందు శంఖచ[కము 
లుండును. యోగాసనభోగశయనమూ ర్తులలో పంచాయుధములలో నీ 
శంఖచకములు చేర్చబడినవి అభిచారికమూర్తుల అన్నిదళలలోను 
యోగళయన మూూర్థియందును శంఖచ కములుండవు. 


68. ఆభరణములు : 


యోగాసన, యోగళయనమూ ర్తులకు దివ్యాభరణ విశ్రేషాలంక 
రణములను గుజించి ప్రస క్రమయినది. 


7 శేషుండు: 


స్టానకాసన దళలలో వేనియందును యీ శ్రేషమూర్తి గాన్సిం 
పదు. యోగ, భోగ, వీరశయనమూ ర్తులలో మ్మాతము శేషునకు 0, 
7% $ తలలు చెప్పబడినవి. ఉ త్తమాభిచారిక శయనమూర్తికి రెండు 
తలల శేషుడు, మధ్యమాభిచారిక శయనమూరర్తికి ఒక తలతోగూడిన 
శేషుడు శయ్యగానుండును. అధమాఖిచారిక శయనమూర్తికి అనం 
తుడు శయ్యగా నుండడు. కేవలము పీఠముపై శయనమూర్తి ప్రతిష్టింప 
దిడును. 


8 గరుత్మంతుడు, విష్వక్సేనుడు, స్వప్పబుషులు : 
యోగశయనమూ ర్తులకు వీరుందురు. భోగ వీరళశయనమూర్తు 
లకు విష్వ క్సేనుండుతిప్ప మిగిలిన వారుందురు. యోగభోగ, వీరస్థాన 


కాసనమూర్తులకు వీరి పస్పక్తిలేదు. ఆభిచారిక దళలలో వేనిలోను వీరి 
(పన కికానరాదు. 


12వ అధ్యాయము త్ర78 


$. మధుక్రైటభులు, నాభీకషలమున (బహ్మా : 
యోగ, భోగ, వీరఠళయనమూ ర్తులకు మాత్రమే వీరిపస క్తి. 
అభిచారికములో వీరి స్మరణము రాదు. 


10 (బహ్మ శంకరులు : 

యోగస్థానకములో తిప్ప మిగిలిన అన్నిమూ ర్తులలోను వీరి 
పన క్రియున్న ది. 

11. భృగు మార్కండేయులు : 

యోగస్టాన కాధమదళలోను, భోగాసనాధమమూ ర్తికిని శయన 
మూ ర్తులన్నింటికిని ఆభిచారికములోనన్ని మూదర్తులకుదప్ప మిగిలిన 
మూర్తులకు వీరి పస క్రియున్నది. 

12. సూర్య చందులు : 

భోగవీర స్థానకాసన శయనమూ ర్తులలోను, యోగాసన శయనము 
లందును ఉత్తమదశళలో వీరుందురు. భోగ, వీరస్థానక ఆసనము 


లందును, ఖభోగవీధమూర్తుల కన్నిదళలలోను వీరుందురు. మిగిలిన 
మూర్తులలో వీ9 ప్రస క్తికానరాదు. 


అఆభిచారకమూ ర్సి ఇ 


స్టానకాసనళయన భేదములచే నుండిన యాభిచారికమూర్తి 
ఉత్తమ మధ్యమాధమ భేదములచే నొప్పుచు ఉత్తమ మధ్యములలో 
శేషసహితముగను మిగిలిన దళలలో నే దేవతామూరర్రియు పతిష్టింప 
బడక కేవల మేకమూర్తిగనే ప్రతిష్టింపదిడును. ఆలయము విమాన 
రహితమై విషమకాలమున మాతమే ప్రతిస్టింపబడును. అంగము 
లన్నియు మిగుల సన్నమయి త దేకవీకణాస క్రమయిన కన్నులు గలిగి 
యుండును. (శ్రీవత్సము, కటిస్తూత్రము, (ఫలంబసూతము మాతమే 
యుండి ఈ మూర్తిని విష్ణువని గుర్తించుటకు వీలిచ్చును. ఈ అభి 


880 తిరుపతి చరిత్రము 


చారికమూ ర్తి యొ క్రదృష్టి ఏకలగ్నము. శృతుమారణమున క్రై నిజ్హేశింప 
బడినట్టివాదృక్కులు. ఈ మూర్తి కౌతుకసహితము గాకపోవుటచే 
(బ్రహ్మస్థానమునే ఆకమించును కాని యిట్టి మూర్తిని 1పతిష్టాపించుట 
యన్నది సామాన్యమైన విషయము గాదు. బహు అరుదు. మనము 
(పతి ఆలయములోను [ధుఇమూ ర్తిని (పతిబింబి-చు వివిధమూ ర్తులను 
నిత్యార్భృన సమయములో ఇతర ప్రత్యేకోత్సవములందును గమనించు 
చునే యున్నాము. అవి కౌతుక, ఉత్పవ, స్నపన, బలిబేరములనికూడ 
తెలిసికొనియున్నాము. ఇవి అలయమందు పూజావిధికత్యవసర మూర్తులు, 
కాని ఒకప్పుడివి యటుల భావింపబడలేదు. వీనిని మహర్షులే నిస్దేశం 
చిరి. షణ్ము ర్తిఆలయములో (ధువకౌతుకములు, నలుగురు వ్యూహ 
మూర్తులు. వమూ ర్తి ఆలయములో వీరితోబాటు నరనారాయణులు, 
నృసింహమూర్హి వరాహమూర్తియు (పతిబింబింతురు. ఈ కారణముగా 
ఉత్సవ, కౌతాక, స్నపన, బలిబేరముల యునికికి తావులేదు వ్యూహ 
మూర్తులకు ,షత్యేకసన్నిధి అందులో ప్రతిమూర్తికి ఖక కౌతుకమును 
గూర్చి చెప్పబడినది. భగవత్పతిష్టావిధి దర్పణములో ధువమూ ర్తితో 
కూడి మొత్తము నెలకొల్చ్బవలసిన విగ్రహములసంఖ్య తొమ్మిదికి మించ 
రాదని ఆదేశింపబడినది. ధ్రువమూ ర్త - శ్రీభూసహితము, పురుష, సత్య, 
అచ్యుతానిరుద్ధుబు.  ఇవియన్నియు చలనరహితములు. చలితమగు 
కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరము లనునవి నాలుగు. మొత్తము 
తొమ్మిది. వీనిని తప్పక నెలకొల్పవలెనని చెప్పబడినది. కాని యిది 
శాపసనముగా గాక దాతయొక్క సౌలభ్యము ననుసరించి తాను యెంత 
వరకు సమర్థించుకొనగలడో, నిత్యవివేవనాదుత కెంతవరకు, ఎన్ని 
బింబములకు లోపము జరుగకుండ చూచుకొనగలడో అంత వజకే నెల 
కొల్పుటకు ఆగమళాస్త్రము వీలుకల్పించినది. తిరుపతి దేవస్థానము 
శాసనములలో (1, 1.4) కౌతుకమూర్తియగు భోగస్రీనివాసమూ ర్తి నే 
బ్రహ్మోత్సవముల తొమ్మిదిరోజులలో ఉత్సవబేరముగా వీధులందు 
ఉక్సవములో పాల్గొనజేనెడివారు. ఆ రోజులనాటికి ఉత్సవబేరముగాని, 


లవ అధ్యాయము 881 


న్నపన, బలిబేరములుగాని అలయములో లేకుండుటయే యొక కారణ 
ముగా6 జెప్పనగును, కాని నేటి సం్యపదాయము (పకార మీ విగహము 
అన్నియు నెలకొల్పబడెను. ఉత్సవమూర్తులు ఉత్సవార్థము, బలిబేరము 
చిలిసంగహార్థము, స్నపనబేరము, స్నపనకృత్యములకు. కౌతుక మొక్ష 
టియే [ధువమూర్తికి సరియగు నకలుగా (పతిభాసించును. నిత్యా 
రృనములోని వివిధదళలతో బాటు నిత్యాభిషేక మీ కౌతుకమే 
పొందును. కౌతుక మొక్క పే (బహ్మాస్థాన మా[కమించును. ఉత్సవ 
మూర్తుల ధువమ్బూర్తికి వామభాగమున, స్నపన బలిబేరముల (ధువ 
మూర్తికి దక్షిణభాగమున సుంచవలెనని శాస్ర్రము. భృగుసంహితలో 
? అధ్యాయములో 


స దేవస్య వామభాగే స్టాఎయే ద్చింబముత్పవమ్‌ 
స్నపనం బలిబేరం చ దక్షణే స్ట్థావయేద్చుధః ॥ 
(పేజీ 77 
ఒకవేళ గర్భాలయము తగినంత వీలుకల్పింపలేనిచో నీ బేరములను 
ముఖమంటపములో నుంచవచ్చును. 


ఆలయములో మూడు ఆవరణములలో మూడవ ఆవరణములో 
కౌత్తుకమూ రికి స్థానమున్నట్లుగా భావించుటకును వీలుకలుగుచున్నది. 
కొన్ని ప్రత్యేక సందర్భములలో నీ కౌతుకబేరము (ధువబేరమును విడచి 
యుండవలసి వచ్చును. నిత్యాభిషేకానంతరము స్నపనపీఠమునుండి 
కౌతుక బిందిమును [బహ్మస్థానమునకు జేర్తురు ఆ తరువాత ధువబేర 
మునకు మూడు ఆవరణములలోనున్న దేవతలకు పుష్పన్యాసము సమర్చిం 
తురు. మొదటి రెండు ఆవరణములలోనున్న దేవతలు నిజమునకు 
మానసిక పూజ గై కొను దేవతలే. వీరవ్యూహమూ ర్తులు, విభవమూ ర్తులు, 
మూడవఆవరణములోని దేవతలు దిక్పాలురు. ఈ న్యాసము పూరి 
మైనంత (ప్రత్యేకన్యాసము కౌతుకమూర్తికి జరుపుట శాస్త్రపిద్ధ్దము. 
రెండు పత్యేక ఆవరణములు అనగా నొకటి [ధువబేరమునకు రెండవది 


882 తిరుపతి చరిత్రము 


కౌతుక బేరమునకున్నట్లు మానసికముగా భావింపవలెను. కౌతుకబేరమున 
కావరణములన్నది ఊహాజనితమైన భావమైనప్పటికిని ఉత్సవాదురిలో 
ఉత్సవబేరములేని సందర్భములో నీకౌతుక మే ఆకార్యము నిర్వ ర్తింప 
వలసివచ్చుచో , కౌతుకబేరము  పత్యేకప్రదేశమున నెలకొనవలెను. 
ఇది మూడవఆవరణము లోపలనే కోవలెను. ఈ కారణముచేతనే భోగ 
శ్రీనివాశమూ ర్తి, ముఖమంటపము నకు ముందున్న తిరువిలాన్‌ కోయిల్‌లో 
ప్రతిష్టింపబడినది. [ధువమూలర్తితో నన్నిసందర్భములందును. శ్రీళూ 
దేవులు నెలకొనియుందురు. కాని యోగ, అభిచారికస్థితులలో మాత్రము 
(ధువమూ ర్రితో దేవేరులను గానము. ఒక వేళయున్నను పుష్పన్యాసము 
మూడు ఆవరణములలో దేవతలందణకు పూర్తిఅయిన తరువాత 
మా।తమే దేవేరికి న్యాసము జరుగును. మొదటి రెండుఆవరణముల 
లోని మూర్తులు విష్ణువునకు ,పాతినిధ్యము వహించు వ్యూహమూర్తులు 
వ్యూహాంతఠమూ ర్హులే. వారు దిహిర్ముఖులు, మూడవఆవరణములోని 
దేవతలు | బహ్మాచే సృజింపబడినవారు గనుక వారు (బహ్మాండమునకు 
చెందినవారు. వీరందజు అంతర్ముఖులు. వీరికి న్యాసము అంతర్ముఖ 
ముగనే జరుగును. 


గళ్ళగృహమునందలి, విమానమందలి, మొదటి ఆవరణములోని 
పరివార దేవతలు. 


(ువమ్పూర్తికి పరివృత్తముగ కొందజు దేవతలను ప్రతిష్టిం 
చుట యన్నది శాస్త్రసిద్ధము నతిప్రాచీనమును. అతి ప్రాచీనాలయ 
ములలో నేటికిని వీని యునికిని గాంచనగును. కాని తరువాత వీని 
ప్రతిష్టాపనము (ప్రసక్తి ఆలయములలో గానరందు. కాని నిత్యము 
(భువమూ రికి జరుగు నిత్యార్చనాంగభూత మగు పుష్పన్యాస సమయమున 
వీరినామములు చెప్పి ఈ దేవతలను మనసా ధ్యానించి పుష్పములను 
(భువపీళమునంమ (భ్రీవారి పాదముల్నపె నుంచుట నేటికిని జరుగు 
చున్నది. ఈ దేవతలు రెండువిధములు, అన్ని దళలలోను శాళ్వ 


12వ అధ్యాయము 889 


తముగా ధ్రువమూ ర్తితో నుండునవి. కొన్ని (ధువమూ్తి స్టితినిబట్టి 
నెలకొనునవి. ఇట స్థితియనగా స్థానకాసనళయన చేరములతోగూడిన 
భోగ వీర, యోగమూ ర్తులుగా భావింపవలెను. 


ద్వారపాలకులు, ద్వార దేవతలు, వఏిమానపాలకులు, విష్వక్సే 
నుడు, శ్రీభూతము, గరుత్మంతుడు- వీరెల్లరు శాశ్వతనివాసులు. వీరిని 
అనపాయినులందురు. _ (బహ్మ, మార్కండేయుడు, భృగుమహర్షి 
కొన్ని స్థితులలోను:డరు. కాని నిత్యార్చనలోని న్యాస సందర్భములో 
వీరిని మనసా ధ్యానించి పూజింతురు. వాలి స్థానములు ఇప్పడిక్కడ 
(వస క్తము కాకున్నవి. 
ద్వార దేవులు : 

గర్భగ్భృహము (ధానద్వారమును గంధర్వస్థానమందురు. ఈ 
ద్వారము నిరువురు ద్వారపాలకులు ధాత, విధాత యను దేవతలు రక్షిం 
తురు. వీరిరువురు సోదరులు. భృగుమహర్షి ఖ్యాతి యందు గన్నవార. 
ధాతదక్షణపుదశను, విదాత ఉత్తరపు దిళను గాపుందురు. ద్వారమునకు 
నలువై పులు నాలుగు దేవతామూర్తులు అధి దేవతలుగా నుందురు. అధో 
పట్టిక కు భువంగు(డు, ఈయన వెలికల పరుండును. తల దకణదిళ 
నుండును. పాదము లుత్తరముగా నుండును. ఊర్హ్వ దృష్టి. నీల 
వర్జుండు. ద్వారోర్థ్వ పట్టిక పై పతంగదేవు డుండును. ఈయనకు 
ఉత్తరదిశను తలయుండి అధోదృష్టిగలిగియుండును. పాదములు దక్షిణ 
దిళశనుండును. ఈయన శ్వేతవర్జుండు. ద్వారపార్శ్వ పట్టికలయందు 
దక్షిణమున పతిరుండు, ఉత్తరమున వరుణుండు. వీరొకరికొకరు ఎదు 
రెదురుగా నిలుతురు. వీరు స్వర్ణవర్జులు. ఈ ద్వారమునకు వెలుపల 
ఇద్దరుద్వారపాలురు మణికుడు, సంధ్య అనువారుందురు. ఇందులో 
మణికు(డు దక్షిణ దిశను సంధ్య ఉత్తరదిశనుందురు. మొదటి 


88 తిరుపతి చర్మితము 


వారు శ్వేతవర్డుండు, _రెండవవారు హిరణ్యవర్జులు. వీరి వ్యాహృత 
నామములివి. 


11. మణికాయనమ। ల. విమలాయనమః 
ఏ. మహాబలాయనమః 4 ద్వారపాలాయనమః 
£ 1. సంధ్యామైనమః ర జో్యోతిరూపాయైనమః 
2. వభావక్ర్యైనమః 4. దృఢ(వతాయైనమః 


గర్భగృహము నావరించియుండు విమానమును రక్షించువారు 
నలుగురు ద్వారపాలురు. వీరిని విమానపాలకులని పిలుతురు. వీరు 
వరుసగా న్యతుండు, వివస్వానుండు, మిత్రుడు, కితుండు అనువారు. 
గర్భగృహద్వారమునకు సరిగా పైన విమానమూల తలమున తూర్చు 
ముఖముగా స్టానకుడ్రై యుండును. వివస్వానుండు దక్షిణమున దక్షిణ 
ముఖుడుగను, మిత్రుండు పశ్చిమదిశను పశ్చిమముఖుడుగను, కతుండు 
ఉత్తరదిశను ఉత్తరాభిముఖుడుగను నుందురు. అధమాలయములో 
విమానముండదు గనుక తూప్పువై పున ఒక్కన్యతుండుమాశ్రమే 
నెలకొనును. 


ముఖమంటప ద్వారపాలకులు : 


ముఖమంటప (పవేశద్వారమున కిరువై పుల దక్షిణమున విఖని 
సుంయ, ఉత్తరమున తాపసుడు ఉందురు. వీరిరువురు ముఖమంటపషము 
(పవేళద్వారముననుండు ద్వారపాలకులు, వీరి వ్యాహృతులు 


1! 1. విఖనసాయనమ:; రి సిద్ధదాయనమః 
2. తిపోయు కాయనమః 4 బ్రహ్మదర్శినేనమః 
౧ 1. తాపసాయనమః రి సర్వదోషవి వర్ణితాయనమః 


ఓ. సిద్ధిరాజాయనమః 4. సహసాళ్వ మేధినేనమః 


12వ అధ్యాయము 886 
విస్వక్సేనుడు : 


విష్వక్సేనుడు సకల విబుధపొఢ నైన్యాధినాథుండు, ఈయన 
స్లానమును గుజించి మరీచిమహర్షి తన విమానార్చన కల్పములో నిట్లు 
థి య్శ వే 
చెప్పినాడు. 


“ఉద్మక్సాకార పార్శ్వే, విమానపార్శ్వే, కుబేరేశానమయోర్మధ్యే 
దక్షిణాభిముఖః నింహాసనే సమాసీనః అగ్నివర్డః, పీశవసనః శ్రీవత్పం 
(బహ్మస్యూత్రం చ వినా హరి రివ భూషణైర్యుకో ద్విభుజః, పృష్పపాణి 
శృ క్రిదండభృత్‌ వా జయాపతి శృంగ కేతు; పుష్పరథవాహనః। పూర్వా 
షాఢోద్భృవః పుష్పరవః విద్యాదివీజః విష్వక్సేనః. ఇతి” 


మొదటి ఆవరణములో ఉత్తర (ప్రాకారపార్శ్వమందు అనగా 
విమానపార్శ్వమున కుబేర ఈళానదిశలమధ్య దక్షిణముఖముగా, 
సింహాసన _సమాసీను(డును, _అగ్నివర్జుండును, పీఠవసనుడును, 
్రీవత్స [బహ్మస్మూతములులేక సర్వము హరివలె నుండువాండును, 
భూషణములు ధరించినవా(డును, ద్విభుజుడును, పృసష్పపాణియుతు(డును, 
దండధరుడును, జయాదేవీ పతియును, ళృంగమును ధ్వజముగా 
గలిగి, ళక్తిధరించినవాండును, పుష్పరథవాహను(డును, పూర్వాషాఢా 
నకతజన్ము6డును, పుష్పరవుండును, విద్యాదినీజయుతుడునునగు విష్వ 
క్సేనుని (పతిష్టింపవలెను. 
(బ్రహ్మ: 

గర్భగృహములో ఉత్తరముఖముగానున్న దక్షిణకుడ్య సమీ 
పమున నీ బ్రహ్మస్థానముండును. హిరణ్యవర్జుండు, వేదరవుండు, చతు 
ర్భుజుండు హంసవాహనుడు, కముడలధరు.డు, అభిజిత్‌ నక్నతమున 
జన్మించినవా(డు, సావిత్రీపతి, మకాఠసీజయుతుండు. ఈయన 
వ్యాహృతులు ' బహ్మాజం సజాపతిం పీితామహ౦ హిఠణ్యగర్భం" 


886 తిరుపతి చరిత్రము 


శంకరుడు: 


ఉత్తరకుడ్యమున యీయన స్థానము, శ్వేతవర్డుడు. వ్యాఘ్ర 
చర్మధరుండు, పరశువు (గొడ్డలి మృగమును ధరించిన చేతులు 
గలవాడు. వృషభవాహను.డు, వృషభధ్వజుడు, ఆర్జాానకత జన్ము(డు, 
డమరుక రవ్యప్రియుండు. మకారవీజయుతుండు, ఉమాపతి, గంగా 
ధరు(డు. వ్యాహృతులు ' గంగాధరం, వృషభవాహనం, అష్టమూ్షిం, 
ఉమాపతిం " అను పేళ్లు, 


మార్కండేయుడు : 

స్వర్ణ వర్ణండు, బ్రహ్మచారి, రక్తవస్త్రధరుండు, పద్మవాహ 
నుండు, కూర్చధ్వజుడు, ళంఖగవుండు, మకారబీజసంయు క్రండు. 
“మార్కండేయం, పుణ్యం, పురాణం అమితం' ఈయన వ్యాహృతులు, 


భృగువు : 
అగ్నివర్దండు, శుక్షువస్త్రధరు(డు, పద్మవాహను(డు, కమండలు 
ణు భి 
ధ్వజుడు, రోహిణీశుడు. శంఖరవుడు, “భి"వీజయుతుడు, థ్యాతీశుడు, 
పద్మాపిశ్రే, వేదళ్ళతం, ధాత్రినాథం -- ఇవి వ్యాహృతులు. 


విమానపాలకులు : 


విమానపాలకులు నిత్యార్బనా సము పేతులుకారు. విమానమునకు 
అనుబంధముండిన వ్యిగహములగుటచేతను. విమానము వై కుంళోదృవ 
మనెడు శాస్త్రసూ క్తి చేతను నీ విగహములును అత్యంత పవిత్రవంత 
ములు, ఆగమళానస్త్రములు (వై భానసాగమమును) ఆయా వ్మిగహము 
లేయే స్థానములో నెలకొల్చవలెనో నిర్ణయించినవి, విమానమునందలి 
వ్మిగహములనుగాని లేక దానిపై చెక్కబడిన మృగముఅనుగాని గాంచి 
వెంటనే (పేక్షకుడు అవి శివాలయ నంబంధమని భావించి దానిని శవా 
లయమనియే నిర్ణ యించుకొనును. తిరుమల ఆలయము విషయములో 


10వ అధ్యాయము 887 


నిట్టీ దురూహకు పాల్పడెడి (ప్రేకకుని గుఠించి విచారింపబడినది. 
ఆంయమునకు మొదటి ఆవరణములోనుం డెడి వ్యూహములు, వ్యూహా 
న్హరములు, రెండవ ఆవరణములోనుండెడి విభవములు, విభవాన్తర 
టీ పూర్వము నెలకొల్చ్పబడు సంప్రదాయమున్నది. నేడట్టి పద్ధతి 
పూర్తిగా విడనాడియు, విమానముసై నీ విగ్రహములు నెళకోల్పబడు 
చునే యున్నవి. 


విమానములు ఐహువిధములని (ప్రసక్తమయినది. శాన్తిక 
విమానము, పౌష్టిక విమానము, జయదవిమానములను గూర్చి యిది 
వరకే ముచ్చటింపబడినది. సామాన్యముగా నేడు మనము చూచెడి 
విమాన నిర్మాణమిట్లుండును. సమచతురముగా విమానమూల తల 
ముండి మూలమునకు 1] లేక రెండురెట్లు పొడవుండును. ఇది రెండు 
లేక మూడు తలములుగా నిర్మింపనగును. సున్నముతో తయారు 
శేయబడిన వి[గహములచే నలువైపుల, నాలుగుమూలల నలంక 
రింపబడును. ఒకతలమునకు వేజొకతలమునకు మధ్యగల ప్రదేశము 
కంఠభాగమందురు. ఈ భాగములోను విగ్రహముల నమర్చెదరు, 


మూలతలమున నుండెడి విగహములు: 

మొదటి తలమున తూర్పుభాగమున గర్భగృహ ములో నుండెడు 
మూర్తినే యిచట నలంకరింతురు. ముఖమంటపము పైకప్పుపైనను 
మూలతలమునకు ముందుభాగమునను తాపసుని, సిద్ధిదుని నెలకొల్చు 
దురు. దక్షిణాఖిముఖముగా మూలతలముననే సత్యమూర్షిని, పశ్చిమ 
ముఖమున నచ్యుతుమూర్తిని, ,ఉత్తరముఖమున అనిరుద్ధమూ ర్రిని 
ప్రతిష్టింతురు. ముఖమంటపు ఉత్తరపుకొసను వినాయకుని, దక్షిణపు 
కొనను దుర్గాదేవిని (ప్రతిష్టించుట శాస్త్రసమ్మతము. 


ద్వితీయతఅము : 
తూద్చన పురుషమూ ర్తిని, దక్షిణమున నృసింహమ్నూ ర్తిని, 


888 తిరుపతి చరిత్రము 


పళ్చిమమున అచ్యుతమూర్తిని, ఉత్తరమున వూహమూర్తిని నెలకొల్ప 
వలెను. 


ద్వితీయతల తృతీయతల మధ్యమును గళమందురని చెప్పబడి 
నది. ఈ గళమందు వైథానసమహర్షియగు భృగువు తన [క్రియాధి 
కారములో నిట్లు చెప్పినాడు. 


“ఇంద్రం చ దక్షిణామూర్తిం నారసింహం పితామహమ్‌ 
ప్రాగాది కల్పయేదేతాన్‌ గశ్రే లక్షణసంయుతమ్‌ " 


తూర్పున నిందుని, దక్షిణమున దక్షిణామూర్తిని, పశ్చిమమున నార 
సింహూని, ఉత్తరమున పితామహుని వతిప్టింపవలెను. ఇట్లు కాక 
పోయినచో పురుష, సత్య, అచ్యుత, అనిరుద్దమూ ర్తులనై నను నెల 
కొల్చ వలెను. ఇట్లు కానిచో తూర్పున విష్ణువును, దక్షిణమున వారాహ 
మూర్తిని, పశ్చిమమున నారసింహమూర్తిని, ఉత్తరమున హయగ్రీవుని 
నెలకొల్పవలెను. ఈ మార్పు భృగుమహర్షియే చెస్పియున్నాడు. 
(శీవైకానస భగవచ్భాస్త్రము- క్రియాధికారము...ఏమాన దేవతాకల్పనా 
ధ్యాయము ప్ప త్‌ ఇ6(క కోణములందు 


“తథా కోణేషు గరుడం (ప్రస్తరోపరి. కల్చయేత్‌ 
ఆలయేస్వన్య దేవానాం వాహనాని (ప్రకల్పయేత్‌ 
“మృగేంద్ర మథవా కుర్యాత్‌ సర్వదేవాలయేషు చ' 

-- (1కియూధికారము) 
కోణములందు గరుడ వ్యిగహములుగాని ఆలయములోనున్న యితర 
దేవతల వాహనములుగాని నెలకొల్పవలెను. అట్లు కానిచో నన్ని 
ఆలయములకును మృగేంద వ్మిగహములు మూలలందు. నెలకొల్ళ 
వచ్చును. 


దక్షీణమునను పశ్చిమమునను ఎన్ని నృసింహమూ ర్తులమ 
పతిష్టించిని అంత శతు మారకము జరుగును. రాజు విజీయ్‌డగును. 


12వ అధ్యాయము 089 


దేశమునకు శృకుభయము తొలగును. విష్ణ్యాలయ విమానముసకు 
శైవ సందింధ జలయవిమానమూ ర్తులను వాడుట శాస్త్రనిషిద్ధముకాదు. 
అఆ విషయము పైవివరణమువలన స్పష్టమయినది. ఇంద్రుడు. కుమార 
స్వామి, ఉమాపతి, దక్షిణామూర్తి, నృసింహుడు, (శ్రీధరుడు, (బహ్మ, 
ధనాధిపుడు, ఆదివరాహనృసింహుడు, హయ్యగీవుడు, నరనారాయణుడు, 
వాసుదేవ సంకర్షణాది మానుషవ్యూహమూర్హులు, దైవిక వ్యూహ 
మూర్తులు - విమానదేవతలుగా  వైథానససంహితలు పేర్కొన్నవి. 
పశ్చిమదక్షిణములలో నారసింహుల నెట్లు పెక్కు ప్రతిష్టంపనగునో అశ్లే 
ఉత్తరదిశయందు ఒకటి ర6డు పర్యాయములు అనంతుని, అనిరుద్ధుని 
ప్రతిష్టింపనగును. _ (ధువమూ్తికి సరైన నకలును విమానమున 
నుత్తరదిళను నెలకొల్బనగును. 


అనపొయి పరివారదేవతలు : 


(శ్రీభూతుండు, గరుత్మంతుండు, న్యతుండు, విష్వక్సేనుండు, 
చ్యకకము, ధ్విజము, శంఖము, యూధాధిప్పుండు, పావకోర్జునుండు 
వీరందరు అనపాయి దేవతలుగా వై థానసాగమము పేర్కొన్నది. 
న్యతుని, విష్వక్సేనుని గుజించి యింతకుముందే పేర్కొనబడినది. 
ఇప్పుడు వరుసగా మిగిలినవానిని బేర్కొందము 


- శ్రీళభూత ము: 
(బిహ్మచారి, దండధరు(డు. సింహవాహను(డు, సింహధ్వజుండు, 
శ్వేతవర్దుండ, రక్తవస్త్రధరుండు, ఫాల్లున భరణీనక్మత సతిజాతు(డు, 
ణ అప్పాల లి 


బహిర్ముఖుండు. ముఖమంటప ద్వారసోపాన కేంద మీయన స్థానము. 
కుంభళబ్దరవుండు. భూతాద్యతర బవీజుండు. 


గరుత్మంతుడు : _ 


శుకపింఛమువంటి వస్త్రమును ధరించును. ఆభరణయుతు,డు, 


800 తిరుపతి చరిత్రము 


కిరిటధారుండు, పంచవర్ష సర్పధారు6డు, అంజలిసంయుతుండు, వాయు 
వాహనుడు, ఈయనస్థానము రెండవఆవరణము.. కాని చిన్న దేవాలయ 
ములలో ఒకే ఆవరణముగల అలయమయినచో చివరి పాతికభాగ 
మీయన నెలవు. శంఖము, ధ్వజము, చకము, మహాభూతము, అక్ష 
హంతము వీని నన్నింటిని యిటనే వరుసగా (పతిష్టింపవలెను, మూడు 
ఆవరణములుగల ఆలయములలో గరుత్మంతు(డు రెండవ ఆవరణము 
లోని కీ భాగములో నుండును. చక్రము రెండవ ఆవరణములో 8వ 
భాగములోను, శంఖము మూడవ ఆవరణములోని రెండవభాగము 
లోను, ధ్వజము మూడవ ఆవరణములోని మూడవభాగములోను, 
యూధాధిపుడు నాలుగవ ఆవరణములోని మూడవభాగములోను 
ప్రతిష్టింపబడవలెను. అకహంతు(ని ఐదవ ఆవరణములోని మూడవ 
భాగములోగాని లేక గోపురము ' వెలుపల స్వామి కభిముఖముగా గాని 
నెలకొల్పవలెను. వీని నన్నింటిని మొదటి ఆవరణములో నెలకొల్ప 
వలెనన్నచో గర్భగృహమునకు రెండవ భాగములో గరుత్మంతుని, 
మూడవభాగములో బలిపీఠమును ధ్వజము నెలకొల్పవలెను. ఒక 
ఆవరణమున్న ఆలయము అధమాధమ వర్లీకరణము [క్రిందకువచ్చును. 
ఈ ఆలయములో విష్వక్సేనుడు గరుత్మంతుడు [శ్రీభూతము, న్యకుండు, 
భూతపీఠము మాత్రమేయుందురు. అధమాధమాలయములో ధ్వజము, 
చ[కము, శంఖము, అక్షహంతులు నుండరు. 


కాని సంపదాయములో శ్రీభూత గరుత్మంతులను విమాన 
పార్శ్వమందును, చక శంఖ ధ్వజ, యూధాధిప పావకోర్డునులను 
బిలిపీళ పార్శ్వములందును అర్చించుటను 'గూర్చి మతీచి చెప్పి 
యున్నాడు. “ఏతేషు శ్రీభూత గరుడా పాసాదపార్శే' చ్రశంఖ 


ధ్వజయూధాధిప పావకోఒర్జునాన్‌ బలిపీఠ పార్శ్వే సంయోజ్యార్చ 
యేదితి కేచిత్‌ * 


1నివఅధ్యాయ ము 


4.వభాగము 
ఆవరణదేవతలు 


1. వథమావరణము ; 

తూద్చ మొదలుకొని ఉత్తరము వరకు వ్యూహమూర్తులు : 
(1) పురుషుండు (2) సత్యమూర్తి (శ) అచ్యుత (4) అనిరుద్ధమూ ర్తలు 
(విదిక్కులయందు) ఆగ్నేయాదికోణేషు, కపిల, యజ్ఞ, నారాయణ, 
పుణ్యమూ రులు. ఇవి నాలుగును వ్యూహా న్త్లరములు, ఈ ఆవరణములో 
నీ రూపము లొకపర్యాయముకం కె మరెక్కువ సర్యాయములు రావు. 


అర్చకస్వామి ఈ మూర్తులను మనసా ధ్యానించి న్యాసమును (ధువజేర 
పాదపద్మముల యందుంచును. 


ఓ ద్వితీయావఠణదేవతలు : 

ఇందును రెండు విధములయిన దేవతలుందురు,. ఇవి విభన 
నూర్తులు, విభవాన్సరమూ రులు, దిక్కులయందు విభవమూ ర్తులు. 
నెలకొనగా విదిక్కులయందు నిభవాన్తరమూ ర్తులుందురు. తూర్పు 
నుండి వారాహ, నారసింహ, వామన, థతివి[క్రమమూ ర్హులును- 
విదిక్కులలో ఆగ్నేయము మొదలు, నుభద, ఈశితాత్మ, సర్వోద్వహ, 
సర్వవి ద్యేశ్వరమూ ర్తులు నెలకొందురు. ఈ విభవావకారములన్నియు 
నద్భుతావహమై, సర్వళ క్రి సమన్విత దె వతములుగా నవతరించినవే 
గాని నూనుషాంశకు సంబంధించిన విభవావతారములుగాదని గమనింప 
వలెను కౌతుకమూర్తికింగూడ నివియే ఆవరణలు, ఆయావరణలలోని 
దేవతలునుండుట గమనార్హము, 

కౌతుక మూర్తికి బథమావరణజములో తూర్చునుండి సుభద్ర, 
హయాత్మక, రామదేవ, పుణ్య, దేనమూ ర్తులుందురు. ఆగ్నేయాదికోణ 
ములలో సర్వ, సుఖావహ, సంవహ, సువహమూదర్తులుందురు. 


80 తిరుపతి చరిత్రము 


రెండవయావరజములో తూర్చునుండి మిత్ర, అతి, శివ, విశ్వమూర్తు 
లను, ఆగ్నేయాదికోణములలో సనాతన సనందన, సనత్కుమార, 
సనక మూర్తులును ఉందురు. వీరందరు బహిర్ముఖులు, ఆ భావనతోనే 
వీరికర్చనము జరుసవలయును. 


(ధువమూర్తికిగల రెండవ యావరణములో విభవ, విభవాన్హర 
మూర్తలతోబాటు నవ్యగహములు గర్భగృహములో నంతర్ముఖులై 
యుందురు. విభవ, విభవాన్తరములు వైష్ణవాండమునకు సంబంధించినవి 
కాగా, నవగహములు బ్రహ్మసృష్టి సంబంధములు కనుక నివి యంతర్షు 
ఖులు, కనుక నీ నవ్యగహములు వైష్టవాండ వీకణాసక్తులై యుందురు. 
ఈ కారణమునే (ధ్రువబేరమ్బూర్తికి రెండవ ఆవరజములోనీ అధి దైవిక 
మూర్తులకు నెదురుగా అధిఖౌతికమూర్తులు నెలకొనుట యనువిషయము 
(గహింపవలసియున్నది. 


ముఖద్వారమునకు ఉత్తరపువై పున సూర్యుడు దక్షిణమున 
చందుడు ఉందురు. మిగిలినవారు ఈ ఆవరణములో వీరి నడుమ 
నుందురు. 


8. తృతీయావరణము ; 

దిక్పాలురు ప్రాగాది ఇంద, అగ్ని, యమ, నిర్‌బుతి, వరుణ, 
వాయు, కుబేర ఈశానులు. వీరందరును సాళ్విక కృతికి పతివిధులు, 
దిహ్మయొక్క పూర్వకాయమునుండి యుదృవించినవారు. తృతీయా 
వరణములో వీరుకాక ముఖద్వారమునకు ను _త్తరకుడ్యమునానుకొని 
దుర్గాదేవి, దక్షిణకుడ్యము నానుకొని గంగయుందురు._ వీరు పశ్చిమ 
ముఖలు, ఆగ్నేయమందు ధాత్రి సరన్వతి (మహాకాళి ఈళాన్యమందు 
యమున, సింధు, నర్మద, థ్రీ జ్యేష్ట మొదలుగా గలిగిన దేవత 
లుందురు. అంతరాళమునందు సుర, సుందరి, స్వాహా, స్వధా, సంహ్లా 


దివి, రాకౌ, సినీవాలీ దేవతలుందురు.  వీరందరును నవబ్రహ్మలలో 
నెవరికో యొకరికి శతనూజల,. 


1ఓఒవ ఆధ్యాయము 8$8 


లోకపాలురు, నదీదేవతలు, ఇతర స్త్రీమూర్తులు వీరందజును 
నిత్యము ఆలయపూజా సందర్భములలోను గృహములలో సంస్కార 
ములలోను వీరు పస కము చేయబడుదురు. వీరు అగ్నిద్వారా మన 
యూహుతులను [గహింతురు. వేదో క్రముగా వీరికీ యాహుతులు 
సమర్పణము చేయబడును. 


4. నాలుగవ ఆవరణము : 


నాలుగు వేదములు నాలుగు మూలలందుండును. హరిణి, 
అగ్ని తోయము, వాయువు, గవిష్టలున్ను, విష్ణువు, కాశ్యప, గుహ, 
ఫం క్రీశ, పవ్మిత, పవన, తక్షక, శివమూర్తులు ఈ ఆవరణములో 
నుండెడి దేవతలు. 


గ. ఐదవ ఆవరణము : 


ఆవరజలోని పూర్వద్వారో త్తరమున కుహూ, దక్షిణమున 
అనుమతీ, స్పష్పమాతృకలు, పశ్చిమమందు జయాద్యప్పరసలు, ఉత్తర 
మందు సప్పరోహీణులు, ఆగ్నేయమందు వత్చ్సరాదులు, నైర్‌బుత్తి 
యందు పంచప్రాణాదులు. వాయవ్యమందు మరుత్తు, ఈళాన్యమందు 
శతరు.దులునుందురు. అంతరాలయమందు ఏకాదశర్నుదులు, ద్వాదళా 
దిత్యులు, గంధర్వులు, మునులు, అప్పరసలు, ఆశ్వినులు, వసవులు, 
విద్యాధరులు నెలకొందురు, 


0, షష్టావరణము ; 


పూర్వద్వారో త్తరమందు తుంబురుడు, దక్షిణమందు. నారదుడు 
నెలకొందురు. దక్షిణమందు షడృతువులు, ఉత్తరమునందు ముద్గలుడు, 
ఆగ్నేయమందు హవీశుడు, నైైర్‌బుతియందు జాంబవుడు, ఐళాన్య 
మందు అసురుడు, అంతరాలయమందు తూర్పున కిన్నర మిథునములు 
దక్షిణమున (ప్రహ్షాదుండు, వీనికి దక్షిణమున మదనుడు పశ్చిమమున 


894 తిరుపతి చరిత్రము 


విపొ, వ్యాజినీ, ఉత్తరమున కామినీ, చందాభా, తూర్పున మరల 
సున్షర, మాయా దేవులుందురు. 
. స్తమావరణము : 

పూర్వద్వారములో బ్రహ్మా, దతీణమున అర్యముడు, దండ 
ధరుడు, పశ్చిమమున పాళభృతుడు, ఉత్తరమున కుబేరుడు, ఆగ్నేయ 
మందు సవికారుండు, సావితుండు, నైైర్‌బుతియందు ఇం్యద్రుండు, 
ఇంగద్రాజుడు, వాయవ్యమందు రృుదుడు రుద్రాజుడు, ఈళాన్యమందు 
అప్పడు, అపవత్సుడు నెలకొందురు. అంతరాలమందు నాలుగు వై పృల 
“పెక్కుదేవతలుందురు. వారు తూర్చువ్వైపు దక్షిణదిశను ఆదిత్య, 
సత్యక, భృశ, అంతరిక్షక, దుర్గ, ఘూటిముఖీ, ధ్యాతీ, వప్పషమూ ర్తులు, 
ఉత్తరదిళకు : ఈశ, పర్జన్య, జయ_్తమ హేన్ష్ర, నాగ, భూత, యక్ష 
మూర్తులు, 

పళశ్చిమపువై పు దక్షీణదిళను: నిర్‌ బుతి, దొవారిక్క పుష్పద్దన్హ, 
కవ, చత్ర పదపూళమాద్తబ. 

ఉత్తరదిశను : సరిత్పతి, అసుర, ళోషణ, రాగ, విద్య, 
యళన్‌, భద్రమూ ర్తులు, 

దక్షిణమున తూర్చుదిశను: అగ్ని, వితధ, (గగ్రహక్షత, రాక్షస 
ఉష్ణ జయ, కృష్ణమూర్తులు, 

పడమటివై పున: యమ. గంధర్వ, భృంగరాజ, సురుండ, శివ, 
1పాణమూ ర్తులు. 

ఉ_త్తరపువై పు తూర్పు: సోమ, అర్గళ, అదితి, సూరిదేవ, విద్య 
అమిత, పాంచభౌతికమూర్తులు, 


పడమట: జవన, నాగ, ముఖ్య, భల్జాట, వేదభృత, తాపస, సంధుష 
మూర్తులు. 


వ. 





12వ అధ్యాయము త్‌ 


(ప్రతి ఆవరణములోని ద్వారపాలకులు 


1. వ్రళఠమావరణ : కిష్కింధ, తీర్థులు 

ఓ ద్వితీయావర్తణ వక్రతుండ నాగరాజులు 
8 తృతీయావరణ : శరీఖనిధి పద్మనిధులు 
థీ చతుర్ధావవరణ : తుహిన్టీబలిందులు 

గ. పంచమావరణము ఖడ్గకార్థములు. 

(0, షష్టావరణము : శంఖచూళి చ్మకచూళి 
" స ప్తమావరణము : చండ ప్రచండులు 


ప్రాకారకుడ్యముల వెలుపల ముఖద్వారమున కెదురుగా నొక మహ 
త్సీఠముండును. ఇందు బలి సమర్చణము పేరు చెప్పబడని దేవతలకు 
అథోలోకములోని వారికిగూడ చేయబడును. ' సర్వాన్‌ దేవాన్‌ సమర్చ 
దేశ్‌" అనుపదమిటకూడ వినియోగపడును 


గణములు 


మొదటి మూడు ఆవరణములలోగల దేవతల నొక ప్రత్యేకస్థితి 
గలదు. వీరు ధ్రువమ్హూర్తి కభిముఖలై యుందురు. కాని చతుర్ధాన 
రణమునుండి సృష్పమావరణమునకును గల పరివార దేవతలు పలువిధ 
ములుగా నుందురు. వారివారి స్వభావములచే కొందు దుష్టులు కొందరు 
శభులు, కొందజణు మధ్యములు కనుక వీరు మూడు విధములుగా 
విభాగింపదిడెడి ఉత్తమ, మధ్యమ, అధములు. 


ఉత్తమగణములు ; 

ఆదిత్యులు, వసు దేవులు, రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, 
విశ్వేదేవతలు పితృలు, మాతృలు, గృహదేనతలు, అంగిరసుడు, 
అశ్వినీదేవతలు, ్త్రీదేవతలు, లోకేళులు, వాస్తు దేవతలు, నక్షశ్రాదులు, 
పారిషదులు, శత్వపతులు, 


$01 తిరుపతి చరిత్రము 


మధ్యమగణములు ; 

సిద్దులు, బుషులు, నాగులు, అసురులు, రాక్షసులు, యతులు, 
విద్యాధరులు, సౌరభేయులు, గుహ్యకులు, గంధర్వులు, అప్పరసలు 
ప్రజాపతులు, మర్త్యలు, రోహిణులు 
అధమగణములు : 

భూతములు, [ప్రేకములు, పిశాచములు, కూష్యాండములు, 
ప్రమథుబ, స్కంచులు, బొాల్గగహములు, త్రై తలసులు, ఖైరవులు, 
కిన్నరులు, వేశాలసులు; అప శ్య్మారులు, యోగినులు, ఢాకీనులు, శాకినులు, 
ఛుకులు మోహీనులు, జొఘనులు. 


హిందూసిద్ధాంత మేమన ఎన్ని భూతములున్నవో అవి యన్నియు 
సృష్టిలో అంతర్భాగముతే. వానికి మన మెంత లృ ప్రితోోనందించగలమో 
అంతవరకు చేయనలెను ఆ కారణముచే వానిని మనము నిర్లక్ష్యము 
చేయరాదు. 


12వ అధ్యాయ ము 


ఆలమములు _ ఆగమములు 
5 వ భాగము. 


1. దేవాలయార్చ్భనము - విశ్వమానవ సౌభ్రాతృత్వము 


శ్రీ వై భానసాగమముగాని, మరి యే యితర ఆగమములుగాని 
ప్రధానముగా విశ్వమానవ పంస్పరసహకారమే ప్రధానసిద్దాంతమన్న 
సూత్రముపై నాధాంపడియే తమ శాస్త్రములు నిర్మించుకొన్నవి. ఈ 
సహకారమన్నది కేవలము ఐహికమునకు పరిమితముకాక, ఆధ్యాత్మిక 
పురోభివృద్ధికిని యగుట గు _ర్తింపవలసిన పశ్రేషము.  ఆముష్మిక 
ప్రాప్తికె యత్నించి దానిని తమ త్మీవ తసళ్చర్యల చేతను, స్మత్చ 
వర్తన చేతను సఫనీకృతము గావించుకొనిన పుణ్యజీవులను మనము 
పూజించుట యితర దుష్టళక్తు. ను మననుండి తొలగింప జేసికొనుట, 
వాని యన్నుగహము లేకున్నను, వాని చుర్మాగహము మనషై (పస 
రింప బడకుండ _ చేసికొనుటయే యీ దేవాలయార్చనలోని ముఖ్య 
స్యూతము. మానసిక శాంతి, సంతృ ప్తి, సంతోషము మొదలయినవి, 
భగవంతుని తెలిసికొనుటలోను, యమనియమాద్యష్టాంగ యోగసాధన 
లోను, తదేక లక్ష్యసిద్ధి ప్రాప్తములోను ఏంతేని సహకరించును. 
ఇవియే చివరకు మనల మనలక్ష్యమునకు జేయ్చను. నిత్యముపూజ, 
బలి సమర్చణము అను రెండు [కియలు దేవాలయములో జరుగుట 
యనగా, వివిధ దై వతృ ప్తిమూలకముగా న్యాయము, ధర్మము, విశ్వ 
వ్యాప్తము చేయుపే ఫలితము అని తెలియవలెను. అర్బనాఫలమును 
గరించి విఖనసమహర్షులవారు. చెప్పినట్లుగా గృహమందుగాని, దేవా 
లఅయమందుగాని భక్తితో భగవంతుని, నారాయణుని అర్చించినచో 
పరమపదనివాసమగు వై కుంఠమునుచేరుట సత్యమనుట సత్యదూరము 
కాదు. (ప్రాతఃకాలపూజ నిత్య జప హోమాదులను [క్రమము తప్పక 


808 తిరుపతి చరిత్రము 


చేయువారి లోపదోషనివృ్తి కొజకును, మధ్యాహ్నపూజ రాజరాష్ట్ర 
గ్రామా భివృద్ధికొఅకును, సాయంకాలపూజ సస్యవృద్ధికొఅకును చెప్ప 
దిడినది. ఉషఃకాలపూజ (పజా, పశు, యజ్ఞాభివృద్ధికిని, అపరాప్లాపూజ 
దుష్టళక్రివినాశము కొఅకును, అర్జర్యాతపూజఅన్ని చతుష్పాత్తు జంతు 
వుల యఖివృద్ధికి అని గూడ శాస్త్రములు చెప్పియన్నవి. ఈ పూజ 
కేవలము మన భు క్తికొలకు మాతమేగాక సర్వజీవసంతృప్లి, సంతో 
సషములుకూొడ దీనివలననే ప్రాస్తించుట జరుగవలసియున్నది. 


అర్ధంతృష్యతి నై వేద్యా త్తిిపాదం పోమపూజనాల్‌ 
పూర్ణ్మంబలి (పదానాచ్చ వినియోగాత్చుతృష్యతి. 
భగవన్ని వేదనవలన స్వామి సగము తృప్తిబడునట, మూడవ భాగము 
హోమారాధనవలన, బలిప్రదానమువలనను తృ ప్తిజెందినను, భక్తులకు 
తన (ప్రసాదము పెట్టబడినయెడల భగవానుడు అత్యంత సంతృ ప్రినొందు 
నని (శ్రీవై థానససాగమమందు అశిమహర్షి శెలవిచ్చిరి 


భక్తాన్వాపి భోజయేక్‌.. భ క్తులకును భోజనము పెట్టవలసినదిగ 
పొంచరాత్రాగమము పొద్మము చెప్పినది. 

నై వేద్యభోజనం కృత్వా నిత్యం యః ప్రణమేచ్చివమ్‌ 
నందీశ్వరునకు విల్వ పటత్రాదికము సమర్పించి శివునికి నమస్కరించుచు 
వాని ప్రసాదము ప్రాశన జేయవలసినదిగాను శ్రైవాగమ లింగార్చన 
చందికయందు చూడగలము. బలిదేవతలుకు బలినొసంగుటలోని 
ఆంతర్యము శాస్త్రవిధానిముచే సమర్దమయ్యును, వాని వలన మనకప 
కారము జరుగకుండుట యొకటి, రెండవది మనకున్నది అందటును 
పంచుకొనవళెననెడు సిద్దాంతమున కుపబలకముగా నుండుటయు 
గుర్రించవలెను. బలిపీఠము పైనుంచు బలిసమర్పణము పేర్కొనబడని 
'దేవతలన్నిటికినని యిదివరకే చెప్పియున్నాము. వీరు సరిగా గర్భ 
గృహమున కెదురుగానుందురు. బలి సమర్చణముగూడ గర్భగృహము 


122వ అధ్యాయము $$$ 


లోని దేవతలకందణకు వీరి పర్యవేక్షణములోనే జరుగును. మన 
యన్నతికయి. మనము చేయు. విధానమయినను నిది విశ్వజీవులకు 
ఏితరణము జూపవలెనను సిద్ధాంశమునకు ఆలంబనమయినట్టిది. కనీసము 
మనకొణకు చేసికొన్నను నిది మనకు తెలియకనే విశ్వవ్యా ప్రమగుట 
మనము గమనించవలెను. 


?. కాలోత్సవము - సంవత్సరోత్సవము 


ఉత్సవములు మూడువిధములని వైఖానస మహర్షిమరీచి 
చెస్పినాడు. ఉత్సవో (తిధా : నిత్యోత్సవ శాంత్యుత్సవ శద్ధోత్సవ ఇతి 
“ద్వాదళ మా నేప్వేకస్మిన్‌ మా సేఒబ్బం (పతి తత్కాలే నిత్యం సంకల్ప్య 
యః క్రియతే స నిత్యోత్సవః” 

ఉత్సవములు మూడువిధములు. _ నిత్యోత్సవ (కాలోత్సవ) 
శాంత్యుత్సవ శొద్దోత్సవములు. 

నిత్యోత్సివ మనగా ద్వాదశ (12) మాసములలోను ఏదో యొక 
మాసములో, (పతిసంవత్సర మా మాసములోనే సంకల్పవిధానముచే 
చేయబడు యుత్సవము నిత్యోత్సవము. దీనినే కాలోత్సవమందురు. 

“భయ ప్రమాద, దుర్భిక్ష, వ్యాధి, గహపీడాద్యశుభశా_న్య్యర్ధ్యం 
సంకల యః క్రియతే సశాన్తుత్సవః " 

భయము, [పమాదము, దుర్శ్భిక్షము, వ్యాధి, (గహపీడాదుల శాన్వి 
కొణకె సంకల్పించి ఆచరించునది శాన్యుత్సవము. 

మా లాజ్‌ 

శద్దా విత్తే యదాయీక్తే తదా యస్సమ్యక్‌ (శ్రద్ధయా) క్రియతే 
స శ్రద్ధోత్సవో భవేత్‌” 
శ్రద్ధతో విత్తము ననుసరించి చేనెడియత్సవము _ శ్రద్ధోత్సవము”* 
భృగువు దీని ఫలితమునుగూర్చి యిటు చెప్పెను. 


808 తిరుపతి చర్మిత్రము 


చేయువారి లోపదోషనివృ త్తి కొజకును, మధ్యాహ్నపూజ రాజరాష్ట్ర 
(గ్రామాభివృద్ధికొఅకును, సాయంకాలపూజ సస్యవృద్ధికొణకును చెప్ప 
బడినది, ఉషఃకాలపూజ (ప్రజా, పళు, యజ్ఞాభివృద్ధికిని, అపరాష్టాపూజ 
దుష్టళక్రివినాశళము కొణకును, అర్జర్శాత పూజ అన్ని చతుష్పాత్తు జంతు 
వుల యఖివృద్ధికి అని గూడ శాస్త్రములు చెప్పియున్నవి. ఈ పూజ 
శేవలము మన భు క్తికొణకు మ్మాతమేగాక సర్వజీవసంతృ ప్తి, సంతో 
షములుకూడ దీనివలననే ప్రాప్తించుట జరుగవలసియున్నది. 


అర్ధంతృష్యతి నై వేద్యాత్తపాదం పోమపూజనాఠ్‌ 
పూర్జంబలి (పదానాచ్చ వినియోగాత్చుతృప్యతి. 
భగవన్ని వేదనవలన స్వామి సగము తృప్తిబడునట, మూడవ భాగము 
హోమారాధనవలన, బలిప్రదానమువలనను తృ ప్తిజెందినను, భక్షులకు 
తన (ప్రసాదము పెట్టబడినయెడల భగవానుడు అత్యంత సంతృ ప్తినొందు 
నని (శ్రీవై భానసాగమమందు అతిమహర్షి శెలవిచ్చిరి. 


భక్తాన్వాపి భోజయేత్‌. భ క్తులకును భోజనము పసెట్టవలసినదిగ 
పాంచరాశ్రాగమము పొద్మము చెప్పినది. 

నై వేద్యభోజనం కృత్వా నిత్యం యః ప్రణమేచ్చివమ్‌ 
వందీశ్వరునకు బిల్వ సశ్రాదికము సమర్పించి శివునికి నమస్కరించుచు 
వాని ప్రసాదము ప్రాశన జేయవలసినదిగాను శ్రైవాగమ లింగార్చన 
చందికయందు చూడగలము. బలిదేవతలుకు బలినొసంగుటలోని 
ఆంతర్యము శాస్త్రవిధానముచే సమర్దమయ్యును, వాని వలన మనకప 
కారము జరుగకుండుట యొకటి, రెండవది మనకున్నది అందణును 
పంచుకొనవలెననెడు సిద్దాంతమున కుపబలకముగా నుండుటయు 
గుర్తించవలెను, బలిపీఠము పై నుంచు బలిసమర్పణము పేర్కొనబడని 
'దేవతలన్నిటికినని యిదివరకే చెప్పియున్నాము. వీరు సరిగా గర్భ 
గృహమున కెదురుగానుందురు. బలి సమర్పజముగూడ గర్భగృహము 


12వ ఆధ్యాయము త్ర్రిఫి 


లోని దేవతలకందణకు వీరి పర్యవేక్షణములోనే జరుగును. మన 
యున్నతికయి మనము చేయు విధానమయినను నిది విశ్వజీవులకు 
వితరణము జూపవలెనను సిద్ధాంతమునకు ఆలంబనమయినట్టిది. కనీసము 
మనకొఅకు చేసికొన్నను నిది” మనకు తెలియకనే విశ్వవ్యా_ప్రమగుట 
మనము గమనించవలెను. 


ఓ కాలోత్సవము - సంవత్సరోత్సవము 


ఉత్సవములు మూడువిధములని వైఖానస మహర్షి మరీచి 
చెప్పినాడు. ఉత్సవో తిధా : ' నిత్యోత్సవ శాంత్యుత్సవ తద్దోత్సవ ఇతి" 
“ ద్వాదళమా నే ప్వేకస్మిన్‌ మా నేఒబ్బం (ప్రతి తక్కాలే నిత్యం సంకల్ప్య 
యః [కియతే స నిత్యోత్సవః” 

ఉత్సవములు మూడ్రువిధములు,. నిత్యోత్సవ (కాలోత్సవ) 
శాంత్యుత్సవ శద్దోత్సవములు. 

నిత్యోత్సవ మనగా ద్వాదశ (12) మాసములలోను ఏదో యొక 
మాసములో, (పతిసంవత్సర మా మాసములోనే సంకల్పవిధానముచే 
చేయబడు యుత్సవము నిత్యోత్సవము. దీనినే కాలోత్సవమందురు. 

“భయ ప్రమాద, దుర్భిక్ష, వ్యాధి, (గహపీడాద్యశుభశా _గ్య్యర్ధ్యం 
సంకల్ప యః క్రియతే సళాన్త్యుత్సవః " 

భయము, [పమాదము, దుర్భిక్షము, వ్యాధి, (గహపీడాదుల శానన్తి 
కొఅకై సంకల్పించి ఆచరించునది శాన్తుత్సవము. 

చుట ఎవి 

శ్రద్దా విత్తే యదాయి క్షే తదా యస్సమ్యక్‌ (శద్ధయా) క్రియతే 
స శద్ధోత్సవో భవేత్‌ * 
శద్దతో విత్తము ననుసరించి చేనెడియత్సవము శద్ధ్దోత్సవము * 
భృగువు దీని ఫలితమునుగూర్చి యిటు చెప్పెను. 


400 తిరుపతి చరితము 


నిత్యోత్సవము సర్వలోకళానన్సి నిమిత్తము, సర్వులపుష్టి, తుష్టుల 
నిమి శ్రార్థము, రాజుల విజయార్థము, శత్రు వినాశ హేతువునకు, వ్యాధి 
దుర్భికళా _న్యర్థము ఉత్సవమును చేయవలసినదిగా పేర్కొనెను. 


ఈ నిత్యోత్సవము చేయు విధానమునుగూర్చి 


“నవాహం, సప్తాహం, పంచాహం వా వ్యుత్సవో రాజ్ఞో, +రాష్ట్రస స్‌ 
(గ్రామస్య, యజమానస్య వా జన్మర్లే, ప్రతిష్టాదినే, విష్ణు ప౦చకదినేష 
మాసనకథే ........ అవభృథం సంకల్ప్య ........... 


9, . 5, రోజులుగా ఉత్సవదినములు నిర్ణయించుకొని స్వామి 
ప్రకిస్టాదినముగాని. నక్షతముగాని, రాజరాష్ట్రగామ, యజమాన జన్మ 
నక్షత్రాదులుగాని, విష్ణునంచక దినములుగాని ఆవభృథ సంకేతముగా 
నిర్ణయించుకొని (తీర్ధవారి) దానికి పూర్వము 8వ రోజునగాని, ? వ 
రోజునగాని, 5 వ రోజునగాని సంకల్పమును నిర్వ ర్తించవలెను. ఆ 
సంకల్పదినముననే అం కురారోపణము, ధ్వజారోహణము జరుగవలెను,. 
2! రోజుల ఉత్సవమును భృగువు చెప్పియున్నాడు. ఇట్టి దీర్హకాలపు 
ఉత్సవములు విదేశీదండయా[త లెదుర్కొన వలసినప్పుడు, ఆకాశమందు 
దుష్ట ఫలితముల నొసంగుధూమ కేతువు (తోకచుక్క) కానవచ్చినప్పుడు 
ఆచరించ వలసినదిగా చెప్పెను. 


ఉత్సవ విధానము మనము (ప్రధానముగా తిలకించవలెను. 
ఉత్సవములు (పపంచములోనున్న సర్వజీవుల సౌభాగ్యాభి వృద్ధికొజకు 
అన్నవిషయము ముందే తెలుపబడినది. “ అనాహూతై్ర్యైవ అధ్వరం 
గచ్చేత్‌ * అని చెప్పబడుటచే దీనికి ఆహ్వానము అవసరములేదు. దేవుని 
పెండ్లికి అందజు పెద్దలే, అనుసామెకకూడ మనము వినుచున్నాము. 
ఎల్లరు తమతమ యంతస్తులను మణచి, తమ అధ్యాత్మిక జొన్నత్య 
మును, లౌకికలాభోన్నతి తాక్కాలికముగానై నను మజచి అందజు ఈ 
యుత్సవములలో పాల్గొనజేయుటయే వీని యాదర్శము. మన విషయ 


12వ అధ్యాయము 401 


మటుంచి దేవతలలో ను_త్తమధ్యమా భేదములచే నొప్పు వారినిగూడ 
మనమేక [పదేశమున జేర్చుట గమనింపవలసిన విశేషము. 


“సర్వేదేవాః, స్పర్వాదేవ్యః, నర్వేబుషయ సృర్వాబుషి పత్న్య 
స్పర్వేపితరస్సర్వాః పితృపక్న్య స్సిద్ధసాధ్య విద్యాధర, గరుడ గంధర్వ, 
యత్సృ కిన్నర, నాగ భూతాసుర, రాక్షసాఒద్యష్టాదళగణాః సర్వేఒ 
ప్యాయాంత్విత్యు కా ఘోషయేత్‌ " 

సర్వ దేవతలు, బుషులు, దేవులు, బుషిపత్నులు, పితరులు, 
పితృపత్నులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, గరుడులు, గంధర్వులు, 
యతులు, కిన్నరులు, నాగులు, భూతములు, అసురులు,రాక్షసులు, 
మొదలగు అష్టాదళశగణములును (శ్రీమహావిష్ణువు ఉత్సవ దర్శనార్ధమై 
అఆహ్వానింపబడుచున్నారు. ఇంకను భృగువు 

“హవ్యం బలిం సమాదాయ భవన్త్సు శుభదాయినః " 
శుభముల నొసంగుటకు మీరీ బలిని, హవ్యమును [గహించుడు- 
అని కూడ వారికిచ్చునది, వారు మనకిచ్చునదికూడ తేల్చిచెప్పినాడు. 
లౌకిక ప్రయోజనము గరుడ (ప్రసాద భక్షణములోనున్నది. చూడుడు. 
మరీచి ' ధ్వజస్థగరుడస్య నివేదితమన్నం _పిండంకృత్వా స్త్రియః 
ప్యుతకామిన్యః పురుషా_స్తత్కామా ఆళ్నీయు;ః తా బలారోగ్యయు క్ర 
మాయుష్మ న్హం పృత్రం (పసూయేయుః శి 

ధ్వజముపై నెగుర వేయబడిన గరుత్మంతునకు ని వేదింపబడిన 
అన్నమును ముద్దగాంజేసి పుత్రకామినులైన స్త్రీపురుషులు నేవించుచో, 
వారు బలాయురారోగ్యసంపన్ను (డైన కుమారుని పొందుదురు. 


ఏడు ఆవరణలు లేని ఆలయములకును, సామాన్యముగా నొకే 
యావరణముగలిగిన ఆలయములకును నాయా విధానములను శాస్త్రము 
తెలిపియున్నది, _ దేవుని ఉత్సవములో నెల్లరకు పనికల్సింప బడుట, 
తద్వారా ఐహిక లబ్టితోపాటు ఆముష్మిక ఫల్యప్రాప్తికూడ నుండుట 


401 తిరుపతి చర్మితము 


ఆగమశాస్త్రకారులు చేసిన విచ్శిత సన్మేశనము. అగవర్డ మువారినుండి 
అంత్యవర్థ మువారివరకు భేదములేక విష్ణువు యుక్సవమలో పాల్గొన 
వలెనని శాస్త్రకారుల నిర్దేశము. (బాహ్మణులు వేదపవచనముతోను, 
ఐండిలాగువారు, పుష్పములను దెచ్చువారు, మాలలను విర్మించువారు, 
కర్చూరాది సామాగగివి వ్మికయించువారు, వస్త్రవికేతలు. హోమాదులకు 
నేయి, కాష్టములను సమకూర్చువారు, పదార్ధములను తయారుచేయ 
వారు, వాయిద్యకారులు, భజనపరులు, నౌబత్తులు వాయించువారు, 
వినోదములు, వేడుకలు, హరికథలు, పురాణములు, కాస్త్రచర్చలు, 
సంగీత సాహిత్యములను ప్రపంచించువారు, నృత్యము, నాట్యము, 
నాటకాదుల (పదర్శించువారు వీరందణును ఏదోవిధముగా న త్సవములో 
పాల్గొనెడివారే. వీరు తమభ్యుక్తికే రానిండు. కాని వీరు త్రమకు 
తెలియకనే ఆముష్మిక ఫలమును గొనిపోవుచున్నారు. ఇట్టి విచ్శిత 
సన్మేళశన మేవిధమయిన యితర కార్యక్రమములందును మనము గాంచ 
బోము, 


ఇ(5 తిరుమల అఆలయము మూడు ఆవఠరణములు గలిగి 
యున్నది. తిరుపతిలోని ఆలయములు మాత్రము రెండు ఆవరణములే 
కలిగినట్టివి. ఉత్సవమునకు [పత్యేకధ్వజమేగాని శాళ్వత ధ్వజనిర్మాణ 
మానావళ్యకము. శయనమూరర్తికిదప్ప మిగిలిన అన్నివిధములయిన 
ఆలయములలో శేషుని అఆవళ్యకత గలదు. 


ఈ ఉత్సవములలో ననేక సమిధలు హోమమునందు వాడబడుట 
యనునది యే జాతికి చెందినవార్రై నను నుత్సవములో పాల్గొన నర్హత 
కలిగియుందురని  తెలుపుటకేనని భాపించవచ్చును. మొదటిరోజున 
పాలాళసమిధలు, రెండవరోజున బిల్వసమిధలు, మూడవరోజున శ్యామి 
లసమిధలు, నాలగవరోజున న్య(గోధము, ఐదవరోజున ఉదుంబరము, 
ఆరున ఆళ్వత్ధము. 7న థాదిరము 8న స్లకము 8న పొలాశళము చెప్ప 
బడినవి. వీనిలో మిగిలినవానికంజె పాలాశళము, అశ్వత్థము[శేస్టము 
గాన వీనినే యితర సమిధలకు బదులుగావాడుట సంప్రదాయమెైనది. 


12వ అధ్యాయము (0 


ఆలయ పూజ గృహపూజక౦'పె మేల్తరము. ఆళలయములోని 
పూజావిధానము మనకు ధ్యానమునకు, (పళాంతికి, పరిసర నిర్మలవాతొ 
నరణమునకు మార్గదర్శకత్వము వహించి మనధ్యాన లఅక్ష్యమును 
మిక్కిలి ₹ క్రివంకముగా(జేయటలో తోడ్పడును. ఈ కారణముచేతనే 
మనపూద్వలు అలయములేనీ (గ్రామములో నివసించుట కనుమతించ 
రేదు, కొన్ని ప్రత్యేకవిషయములలో అలియపూజావిధానము గృహార్భా 
విధానముతో భేదించును, గృహార్భాబింబిము ఒకటియేయుండును, 
కనుక గృహార్భావిధానము సర్వసమ్మగ్రముగా అలయములో. నెర 
వేర్చ బడునట్టు చేయనసంగళము. ఉపాసకులు, ఏకేశ్వరోపాసన 
కుల, కామ్యసిద్ధికొజకు నిట్టి దేవతలను తజచు పూజించుట గృహము 
లందును, వివిక్త ప్రదేశములందును జరుగును, ఇదియొకొక్కష్పుడు 
మానవ కళ్యాణమునకు గాక వినాళమునకును శ్రోవజూప్సను. ఆఅ 
కారణముచేతగూడ దేవాలయార్చనము సర్వ (శ్రేష్టమని తెలియవలిసినది. 


విష్టోఒర్నా సర్వ దేవార్చనా భవకి 

ణ 
విష్ణువు నర్చించుటచే సర్వ చేవార్చనా ఫలి మగుళున్నది. 
'యక్ఞేషు విహీనం తతృంపూర్ణం భవకి' 
యజ్ఞలోవములన్నియ విష్ణువు నర్చించుటచేనే సర్వసమగ్ర 

మగుచు లోపడోషనివృ త్రి కలగజేయచున్నవి, 


18 వ అధ్యాయము 
సింవోవలోక నము 


ఇప్పుడు గ్రహించిన ఆగమ సూత్రానుసారము తిరుమల 
ఆలయము శ్రీవారి అర్బా విధానమును పరిశీలించుదము. 


చారిత్ర కసత్యమాధారముగా తిరుమల 'శ్రీవారిమ్తూర్థి స్వరూవ 
మావిర్శవించిన కాలమును తెలియజాలము, శ్రీ మహావిష్ణువు వేంక 
టాద్రిపై నుండుటచే వేంకపేశ్వరుడయ్యెనో, లేక వేంక'పేశ్వరుండే 
యీ కొండపై నుండుటచే నీ కొండకు వేంకటాదద్రియని పేరువచ్చెనో 
మనము నిర్ణ యింపజాలము. దిదరి గయ, బృందావనము, కాళ, 
అహోబిళములవలె నిదియు జన్మతోడి పుణ్యక్షేత్రము. ఈ కారణము 
చేతనే మొదటగా నాక్వారులు ఈ ప్రదేశమును గీర్హించిరి. చాలా 
మందికీ ఈ కొండ నెక్కుట దుస్పాధ్యము, నాడిది విపరీతమగు 
మహారణ్య సముపేత మయియుండెను. అందువలన చాలమంది కొండ 
ఆదిపడివద్ద (అలిపిరి) ఒక్క నమస్కారముపెట్టి తిరిగివచ్చెడివారు, 
ఈ వృత్తాంతము ముక్కోటి [పదక్షణము ఉత్తరకుడ్యము.పై [వ్రాయ 
బడినది. ఇది పల్లవుల పరిపాలనా కారిమంతమందువరకు జరిగిన 
వృత్తాంతము. మధ్యదేశప్ప పరిమితిలోనున్న తొండమండలమునకు 
సంబంధించిన కొందజు బ్రాహ్మణులు చోళపాండ్య దేశములు తిరిగి చూచిన 
వారు, ఒక (కొ త్తవార్తను వ్యాపింప(జేసిరి, ఆవార్రయేమనగా స్వయం 
వ్యక్తమైన స్వామి కొండపై వెలసినాంయ. అది అర్బాస్వరూపమై, 
ఆర్బనా విధానమునకు తగియున్నది. ఆలయములేక మాములుగానున్నది. 
అని. ఒక మంటసముగాని లేక ఒక చిన్న రత్తణార్థము వేయబడిన 
తాత్కాలిక నివాసముగానేయుండి సూర్యచం,దులచ్చట నివసింతురు 
అన్నవా_ర్రకూడ ప్రచారమయ్యెను. పల్లవుల శిల్ప నిర్మాణరీతిలో నాడు 
దక్షిణాది సర్మపదాయము (ప్రకారము ఒక చిన్నరాతికట్టడము స్వామి 


182వ అధ్యాయము 405 


వారీ కొకు, భక్తులు నిలిచి దర్శనము చేసికొనుట కొక ముఖమంట 
పము నిర్మించిరి. (భ్రీవారి గర్భగృహము 'కోయిలాళ్వారు " అని, 
భక్తులు నిలబడు తావు ముఖమంటపమనియు బిలిచిరి. ఒకటి రెండు 
నూనె దీపములో లేక నేతి దీపములో నిత్యము వెలిగించు ఏర్పాటుగా 
భక్తులు దానసమర్పణము చేసిరి. మహానివేదనమునకు గూడ ఏర్పాటు 
చేయబడి, నిత్యని వేదనానంతరము దానిని వైఖానస అర్చకస్వామికి, 
అఆటనున్న వారి ఒకరిద్దరు పరిచారకులకు వినియోగపరచి యుందురు. 


చార్మితకముగా $88 వ సంవత్సరమునకు పూర్వము పూజ 
ఏ విధముగా జరుపబడుచుండెనో మనకు తెలిపెడి యాధారము లేవి 
యును లేవు, కాని అంతకు పూర్వము చాలకాలమునుండి ' శ్రీ వై ఖా 
నసులే అర్బకత్వము నెణపుచుండిరని చెప్పుటకు, ఆధారములున్నవి. 
స్వామివారి పథమ వైఖానస అర్చకులు గోపీనాథదీక్షీతులని ఆధార 
సహితమైన [పమాణములున్నవి, వారాహపురాణమందు - 'రంగదాస 
స్త్వారురోహ బాలో ద్వాదళవార్షి కః స్వామి పుష్కరిణీం ప్రాప్య స్నా 
త్వాభక్తి సమన్వితః వై ఖాననేన మునినా గోపీనాథేన పూజితం వన 
మధ్యే తరోర్మూలే స్వామిపుష్కరిణీత పే తిష్టంతం పుణ్జరీకౌక్షం థ్రీ 
భూమిసహితం హరిం ఆకాళస్థం సందదర్శ పీతనీలా కృతిం శుభమ్‌.” 


పం[డెండు సంవత్సరముల వయస్సుగల రంగదాసనువాడు 
వెంకట్నాదికిపోయి శ్రీస్వామి పుష్కురిణియందు స్నానముచేసి గోపీ 
నాథుడను వై థానసమునిచే పూజింపబడుచు వనమధ్యమందు పుష్కరిణీ 
తీరమున చెట్టుమూలమున (శ్రీ భూసమేతముగ నాకాశమందు. పీతనీలా 
కృతికలిగిన కుభుడైన (శ్రీహరిని భక్తితో జూచెను అనియున్నది. 
మొట్టమొదటగా $86 వ సంవత్సరములో భ్యాదపదమాసములో జరిగిన 
బిహ్మోత్సవము వై భొనసాగమ విధానమున జరిగినదనుటకు శాసనస్థ 
(ప్రమాణమున్నది. ఉత్తరాయణము, దక్షిణాయన్నప్ర వేళశములు (కర్కా 


408 తిరుపతి చరిత్రము 


టక మకం౦ సంక్రమణములు) ముక్కోటి ద్వాదశీ ఉత్సవము _- యీ 
పత్యేకోత్సవములుగూడ సంవత్సరములో జరుగుచున్నట్లు నాటినుండి 
శాసనములున్నవి, భక్తుని యశభీష్టానుసారము (బహోోత్సవము జరుప 
కొనుటకు అవకాశము కలుగునట్టుగనే (ఆలయము నిర్మింపబడినది. 
దీనిని అదనపు బ్రహ్మోత్సవము, (శద్ధోత్సవము అనిగూడ ఆగమశాస్త్ర 
ములు ప్రకటించినవి,. $68 వ సంవత్సరములో ఒక చిన్న రజిత 
వమ్మిగహమును శ్రీవేంక పేశ్వరస్వామి ధ్రువమూ ర్తినిబోలి నిర్మించబడి 
స్వామివారి ఎదుటగల ముఖనుంటపములో (నాటికి) ప్రతిషస్టింపబడుటచే 
నిది మజియొక గుడిగా రూపొం దెను. 


ఆళవందారు, బేక యీయన పరంపరాగతులు, తిరుమలనంబి, 
(శ్రీమద్రామానుజులు-వీరిలో యెవర్రై నను సం్యపదాయబద్ధముగా శ్రీ 
వై థానసాగమవిధానము (శ్రీవారి ఆలయములో జరుగుచున్న దానిని 
తొలగింప ప్రయత్నము చేయరైరి. వీరు ఆలయ నిర్మాణ పురో 
గతియందును, ముఖమంటప ప్రాకార నిర్మాణాదులయందును మిక్కిలి 
శ్రద్ధపూని శ్రమించి కృతకృత్యులై పూర్వముకం పను బాగుగా నభి 
వృద్ధికి దోడ్పడిరి. మొట్టమొదటగా శ్రీవారికి సమర్చింపబడెడి నివే 
దనములుకూడ పరిమాణములో, గుణములోను తక్కువగనే యున్నవి. 
్రీవారి ఆలయముతో సంబంధమున్న అర్బకస్వాములుగాని లేదా 
యితర సేవక పరిచారకులుగాని ఈ ని వేదనానంతరము ఆ (పసాదమును 
పంచుకొని దానితోనే తృప్పినొంద వలసినదిగా పరిపాలకులచేతను, 
స్టానిక ధర్మకర్రలచేతను ఆదేశింపబడినవార్రై రి. వీరందరు కుటుంబ 
ములతోగాక నాతిగల (బహ్మచర్యము ననుభవించుచు, కుటుంబ సౌఖ్య 
మును బొంవవలెనన్నచో తికుుపతికిబోయి వచ్చెడివారను వృ త్రాంతము 
గల శాసనమున్నది. (1. 124 ఛిద్రశాసనము) 


నిత్యపూజా విధానము సయితము [ప్రారంభములో శ్రీవారికి 
మిక్కిలి వళ_స్తముగాకుండెను, కాని వేంకట్యాదినాథుండు ఒక ,గొప్ప 


18వ అధ్యాయము శర? 


వరప్రదాతయనియు, లౌకిక, పారలౌకికము లందలి కష్టములను దీర్చు 
మవోన.భావుడనియు, సర్య దేవేశ్వరుడనియు, భగవ తత్వము నెఖుంగు 
మార్గ్లోపదేష్టయనియు భక్తులకొక (పగాఢ విశ్వాసముండెను, ఆళ్వారు 
లందరు ఈ విషయమును తరతమ భేదములేక తమ తమ [గంథము 
లందు కీర్తించిరి.  సామవాయి మహారాణి రజిత భోగథశ్రీనివాస 
మూర్తిని (పతిష్టించినప్పుడుగాని, పరాంతక'దేవి బంగారపు కిరీటము 
సమర్చించినపుడుగాని వారు వారిభ్నర్తల కుత్తమగతుల కొఅకు ప్రార్థిం 
చియే చేసినట్టు తెలియుచున్నది. యాదవరాయలలో నొకడైన ఘట్టి 
దేవుడు ఆలయ నిర్మాణము చేసినప్పుడు శ్రీరామానుజుని అధ్యాత్మికళ క్తి 
ప్రభావితుడై యీ విధమయిన అత్మోన్నితికై యీ సమర్పణము జరిగించి 
యుండుననుటలో నాశ్ళర్యము చెందనవసరములేదు. ఘట్టిదేవుని తరు 
వాత వచ్చిన_రాజులు వీరరాక్షసుడు, తిరు వేంకటనాథుండు, (శ్రీరంగ 
నాథుడు (శ్రీవారి ఆలయములో అర్చన సర్వసమ్మగముగ లోటుపాటులు 
లేకుండ జరుగుటకుగాను కొన్ని [గ్రామముల దాన సమర్చణములు 
గావించిరి. దీనికి కారణము. వారికి శ్రీ వేంక పేళ్వరస్వామివై గల 
ప్రగాఢవిశ్వాసము, ఆ స్వామివలనే తమ తమ కుటుంబములు, (గ్రామ 
రాష్ట్ర జీవితములు సెంపొందింపబడ.చున్నవనెడి యొకానొక ఆ$ితర్తీన 
భావమే వారినిట్లు ,సేరేపించినది. 1280) వ సంవశ్చరములో సుందర 
పాండ్యుడు బంగారునీరుపోసిన కలశమంను (శ్రీవారి విమానముపై సమ 
ర్చించినను, ఆయనరాణి నిత్యము శ్రీవారి నివేదనమునక్రై పెరుగు 
పాలు అందించుటకుగాను సమర్పించిన గోగణములు-యివి యన్నియు 
శ్రీవారువారి.వై | బసరింపజేసిన కరుణాకటాక్షములకు కృతజ్ఞతా సూచక 
మనియు భావించనగును. [1850 వ సంవత్సరములో ఏంగిదేవమహా 
రాజు విమాసమునకు బంగారుపూత గావించుటకు నిట్టిడే యేదో 
యొక అద్భుతసఘటనము కారణమయి యుండుననుటలో నాళ్చర్యము 
లేదు, ఇట్టి నేవాసమర్పణములు స్వభావముచే నకి నిం డంబరములు. 
శూదవరాయలతో బాటు వీరనరసింగరాయల్రు, వారితో విజయ 


408 తిరుపతి చరితము 


గండగోపాలుడు _ (తెలుగు పల్లవరాజు తమ యిహలో కాభివృద్ధి కై 
తిరుమల శ్రీవారిని సేవించిరి. ఇట్టి సేవలు సమర్పణము లన్నియు 
నాడు (శ్రీవారి ఆలయమునంటి పెట్టుకొనియున్న కొద్దిపొటి నేవకులకు 
పరిచారకులకు అర్చక స్వాములకు, యాత్రికులకు భోజన భాజనాదులు 
సమకూర్చు బడుటకే సరిపోయెడివి. 


దక్షిణాది సంప్రదాయము ఆలయములో (ప్రవేశించి కలుగజేసిన 
మార్చులు 


శ్రీవారి ఆలయము ఈ నిత్య నేవలకు సంబంధించి దక్షిణ 
దేశమునుండి (శ్రీవెష్టవుల రాకతో గణనీయమయిన మార్చునకు లోన 
యినది. భక్తిమార్గపపూర్ణులగు ఆళ్వారులు తమతమ [గ్రంథములలో 
నీ విషయమును విస్పష్టముగా సూచించిరి. లోకములోని ఉత్తమ 
వస్తుసంజాతములన్నియు భగవంతుని కొజకేననియు, ఉత్తమ భక్తుడు 
తన్ను తాను భగవంతుని దేవేరిగా భావించుకొనునని తెలుపుటయే వీరి 
సిద్ధాంతము, 


1088 వ సంవత్సరములో అనగా (శ్రీరంగనాథ యాదవరాయల 
మూడవ సంవత్సర పరిపాలనా కాలములోగాని మనము మొట్టమొదటి 
సారిగా తిరుమల శ్రీవారి ఆలయములోని ఉత్సవమూర్తులను (శ్రీభూ దే 
వులతోగూడిన స్వామినిగూర్చి వినము, _(శ్రీవారిపేర ఒక దాన 
శాసన సమర్పణము జియ్యరు పరముగా జరిగినపుడు ఉత్సవ 
మూర్తులు దేవేకులతో నున్నట్లు పేర్ణానబడుటతో నీ విషయము (పసక్త 
మయినది మొట్టమొదటగా 1860 వ సంవత్సరమున తిరువాయి మొబి 
[1పబంధగానము తిరుమలలో జరిగినది. ఆండాళ్లు భ్తిమార్గము ఆ 
సమయముననే శ్రీ గోవిందరాజస్వామి ఆలయములో ,పవేశ మొనర్చి 
నది. ఈ విధమైన (ప్రవేశము, భక్తిమార్గమును దెల్పు ప్రబంధగానములు 
శీవై కానసాగమ విధానార్బనకు ఎట్టి ఆటంకము గలిగింపలేకపోయినవి. 


18వ అధ్యాయము 400 


1888 వ సంవత్సరము తరువాత వేయబడిన (పతిశిలాశాసనములోను 
ఉత్సవ సందర్భములలో ఉత్సవమూర్తులు మువ్వురు బేర్కొనబడుచునే 
యుండిరి. ఈ ఉత్సవమూ ర్హులు శ్రీవారి ఆలయములో చేరక వూర్వము 
రజతమూర్రియే ఉత్సవమూరర్తిగా వ్యవహరింపబడెడివాడు కొన్ని 
సంవత్సరములు తగ శ్రీనివాసమూ _ర్తికూడ ఉత్సవబేరముగా వ్యవహరిం 
చెడివాడు, కారణము శ్రీవార్మిధువమూ ర్లి ఒకే ఒక మూ ర్తిగనుక 
ఆలయములోనున్న (ధువమూర్తితో నుండవలసిన ఉత్సవమూర్తి 
శాస్త్రప్రకారము ఒకడే . ఆ కారణముచే చాలకాలమువరకు ఉత్సవ 
మూర్తులు మువ్వురు అన్న పస క్తి అక్కడ లేకుండెను. ఇదియు 
శాస్త్ర సమ్మతమే, 


నేటికిని గోదా దేవిగాని, ఆళ్వారులుగాని శ్రీవారి ఆలయములో 
నునికిని సంపాది. చుకొనలేరై రి. 1880 నుండి వారిచే రచింపబడిన 
పప్రబంధములు పారాయణము చేయబడుచున్నను వీరి విగహప్రసక్తి 
ఆలయములో లేదు. 116? వ సంవత్సరములో మాత్రమే మొట్టమొద 
టగా అధ్యయనోత్సన (ప్రస క్తివచ్చెను. శాత్తుమొర (మం? శాశాసనము) 
తో గూడి నీ జయంత్యుత్సవములు (శ్రీరామానుజుని సన్నిధిలో జరుప 
బడెడివి. 18800 వ సంవత్సరము తరువాత నీ కాలమున నిదియొక 
గణనీయమైన మార్పుగా మనము భావింపవచ్చును. ఈ యుక్సవము 
ఆళ్వారుల స్మృత్యర్థము జరుపబడెడి కృతజ్ఞాతా సూచకమగు నొక 
వేడుక దక్షిణడేశములో జరిగెడి అనేకవిధములగు నుత్సవములు 
క్రమానుసారమ. గా నొక్కొక్కటి వైథానసాగమ పరిధిలో తిరుపతి 
తిరుమల ఆలయములలో (పవేళశమును సంపాదించుకొన్నవి. 


దీని తరువాతి మనము ముఖ్యముగాతెలినికొనవ: సినదివి-1810 
నుండి 1828 వ సంవత్సరమువరకు దేశములో జరిగిన మహమ్మ 
దీయుల దండయా(తలు తతృ్ఫలితముగా (శ్రీరంగమునందలి రంగనాథ 
స్వామి ఉత్సవమూర్తి తిరుమల (శ్రీవారి ఆలయములో చాలకాలము 


410 తిరుపతి చరిత్రము 


(ప్రవాసముండుట గమనార్ద్హము. అప్పటికి పూర్తిగా సర్వ సమ్మగముగా 
“పెంపొందని నిత్యనేవలలో (శ్రీరంగనాథస్వామికి వారి ఆలయములో 
జరిగెడు పొంచర్యాతపు నేవలందు కొన్ని అంశములు తిరుమలలో 
జొరబడినవి. దానిలో మొదిటిది తిను వీధిసొనులు (దేవదాసీలు శీవారి 
ఆలయమున పరిచర్యాదులొనర్పుట. ఇది వాంచర్మాత సంపదాయి ము 
వీరిని ఎంబెరుమానిడియార్ల .దురు తిరుళుకనూరులోని పాంచరాతాగ 
మానుసారమైన తిరువిలాన కోయిల్లో వీరసస్నక్షిగలదు. ఇది వైథా 
నసాగమానుసారమర్చన జరుగు ఆల ములలోను శాశ్వత చిహ్న 
ముగా 14 శ తాద్దాంతమునక య్యెను. ఇది నాట్యకళకు భక్త్రవదిములకు 
ఆటపట్టయినను శాస్త్రానుసారముగా గాక కేవలము. నం్యవదా-] మును 
వీడి, సంతోషమునకు ఆలవాలమైన విషయముగానయి మిక్కిలి (:చా 
రములోనికి వచ్చెను. 


భక్తివిధాన పూజ 


ఇప్పుడీ మయములో భక్తివిధానపూజ అననేమో తెలియుట 
అపస్తుతముగాదు. తన యిష్టదె వనముయొక్క. రూప్పురేబలను భ్తుం 
డలవజచుకొనుట భ క్రివిధానపూజలో మొదటి సోపానము. భగివన్ని 
వేదితాన్నమే భుజించుసు. భగవదర్పణమయిన పుస్పమాల నలంఠ 
రించుకొనును. చందనమును లేసనము చేయును. ఈ విధమయిన 
తన్మయత్వముతో భక్తి గీతము. లాలాపించును. _నృత్యముచేయును. 
ఉన్మాదియగును, ఈ కౌారణముచేళనే లోకములోని ఉత్తమవస్తుసము 
దాయమును మొదట భగవంతున కర్ప్చించి ₹రువాతనే స్వొామిభ క్రులు 
సంగహిం. చు సయషసగాయము చేపట్టబడినది వేదములు, అది ధగంలు 
స్వామివారి యెదుట వినిపింపబడుచు, ధనాసేక్షలేక జరుపబడుట 
మొదట తిరుమల ఆలయములో సం(ప్రదాయమ గాన౦డెను. దేవదాసీలు 
నృత్యమొనర్చి, నృత్యానంతరము కంభహారతి నొసంగుటయు సంస 


18వ అధ్యాయము 11 


దాయమయ్యెను. భజనబృందములు నాదస్వర విద్వాంసులు వారి వారి 
(ప్రజ్ఞాపాటవములు చూపుటకును హేతువయ్యెను. 


కాని [శీవైఖానస పూజావిధానమే సర్వసమ్మగముగా నాచరింప 
బడు శ్రీవారి ఆలయములో నిట్టి వేడుకలకు తావులేదు. ఈ కారణము 
చేతనే అధ్యాపనమునకును, వేదపారాయణమునకును, తిరువీధి (దేవ 
దాసీలకు) సానులకును వారివారి కార్యకలాపములకు మొదటి నుండియు 
(పతిఫలా పేక్ష యుండెడిది. అందువలననేమో [శ్రీవారి ఆలయములో 
మొదట మొదటగా ఉత్సవములు పెద్దగా సామూహికముగాకయుం డెను. 
1488 వ సంవత్సరములో కందాడరామానుజయ్యంగారు. దక్షిణదేశ 
ములో ప్రముఖ వైష్ణవసంప్రదాయముతో వెలయునట్టి 108 దివ్య స్థల 
ములను తిరిగి వానినిగుజించి యొక నిర్టుష్టముయిన అభిప్రాయను 
నేర్చరుచుకొని (శ్రీవారి ఆలయములో గణనీయమగు కొన్ని మార్పు 
లను ్రవేళపెష్టెను. ఒక అర్ధశతాబ్ధపు కాలము విశేషముగా శశమచేసి 
ప్రతియుత్సవమునకు కావలసిన అన్నిహంగులను ఏర్పజచుటలో (ప్రత్యేక 
(శద్ధచూ పెను. సాళథవనరసింహదేవునిచే, నీయన (పవేశ పెట్టిన పతి 
అంశము, పప్రతిసూచన కొనసాగించునట్లు చేయుట నిజముగా నీయన 
(పతిభకు, భక్హిశద్ధలకు నిదర్శనమని చెప్పనగును. 


తిరుమలలో శ్రీవారి గర్భగృహములోనికీ నాటికిని వండబడిన 
అన్నప్రసాదము లేవియు, $88 వ సంవత్సరములో మొదటగా నాలుగు 
నళ (1శేరుకు సమానము) (పసాదము నైళము తేబడలేదు. పండ్డ్లుః 
పుష్పములు, కర్పూరములకు మాత్రము నిషేధములేదు. ఎంతటి విలువ 
గలిగిన అన్నపసాద సమర్పణమయినను కులశ్రేఖరపడి కావల నుండ 
వలసినదే. అటనుండియే శ్రీవారికి నివేదనము. ఇవియన్నియు 
కామ్యార్థ సమర్పణములు కాన వానికి (శ్రీవారి గర్భగృహములో 
స్థానములేదు. ్ట 


412 తిరుపతి చరిత్రము 


తిరుమలలో జరుగుచున్న _ శ్రీవారి అర్బనావిధానములో 
శ్రీ వై కానసవిధాన [పత్యేకత యేమనగా నితరమగు ఎన్ని 
యున్నను ముందుగా శ్రీవారి అర్భనము, నివేదము, శాత్తుమొజ 
అయిన తరువాతనే ఉన్బవములేవేని యున్నచో నవి జరుపుటయన్నది. 
కౌని యితర చిన్న ఆలయములలో ఉకప్సవముల సందర్భములో మూ 
మూూదర్తిపూజావిధానము మొకచో నాటంకపణుపబడ వచ్చును _ అట్టి 
వాని నన్నింటి౦, పుష్పయాగోత్స వము ద్వారా ఉత్సవ లోవదోష 
పరిహార [పాయశ్చి త్తముగా నెర వేర్చుకొందురు. కాని యీ యుత్సవ 
మిట-జరుగుటలేదు. ఏ కారణముచేత నయినన, మూలమూర్తి పూజా 
దులు సమ్మగముగా నిర్వ ర్తింపబడిన యనంతరమే మిగిలినవానికి 
ప్రాధాన్య మొసగుట జరుగుచున్నది. 


ధ్వజారోహణము జరిగిని నాటినుండి (శ్రీవారి ఉత్సవమూర్తులు 
దేవేరులతో వేరొక (ప్రత్యేకమందిరము నలంకరింతురు.. నాడు తిరు 
మామణిమంటపము, నేడు కల్యాజమంటపములో వీరు వేఎచేయు 
దురు. వీరిట్లు దీపావళి ఆస్థానము అగువరకు నుందురు. ఈ విషయ 
ముచే మూలవరులు ఉత్సవాదులను నిర్హి ప్తమ్మాత్రుడై వీక్షించును. అవి 
యన్నియు ఖౌతికలంపటత్వమున, కామ్య సిద్ధికొఅకు భ క్రలొనర్బెడి 
'నేవలుగదా : 

ఆళ్వారుల వ్మిగహములుగాని లేక గోదాదేవి (ఆండాష్ల) విగ్ర 
హముగాని తిరుమల ఆలయములో లేవు ఒక్క రామానుజుని విగ 
హము మాతమే యున్నది. 


(పొభీన పుగానున్న ఆయ ఫగాజక్వము నిరాడంబరత నేటికిని 
చెడకనేయున్నది. తిరుమలలో శ్రీవారి అర్భ"త్వము నెజపుచున్న 
(శ్రీవైకానసులు తెలుంగు సంప్రదాయమునకు చెందినవారు. వారునేటికిని 
తమ సంప్రదాయమును నీడకుండుటకుగు ర్తు చాంద్రమాన పంచాంగము 
ననుసరి.చుటయే. వీరు తెలుగు మాట్లాడుట యన్నది నేటికిని విషేధ 


1ఫీఎవ అధ్యాయము థీ10 


ళా 


ముగా నొనర్చ్బుకొనకుండుట వీరి బుజుత్వమునకు నిదర్శనము 
తమిళదేశమునుండి వెళ్లిన తిరుమలనంబి తిరుమలలో వె వై వానసార్చ 
కులకు పరిచర్యలో దోహదమొనర్చెనేగాని వారితో నేవిధమయిన విభేద 
మును పెట్టుకొని యొట్టిమార్పులుచేయ సాహసింపకుండుట మరియొక 
విశేషము. రామానుజుడును అదే విధానము నవలంబింపక తప్పదయ్యెను. 
శీవై భానసాగమ ఆ(త్రేయమందు “వై థాననేన విధినా పూజనం వైదికం 
స్మృతం సర్వాఖీష్ట,పదం న్థూణాం సంసారార్షవశారకం. ఏిఖనోమున 
యే పూర్వం విష్ణునా సముదీరితం. వై థాననేన మునినా లోకాన్ముగహ 
కారిణా అస్మభ్యమేత దుక్తం హి విశిష్టాద్వైతపూజనం”. శ్రీనివాసుని 
వై భానసవిధానముచే పూజించుట వై దికమనియు అది నరులకు సర్వా 
మలా. న. 

భీష్ట్రపదమై సంసారసము[ద్రము దాటుటకు తారకమనియు ఈ ఆగమము 
సృష్టికిముందే విఖనసునికి విష్ణువుచే ఉపదేశింపబడి లోకానుగ్రహముతో 
విశిష్టాద్వెత ఆరాధనము విఖనసమహర్షిచే జెస్పబడినదనీ యున్నందున 
“వె దికేస్మిన్విధా సౌమ్మే పాంచర్యాతేణ సంకరే సంక్కర్తుళ్చ వివాళ 
స్ప్యాత్తధాామ యజమానయోః” వైదికమైన వై భానసాగమము 

ఎరిగి రా స్తు మె 

[తోసిబుచ్చి పాంచర్యాతాగమము (పవేళపెట్టిన ఆ సంస్కర్త పతితు 
డౌననియు ఇంతేగాక ఆ (గామరాష్ట్రాదులు, పరిపాలకులు నశింతురని 
అత్రిమహ క్షి హెచ్చరిక యున్నందున ఏదైనా విశిష్టాద్వైత పూజయే 
యని భావించియుండునని తలంపవచ్చును. మరియు భారతమందు 
“య త్తస్మిన్నుపలభ్య న్హేత శ్రేజస్తయామయం తద్వైథానః పరంబ్రిహ 
ఇతి వేదవిదోవిదుః " వ్యాసులవారు వేదవిభాగముజేయటకం పే బూర్వ 
మున నన్ని వేదములకు వై భానసళబ్దమే యుపయోగింపబడినదని వేద 
విదులిచే జెప్పబడినందున విఖనసమహర్షి వేదకాలమునాటివాడని నిస్పం 


దేహముగా తెలియబడి ఉతతత్రై వ స్నాక ఎట్టి మార్పులు 
జేయుటకు సాహసించలేదు. 


(1 తిరపతి చరిత్రము 


ఈ విముగా వై స్టవలు వై కానసుల లోపలనున్న విభేదము 
లను విస్మరించి స్వామివాని నమ్ముకొని నాటినుండి. నేటీదనుక ఒకే 
కుటుంబములోని వాంవలె. శ్రీవారి నర్చించుచు, పరిచర్యలొనర్చుు 
ఐిహికౌముష్మిక సుఖములనందుకొవి (ప్రంచములోని సర్వజీవులకు 
ప్రాంతతను, విషయ వైరాగ్యము న౦ంకించిరి, అందించుచున్నారు, 
ఇకముందును అందించనున్నాడ, 


[శీ వ అధ్యాయ ము 
తిరుశుకనూరు పద్మావతీదేవి ఆలయము 


ఈ దేవాలయమును గుజించిగాని లేక ఆలయములోని ఎమ్మ 
వారిని గుజించిగాని చార్మితకాంళములు ప్రాచీనమునుండి యున్నవి లభిం 
పకపోవుటచే. చార్మికకముగా. దీవి [ప్రాచీనతను గుటించిన విమర్శను 
కట్టిపెట్టి కేవలము పురాణములు మతమే ఆధారముగా [గహించి 
యీమె యునికిని [గహింపనున్నాము. 


పర్పత(శేష్టములలో నత్యంత ,పాచీనము, మహామహిమాన్విత 
మగు పర్వతము వేంకట్నాది. ఇది శేషాచలమను పేరుతో భూలోక 
ములో కలియుగములో గణుతికెక్కినది. ఈ ఆదిశేషుడు (శ్రీమహా 
విష్ణువునకు నిత్యసూరులై న అనంత, గరుడ, ఏప్వక్సేనాదులలో నొశరు. 
(శ్రీమహావిష్ణువునకు. బాయని శయ్య. దుష్కృతాంతకండు. దీనిపై 
వసించినవాడు సాక్షెత్తు పరంబహ్మస్వరూపమగు నా నారాయణమూర్తియే 
గాని అన్యుడు కౌడు. “శతి శిరసి విదీప్తే [బహ్మణీ (శ్రీనివానే” అని 
వేదాంతములందు కొనియాడబడెడి పరంబహ్మమితడే యని వేరుగా 
చెప్పనక్కరలేదు. సొక్షొత్తు పరనామకమగు వై కంఠమును వీడి యే 
మానవుని కోర్కెపయి గాక తనకు తానుగా పతితజీవోద్ధరణ "సేవా 
సక్తతతో నీ యాదివరాహక్షేతమున నీ యానందనిలయ విమానమున 
నెలకొనియున్నాడు. లక్ష్మీ దేవినికూడ విడచివచ్చి యీ |పదేశమున 
వెలయుటచేత గావచ్చును, నీయనన. విరహమూర్తిగా గూడ భావింప 
నగును. వై థానసాగమములలో అతిమహర్షి విరహమూల్తి స్వరూప 
నిర్ణయము చేసియున్నాడు. అందులో (శ్రీభూదేవులను విడిచి కేవల 
మొకమూ ర్తిగానున్న స్వరూపమును ఆయుధరహితమైన బాహువు 
లన్న మూల్తి స్వరూపమును విరహమూర్తిగా బేర్కొనియున్నారు. 


416 తిరుపతి చరిత్రము 


యాత్రికులు (శ్రీమహావిన్ణుస్వరూపముగా నుండి కలియుగములో 
వేంక పేశ్వరస్వామిగా కీర్తినొందడిన స్వామిని దర్శింపవచ్చి తమ 
తిరుగు ప్రయాణములో తిరుళుకనూరు (నేటి తిరుచానూరు. (గామము 
లోనున్న (శ్రీఆలమేలుమంగా దేవిని దర్శింతురు. ఇట పద్మసరోవరము 
గలదు. ఇందు యాతికులు మొదటగా స్నానమాచరింతురు. తరువాత 
నీ ష్షేత్రములోగల సూర్యనారాయణమూ రిని, (శ్రీ పద్మావతీ దేవిని దర్శిం 
తురు. ఈ విషయమై మరికొన్ని వివరములు తెలిసికొందము. 


పద్మపురాణములో నీకథ గలదు: బ్రహ్మా, విష్ణు, మ హేళ్వరు 
లలో నెవరు యజ్ఞభాగమును స్వీకరింప నర్ధ్హతగలవారను సందేహము 
నివృత్తి చేసికొనగోరి, బుషులు భృగువును వీరి లోకములకు బంపిరి. 
అంత భృగువు సత్యలోకమున (బ్రహ్మను, కైలాసమున శివుని బరీక్షించి 
వారి రజ _స్తమోగుణాధిక్యమును (గహించెను. విష్ణువును బరీక్షింపగోరి 
వైకుంఠమున కేగెను. _ లక్ష్మీదేవితో కేశీవినోదయుక్తు డై యున్న 
విష్ణువునుజూచి య్య(గుడ్రై భృగువు లక్ష్మీదేవి నివాసస్టానమగు విష్ణువు 
వక్షమును దన్నెను. విచ్హువు భృగువును శిక్షించుటకు మారు మన్నించెను. 
ఈతని సత్వగుణాధిక్యతకు భృగుమహర్షి అలరి ఆతనినే యజ్ఞపురుషు 
నిగా నిర్ణయించుకొనెను. కాని తనస్థానము నవమానించిన మహర్షిని 
సత్కరించుట లక్ష్మీ దేవికి గిట్టదయ్యెను. లకీ దేవి కోపముతో పాతాళ 
మున కపిలమహర్షి తపస్సుచేయు కావున కేగెను. ఆ మహర్షియు 
(శ్రీమహావిష్ణువు నిల్లాలగు లక్ష్మీ దేవినియాదరించి ఆమెను పూజించెను. 
ఇట్లు చాలకాల మామె కపిలమహర్షి సాన్నిధ్యముననే గడపెను. 


ఇట్లుండ విష్ణువు లక్ష్మీడేవిని గానక వెదకుచు భూలోకమున 
కేగెను. కడకు కొల్లాపురమునకు విచ్చేనెను. అచట లక్ష్మీదేవి చిర 
కాలముగా అగస్త్యమహర్షి చే నర్చింపదడుటచూచి తానును ఆమునులతో 
గూడి పదిసంవత్సరములు లక్ష్మీ దేవి నర్చించెను. 


14వ అధ్యాయము శ] 


అంత నళరీరవాణి 1పత్యకమై కృష్ణకు దక్షిణమున నిరువది 
రెండు యోజనములదూరములో సువర్షముఖరీ తీరమున నొక సరోవర 
మును నిర్మించి యందు దేవలోకమునుండి సువర్ణ కమలమును తెప్పించి 
నాటి, తపస్సుచేసినచో నీకు తప్పక మహాలక్ష్మి (పసన్నురాలగును అవి 
చెప్పెను. అళరీరవాణి వాక్కువిని మిక్కిలి సంతోషించినవాండై 
విష్టమూర్తి సువర్ణముఖరీతీరమును చేరి నట నొక విస్తారమగు సరో 
వరమును (త్రవ్వించెను. వాయుదేవుని బిలిచి ఇంద్రుని యనుమతితో 
స్వర్షకమలమును దేవలోకమునుండి తెమ్మని యాజ్జ్ఞాపించెను. వాయు 
దేవుడును మనోవేగముతో దేవలోకమున కరిగి దేవాధిపతియగు 
విరదుని కీ విషయంబునుచెప్పి యాతని యనుమతితో స్వర్ణకమలమును 
దెచ్చెను. వాయుదేవుడు మహోవిష్ణువున కొసంగిన విష్ణువా కమల 
మును గొని సరోవరమున నాటించెను. అది ముకుళింపక సదా విక 
సింపవలెనను నుద్దేశముతో [4 సూర్యనారాయణమూ ర్తిని ఆ సరోవరము 
నకు తూర్చుతీరమున పతిస్టించెను. తరువాత నా స్వర్ణకమలమును 
దినమునకు వేయి. పద్మములతో నర్చింపుచు ఆహారనియమములు 
పాటించి కేవలము క్షీరాహారుడై ద్వాదళసంవత్సరములు తీవ్రముగ 
(శ్రీసూర్యనారాయణస్వామివారికి పళశ్చిమాభిముఖుడై తపస్సుచేనెను. 


ఇట్లుండ ఇం్మదుండు ఈ తపస్సు నెవరో దేవలోకాధిపత్యమును 
గామించి చేయచున్నారనెడి సంకల్పముతో సత్యము నరయజాలక 
నప్పరసలను ,తపోభంగము గావింపగా బంపెను. ఆ యప్పరసలును 
భూలోకమునకు దిగివచ్చి యా మాయామానుషవేషుడైన శ్రీమహా 
విస్ణువునుగాంచి తన్మయులై. తమ నృత్యగితాదులతో నెన్నోభంగుల 
తపోవిఘ్నమునకు నాందిపలుక యత్నించిరి. కాని వారి యాటలు 
సాగవయ్యె. నిజమున కాయన దృష్టిని మరల్బలేనివార్రైరి. ఇట్లుయీ 
యప్పరసలు విఫలమనోరథలై_ సిగుచెంది తమ యధినాథునితో విన్న 


వింప దేవలోకమున కరిగిరి. 
27 


418 తిరుపతి చరిత్రము 


ఇట్లు పదిరెండు సంవత్చరములు గతింప పమమూడవ సంవ 
త్సరమున కా్రీకమాస శుక్షపక పంచమీతిథీయందు కకవారమున 
ఉ త్తరాషాఢా..కృతముతోగూడిన శుభదినమున మహాలక్ష్మి స్వర్ష కాంతితో 
న్వర్హకమలముతో పద్దాసనాసీనయై, శ్రీమహావిష్ణువునకు సాక్షెత్రరించెను. 
దేవతలు పుష్పవృష్టి గుజిసిరి. నారదుడు గీతములాలపించెను. దుందు 
భులు మోగినవి. బహ్మాది సకలసురలు పద్మ సరోవరతీరమున నామెను 
గాంచి కృళార్దులెరి. అప్పుడు వీరెల్లరి సమక్షములోను లక్ష్మీదేపి తన 
కంఠములోని తామరనాలనుతీసి త పస్పుగావించుచున్న శ్రీమహావిష్ణువు 
కంఠమున నలంకరింప6జేనెను. 


అప్పుడు _ విష్ణుమూర్తి ధన్యుండై యపరిమితానందముతో 
సరోవరమునుగాంచి ” నీ తీరమున తపస్సుగాఎంచి లక్ష్మీ దేవిని పొంది 
తిని గాన నీవు నేటినుండి పద్మసరోవరమను పేరుతో నత్కున్నత 
సరోవరముగా ,పతిభాసింతువుగాక” యని యాశీర్వదించెను. నారదుడు 
ఈ సరోవరములో స్నానముచేసిన వాడు యేడు జన్మములలో వాడు 
చేసినపాపమునుపొగొట్టుకొను నిర్మలుడై విష్ణసమానుడగునని చెప్పెను. 


ఇట్లు థ్రీ ఆడివరాహ క్షేతమున శేషాచల సమీపమున స్వర్ణి 
ముఖరీ నదీతీరమున (శ్రీనివాసునిదే నిర్మింపబడిన పద్మసరోవరమున 
శ్రీనివాసుని తపఃఫలముగ శ్రీ పద్మావతీదేవి (అలర్‌ మేల్‌ మంగా దేవి) 
అవతరించిన కారణముగా నీ సరోవరము, ఈశుకక్షేతమగు శుకప్పరి 
కడు మాహాత్మ్యము గల్లినవసి చెప్పవలెను 


వేదాంత దేశికులవారు పద్మావతీ జననమునుగుటించి యీ శ్లోక 
మును పలికిరని చెప్పుదురు. 
అ(గ్రేభర్తుః సరసిజమయే భద్రపీఠే నిషద్ధాం 
అంభోరాశే రధిగత సుధా సంప్ల వాదుద్ధితాం త్వాం 
పుష్పాసార స్థగితభువనై & పుష్కలావ ర్తకాద్య్యైః 
కష్తారంభాః కనకకలశై రభ్యషించన్‌ గజేంద్రాః 


14.వ అధ్యాయము 419 


భృగుమహర్షి వృత్తాంతమున నలిగి యంతర్థానమైన లక్ష్మీదేవి ్రీని 
వాసుని తపస్సుచేత భ_ర్తముందర పద్మమయమైన యీ శుకనూరు 
పద్మసరోవరమున జన్మించినపుడు పుష్కలావర్తకమేఘములు పుష్ప 
ములను వర్షించుటనుగాంచి గజేరదములు కనకకలశములతో నిన్నభి 
షేకించినవి సుమా అని యీ ళ్ళోకమున కర్థము. 


పద్మావతీఅమ్మవార్ల (బహ్మోత్సవము 


ఈ ఆలయములో ననుసరింపబడెడు అర్చనా విధానము పాంచ 
రాత్రాగమము. వై కానన పాంచరా[త్రాగమములు నాకు రెండునేతములు 
(నేత్రద్వయం మమ) అని శ్రీమహావిష్ణువు పలికిన కారణముననే మో 
దునునట్టుగా తన ఆలయములో వైథానసాగమ విధానమున పూజా 
మిానిమును జరిగించుకొనుచు తన యిల్గ్లాలగు పద్మావతీ దేవాలయ 
మలో పొంచరా(తాగమ విధానము ననుసం౦ప జేసియుండెను. ఈ రెండు 
ఆగమములు నాకు రెండుకండ్లు *ని ఆయన చెప్పిన వాక్య మీప్రదేశ 
మలోనే సమన్వయింపబడినది. 


ఈ పద్మావతీ దేవి (అమ్మ) వారికి కార్తీకమాస కృష్ణపక్ష ఏకా 
దన గాని ద్వాదళిన గాని బ్రహోోత్సవములు ప్రారంభమగును. అవి 
పాంచరాత్రాగమానుసారము. నిర్వహింపబడును. ధ్వజారోహణము 
తమవాత వరుసగా (పతిరోజు నుదయము సాయంత్రము వాహనము 
లకశో అమ్మవారి యుత్సవములుండును. ఐదవనాడు గజవాహనము 
ఆళవనాడు గరుడవాహనము, ఎనిమిదవరోజు రథోత్పవము జరుగును. 
అన్ని (గామములలో తిరునాళ్ళురథోత్సవముతోసరి. తీర్థవారకంత (ప్రాధా 
న్యముందదు. కాని యీ ఇమ్మవారి ఆలయములో నట్లుకాదమ. పంచమీ 

_తీర్చమను'పేరుతో ప్రత్యేకోత్సవము జరుగును. ఇది మిక్కిలి వై భన 
మతో జరుగునుత్సవము. అంతకుముందు దినము తిరుమలలో శ్రీవారి 
అలయములో ఆధ్యయనోత్సవములలో రాపత్తు చివరిదినము (రాత్రిపది 


420 తిరుపతి చరిత్రము 


దినములు) జరుగును, మరునాడు ఉదయము పంచమీ తిథిరోజున 
(శ్రీవారి వద్దనుండి పసుపు, తులసి, పీతాంబరము, అన్నప్రసాదములు తిరు 
మలలో ఛతచామరములతో వాద్యయుతముగా ఆలయమర్యాదలతో వేద 
పారాయణాదులతో నూరేగింపుజరిగి తిరుచానూరు వచ్చును. ఇంతలో 
మంగాపురములో అమ్మవారికి పల్లకీఠోనుత్సవము జరిగి ఆలయములో 
అర్బనము, చూర్జాభి షేకము జరుగును, అప్పుడు తిరుపతి నుండి 
ఏనుగుపై వచ్చు సంభారముల నెదురేగి తోడ్కొనివచ్చి అమ్మవారి 
సన్నిధిలో నుంతురు. పద్మసరోవరమున న్నపనము, చృకస్నానము 
జరుగును. సాయం్యతము అమ్మవారిని వస్త్రాభరణములతో నలంకరించి 
గంగుం[డమంటపములో విశేషాస్థానము జరుపుదురు. ఈ ర్యాత్రియే 
ధ్వజావరోహణము. జరుగును. ఆనాడు (శ్రీవేంక పేళ్వరులే తిరుచా 
నూరు వేంచేయుదురని ఐతీహ్యము. ఆ కారణముననే తిరుమలలో 
శ్రీవారికి అర్బనాదులిట చ|కస్నానమగునంతవరకు జరుగవు. ఈ 
పంచమీతీర్థమురోజు ఒక్కరోజు మాత్రమే శ్రీవారి తులసి భక్తుంకు 
పంచబడును. మిగిలిన రోజులలో అనగా సంవత్సరములో నీ యొక్క 
కార్తీకళుక్షపంచమీ తిథిరోజున తప్ప మరియొకరోజున నేనాడును తీరు 
మల శ్రీవారి తులసి భక్తులకు అలభ్యమే. 
“సమస్త జననీం వన్దే చ్చైతన్య స్తన్యదాయినీమ్‌ | 
శ్రేయసీం ్రీనివాసస్య కరుణామివరూపిణీమ్‌ " 

శ్రీపద్మావతీదేవికి పాంచరాతాగమానుసార మర్చనమయిశను 
నిటగల సూర్యనారాయణస్వామివారికి మరల వై ఖానసాగ మార్చనమే 
ర్‌లదు 


15 న అధ్యా యము 


సొళవ నరసింహరాయలు, (క్రీ. ఈ 1446..1402) 


తిరుమల తిరుపతి దెవస్థానముల చర్విత విషయమును ఈ 
మహారాజుతో [ప్రారంభించుట సముచితమే. 1858 వ సంవత్సరములో 
విమానమునకు మరల బంగారుపూత, శిఖరమునకు బంగారుపూత 
పూయించిన సొళువబిరుదాంకితుండగు మంగిదేన మహారాజుకు యీ 
యన ముదిమనుమండు, ఈయనకు శ్రీవారిపై గల భ_క్రితత్పరత హెచ్చు. 
కశయనకు తన ఆలయ కా్యక్రవములలో దీటుగాంబని చేయటకు 
అదృష్టవళమున కందాడ రామానుజయ్యంగారు లభించెను. అనుభవము 
చేళను, భక్తితాత్పర్యాదులదేతిను, విశ్వాసముచేతను, ఈయన 
కీయనయేసాటి అనునట్లుగా తిరుమల తిరుపతి ఆలయముల కొణతై 
మిక్కిలి శమిరిచెను. ఈతని కార్యసామర్థ్యము కొనియాడదగినది, 
ఈళడు కాంచీపురము మనవాళజీయరుస్వామి శిష్యునిగా (దన్ను తానెణుక 
పఅచుకొనెను. ఈయన జీవితకాలము [క్రీ శ 1480 నుండి 1408 వరకు 
చెప్పవచ్చును. సాళువ నరసింగరాయని పరిపాలనాకాలము క్రీ, శ 1445 
-1492 వరకని చరిత్రకారిలు నిర్ణయించిరి. ఈయన తిరుమల ఆలయ 
ములో అనేకములయిన నూత్నోత్సవములను (బవేళపెశ్లైను. అన్న 
(పాదముల నధికము గావించెను. వరుసగా నీ మహారాజు కౌలములో 
నీయన కొనసాగించిన విస్ణవాత్మకమయిన మార్పులను బరిశీలింతము. 


ఈయనచేసిన విష్ణవాత్మకమయిన మార్పులలో చెప్పుకోదగినది 
చాత్తద శ్రీవైష్ణవుల నీయన తన శిష్యులుగా నొనర్చుకొనుటి. వీరు 
పృష్పవనములను పెంచి పోషించి ఆ పుష్పములను, చందనాదులను, 
ఇతర పరిమళద్రవ్యములను ్రీఖభోగ భ్రీనివాసమూర్రి నిత్య తిరుమంజ 
నోత్సవమున సమర్చించుట యనెడు కార్యక్రమములో పాల్గొ నెడివారు. 


422 తిరుపతి చరిత్రము 


ఇదికాక ఏీరు నిత్యము శ్రీవై ష్ణవులతో కలిసి " తిరువాయిమొళి” [3 బంధ 
పారాయణమును శ్రీవారి సన్నిధానములోచేయుట, దానిక్రై వీరు తగిన 
గౌరవ సత్కారములు దేవస్థానమువారిచే పొందుటయు జరిగెడిది ఈ 
మహత్తరమైన కార్యములను (పవేళపెట్టుటలో క్షీర్తిపళిష్టలు కందాడ 
రామానుజ మ్యంగారికిని, ఆయనను గౌరవించిన రాజగు సాళవనరసింహ 
రాయలకును చెందవలసియున్నది. తిరునుల తిరుపతి దేవస్టానముల 
రెండవ శాసన సంప్పటిలో నెక్కువభాగము వీరి సంయు క్త కృషియే 
(పశంసింపబడినది. మరియొక ముఖ్యవిషయమేమన జన్మచే లభించిన 
కుల్మపసక్తికతీతమగు భక్తిభావము పెంపొందించి తద్వారా మోక్షమార్గ 
మును లభింపజేసికొనుటలో నుత్తమవిధానము బోధించెడు, 3ైఖీ 
పురాణ, పఠనము ఉక్థానద్వాదశీ దినమునాడు తిరుమల శ్రీవారి సన్ని 
ధానములో నెవరై నను ప్రథమాచార్య పురుషసంతతిలోని వారిచే పింప 
జేయుట. ఇది కై శికద్వాదశి, అనుపేరుతో శాసనములలో [క్రీ ఈ 1808 
నుండి పేర్కొనబడుచున్నను [కీ.శ 1404 (23-115) నుండియే [కమ 
బద్ధముగా ,పతిసంవత్సరము జరుగుటకు తిరునిస్హ-ఉర్‌ -ఉడయాన్‌ 
మారునాయినార్‌, పెరుమక్కళ్‌ గోవిందరులచే నొసగబడిన దాన 
శాసనము హేతువగుచున్నది. 


'పెద్దరఘునాథాలయము 


తిరుపతి పట్టశము సాథవ నరసింంారాయని కాలములో గాని 
ఉచ్చస్థితి పొందనేరదయ్యెను. ఈతండు రాజయిన యనంతరమే నిట 
గోవిందరాజస్వామివారి ఆలయములో నిత్యోత్సవములు, ఆ ఉత్సవ 
ములలో సమర్చింపదిడెడు అన్న |పసాదముల పరివూజఖము పెంపుదల 
యును మిక్కిలిగా జరిగెను. శ్రీరామానుజుని ఆలచముళో నొక 
రామచళ్నదుని వ్మిగహమును 1480వ సంవత్సరములో నరసింహ మొదల 
యార్‌ అను నాయన సాజవ నరసింహరాయల పతిస్టక్రై నెలకొల్చెను 


1నీఎవ అధ్యాయము శీ2లి 


అదికాక వేరొక రఘునాథాలయము ' పెద్ద రఘునాథాలయము” అన్న 
పేరుతో [1481 వ సంవత్సరములో నీయనచే నిర్మింపబిడియున్నది. 


క్రీశ. 1488వ సంవశ్సరములో ఈకందాడరామానుజ 
$ంగాతీ ' కులశేఖరాళ్వారు " సన్నిధిని తిరుపతిలో నిర్మించెను. 


యుగాది = దీపావ? 


తిరుమలలో శ్రీ భోగశ్రీనివిసమూ్హి (ప్రతిష్టాకాలమునుండి సౌర 
మానము (ప్రకారమే యిచట యుత్సవాదులు నిర్వ ర్రింపబడుచుండెడివి. 
కాని సాణవనరసింహరాయని కాలములో అనగా 148! వ సంవత్సర 
మలో (2014 అనగా £7ఒ6_148! నాట్‌ శాసనములో (శ్రీమన్మహా 
మండలేశ్వర బేచిరాజ తిమ్ముయదేవమహారాజుచే నుగాది, దీపావళి 
అస్టానముఐలో శ్రీవారికి నివేదనములకుగాను అన్నప్రసాదములను 
సమర్చించిని విషయము కలదు. ఇది స్పష్టముగా నాటినుండి చాంద 
సౌరమాన పంచాంగములు శ్రీవారి ఆలయములో యుపయోగము 
లోనికి వచ్చినట్టు తెలుపుటకు వీలొసంగుచున్నది. ఇవి నాడు _పధాన 
ముగా జరిగెడి ఆస్టానములని చెప్పవచ్చును. 


అధ్యయనోత్సవములు 

్రీవైష్ణవుల ప్రాముఖ్యతకు ముఖ్యముగా పేరు తెచ్చిపెట్టిన వీ 
శుధ్యయనోత్సవములు, క్రీ, ఈ. 1880వ సంవత్సరమునుండి తిరుమలలో 
ఆళ్వారుల దివ్యప్రదింధ పారాయణము జరుగుచున్నప్పటికి, ధనుర్మాస 
మహోత్సవము తిరుమలలో క్రీ. ళ. 1488వ సంవత్సరము నుండి 
గ్రమబద్ధముగా జరిగెడిదని తెలియవచ్చును. ఇది సాభవనరసింహ 
రాయలచే నాడొసంగబడిన దానశాసనముచే (2-8!) స్పష్టపడుచున్నది. 
ఈ శాసనములో తిరువధ్యయనమన్నమాట స్పష్టముగా బేర్కొనుటయే 
విశేషము. [1478 (2.6%) లో నొసంగబడిన దానశాసనములోను ఇదే 


424 తిరుపతి చరిత్రము 


విషయము కలడు, ఈ రెండు శాసనములను [వ్రాయించిన దాతలు 
తమకు వచ్చు దాతభాగములను ,శ్రీవైస్ణ్రవులకు పినియోగించుటకయి 
కందాడ రామానుజయ్యంగారి కధికారమొసంగి రామానుజకూటము 
నకు బంప నంగీకరించిరి. ఈ అధ్యయనోత్సవములు సంవత్సరములో 
రెండు పర్యాయములు వచ్చును. ఒకటి ధనుర్మాసములోను (డి నెంబరు) 
రెండవది (షృపియల్‌) చ్వైత్రమాసమ లోను. ఈ రెండు పర్యాయములు 
తిరుమలలో (శ్రీ రామానుజునిసన్నిధిలోనే యీ (ప్రబంధపారాయణములు 
కొనసాగించబడును. ఈ సందర్భములో నివేదింపబడెడు అన్న|పసాద 
ములు మొదటగా శ్రీవారికి నివేదింపబడిన యనంతరమే (శ్రీరామా 
నుజుని సన్నిధికి జేర్తురు 


పవితోత్సవము 


క్రీ.శ. 1484వ సంవత్సరములో కటారి సాపవ మల్పయదేవ 
మహారాజుగారిచే సమర్పింపబడిన దానశాసనముచే, నీ సవ్మితోత్సవము 
నాటినుండి జరుగుచున్నట్లు తెలియును. ఇది [కొత్తగా (పవేళ పెట్టబడిన 
యుత్సవము (1-18), ,శావజమాసమున జరుగు నీ యుత్సవకాలము 
ఐదురోజులు, ఇది పూర్తిగా ఆగమళాస్త్రసంబంధమయినది. 


వై భానససాగమములో సీ పవితొత్సవవిధికి ఎక్కువ (ప్రాధాన్య 
మున్నది. సంవగ్సరకాలములో జరిగెడు ఆదార్య, యజమాన, పాచక, 
పరిచారకాదులు చేనెడి యాహ్నికలోప క్రియానివృ త్రికొటకు పవిత్రో 
త్సివము విధిగా నాచరింపవలెనని అృత్యాదులు చెప్పిరి. ఈ ఉత్సవ 
దినములందు స్వామివారిని, పట్టుదారములతో తయారుచేసిన పవ్మితము 
లతో నలంకరి౦ంపవలెను. ఆగమశాస్త్రము ననుసరించి హోమాదులు, 
(ప్రసాద వనివేదనములు జరిగించవలెను. ఇది పూర్తిగా నాగమశాస్త్ర 
సంబంధమయిన (ప్రక్రియ. 


15=వ అధ్యాయము 425 
పారువేట యుత్సవము 


ఇది ఈ యాలయములో జరుగుచుండెడి చాల పురాతనమైన 
యత్సవమయ్యును దీనియావిర్భావము క్రీ, శ. 1468వ సంవక్సరముగా 
నెన్నవచ్చును. (శ్రీవారు మహారణ్యమధ్య స్థితుడై యుండుట, పర్వతము 
ఫ్రైనుండుట, ఈ స్థానాధిపతి శ్రీవరాహన్వామియగుట ఈవిషయములో 
గమనింపదగినవి. ఈ ఉత్సవమునకు కూడ 'మృగయోత్సవ' మను 
పేరట వ్రైఖానసాగమళా స్త్రము స్థానము కల్పించినది. 


నసంతోత్సవము - స్రవోత్సవము 
ఛ్‌ 


ఈ యుత్సవము (ప్రప్రథమముగా 1488వ సంవత్సరములో 
తిరుమలలో జరిగించినట్లు తెలియవచ్చును. వసంతోత్సవము పది 
రోజులలోని చివరి మూడురోజులలో నీ ప్లవోత్సవము జరిగెడిది. దీని 
కొజకు ప్రత్యేకముగా నొళ మంటపము వసంతమ:టపమను పేరుతో 
్రీస్వామిపుష్కరిణిలో సాళువ నరసింహరాయలు [ర్మించెను. ఈ 
వసంతమంటపములో శ్రీవారి యుక్సవమూ ర్తుఎ ఈ మూడురోజులు 
వేంచేయుదురు. కౌని వసంతోత్సవమును, క్రీశ. [860వ సంవత్సరము 
నుండియే ఎజ్జమంచి పెరియపెమ్మనాయకల్‌ అను నాయన (ప్రారం 
భించినట్లుగా తెలియుచున్నది. ఇది వసంతబుతువులో ప్రారం 
భింపంబడు నుత్సవమగుట డీసని వసంతోత్సవమనుటలో నొచిత్య 
మున్నది. 


కొత్తగా (ప్రవేశపెట్టబడిన మరియొక యుత్సవము డోలోత్స 
వము. ఇది ఐదురోజుల యుత్పవము. ఇదియును కందాడ రామాను 
జయ్యంగారి [పేరణచే సాళువ నరసింగరాయలచే (ప్రవేశ పెట్టబడినదే. 


426 తిరుపతి చరిత్రము 
అన్నపసాదముల పరిమాణముల 'హెచ్చింపులు 


అన్న్మపసాదముల పరిమాణముల విషయములోను ఈయన 
కాలమును పేర్కొ నదగినదిగా( జెప్పనగును. ఉక్సవదినములు, ఇకర 
పర్వదినముల విషయమటుంచి, [క్రీశ 1454 నుండి [1404వ సంవత్స 
రము వరకు నిత్యము శ్రీవారికి నివేదింపబడెడి (ప్రసాదముల పరిమా 
ఇము [177 మరకాలులు. దీనిలో 'తిరుప్పావడా” మహానివేదన సంద 
రృములో అప్పుడపుడు సమర్పించెడి £00 మరకాలుల అన్నప్రఫాదము 
కలుపబడరేదు. ఇది కేవల మొక్క సాళువ నరసింహరాయనిచే 
సమర్చిం బడిన దానమే కాదు. ఇతరలనేక దాతలు ఇందు సాయ 
పడినవారు కలరు, వారిలో రాజులు, భక్తులు, దేవదాసీలు, నేంాధి.తుయ, 
రాజఐంధువులు, రాణులు నుండిరి 


208. 504 నాటి శాసనములో (2-13% మొత్తము. పేర్టాన 
బడిన యుక్సవదినముల సంఖ్య !51దివములు ఈ 1538. దినముల 
లోను దినమునకొక్కు తళిగ్యప్రకాదముకం అ నెక్కవగా సమర్పించిన 
దాత దేవాలయ [ప్రజాపనులశాఖలోని యొకవ్యక్తిఅమిన తి : వేంకటా 
చ్చెరుక్కన్‌ ఎంబెముమారార్‌, ఈయన నరసింహరాయని కమాకు( 
డగు ఇమ్మడి నరసింగరాయమ హోరాజు పరలోక శాంతికై సమర్పించెను 
దినమునకు రెండుతళిగలని మనము భావించినచో మొత్తము 001 
తళిగలగును. ఇదికాక నిత్యము చేయబడెడి -అన్న్మపసాదముల పరిమా 
ఇమును గమని.చినచో నడు (శ్రీవారి ఆలయమును దర్శించెడి యాత్రి 
కులను, వారిసంఖ్యను మనము ని ర్థయించుకొనుట సులభమే, ఈయన 
కాలములో దానమీయబడిన రొక్కపు విలువలు |,15,605 పణములు. 
ఇదికాక భూదానము లొనఎంగబడిన యనేక శాసనములున్నవి. ఈ 
భూదాన విషయములో యే నేవకుగాను దానమొసంగబడినదో [వాయ 
బిడినదేగాని, దానివలన వచ్చు రాబడి మాత్రము శాసనస్లము కాలేదు. 


15 వ అధ్యాయము 42? 
కటక సంకమణము : ఆనివర ఆస్థానము 


తిరుమల ఆలయములో మొదటి అయనమయిన వకిణాయన 
పుణ్యకాలము ఒక (ప్రత్యేకోత్సవముతో ముడిపడియుండుట పేర్కొన 
దగిన విశేషము. దీనినే నేడు ' ఆనివర ఆస్టానమన” డు పేరుతో 
వ్యవహరించుచున్నారు. ఆ రోజున మామూలుగా (శ్రీవారిని త్యార్చనము 
పూర్షిఅయిన తిరువాత ఉత్సవమూర్తులు దేవేరులతోసహా తిరుమామణి 
మంటపములో వేంచేయుదురు. దీనిని మనము "దర్బారు" అని పిలువ 
వచ్చును. దేవస్థానపు ఆధికారులు, అర్చకస్వాములు తమతమ పదవీ 
బాధ్యతలను ఈ ఉత్సవమూర్తి పాదములచెంత నుంతురు అప్పుడు 
పునః పదవీ స్వీకారమహోత్సవము జరుపుదురు. _ శ్రీస్వామివారి 
అనుజ్ఞతో తిరిగి తమ పదవులను అర్చకులు, _జీమరుస్వాములు, 
దేవస్థానపు అధికారులు గహింతురు. ఆ దినము నుండియే కొతగా 
లెక్కలు (వాయుట (పారంభమగును. ఈ కార్యక్రదుమునే తమిళ 
ములో 'తిరువాండు ఎళుట్టిడక్‌ " అని పేర్కొందురు. ఈ కటకసంక 
మణోత్సవము కీ. శ. 086 నుండి శ్రీవారి అభిషేకముతో ప్రారంభ 
మగుచున్నప్పటికిని ఈయన కాలములో సీప్రత్యేకమగు ,కొత్తలెక్కలు 
'ప్రారంభమును గుజించి పేర్కొనుట గషనార్హము. $11404 వ 
తేదీనాడు దేవాలయలెక్కల అధికారులు మారునాయినార్‌ పెరుమక్కల్‌, 
గోవి .దన్‌ అను వాఠలచే నొళ దానశాసన మీయుక్సవము కొణకయి 
(వాయబడినట్లు తెలియుచున్నది. సాథవ నరసింగరాయని కాలములో 
వాగుగా (పసిద్ధిలోనికి వచ్చిన యుత్సవముగా దీనిని బేర్కొనవచ్చును. 


థ్రీ వేంకటాచల మాహాత్మ్య పారాయణము 


సాళువ నరసింగరాయని కాలములో పేర్కొనదగిన మరియొక 
(పత్యేకవిషయము శ్రీ వేంకటాచలమాహాత్మ్య పారాయణము. ఇది ఒక 
సం్యగథన కావ్యము. ఏ భాషలో నిది కూర్పబడెనో మనకు తెలినుదు. 


428 తిరుపతి చరిత్రము 


కాని సం్యగథనకారుడు మ్మాతము పసిండి వేంకటత్తురై హార్‌ అను 
నాయనగా తెలియుచున్నది. ఇత(డు జీయర్‌ రామానుజయ్యరుగాను 
పేర్టానబడినాడు. ఈ[గంథము మొట్టమొదటిసారిగా 27-8-11 తేదీన 
(2-85) (శ్రీవారి యుత్సవమూర్తుల ఎదుట ఈ రచయితచేతినే పారా 
యణము చేయబడెను. 


పులుగుకొప్పుముజే (పునుగుత్తైల లేపనము) 


ఈ సాథవ నరసింగరాయని కాలములో పేర్కొనదగిన ముఖ్య 
మగు మరియొక విశేషము. తరువాత కాలములోని వారును యూహ 
చేయటకు చాలినంత విషయము కల్పించినది యీ పులుగుకాప్పు. 
పులుగుకొప్పు అనగా శ్రీవారి ఆలయములో పత్యేకముగా తయారు 
చేయబడిన పునుగుతై లముచే [శీవారి సర్వాంగములకు లేసనముచేయుట. 


తిరుమలలో (శ్రీవారి ముఖమునకు మాత్రమే ప్రతినిత్యము తిరు 
వారాధన (నిత్యార్చృనము) ప్పూర్తియైన తరువాత యీ పునుగుకాప్పు 
లేపనము ఉదయము చేయబడెడిది. ఇది సంవత్సరమున ఆరునెలలు 
మ్యాతమే జరిగెడిది. ఆషాఢమా..మునుండి మార్షశిరమాసము వరకు 
గల 6 నెలలలోను ఈ కాఠర్య[కమమును [పత్యేకముగా నాలయములో 
తయారుచేయబడిన పునుగుత్రై లముతో నిర్వహించెడివారు. తిరుక్కలికన్ది 
దాసర్‌ అను తిరుపతివై ష్టవనాయకుని వినూత్నసృష్టిగా (16-7-1484న) 
దీనినెన్నవచ్చును. నాడు నితృము భోగళశ్రీ: వాసమూ_ర్తకి అభిషేకము 
జరిగిన య నంతరమీ కార్యకమము నిర్వహింపబడెడిది. ఇది భక్తుల 
కును పరమ మనోహరదృశ్యముగా గానవచ్చెడిది. అతి పరిమళసంళో 
భితమై, ఓషధీమ్మిశతమైన తీర్థముతో నీ భోగథ్రీనివాసమూర్హి యఖి 
షేకింప౦బడుట చూచువారి కండ్లు పరమపవ్శితములు, ఇది [8-1-1465 
నాటినుండి కందాడ రామానుజయ్యంగారిచే పప్రారంభింపబడి, సాళువ 
నరసింగరాయనిచే -27_12_1487 నాటి నుండి ఆర్థిక సంబంధమయిన 


[15ఎవ అధ్యాయము శీల్లిర్టీ 


వనరులు సమకూర్చబడెను. దీనిని ' ఆలగప్పిరనార్‌ తిరుమంజన "మని 
పేర్కొనుట జరిగెను. (220; 2.80 


అహోభిలమఠము (వనశఠగోప మఠము) 


ఈ వనళఠగోపజీయరు స్వామివారు [క్రీ శ. [878వ సంవత్స 
రములో జన్మించి 1488 వరకు నుండిరి. ఇది అహోబిలమఠచరిత్రను 
బట్టీ తెలియుచున్న కాలవిశేషము.  _ ఈ జీయరుస్వామికి పూర్వులై న 
సింగయ్య దండనాయకుడు 1889 వ సంవత్సరములో తిరుమలలో అరిళ 
నాలయం తోటను, ఆదివనళళగోప పృష్పతోటను నిక్మంచిరి.. ఈ 
సింగయ్యదండనాయ కుడు మైసూరుప్రాంతవాసి. హోయసాల్మపభువైన 
శివ వీరభళ్లాఎని మహాప్రధాని. అహోబిలమఠ సాంప్రదాయానుసార 
ముగా నీమఠపుజీయరు తీరునారాయణపురమునకు( జెందినవాడని తెలి 
యుచున్నది. అయిన నీయన పుట్టుకగురించిగాని, అహోబిలమునకు వెళ్ళి 
సాక్షొత్తుశ్రీస్వామివారిచే నెస్పుడు సన్యాసస్వీకారముచే నెనో తెలియటకును 
ఆధారములు లేవు, కాని సింగయ్య తిరుపతిలో తాత్కాలిక నివాసమేర్చ 
అచుకొన్నప్పటికే తిరుమలలో వనళఠగోపనంద వనమున్నది యని 
చెప్పుటలో నెట్టి సందేహమును లేదు. ఈ కాలము కకీ.ళ. [820వ 
సంవత్సరము. [ష్యప్రథమ జీయరుస్వామి దీనికి క్రీశ. [878 నుండి 
యున్నట్టుగా చెప్పవచ్చును. కాని ఈ జీయరుస్వామి నేడు కానవచ్చు 
చున్న అహోబిలమఠమును స్థాపించినట్టియు, అహోబిలములో సన్యాస 
స్వీకారముచేసినట్టి ఆదివనళఠగోపస్వామి మాత్రము కాదు. ఈయనకు 
పూర్వులై న జీయరులు, ఇతరులు పెక్కురు జీయరులకు వలెనే 
తిరుమల తిరుపతులలో మఠములను స్థాపించి మైసూరునుండి వచ్చెడి 
యొతికులకు సదుపాయములను సమకూర్చుటలో సాయపడెడివారు. 


ఇ6క ఒక్కవిషయముతో దీనిని ముగింతము. సాళువ నరసిం 
హుఏ కాలములోని వనశఠళగోపజీయరులు అహోబిలమరజీయరులతో 


480 తిరుపతి చరిత్రము 


నెట్టి సంబంధమున్నవారు కాదు. ఈ కాలములో దీనికి సంబంధించి 
వెలువడిన యే శాసనమురోను అహోబిలమళప్రస క్తి ఏరకి సంబంధించి 
తేబడకుండుటయే దీనికి. గారణము. . 


సాళుననరసీింగరాయని కాలములోని దానములు 


ఈయన కాలములో ననేక దానములు శ్రీవారి యుత్సవము 
లకు, అన్నప్రసొాదములకుగాను చేయబడినవని యిదివరకే తెలుపబడి 
నది, కాని సాశువనరసింగరాయలుగాని, వారిరాణులుగాని, కుటుంబ 
సభ్యులుగాని ఎక్కువగా ధన, భూ, ఆభరణరూపమైన దొనాదులను 
ఇచ్చినట్లుగా శాఎనములు లేవు సాళవ నరసింగరాయలు ఇచ్చిన 
గామములతోబాటు అనేక గొట్టపుబావులనిర్మాణమునకు. తద్వారా సీటిని 
ప్యవసాయభూములకు సరిఫరాచేయించుటకు దానములు సమర్పించిన 
శాసనములుకలవు. సాళువ నంసింగరాయని కుటుంబసభ్యులు, కందాడ 
వ క ఇట్టి యనేక [1సయోజనములు కల్చించిరి. 
శాసనములలో "పే పేర్కొనబడిన నేవలవినియోగార్థమే యీ యదనప్ప 
రాబడిని వినియోగించెడివారు. దాతలలో ఎవరై నను ఇట్టివి స్వయముగా 
చేపట్టుట కవకాళములేని పరిస్థికులలో స్థానత్తారు వారినుండి ధనమును 
(గ్రహించి దానితో నీ మరీమ్మతులను 'కొనసాగించుచుందెడివారు. 


క౦దాడ రామానుజయ్యంగారు 


సాళువ నరసింహరాయలు తన పరిపాలనా కాలములో నెక్కు 
వగా తిరుమలకును, తనరాజధానికినిగూడ దూరముగానుండవలసి 
వచ్చెడిది. ఇది రాజకీ యపుటస్థిరతతోంగూడిన కారణములచేతనే యని 
చెప్పవలసియున్నది. అట్టి సమయములోకూడ తాను తిరు వేంకటనాథుని 
భక్తుండగుటచే కష్టస్టమయములో శ్రీవారి నన్ముగహింపుమని వేడుకొను 
టకు తిరుమలచేరి స్వామికివిన్న వించుకొనెడీవాడు. ఆకష్టములు వెనుక 


11వ అధ్వాయము కరీ [ 


బిట్టినంత మరల శ్రీవారికి కృతజ్ఞతలు ని వేదించుకొనుటయు జ" గెడిడి. 
ఇట్టిసమయములో నీదేశాంతరమునుండివచ్చిన కందాడరామానుజయ్యం 
గారికి దేవాలయ పరిపాలనా న్యవహారములను సర్వము నొప్పగింత 
పెచైను దానితో మొదట మొదట హిందూమతమునకును, వైష్ణవ 
మతమునకును సర్వవిధముల నుద్ధతిని సమకూర్చవలెనన్న నత్సం 
కల్పము ఈతనిలో అధికారవాంఛయును, స్వార్థమును. బేరేచెను. 
శిరుమలఆ లయములకు సంబంధించినంత వరకు తానొక నియంతగ నేల( 
జొచ్చెను. తాను రాజు (పతినిధిగను, తానే రాజుగాను సర్వాధికారములు 
నెణపజొచ్చెను. అనేక ఉత్సవములఅను బ్రవేళ పెట్టినను, (వతియుత్సవ 
ములో తనప్రత్యేకతయేదియో కానవచ్చునట్లు చేసికొనెను. దేవవాసీలను 
శ్రీవారియెదుట నాట్యముచేయుటకు నియమించి ఆ గీతములు శ్రీవారి 
వైభవమును గుజించినవిగాక తన కీ _ర్రిపతిష్టలను జాటునవిగానుండ నిగ 
శించుకొనెను. రామానుజకూటము నొకదానిని స్థాపించి దానిని &న 
ఆధిపత్యముననుంచుకొని అధికార దుర్వినియోగముచేనెను. ఆకాల 
ములోనే ఈ రామానుజకూటమునకు దాన మొసంగిన దాతలు సయి 
తము ఈ నిర్వహణముపై నెక్కు నమక్కువ చూపలేదనుట నిర్వివాద 
విషయము. 


కందాడ రామానుజయ్యంగారి చర్యలు సాళువ నరసింగరా యని 
మరణానంతరము చా త్తాద భీవై ష్టవుల నెన్నియో సంకటపరిస్థితులకు 
గురిచేసినవి. సాచవనరసింహవూయని మరణము [క్రీ ళ 1402వ 
సంవత్సరము. ఈయన తరువాత నీయన కుమారుండగు యిమ్మది 
నరసింగరాయలు రాజ్యమునకు వచ్చెను. 


ఈ కందాడ రామానుజయ్యంగారు రామానుజ కూటమునకు 
సర్వాధిపత్యము వహించుటతోను, అన్నపప్రఫాదముల, అన్పముల విక 
యముతోను సంతృప్రివహించలేదు. దేవాలయ పరిపాలనములో, 
ఆస్తుల పరిరక్షణము, నిర్మాణములు, మరమ్మతు... మొనలసనవి నిర్వ 


4 తిరపతి చరిత్రము 


హించుటకు (పత్యేక విభాగ మొకటియుంగడెడిది, దీనిని ' తీరప్పణి 
భాండారమని " సీలిచెడివారు. స్థానాలవారీ అధ్వర్యములో అనేక విలువ 
గలి వస్తువృలితోబాటు మరమ్మతులకు ధనముకూడ తగుమా[తముంగె 
డిద. ఈయయ్యంగారు శ్రీభాండారములోని ధనము నొక్కింతటైనను 
మరమ్మతులకు ఖర్చుపెట్టి వీలలేనట్లుగా ప్రణాళికను సిద్ధమచేసి 
యంచెను. దావిని ఇమ్మడి నరసింగరాయని యనుమళతిక్రై నివేదిం 
చెను. ఈ విధమయిన (ప్రణాళికతో చాకచక్యముగా రాజువద్దనుండి 
కాను సర్వాభరణములు ఇతర విలువగల వస్తువులకు “కర్తగా అధి 
కారము సంపాదించెను. దీనిని తరువాత ' పోర్‌భాండార ' మనిరి, 


తా నశిచా “చక్యముగా నిర్వహించిన ఈ పదవివలన తనకె౦ 
తయో క్షీర్ణిపతిష్టలను అపాదించుకొనెడి అత్మస్తుతితోపాటు. కొన్ని 
కొన్ని మంచి కార్యములను [పవేళ పెట్టుటచేతనే యీతని'పేరు నేటికిని 
్రీవైస్టవలలో వ్యాష్తమయియున్నది, 


16 వఅధ్యాయము 


ఇమ్మడి నరసింగరాయలు - విరనఠ సింగరాయలు 
(1498._.111 వ సంవత్సరము వరకు) 


సాహవ నరసింగరాయలు [క్రీ శ. 1402 వ సంవత్సరములో మర 
ణీించిన యనంతర మాతని కుమారుడు ఇమ్మడి నరసింగరాయలు 
సింహాసనము నధిష్టించెను ఈతండు [505 వ సంవత్సరము వరకు 
పరిపాలించెను. ఈతనితో విజయనగరరాజులలో సాశువవంశమంత 
రించిన ప్లే. సాళువ నరసింగరాయలు రాజుగా నుండగా నాయన 
ముభ్యామాత్యుడు నరసనాయకుడు తానే రాజై నట్లు వ్యవహరించెను* 
కుమారుని పరిపాలనములో నైతమన్ల వ్యవహరించెను. ఈయన 
కుమారుడు వీరనరసింగరాయలు, ఇమ్మడి నరసింగరాయలు 1505 లో 


మరణించగా సింహాసన మధిష్టించి 1508 వ సంవత్సరము. వరకు 
రాజ్యమేలెను. 


మన తిరుమల ఆలయమునకు సంబంధించినంతవరకు [క్రీ ళ. 

1402 నుండి 1500 వరకు ఈ ఇరువురు రాజుల పరిపొలనాకొలమునకు 

(ప్రత్యేకతగలదని చెప్పవలెను. కందాడ రామానుజయ్యంగారి సంస్క 

రణలు కొన్ని [ప్రయోజనాత్మకమయిన మార్పులు తెచ్చినను కొన్ని 

త్మీవవిమర్శలకును _గురియయినవి. ముందు నిలదొక్కుకున్న 
సంస్కళణలను బరిశీలింతము, 

ఏ. థ్రీ ళోగథ్రీనివాసమూ ర్తి అభిషేకదవ్యములను చాశ్త్రాద (శ్రీ 
వైష్ణవులు (గహించి తెచ్చి శ్రీవారి సన్నిధిలో సమర్పించుటకు 
గుర్తింపు కలిగినది. 

ఓ) _ ,బాహ్మణభభ్రీవై ప్టవులతోబ్లాటు చా శ్రాదథ్రీవై ప్టవులకును (శ్రీవారి 
ఆలయములో రామానుజుని సన్నిధియెదుట (పబంధపారాయ 
ణము చదువుటకు తగిన అర్హతా స్థితులు లభించినవి. 


శగ్రిథ 


న 


తిరుపతి చరిత్రము 
ఇంక నపయోజనము నాశించినవి. 


సాళువ నరసింగరాయల మరణానంతరము, దాతల అన్న 
(పసాదభాగము చాత్తాద శ్రీవైప్టవుల నిమిత్తమై కేటాయింప 
వలసియుండగా క్రీ. ళ. 1404వ సంవత్సరములో. దానిలో 
కొంతభాగమును తాను దేవస్టానపు జవహరీ బంగారునిధుల 
అధికారికొగోరి వినియోగముచేయుట నిరసింపబడినది. 

(పోర్‌ _భాండార అధికారి). 


్రీవారిసన్నిధిలో ఊయలపాటలు శ్రీవారిని గుజించికాక రామా 
నుజయ్యంగారివిగుజించి పాడుటకు నట్టువరాం[డను నియమించి 
తగినరుసుమును దేవస్థానము వారికి చెల్లించ వారికి తలకు శ్రీవారి 
పవిత్రశేషవస్త్రము ధరింపజేయటకు తగిన విధానము కలిగిన 
సంస్కరణ యీయన మరణముతో నంతమందినది. (82-104, 
186 క్రీ శ 14805, కీ ఈ 1406) 


(శ్రీగోదా దేవిని శ్రీరామానుజయ్యంగారి పుట్టినరోజు సందర్భ 
ముగా కొండదిగువ భాగమునకు తీసికొనివెళ్ళి యచట శ్రీవారి 
(ప్రసాదములను. సమర్చింపజేసికొను సంస్క్రరణమునకు గూడ 
ఈయన మరణానంకరము స్వ స్తిపలుకబిడినది. (2140) (తేదీ 
మాసిపోయినది.) 


(శ్రీ రామానుజయ్యంగారు దేవస్థానము జవహరీఅధికారి ఆయిన 


తరువాత క్రొత్తగా ప్రవేళపెట్టిన యుకృవము తెస్పయుత్సవము 

(2-18. 148%, ఈ సందర్భములో దేవస్థానములో [పతిచిన్నజవాను 

నుండి పెద్ద అధికారి వరకు అందరకు ధనప్పు చెలింపులు జరిగిం 
రం 


చెను. ఇది కేవలము తన కీర్తిపతిష్టలకు మాత్రమే యని చెప్ప 
నగును. 


ఇందులో పబంధపారాయణదారులు కూడ చేరిరి. 


10వ అధ్యాయము శీతల్‌ 


ముందు ముందు ఈ (సబంధపారాయణము శాశ్వత చిహ్నముగా 
చోటు చేసుకొనవలెనను నుద్దేోముతో చేసిన కార్యమే యిది. 
ఈ ఆశయము కడకు [క్రీ శ. 1518 లో ఫలించినది. కాని 
1408 వ సంవత్సరములో వీర్మపతాప దేవరాయల మహోత్స్చాహ 
ముతో ప్రవేళపెట్టిన వేదపారాయణదారుల క్రిందులో స్థానము 
లభింపలేదు. ఈ తెప్పఉత్సవమునకు నాటి మొత్తము వ్యయము 
108 పణములుగా లెక్తచూపబడినది. ఇట్టిదే మరియొక వ్యయము 
1404 వ సంవత్సరములో మల్లయ్యదేవ మహారాజుచే నిర్వ ర్తింప 
బడిన పవ్మితోత్సవ సందర్భమున జరిగినది. _ దానిలో స్టానాల 
వారికిగాని, (ప్రబంధ పాాయణదారులకు గాని, నట్టువరాండ్రకుగాని 
ఏమియు ధనపు బహుమానము నీయలేదు. _ కేవలము ధన 
మంతయు పూర్హభట్టరువారికి ఇతర _ వేదపారాయణ దారులకు 
మ్యాతమే లభించునట్లొనర్చెను. మరల క్రీ శ. 1508వ సంవ 
త్సరములో (శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయములో డోలా 
మహోత్సవము శ్రీవీరనరసింహ మహారాజుగారి ధర్మముతో జరిగినది. 
అపుడు మరల ఈ కందాడరామానుజయ్యంగారు ఏర్పరచిన ఈ 
విధమయిన ధనపుబహుమానములను పంపకము కొనసాగినది. ఈసారి 
నట్టువరాం్యడ్ర కెక్కున ముట్టినది. వేదపారాయణదారులు పాల్గొనిరి. 
(పబంధపారాయణదారుఅ పేకు తలచలేదు. 


కనుక ఈయన (ప్రవేళపెట్టిన సంస్కరణములు కొన్ని యీయన 
సమకాలికుల కే రుచింపలేదని పై విషయములను బట్టి నిర్ధారణ చేయ 
వచ్చును, కొందరు వేదపారాయణదారులను మన్నించగా మరికొందరు 
ప్రబంధములవారిపై మక్కువచూపిరి. కాని తిరువీధిసానుల విషయమై 
అందజు మక్కువ చూపిరి. వారికి ప్రాముఖ్యము ఆలయములలో 
'పెరుగజొచ్చెను, 


(| శిధపి చరిత్రను 


రామానుజయ్యంగాడ ప్రవేశఫెనైడి. ప్రతి యళ్ళవమన 
ఈళని అంతస్తు, నట్టవరారడ్రువారి అభినయముల, అతి విలవదైన 
ప్రస్రాదమలి తథాశీలలో నిండీయండును. ఇది యూశని బరిహీనళకు 
వీదగ్గనము, 


అద్రార్యప్టదషుల 


ఈయన కాలములో వీరిని సజీంచి మనము తెలిసికొనవలిని 
యన్నది, ఈ ఆచార్యపుపపుల ఆలయమునకు సందింధి0చినవారు, 
వారు మళబోధకులగా నొకష్టక్క, శిరునుల అలియమను దర్శింప 
డేయటప భప్తలిను ప్రోవుచేయట మగయొకపక్క వీరిపనిగా నుంఠె 
డీడీ ఈ ఆచార్యపుదపుళలో లోళస్పార పమారశాశయ్యంగాడ 
సోదరుల, ఫౌస్టె తిరములినంలి పమాదుణ, తిర వేంకటకాతయ్యంగా 
పమారణ మఖ్యణ, వీడు కము శస్యలిలోలాటు కామను అనేక 
దొనశాసనమురిను శ్రీవారికి సమర్చించిరీ, 


17వఅధ్యాయము 


శ్రీవారి ఆలయము 
(శ్రీకృష్ణదేవరాయలు (100-180) 


విజయనగర రాజ్యసింహాసనమును శీ కృష్ణ దేవరా యలధిస్టించిన 
తరువాత తిరుమల దేవాలయపు పరిపాలనములో పేర్కొనదగిన 
మార్పులు కలిగినవి. 


ఈత(డు పరిపాలకుండుకాక పూర్వమే ఈతడు చక్కని కవిత్వ 
పియుండు, భాషాప్రియుండు, పోషకుడు, కళాప్రియుండు, కళాపోష 
కుడు అని మనము చారిత్రకముగా నెజింగియున్నాము. ఈతని మంత్రి 
తిమ్మరుసు మహామేధావియేగాక శ్రీకృష్ణ దేవరాయఅను రక్షించిన ధైర్య 
వంతుడు. (శ్రీకృష్ణరాయలను సింహాసనమునందుంచిన మహాధీశాలి, 
ఈయనయు. శ్రీవారికి కొన్ని దానళాసన సమర్పణములుగావించెను. 
క్రీ ళ 1525 లో రాయలకుమారుండు చనిపోవుటలో తిమ్మరుసు 
నకు సంబంధమున్నదను నెసముతో తిమ్మరుసు రాజ్యబాంధవ్యము 
కోల్పోయెను. దానితో తిమ్మరుసు దీనావస్థకు బాల్సడినట్లు ఆతడొనర్చిన 
కొర్యములచేత దెలియచున్నది. దాతగా తనకు రావలసిన (ప్రసాద 
భాగములను అమ్ముకొనుటయే యీ కార్యము. 


శ్రీకృష్ణదేవరాయలు తిరుమలవెళ్లి నపు డాయనవెంట ఆయన 
రాణులిర్వురు, ఆయన పురోహితులగు రంగదీక్షితులు, శివదీక్షితులును, 
నిత్య నేవకుడగు బాగూరిమల్ల రసు, తన ఆంతరంగిక వ్యవహర్హ, తన 
శాసనలేఖకుడును పెద్దయ్యాళారికుమారుడై న శ్రీపతియు నుండెడివారు. 
తానిచ్చిన (ప్రతిదానవి శేషమునందును తన (ప్రశస్తి యంతయు నుదహ 
రింప బడెడిది. 


అఆశాకిలో. 


488 తిరుపతి చరిత్రము 


(శ్రీకృష్ణదేవరాయల మతవిశ్వాసములు 


శ్రీకృష్ణదేవరాయలు కళాపోషకుడనియు భాషాపోషకుడనియు 
తెలిసికొనియున్నాము. (ప్రతి వసంతబుతువులో విజయనగరములో పండి 
తులు, కవ్పలు, గాయకులు, నాట్యమర్మజ్ఞుల పోటీలు జరుగుట, వానికి 
బహుమతులిచ్చు వేడుకలు జరుగుచుండెడివి. కాని ఆయన వేదాంతు 
అను తన సభలకు పిలిపించి వేదాంతవిచారము చేసినట్లుగా చరిత్రకారు 
లెవ్వరును వాయలేదు. ఏ మళాధికారి కడకుగాని, సన్యాసివద్దకుగాని 
పోయి, యితర హిందూరాజు లుపదేశితులయినట్లుగా. ఈతడు జేసి 
యుండలేదు. శివాజీ గురువుకడ తనరాజ్యమును సమర్చించి తిరిగి 
ఆయన ఆశీస్సులతో నారాజ్యమును సంగ్రహించి ఏకచ్చత్రాధిపత్యముగా 
ధర్మపరిపాఅనము చేసినట్లు చర్మిత్రకారులు చెప్పుచున్నారు. 


మనము శాసనము లాధారముగా, (శ్రీకృష్ణ దేవరాయలు శ్రీ కాళ 
హస్త్రీశ్వరుని యితర దేవతలను పెక్కుపర్యాయములు దర్శించినను, 
ఆయన యిష్ట్రదెవము శ్రీ వేంక పేశ్వరస్వామిగనే నిశళ్చయింపవచ్చును. 
తిరుపతిలోని (శ్రీగోవిందరాజస్వామివారి ఆలయమును ఆయనేలనో 
ఒక్ర్త్రపర్యాయమును దర్శింపకపోవుటచే నాదై వమీయన నాక వ్గంప 
లేకపోయెనని భావింపవలసివచ్చుచున్నది. తిరుమల, శ్రీకాళహ స్తియే 
గాక (శ్రీకృష్ణదేవరాయ లనేక దక్షీజ దేశపు ఆలయములలోని మూర్త 
అను సందర్శించెను. ఆయా ఆలయములలో తగిన దానళాసనములను 
సమర్పించెను. వేదములలోని కర్మకాండ యందియనకు విశ్వాసము 
మెండుగా నున్నట్లు ఈతని కర్తవ్య పరాయణత్వమును గమనించి 
నచో తెలియను. భక్తి, జ్ఞానమార్గములలో నీయన కేమాత్రమైనను 
ప్రవేశము గలిగినదన్నచో నది యీయన ఆస్ట్థానములోనున్న పెద్దనా 
మాత్యునివలననేయని చెప్పవలెను. పెద్దన అహోబిలమఠమును స్టాపిం 
చిన ఆదివన శళఠగోపస్వామి శిష్యుండు. ఆతని సాహచర్యముచేతనే 
నీయన శ్రీవైష్ణవుండై ఆమ్నుక్తమాల్యదాకావ్యమును. రచించినట్లు 


1వ అధ్యాయము శీల్రిత్రి 


మనక( దెలియును. సరి, యది యట్టుండనిండు. ఈతడు యే వైష్ణవ 
మళతబోధకునిచేతను (ప్రభావితుడుకాలేదో లేక ఆతనిపకృతియే అంతయో- 
ఈ విషయమును నిర్ణయింపవలసియున్నది. ఈయన ఇచ్చిన యే 
దానశాసనములోను చివరను తనకు పూర్వపు రాజులు వాడుచువచ్చిన 
పదము '(శ్రీవైష్టవరక్ష'*ను వాడలేదు. క్రీ శ. 0808లో సామవాయి 
మహారాణి శాసననులు [వ్రాయించుచు యీ పదమును వాయించి శాస 
నమును ముగించినది, ఈ సంపదాయమును తరువాత వచ్చిన రాజులు 
కూడ అనుసరించిరి. వీరనరసింగరాయలు, (శ్రీరంగనాథయాదవరాయలు 
ఈ పద్ధతినే యనుసరించిరి కాని విజయనగరరాజులెవ్వరును ఈ విధిని 
పాటించలేదు. దేవరాయమహారాజులు ఇది ధర్మశాసనము" అని 
న్మ్నూతము (వాయించి ముగింపించెను. (1102, 5.12-1120) 


(శ్రీకృష్ణ దేవరాయలు వ్రాయించిన దానకాసనములలోని భాషను 
కొంత పరశీలించవలసియున్నది. ఇది ఇతర దానశానన కర్తలకంకె 
భిన్నమగుటయే యిందులన్‌ 'హీతువు. 


సామవాయి మహారాణి తన శాసనములో చివరన తన శాసన 
మును పాలించిన వారి పాదముఠఅను శిరసున నిడుకొందునని ప్రతిన 
చేనెను.  విజయనగరరాజులలో బుక్కరాయలు మాత్రము తన దాన 
శాసనిపాలకుడు స్మక్రమముగా నిర్వహించినచో నాతడు రెండు దానశాన 
నములట్టివి సమర్పించిన ఫలమునొందునని , పొలింపనివాండు గంగానదీ 
తీరములో గోహత్యను గావించిన పాతకమును పొందుననియు వ్రాయిం 
చెను. ఇ6క కృష్ణదేవరాయలరాణి కొంతవరకు నున్నతభావముతోనే 
యుండినది. ఈమె శాసనమును పాలించిన వ్యక్తి మోతపదమును 
పొందుననియు, దానము నొసంగినచో న్వర్గము మ్యాతమే పొందగల 
డనియు పలికి దానమునకు దానపాలనకు భేదము చూపించినది. ఈ 
దృక్పథములలో నే దృక్పథమును శ్రీకృష్ణదేవరాయలు స్వీకరింపలేదు. 


440 తిరుపతి చరిత్రము 


ఇది యట్టుంచి పసల్లవరాజుల కాలమునుండి చోళులు, యాదవ 
ర్హాయలువారు దానళశాననములు సమర్పించిన విధానము వేరు, శ్రీకృష్ణ దేవ 
రాయలు వారికి పూర్వులు అయిన బుక్కరాయలు. తరువాతి వారైన 
అచ్యుతరాయలు సమర్పించిన విధానము వేరు. పూర్వుల శాసనపమర్చణ 
ములలోని భాష ఎంతయో మృదువుగ విన్న్మమముగ స్వామివారి సేవా 
భావసమన్వితముగ నుండెడిది. 


ఈయన శాసనములో 
* భువన భరణ సావధానాయ వేంక పేశాభిదానాయ 
శేషాచలనివాసాయ ద త్తమిదం ధర్మశాసనమ్‌ * 


దానమిచ్చిన వస్తువుగాని, దానము దేనికొజకీయబడినదియు. దీనిలో 
లేదు. ఇదే సమకాలములో హంపీవిరూపాకస్వామి కొసంగిన దాన 
శాసనములో కడువివరణములున్నవి, ఇందుకేవలము శ్రీవేంక పేళశ్వర 
స్వామి కొజకు ఇచ్చిన దానమనిమ్మాత మే యున్నది. శ్రీవేంక కేశ్వర 
స్వామివారు కేవలము ఈయన దాన ధర్మముల క్రై నిలిచియున్నట్లుగ నర్ధ 
మిచ్చెడు భాష ఇది. దీనికి కారణము స్థానాలవారిని ఈయన శాసన 
ములను పరిశీలింప నియమింపకుండుటయు కారణము గావచ్చును. 
దేవరాయమహారాజు దానశాసనముకూడ నిదేరీతిలో కొనసాగినది, 
“థ్రీమతు తిరుమళెదేవరిగె శ్రీమన్‌ మహారాజాధిరాజ రాజపర 
మేళశ్వర శ్రీ వీరప్రతాప దేవరాయ మహారాయరు పొడవట్టుకొట్టు 
ధంషకా శాశనదే" ఈ ధర్మశాసనము (శ్రీ తరుమలదేవున కీయబడినది * 
అని కలదు. భగవంతుడు ప్రత్మిగహీత కాడుకదా | 


కౌని పల్లవుల శాసనములలోని వినమభావము చూడుడు. అది 
చిన్న దానళాసనమేకానిండు, పెద్దదికానిండు. “ ఈ విజయాదిత్యుడను 
వాడు తన విన్నమమైన నేవను (శ్రీవారికి ........ 'నేవను జరిగించుటకు 
గాను ఈ విధమైన దానశాసనము సమర్ప్చించబడుచున్నది దీవిని ఆ 
స్లానాలవారు (గ్రహించి 'ఆ నేవలను (శ్రీవారికి ఆ దాతల పరముగా నిర్వ 


17వ అధ్యాయము శ్రీశ్రీ! 


హించుట జరుగుచున్నది”, ఈ విధమయిన విన్న్వమభావమీయన శాసన 
ములలో లోపించినదవి మ్మాతమే చెప్పవచ్చిన విషయము. (శ్రీకృష్ణ దేవ 
రాయలు తన పరిపాలనా కాలములలో తాను చేసిన పాపములన్నింటిని 
కడిగికొనుటకు రొమేశ్వరమువెళ్లి సము[దస్నానముచేసి పాపరహితు 
డనై తినని తృప్తి పడినవాడు. అస్లే తన జీవిత కాలములో కావలసిన 
కోర్కెలను సాధించుకొనుటకు తిరుమల (శ్రీవారిని నమ్మినవాడు. అవి 
సాధింపబడినంత నే తనకుతోచిన ఆభరణములనో, నగలనో శ్రీవారికి 
సమర్పించి చేతులుకడుగుకొనినవాండు గాని వాని విషయమై తిరిగి పట్టీం 
చుకొనినవాడుకాదు. తిరుమలకు తానేడు పర్యాయములువెళ్లినను ఒక్క 
మార్రైనను తిరుపతి గోవిందరాజస్వామిని దర్శించలేదు. 


(శ్రీకృష్ణదేవరాయలు --తిరుమల ధర్మకర్తలు 


ఛ్రీకృష్ణదేవరాయలు తిరుమల ఆలమయములోని ధర్మకర్తల 
కెట్టి గౌరవమిచ్చెనో, ఆ ధర్మకర్తలు తిరిగి (శ్రీకృష్ణ దేవరాయల కిచ్చిన 
గౌరవాదులెట్టివో _పరిశీలింతము. ఈ ధర్మకర్తల పునర్నిర్మాణము 
1800 లో మాత్రమే జరిగినది, దేవాలయమునకు దానములు (వ్రాయిం 
చిన శాసనకర్తలందరును అన్నపసాదములలో దాతభాగము పూర్తిగా 
గాకపోయినను కొంతభాగమైనను ధర్మకర్తల కొసంగవలసినదిగా 
నాదేశించుట సర్మపదాయమయ్యెను. తిరుపతి, చంద్రగిరి ప్రాంతములలో 
నివసించెడు దాతలు, ముఖ్యముగా, వై శ్యులు, వ్యాపారస్తులు ఈ విషయ 
ములో నీ సర్య్యపదాయమును (పోత్సహించిరి, ఇది ధర్మక_ర్రలకు 
గౌరవ పతిపత్రిహేతువయ్యెను. వీరు దేవాలయములో వేతనము 
గైకొను నేవకులుగారు. కేవలము గౌరవసభ్యులు. కొంతకాలము 
తరువాత ఈ భాగ్యప్రసాదము ధర్మకర్తల విధినిర్వహణమున సంగక్ర 
మించు హక్కుగా పరిణమించెను. సాళువ నరసింగరాయల కాలము 
తరువాత కందాడ రామానుజయ్యంగారి సంస్కరణలలో నీ స్ట్థానాలవారి 


442 తిరుపతి చరిత్రము 


గౌరవప్రతిపత్తికి కొంత భంగము కలిగినది. దాతలు ఈ ధర్మకర్తల 
యనికిని గృుర్తింపకనే దానశాసనములు (వ్రాయింపజొచ్చిరి. కొందరు 
తమ స్వయంకృషితోనే స్రములను స్థాపించుకొని అన్నప్రసాదము 
అను భక్తులకు వినియోగించుచుండిరి. ఇది శ్రీకృష్ణదేవరాయల పరి 
పాలనాకాలములో మరింత మిళ్కుటమై వారి గౌరవ్యపపత్తులు మరింత 
హీనపఅచినది. కృష్ణదేవరాయలు 7 పర్యాయములు తిరుమల ఛ్రీవారిని 
దర్శించెను. ఇందులో మూడుసర్యాయములు మాత్రము అన్న(పసాద 
నమర్చణములకై దానములుచేనెను. దీనిలో నొక శాసనములో శనకు 
దాతగా రావలసిఉన్న 21 పసాదములలోను తన పురోహితులగు రంగ 
దీక్షితులు, శినదీక్షితులకు చెజియొకటి, మిగిలిన అర్థభాగము తిరుప్పణి 
(ఆలయము - ప్రజాపనులుశాఖ) భాండారాధికారికి నొసంగునట్లు నియ 
మించెను. ఇందులో ధర్మకర్తల (ప్రళంసయే చేయబడలేదు. ఈయన 
రాణులును తిరుప్పణి భాండారాధికారికీయగా మిగిలినది స్యత్రములకు 
చెందునట్లుగా నియమించిరి. ఈ విధముగా ధర్మకర్తలు పూర్తిగా నిర్ష 
శ్యము చేయబడిరి. ఈ విధమైన నిర్హత్యుమును పొందిన ధర్మకర్తలు 
శ్రీకృష్ణ దేవరాయలపట్ల ఏవిధమయిన ఆదరమును జూపినదికూడ పరిశీ 
లింతము. శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా సమర్పించిన దానశాసన 
ములలో దప్ప, వారి స్వీయశాననలేఖకులు వ్రాసినవానిలో దప్ప నితర 
విధములయిన వారికాలములోని శాసనములు వేనిలోను ఈ మహారాజ 
పళ స్తి పేర్కొనబడకుండ చేయగలిగిరి. దేవస్థానము శాసనసంప్పటి 

వ భాగములో నీయన కాలములోని 220 శాసనములలోను నీయన 
శాసనలేఖకులు చెక్కినవి 55 మాత్రము. మిగిలిన [174 లో ? శాసన 
ములో మాత్రము ఈయన (పళ స్త్రి పేర్కొనబడినది. మిగిలిన వానిలో 
వేనిలోను నీ మహారాజప్రళ స్తి బేర్కొనబడకయే దానశాసనములు సమ 
ర్చింపబడుట విశేషము. 


17వ అధ్యాయము ఢీ48 


ఈ మహారాజు ఆచార్య పురుష పరంపరనుగూోడ గుర్తించినట్లు 
కానరాదు, సాబ్టై తిరుమలనంబి వంశమువారు అనెగొందిలో నివ 
సించుచు సంగమవంశమునకు వంశసరంపరా గురుత్వమును స్వీక 
రించి రాజగురువులను పేరుపొంది యుండిరి. ఈ విషయమీతడు 
గురర్తించినట్టుగాని వారికి ప్రాధాన్యమిచ్చినట్లుగాని తోచదు. 


(శ్రీకృష్ణ దేవరాయలు పుస్పవనములకుగాని వానిని పోషించుటకు 
వలయు చాత్రాద (శ్రీ వైష్ణవులనుగాని నియమించుట వార్నికై పసాద 
ములనోకాక ధనరూపమగు నిర్వహణవ్యయమునో యిచ్చియున్నటుల 
చెప్పుట కెట్టి అవకాళమునులేదు, పూర్వపు రాజులు శ్రీవారి అలంక 
రణార్థము పుష్ప సమర్పణమునక్షై తగుతోటలను పెంపకముచేయుటకు 
తగిన స్థలము నొసంగి దానిలో నాపెంపకమును పరిరక్షించుటకు 
చాత్రాద శ్రీవైష్ణవులను నియమించెడివారు. వారికి దాతల భాగములో 
నుండు అన్న [,పసాదములనుగాని, యితర ధనరూపములయిన కానుకలు 
గాని యొసంగెడ్‌వారు. అట్టి కార్యక్రమమేదియు నీయన జరిగించలేదు. 


ఈయన అనగా నీ మహారాజు తీరుమల (శ్రీవారి ఆలయములో 
నేవిధమయిన నూతన కట్టడములు కట్టించినట్లుగాని లేక యేవైన అఖి 
వృద్ధి కరమగు మార్పులు గావించినట్లుగాని, లేక దానికయి (శద్ధ 
వహించినట్లుగా నిచూడము, యాతతికుల సదుపాయములకైై యీ మహా 
రాజుచేసిన [ప్రయత్న మేదియునులేదు. (శ్రీవారితో నీయన యనుబంధము 
కేవలము వ్యాపార సరళికి చెందినది. అనే కాభరణములు సమర్ఫించి 
నాడు కాని అవి అన్నియు నేడదృశ్యములు. ప్రభావళ€, కిరీటము, 
కత్తిమాతము మిగిలియున్నవి. 


444 తిరుపతి చరిత్రము 


(శ్రీకృష్ణ దేవరాయలు వారి రాణులు శ్రీవారికి సమర్పించిన 
సర్వాభరణముల వివరములు : 


క్రీ శ. 1021518 నాడు సమర్పించిన ఆభరణములు : 


1. నవరత్న కిరీటము. బరువు 80008 కౌరెట్లు. 

ఒక త్రిసరము. మూడు పలకల నెక్లెసు. 225 కారెట్ల బరువు 
ఇంద్రనీలములు, గో మేధికములు, మాణిక్యములు కలిగినది. 
8. కర్పూరహారతి సమర్చించుటకు 23 వెండీప శ్లైరములు. 


భం 
ఈ 


రాణి చిన్నాదేవి 


4. _ ఏకాంత నేవలో భోగశ్రీనివాసమూ ర్తికి పాలునింపుటకు బంగారపు 
గిన్నె 1. 874 కౌ రెట్లు, 


రాణి తిడమలదేవి 


5. _ ఏకాంత నేవలోనే భోగ్నశీనివాసమూ ర్హికి పాలునింపుటకు బంగా 
రపు గిన్నె 1. తూకము 84 కారెట్లు, 


26.1518 నాటి దానము : 
6. కంఠాభరణము. బింగారపుతీవతో (వేలాడదీయబడునది. రత్న 
ముఠలతో కూడినది. 
7. ఒక క్తి యొరతో కూడినది. ఒరకు రత్నాదిమణులు కూర్చ 
దిడినది. 
8. _ చిన్నక్తి పతినిత్యము వాడకమునకు. 10) కారెట్ల తూకము, 
ఎజ్జలు, పచ్చలు తాపినది. 
$. 1 చిన్నకత్తి. (ప్రతినిత్యమువాడకమునకు. పిడిపై వచ్చలుతాపినది 
10. _ పిడికత్తికి యొర. దానికంతయు మణులు తాపడము చేసినట్టిది* 
1, _ ఒకపతకము. తూకము 87 కౌరెట్లు. మణులు తాపినట్టిది. 


17వ అధ్యాయము శీశర్‌ 


12 భుజకీర్తులు (వంకీలు) ! జత. ౮78 కారెట్ల తూకము. వైడూ 
ర్యములు, పచ్చలు తాపినది. 

18. ఒక భుజక్షీర్తి 108 కారెట్లి తూకము గలిగినది; నిత్యోపయోగ 
మునకు. 

14. రెండుజతల బంగారపు భుజకీర్తులు విత్యోపయోగమునకు. 

18. _ రావిఆకుల పరిమాణములోనున్న బిళ్ళలు కలిగిన ఒక బంగా 
రపు తాడు. దీనిలో నున్నవన్నియు మణులే. 205 కారెట్ల 
తూకము, 

18. _ అట్టిదే 276 కారెబ్లి తూకము గలిగినది. 

17. _ ఉత్సవమూ ర్తులకు ్రీదేవీభూ దేవులకు 8 బంగారు కిరీటములు. 
మొత్తము తూకము 8860 కారెట్లు, పచ్చలు, వజములు, వై 
డూర్యములు, గో మేధికములు తాపినవి. 


67.1514 (ప్రతాపర్ముదగజపతిని యోడించి ఉదయగిరి 
కోటను స్పృకున్న యనంతరము జరిగిన యాత్ర 
18, _ 80,000 బంగారువరహాలతో (శ్రీనివాసునకు కనకాభి'షేకము. 
19, ముప్పేట ఐంగారుగొలుసు, ఇందులో పచ్చలు, గోమేధికములు 
వజములున్నవి. 
20. _ ఒకజతబంగారు కడియములు, తాళ్లపాకము (గ్రామము (శ్రీవారికి 
నిత్యము ఒక అన్నప్రసాద నివేదనమునకుగాను సమర్చణము. 


రాణి చిన్నాదేవి 
£1. _ ఒకపతకముతోకూడిన కంఠమాల. వ్యజములు, పచ్చలు, గో 
మేధికములు కూర్చినవి. తూకము 200 కారెట్లు, ముడై యూరు 
(గ్రామము శ్రీవారి అన్నప్రసాద సమర్పణముక్రై సమర్శ్చింపబడి 
నది. 


శ|6 


£2. 


తిరుపతి చరిత్రము 


రాణి తిరుమలదేవి 
ఒక చ(క్రవతకము. 2251 కారెట్ల తూకము, వజములు, వై 
డూర్యములు, పచ్చలు గలిగినది. “పిరాట్టికులట్టూరు " (శ్రీవారి 
అన్న(ప్రశాదమునకు సమర్చింపబడిన గ్రామము. 

(శ్రీ కృష్ణదేవరాయలు 
26-10-1515 యువ సంవత్సరం కొరర్తీక దిహుళతృతీయ; 


కశింగవిజయము చేపట్టిన యనంతరము 


ఓరి, 


1 నవరత్న [పభావ (మకరతోరణము). మొత్తము తూకము 
27287 కారెట్టు;. దీనిలో 10,804 ఎజ్జరాళ్ల, 75 పచ్చలు, 
కల గోమేధికములు, 40 వైడూర్యములు, 45 దినుసురాళ్లు, 
4 గో మేధికములు, 020 [పాచీనవజములు, 8088 ముత్యములు 
4 పెద్దగో మేధికములు, 8 పగడములు, 80 గవ్వశంఖములు. 


2-1-1317 సింహాద్రినుండి తిరిగివచ్చుచు పొట్నూరులో 


విజయ స్తంభం నాటిన తరువాత 


మీ 


రఫ్‌. 
ని, 


ఒక బంగారు కంఠమాల. 

ఒక పతకము. 

80,000 వరహాల బంగారము శ్రీవారి విమానమునకు బంగారు 
పూత వేయించుటకుగాను అదనముగా 1000 వరహాలు గొడుగు 
నాడు శిస్తునుండి వసూలుచేసి (శ్రీవారి శృుకవారాభి షేకమునకు 
వ్యయపెట్టుటకు, మరి అదనముగా 500 వరహాలు గొడుగునాడు 
శిస్తునుండియే (శ్రీవారి విత్యపూజలో ఉదయము అన్నప్రసాద 
సమర్చణమునకు నియమము. 


ఆనందనిలయవిమానమునకు బంగారుపూత పూ రిఆొయిన 


అజా 


తేదీ 8-0-1518 (ఇది అప్పటికి మూడవసారి 


17వ అధ్యాయము శీ47 


17-2-1521. 
రాణితిరుమలదేవి మాత్రమే శ్రీకృష్ణ్టదేవరాయమహారాజుల 
వెంటనున్నది, 
౧7. ఓక పీఠాంబరముల నెట్టు. దానినిండ నవరత్నములు పొదుగ 
బడీనది. 
28... “కుల్లావు' (తలగుడ్డు ముత్యములు, గొోమేధికములు, ఇకర 
మణులున్నది. 
20. _ రెండు చామరములు. నవరత్నళోభితములు, 10,000 బంగారు 
వరహాలు. 
80, ఒక పతకము. 


81. రాణీ తిరుమలదేవిచే ఒక నవరత్న పతకము. 


ఇవికాక యాయన తనతండి సంస్మరణమునకు, తలి జ్లాపకా 
ర్థము తన మూడవసారి యా[తాసందర్భములో (18.6151) కొన్ని 
దానములు సమర్పించెను, ఈ మహారాజుకాక ఈ రాజుకాలములో 
నీయన ప్రతినిధులు, ఉద్యోగులు, రాజబంధువులు, నేనాధిపతులు, మం 
(కులు, మహామంత్రులు అనేకులు శ్రీవారికి దానశాసనములు సమర్పిం 
చిరి 

జీయరులు : 

ఈ కాలములోనే తిరుమల తిరుపతులలో మూడు వేర్వేరు జీయ 
రుల మఠములు వెలసినవి. వీనిలో అతిపాచీనమయిన మఠము అరిశ 
నాలయము నందవనము మఠము. ఇది మూలతిరు వేంకటజీయరువారి 
ఆధిపత్యములోనికి 1887-1880 వ సంవత్సరము [ప్రాంతములో వచ్చెను. 
ఈయన, తరువాత కొంతకాలమునకు తిరుమల (శ్రీవారి ఆలయమునకు 
ధర్మకర్తలలో నొకరుగా వచ్చెను. ఈతనికి మరియొక సహాయకుడు 
కూడ నుండెను. ఒకరే తిరుపతి తిరుమల ఆలయ కార్యకలాపములు 
కొనసాగించుట కష్టసాధ్యము గనుక ఈ సదుపాయము కల్షించుకొని 
యుండనగును, ఈయన 'కోయిల్‌కెల్వి * అన్నపదవినిగూడ స్వీక 


448 తిరుపతి చరిత్రము 


రించెను. ఈపదవి తిరుమల ఆలయములోనికి సామాగ్రిని (గహించుట, 
సామ్మాగిని వినియోగపజఅచుట కై. యితరులకు నిచ్చుటయే పనులుగా 
గలిగినది. కృష్ణదేవరాయలకాలములో అనుసంధాన తిరు వేంకటజీయరు 
అనుపేరు వినవచ్చును. (8-2; 18-7-1504) ఈయన తిరు వేంకటనాథ 
తిరునందవనమునకు నిర్వాహకుండు. ఈ శాననములలో ఈయనకు 
తిరుపతిలో నొక మఠమున్నట్ట్లు అదియును తిరు వేంకటనాథమఠమని 
పిలువబడుచున్నట్లు తెలియుచున్నది. దీనినిబట్టి ఈత డే మఠనిర్వాహ 
కుడు, పుష్ఫతోటను సెంచినవాడు అని తెలియును. ఈయన రెండువేల 
పణములను దానమొనర్భెను. దీనిమై వచ్చు వడ్డీతో తిరుమల శ్రీవారికి 
సంవత్సరమున కొకపర్యాయము అన్నప్రసాదములను సమర్చించిను. 
ఇది కొంక (శ్రీగోవిందరాజస్వామివారికి, రోమానుజులకుకూడ కేటా 
యింపబడినది. తిరుపతిలో దాతల్మపసాదము ననుభవించువారలు మఠ 
మును నిర్వహించువారు. తిరుమలలో ఏకాకి్రీవై ష్టవులని వ్రాయబడి 
నది. ఈ అనుసంధాన తిరువేంకటజీయరు క్రీ. 6, 1516 వ సంవత్స 
రములో కోయిల్‌ కెల్వి జీయరుగా నయ్యెను. క్రీ. శ. 1520 నాటికి 
ఈయన సపెరియకోయిల్‌ కెల్వి జీయరుగా పేర్కొనబడెను. ఈ సమ 
యములో నీయన కొన్ని దానసమర్వణములు గావించెను. క్రీశ. 1027 
నాటికి రామానుజజీయరు కోయిల్‌ కెల్వి జీయరుగా బేర్జానబడిన శానన 
ములున్నవి. కోయిల్‌ కెల్వితిరు వేంకటజీయ్యర మరణముతో నిది సంభ 
వించియండనగును. కాని యాయన మాతము సెరియకోయిల్‌ కెల్వి 
జీయరుగా పేర్కొనబడలేదు. వీకందరును అనగా నీ జీయరులు ప్రధా 
నముగా వనళఠగోపమళఠాధిపతులినుండియు, వ్యాసరాయమఠమునుండి 
దీక్షగైకొని వచ్చినవారు. వనళఠగోపమఠము వడగల సంప్రదాయము 
నకు చెందగా వ్యాసరాయమఠము మధ్వసంప్రదాయమునకు చెందినది. 
తిరుమల ఆలయముతో ననుసంధింపబడిన మఠాధిపతులకు తిరుమల 
ఆలయమువరకే వారి కార్యకలాపములు సరిమితమైయుండును. మిగిలిన 
మఠాధిపతులకట్లుగాక వారి కార్యకలాపములు శిష్యసంచారమును, వారి 
బాహుళ్యము ననుసరించియుండును. 


17వ అధ్యాయము శీశ$ 
వ్యాసరాయమఠళము 


శ్రీకృష్ణదేవరాయల కాలములో 12_1_ [324 వ తేదీన తిరుపతి 
తిరుమలలో ' వ్యాసరాయని " పేర మఠముఠలను నిర్మించుటకు (శ్రీమత్స 
రమహంసపరివ్రాజకాచార్య, పదవాక్యప్రమాణజ్ఞ దుర్వాదగర్వ సర్వస్వాప 
హార, శ్రీమ దైైష్ట వసిద్ధాంత ప్రతిష్టాపనాచార్య, సకలవిద్వజ్ఞన మనఃపద్మ 
వన స్లౌపప్టికర బిరుదాంకితులగు (శ్రీవ్యాసతీర్హ (శ్రీపాద ఉడయవర్‌ 

ట్‌ థు 

వారికి ని వేళనస్టలములను దానమొసగినట్లు (88-157 158, 158) శాస 
నములద్వారా తెలియుచున్నది. చక్రవర్రివారి యుత్తరువు ననుసరించి 
తిరుమల శ్రీవారళలయ ధర్మకర్తలు వ్యాసతీర్థులవారికి మఠనిర్మాణము 
నక్రై యనుజ్ఞనొసంగుచు స్థలములను వప్పగించిరి. 


రాయలవారు ఈవ్యాస తీర్ణమఠనిర్వహణార్థ మై మహారాజభా గలబ్ద 
మగు పసాదములలో 15] పసాదములు 1 అక్కలిమండె (అన్న), £6 
ఆప్పములు, 18 అతిరసములు, 11 పలముల చందనము, 5 వక్కలు, 
100తమలపాకులు ఇచ్చునట్లు ఏర్పాటుచేనెను. పైప్రసాదములు శ్రీకృష్ణ 
దేవరాయిలవారు ' ఉళ' మండలములోని “కడై కుట్టాన్‌పాడి " [గామము 
లోనిఫ;గభాగముని, పురమండలంలోని తాళ్లపాకం పిరాదమ్‌, దారత్తూర్‌, 
ముడియూర్‌, స్యృతపాడి, తురై యూర్‌ (గ్రామాదులపైనచ్చు ఆదాయము 
నకు సరిపోవు పసాదభాగమును ఈ మఠినిర్వహణమున క్రై యిచ్చునట్లు 
శాసనము [వాయించెను. భాద్రపద మాసములోవచ్చు [బహ్మోత్సవము 
లలో యాతికులప్రై విధించు పత్యేక సుంకముద్వారా వచ్చు ఆదాయ 
మునకు సరిపోవు దాతలబ్ధమగు 1 వంతు |పసాదభాగముకూడ యీ 
మఠమును నిర్వహించుటకుగాను దానశాసనమున [వాయబడినది. 


ఈ వ్యాసతీర్థులివారు తిరుమలలో స్థిరనివాస మేర్చజచుకొనుటకు 
పూర్వమెచటనుండిటకు వచ్చిరో నిర్ధారణముచేయు నవకాశములు మృ 
గ్యము. క్రీ, శ, [524 వ సంవత్సరమున తిరుమల తిరుషతులలో మఠ 

29 


150 తిరుపతి చరితము 


ములను. స్టాపించిరి. ఏదియేమైనను 68-11-1524 నాటి శాసనమునుబట్టి 
శ్రీవారి అనుభవములోనున్న [గామాదులలోని భూములకు వలయు 
పంటకాలువలను చెజువులను (త్రవ్వించుటకుగాను వ్యయము[కింద 14,000 
పణములనొసంగి ఈగ్రామాదుల పై వచ్చు ఆదాయముతో (శీవారికిని, తిరు 
పతిలోని శ్రీగో విందరాజస్వామివార లకును కొన్ని(పత్యేకపర్వదినములలో 
నన్నపసాద సమర్పణముల నేర్చాటుచేసిరి. ఈ (పత్యేక పర్వదినములు 
మొత్తము 222 రోజులు. వానిలో $6 రోజులు-8 |బహోోత్సవములు, 
వసంతోత్సవము, కొడై తిరునాల్‌ 20 రోజులు, అధ్యయనోత్సవము 
24 రోజులు, ఊయలవుత్స్పవము 5 రోజులు, తిరుపవిత్ర ఉత్సవము 
గ రోజులు, ఏకాదశీ ఉత్సవము 25 రోజులు, సహృసకలశాభిషేకము 
గరోజులు, మాససం[క్రమణములు !గరోజులు, అమావాస్యలు [8రోజులు 
ఉగాది, దీపావళి £ రోజులు, పారువేట ఉత్సవము 1 రోజు, కారీకో 
త్సవము 1 రోజు, కృష్ణాష్టమి 18 రోజులు. ఈ మొత్తము 222 
రోజులు అన్నపళాద్వపమర్పణములు నివేదింపబడెడివి. 


అటు పిమ్మట కాలాంతరమున విశిష్టాద్వెతమత (ప్రచార మేలనో 

కొంత కొంటుపడినది. ఇట్టి విశిష్ట కార్యపరంపరా నిమగ్నులగు వారిని 

ధర్మకర్తలేలనో నాడు గుర్తింపలేరైరి. బహుళః దీనికి రాయలవారికి, 

సంఘమువారికిగల యనై క్యమును హేతువుగా జెప్పనగును. కాని |పె 

మహాశ్షులయొ క్ర శిష్యపరంపర మాషతము వారి పూర్వుల మహిమలను 

నిరంతరము ప్రచారము సల్చినట్లు శిలాశాసనములద్వారా తెలియుచున్నది. 
శ రం 


ఇంకను ఈ వ్యాసతీర్థలవారు గోవిందరాజస్వామివారి మహా 

నివేదన (ప్రసాద కై 0కర్యములకయి “ పడై నాడుశీర్మె ' లోని 'శియాల్‌ 
నా. 

పండూర్‌ * మరియు “పళువాంని (గ్రామాదులను దానమొసగి వానిపై 

వచ్చు ఆదాయమును వ్యయపెట్టుట కనుమతి నొనంగిరి. మహానివేదన 

మునకేగాక యితరములగునన్న [పసాదములకును 8 తిరుపోనకములు, 


17వ ఆధ్యాయము శీర్‌! 


40) వక్కలు, 80 తమలపాకులు మూడుతులముల చందనమున కై కూడ 
శ్రీవారికి దానశాసన సమర్పణము గావించిరి. 


వ్యాసరాయ  మఠములోని శిష్యులకు భోజన సౌకర్యార్ధము 
గోవిందరాజస్వామివారి ఆలయములో జరుగు ఉగాది, దీపావళి ఆస్థాన 
దినములలో వచ్చు పప్రసాదములో కొంశభాగము దేవాలయ పరిచార 
కులకును మిగిలినది 12 మంది నిర్వాహకులకును ఇచ్చెడివారు. 


వ్యాసతీర్థులవారికి నీ తమిళపబంధ పారాయణములు జరుగు 
అధ్యయనోశ్చవములకు నెట్టి సంబంధమునులేదు. కాని అప్పటిలోనున్న 
ధర్మక_ర్తలసంఘము వారిని, శ్రీవైష్ణవ సంప్రదాయమును మన్నించి 
24 దినముల తమిళపబంధ అధ్యయనోత్సవములందు మొదటి పటి 
దినములు వేదగోష్టిలో పాల్గొనుట గమనార్హము. 


ఇంకను వీరు సంవత్సరములోవచ్చు పతి పున్నమనాటిరాత్రి 
అనగా సంవత్సరములో [18 రోజులు (18-175; 2-4_1520 థ్రీ 
గోవిందరాజస్వామివారికి కాగడాల యుత్సవమును జరిపించుటకు 
“ ఒడ్డంపట్టి " ఆను (గామమును దానమొసంగిరి. (పతియుత్సవములోను 
8 అన్నపసాదముల దానశాసన సమర్పణము గావించిరి. ఈ శాసన 
ములో పేర్కొనదగిన మూడు ప్రత్యేక విషయములన్నవి. 


(1) వీరినామధేయమునకుముందు (శ్రీమత్కరకమల సంజాత శ్రీమ 
(దృహ్మణ్యతీర్థ (శ్రీపాద ఉడయారు అను బిరుదు గలిగి 
యుండుట. 


(8 వీరు దానమొనగిన “ఒడ్డంపట్టి' (గ్రామమునుండి వసూలు ధాన్య 
రూపమున గాక రొక్కరూపము నుదహరించుట. 


$) తీరులవారు తక ౦కర్నముచేయు నుతృ్పవమునకు కావలసిన 
ర్‌ కైంకర్య ్స 
సామ్మాగి సవివరముగా శాసనములో రూపొందింసదిడుట. 


452 తిపపతి చరితము 
ఏకాళకులు 


ఏకాకులనగా భార్యావియోగముపొంది ఏవిధమయిన సంసార 
బంధములేక ఏకాకులుగానిలిచెడి భీవై ష్టవులుగాని, సాతానివై ష్ణ్వుల 
గాని కావచ్చును. తరువాత కాలములో జీయరులు తమకు సహాయ 
కులుగా నియమించుకొన్న ఏకాంగులకు వీరికిని భేదమున్నది. ఈ 
ఏకాంగులు భార్యావిహీనులేగాని సోదరీసోదరులో తల్లి దండ్రులో యుండి 
సంసారము లేకపోయినను కొంత క టుంబబాధ్యతలుకలిగి యున్నవారు, 
అనగా వీరిపయి ఆధారపడియుండెడివారు కొందరుందురు. రాయల 
కాలములో వీరొసగిన దానములును గలవు 


'ప౦డితులు 


తిరుమలలోని రాయలకాలములో పండితులై నవారు కొందజినిట 
బేర్కొనుచున్నాము. ॥ 


1 తాళపాక పషెద్దతిరు మలఅయ్యంగారు 
ళం ౧ 


ర్తి యజ్ఞనారాయణ భట్టరు, ఈయన రాయలవారి పృరోహితు 
డగు రంగదీక్షితుని కుమారుడు, 


ర్ట దొడ్డయ్యంగారు అప్పా, ఉడయవరుకోయిల్‌ అన్నా మొద 
లగువారు (శ్రీవారిపేరిట అనేకదానములు చేసిరి. వీరుకాక 
రాయలకాలములో దేవస్థానము లెక్కలఅధికారులు చేసిన 
దానములున్నవి. వ్యాపారస్థులగు స్పిత్తముశెట్టి, తిప్పుశెట్టి, 
పచ్చిలింగి శెట్టి, పప్పు శెట్టి, కొండు శెట్టి, శరణు శెట్టి మొద 
లగువారు అసంభథ్యాకములగు దానముల నొనంగినట్లు 
తెలియచున్నది. 


వ 


వై విషయములను దృష్టియందుంచుకొని (శ్రీ కృష్ణ దేవరాయల 
కాలములో తిరుమల ఆలయమునకు గలిగిన స్థితిని విచారింతము. 


(2) 


[| 


(ఓ 
(ఓ) 


(1 


(1) 


1వ అధ్యాయము శతి 


తిరుమల _ (శ్రీవారికి విశేషాభరణములు సమర్చింపబడినఏ. 
ఆనందనిలయ విమానమునకు మూడవమారు బంగారుపూత 
పూయ బడినది. 


కృష్ణదేవరాయల తిల్లిదండుల సృ్మత్యర్థము పుష్యమాస 
బ్రిహ్వోత్సవమును నెలకొల్పెను. ఇతనికి పూర్వపు రాజులవలెనే 
ఈయనయు సిత్య అన్నపౌద సమర్పణములకు వలయు 
దానము లొసంగెను. 


శ్రీగోవిందరాజస్వామివారిని ఒక పర్యాయమైనను దర్శింపలేదు. 
ఆయనకేవిధమయిన దానళాసన సమర్పణము జరిగించియుండ 
లేదు. 


ఆచార్యపురుషులకుగాని, సన్యాసులకుగాని ఆళ్వారులకు గాని 
యీయన నిర్మించిన సన్నిధులేవియును లేవు. 


హిందూమతము నందలి ఏ శాఖ పైనను మొగ్గుచూపినట్లు 
భావించుట కవకాళమిచ్చు నేకార్యమును జేసియుండలేదు. 


ఈయన వ్యాసతీర్థ (శ్రీపాదఉడయ వరులకు మఠనిర్మాణమునకు 
స్థలము నొసంగుట కనుమతినిచ్చుట ఆచార్యభావమునగాక కేవ 
అము సన్యాసిపై నుండెడి గొరవముచేత గావచ్చును. 


దేవాలయ [ప్రజాపనుల విభాగమువారికే ఈయన దాతలబ్ధభాగము 
నిచ్చుట, ఈయన క్రింది అధికారులు, నేవకులు ఆ విధానమునే 
అనుసరించుటచూడ యీవిభాగమానాడు ఉచితభో జనసౌకర్యము 
లను యాత్రికుల కందించుటలో కడు శద్ధచూపెడిదని చెప్ప 


వచ్చును. 


కృష్ణ దేవరాయలకాలములో నొసంగిన దాతలు పెక్కురు ఆయన 
పరిపొలనాకాలమునుగాని ఆయన సేరునుగాని ఉదహరించలేదు. 


య! 


| 


తీరపతి చరిత్రము 


ఈయన పళ స్తే ఈయన శాసనరేఖకుడువాసిన శాసనముల౦దు 
మ్యాతమే కానవచ్చును. 


శ్రీకృష్ణ దేవరాయలు ప్రవేశ పెట్టిన (పత్యేకోళ్సవము ఒక్షటియే. 
అది 1 రోజులకొకసారి జరిగెడీ శ్రీవారి పుగుకాప్పు (పతి 
శుక్రవారము జరిగించుటకు శాసనము [వాయించుట. దానిలో 
(దేవుని యెనిమిది దినాల వరళ పుళికొపుకు) అని ఉన్నది, 
దీనికై 1000 వరహాలు గొడగూడనాడు గామమునుండి వచ్చు 
శిస్తురాదిడిను౦డి గగహించుటకు మఠి ఆదనపు [00 వరహాలు 
(ప్రాకునై వేద్యము) ఉదయకాల నై వేద్యమునకు శాసనమును 
(వాయించెను. 


18 వ అధ్యాయము 


అచ్యుతరాయమహారాజు = తిరుమల ఆలయము 


125 వ సంవత్సరములో శ్రీకృష్ణదేవరాయలు తన కుమారుని 
మరణానంతరము చందగిరికోటలో బంధించిన అచ్యుతరాయలను విడు 
దల గావించి ఆతనికి రాజ్యవ్యవహారములందు శిక్షణనిప్పించెను. 
అచ్యుతరాయలు (శ్రీకృష్ణ దేవరాయలుకు సవతి తమ్ముడు. అచ్యుత 
రాయలస్పటికి కోటలో బంధితుడై 18 సంవత్సరములకాలము శ్రీవేంక 
"పేశ్వరస్వామి నామస్మరణముచేయుచున్నవాడు. విడుదలచేసిన యనం 
తరము పాతసగను మనసునందుంచుకొనక అచ్యుతరాయలు శ్రీకృష్ణ 
దేవరాయలను దై వసమానునిగా నెంచుకొనెను. క్రీశ. 1620 వ నంవ 
త్సరములో తన సోదరుడగు శ్రీకృష్ణదేవరాయల అశీస్సులనొంది 
సొకెత్తు (శ్రీవేంక పేళ్రరస్వామివారి ఆలయమునందే భగవంతునికి 
యుపయోగించు. శంభఖతీర్ణమునే యుపయోగింపజేసికొని పట్టాభిషిక్తు 
డయ్యెను. ఇది లేక ఈవిధానమును శ్రీకృష్ణదేవరాయల కోరికవకారమే 
జరిగియన్నట్లు తోచును. కారణము తన కుమారుని (బతికించుకొన 
గలందుల కౌతడు చేయని విశ్వప్రయత్నములేదు. కాని విధి బలీయమై 
వికటించినది. దానితో భగవత్కృపను బొందుటకుగాను పట్టాభి షేళము 
తిరుమల శ్రీవారి ఆలయమందే ఆయన ఆశీస్సులతోనే ఈ మొదటి 
పట్టాభిషేకము జరిగినదని యూహింపవచ్చును. (శ్రీకాళహస్తిలో మరల 
నొకసారి ఈయన పట్టాభిషిక్తుడంయ్యెను. (శ్రీకృష్ణ దేవరాయలకం టె 
(శ్రీఅచ్యుతరాయలు మిక్కిలి వైష్ణవపక్షపాతి. 


అచ్యుతరాయమహారాజు తాను పట్టాభిషి క్తుండగుటకు పూర్వము 
ఆలయములలో రెండుపర్యాయములు పట్టాభిషేకము పొందెను. తిరు 
మల ఆలయములో ఒకసారి, రెండవసారి శ్రీకాళహస్తిలోను జరిగినది 
మూడవసారి విజయనగరములో రాజ్యసింహాసనాఖిషిక్తుడయ్యెను. 


450 తిరుపతి చరితము 


అచ్యుతరాయలు సుశిక్షితుండయిన మేధావిగాని లేః వాజకీయ 
పరిజ్ఞాతగాని కాడు. ఈతని పరిజ్ఞానమంతయు ఆచారములు, సంప 
సబాయములను పట్టియుండును, కొన్నికొన్ని యీతడొనర్చిన అసంబన్ద 
మయిన కార్యములు శ్రీవారి ఆలయచర్యితలో మాయనిమచ్చగా సేర్ణాన 
బడుచున్నవి. 

నవంబరు 1528 వ సంవత్సరములో విజయనగర రాజ్యసింహా 
సనము నధిష్టించిన తరువాత మొట్టమొదటగా నచ్యుతరాయమహారాజు 
కపిలతీర్థము వద్ద సంధ్యావందన మంటపనిర్మా ణము, చెక్కడపుకాతిమెట్ల 
కట్టడములు, సుదర్శనముల స్ట్థాపనములను నిర్మించుట కానతిచ్చెను. 
ఇంతకంక ముందుగా నీయన 'ముద్దుకుప్పయి”* అను నాట్యకళావిశా 
రదను తిరుమల శ్రీవారి పరిచర్య సేయుటకుగాను నియమించెను. ఇది 
ఆలయములో నాట్యవిశారదలకు స్ట్థానమునిచ్చిన విధము వారికి స్వామి 
వారి పసాదసమర్చణమును గురించిన విధము తెలియచెప్పుచున్నది. 


శ్రీగోవిందరాజస్వామివారీ 'కేవిధమయిన పుష్కురిణియు 
గోవిందపుష్కరిణి లేక కృష్ణరాయకో నేరు నిర్మాణమయినంళత వరకు 
నున్నట్లు గానము. ఆళ్వారుతీర్థములోని నీటిని శ్రీగోవిందరాజస్వామి 
వారి తిరువారాధన కుపయోగించుటయే అంతకు పూర్వము జరిగెడిది, 
ఆళ్వారతీర్థమును బాగుచేయించుటక్రై. అచ్యుతరాయమహారాజు చేసిన 
కృషి ఎనలేనిది. సంధ్యావందనమంటప నిర్మాణము నాలుగువె పుల 
నుదర్శనముల స్థాపనము మొదలయిన యభివృద్ధికర కార్యక్రమము 
అన్నియు నీతని _పేరణముతే. 


అమ్యుతరాయలు శ్రీవారి సహ(స్రనామార్చనమును స్వయముగా 
చేయుట (81-1-1508) 


(శ్రీవారికి సహ్మసనామములు చెప్పుట పూజచేయుట అర్చకుల 
పని. కాని యిటీవల నామములను చదువుటకు వేజుగా నొకని నియ 


18 వ అధ్యాయము 4057 


మించిరి.  పూజమాతము నాటికి నేటిక్స అర్చకస్వానులే నిర్వహించు 
చున్నారు. కాని మహారాజు అచ్యుఃరాయలవారి కాలములో రాజు 
స్వయముగా అర్బనచేయగా అగ్బకస్వాముల నామములు పఠించిరి. 
ఇది విపరీతము శాస్త్రవిరుద్రము. ఇట్టి అసత్కార్యముచేసిన ఘనత ఈ 
మహారాజునకు మాతమే దక్కినది ఇదీ అర్చనా నిర్వహణములో 
(వేలుపెట్టి (ప్రత్యేకముగ నా పవిత్రతను కలుషితముచేయుట వంటిది, 
ఇతరుండెవండ్రై నను ఇట్టి కార్యము జరిగించినచో సంపోక్షణాదులను 
నిర్వహింపవలసియుండునని శాస్త్రములు నియమించినవి. శ్రీకృష్ణ దేవ 
రాయలు నై తము పకమునకొకమారు జరిగెడు తిరుమంజనమును వార 
మునకు మార్చనిచ్చగించెనే గాని తన చేతులతో తానే తరుమంజనము 
చేయ యత్నింపలేదు. ఈ సందర్భముననే అచ్యుతరాయలు శ్రీవారికి 
సర్వాభిషేకమును సమర్చించెను. ఇంకను అనేకొభరణములను స్నపన 
మూర్తికి సమర్చించెను. ఈ సమయములో నీయన అన్న(,పసాదసమ 
రృణములు చేసిన శాసనములేవియు లేనప్పటికి తన పట్టాభిషేక సమ 
యములోనే అనగా 1528 వ సంవత్సరములోనే యితర రాజులకువలెనే 
అన్నప్రసాద సమర్చ్పణములను గావించెను. 


లక్ష్మీ దేవి మహోత్సవము నొకదానిని నిర్వహించుట యీామహా 
రాజు ఏర్పాటుచేసిన కార్యక్రమములలో నొకటి. ఇది 28-12-1585 
నాటి శాసనములో నిర్లుష్ణముగా బేర్కొనబడనప్పటికి శ్రీవేంక పేశ్వర 
స్వామికి అలర్‌ మేల్‌ మంగ నాచ్చియార్‌ కు ఉత్సవము అని చెప్పబడు 
శాసనములో రూఢిచేయుచున్నది. "స్వామి అచ్యుతరాయమహారాజు” 
అని దాకగానున్న తాను “స్వామి'* అని బిరుదును తగిలించుకొనుట 
యీభయన స్వాతిశయమును ప్రకటించుచున్నది. 1478 లో సాళువ నర 
సింగరాయలు 'డోలోత్సవము " పవేళపెట్టినట్లుగానే ఈయన ఈ 
' లక్ష్మీ దేవిమహోత్సవము'*ను (పవేశ పెట్టినట్లు తెలియుచున్నది. దీనికి 
గాను వారు సాలుకు 800 రేథాపానులు కొండవీటిసీమనుండి వచ్చు 


458 తిరుపతి చరిత్రము 


ఆదాయమును ఏర్పాటుగావించిరి. తిరుమలలో జరుగు నీ ఉత్సవము 
నకు వేంకటత్తురై వార్‌ అను అర్బకస్వామి తనకు వచ్చు దక్షిణలో 
కొంకభాగము. శ్రీస్వామివారి. క్రై ంకర్యమునకిచ్చినట్లున్న ది. _ ఏకాకి 
(శ్రీనివాసయ్య యీ యుత్సవము చివరిరోజున ఒక దోనెపడి నివేద 
నమున కిచ్చియుండిరి. 


లక్ష్మీ దేవికి తిరుమలలో నొక స్థానము లేనందున (ప్రత్యేకముగా 
నొక యుత్సవము కల్పించినట్లున్నది. లక్ష్మీ దేవిిపతిమను ముందుగా 
తయారుచేయుటకు 81! రేభాపానుల బంగారమును వ్యయపజచిరి ఈ 
యుత్సవమునకు ? మంటపములను తిరుమలలో నిర్మాణము గావిం 
చుట, ప్రతిమంటపములోను అక్ష్మీదేవికి వివిధములై న అన్న|పసాద 
ములను నివేదన, యిచ్చట జరిగెను. ఉత్తరాషాఢా నకత్రమురోజున 
మార్గశిరమాసములో పంచమీతిథిరోజున ఈ యుత్సవము. [పారంభ 
మయ్యెను. అనగా అంకోరార్పుణమా నక్షత్రమున జరిగెను. రోహిణీ 
నక్మతమున అనగా 10 వ నక్ష్మతమున శాత్తుమొఅ (మంగళాశాసనము) 
జరిగినది. 

కపిలతీర్థము (ఆశ్వారుతీర్థము) నకు తూర్పున మైలు దూర 
మున నొక శిథిలావస్థలోనున్న దేవాలయ గోపురమున్నది. అచటనే 
(ఫ్రీ వేంక పేశ్వరస్వామివారి ఆ_స్తియైన కొత్తూరు (గామనులోని నివేళ 
స్థలమును 2400 పణములకుకొని ఆ స్థలములోనే అచ్యుత దేవాలయ 
మును నిర్మించినట్లు 8-2-1580 న గల నాటి శిలాశాసనమువలన తెలియ 
చున్నది. తిరుపతి (శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయము ముందు ఈ 
దేవాలయము తగు విధమయిన జనాకర్ష ణములేని కారణముగా (ప్రస్తు 
తము దుస్థితిలోనికి వచ్చినట్లు భావించవచ్చును. ముఖ్యముగ కొండ 
(క్రింది [పప్రాంతమగుట, శీతబాధయెక్కు వగానుండుట, ఈ బాధలకు గురి 
యయిన (పాంతమగుటచే కొత్తూరు[గామముతోబాటు నిదియు క్షీణదళకు 
వచ్చియుండవచ్చునను నూహకు నవకాశము గలదు. 


18వ అధ్యాయము 460 


అచ్యుతరాయకో నేరు ;- అచ్యుతరాయలు తన పేరిట స్వామి 
పుష్కరిణికి పశ్చిమప్పవై పున అచ్యుతరాయకోనేరు (ప్రస్తుతము దీనినే 
పాత పుష్కరిణి అని పిలచుచున్నారు ) అను పేరుతో ఒక కోనేరు 
నిర్మించిరిి ఈ తటాకపుతీరమున నొక మంటపముకూడ యేర్పాటు 
చేసిరి. (శ్రీవారి [బహోోత్సవ సమయములందు. ఈ కోనేరు మంటప 
ముకు మలయప్పస్వామివారు. దేవేరులతో వేంచేయునట్లును దాత 
యొక్క 18 జన్మనక్ష్మకములైన రోహిణులందు. (శ్రీవారి కైంకర్య 
మునకై రాయసము రామచందదదీక్షితార్‌ అనువారు 1881588 వ 
తేదీన నాలుగు నిత్య అన్నపసాదములకు [8 ఇడ్జిలిపడులకుగాను ర000 
పణములును దానముగా నిచ్చిన సమర్పణ న! ాయించిరి. ఈ 
దాతయే ్రీకృష్ణస్వామివారు బహ్మోత్సవ సమయములో ఈ మంటప 
ములోనికి వేంచేయునపుడు 5వ రోజున |! అప్పాపడి (అన్నప్రసాదము) 
నివేదన నిమిత్తము 28.12.1588 వ నాడు 5000 పణములు దాన 
శాసన సమర్పణము చేనెను. 


మధురనాయకుల వంశమూలప్పుకుషుడై న అడయిప్పన్‌ విశ్వనాథ 
నాయకర్‌ అనునాతడు అచ్యుతరాయల ప్రభుత్య్వోద్యోగిగానుండి యీ 
కోనేరు తీరమున నొక మంటపము నిర్మించి బ్రహ్మోత్సవ దిన 
ములలో నన్నిదినములందు స్వామివారికి ఒక అప్పాపడిని (అన్న 
'పసాదములనుుని వేదించుటకుగాను 1000) పణములకు 12_ [1587వ 
తేదీనాడు దానశాసనమిచ్చెను. ఈ తేదీనగల మతియొక దానళశాసనము 
ద్వారా చిన్నప్పనాయకర్‌ కుమారులై న కృష్ణస్పనాయకర్‌ ఈ కోనేరు 
తీరములో మరియొక మంటపము నిర్మించి ఒక అప్పాపడి నివేదనము 
నక్రై [15000 పణములను దానమిచ్చెను. చారిత్రక పరిశీలన లాధారము 
గానీ కోనేరు నిర్మాణము [క్రీ శ 1002 లో [ప్రారంభమయ్యెను 1588లో 
పూర్తిఅయ్యెను. రామచంధదదీక్షితార్‌ ఈ కోనేరు [తవ్వకపు బాధ్యతను 
నిర్వహించినట్లు తెలియుచున్నది. ఈతడు రాయల ఘనతక్రై యొక 


400 తిరుపతి చరిత్రము 


మండప నిర్మాణముకూడ చేసినట్లు తెలియుచున్నది. క్రీశ [17 
లోగానే ఆ మంటపములు ఈ కోనేరు పార్శ్వములందు వెలసినవి, 


1... అచ్చుతరాయలు శనకాలములో తానుగా నిర్మించిన అచ్యుత 
రాయస్వామి కిచ్చిన ప్రాధాన్యము తనకు పూర్వము రామాను 
జునిచే (ప్రతిష్టింపబడిన (శ్రీగోవిందరాజస్వామి ఆలయాభివృద్ధి 
కీయలేకపోయెను. 


ఓ. థ్రీస్వామి పుష్కరిణికి సమముగా నచ్యుతరాయకోనేరిని తిరు 
మలలో నిర్మించినదానిక్తై అధిక ధనవ్యయ, పయాసలకు 
లోనగుట అతని అతిశయమును, తెలివితక్కువ తనమును 
(పకటించుచున్నది. 


$, అర్చన అర్బకస్వామియే చేయవలెనని ఆగమళాస్త్రములు నిర 
శించగా, సామాన్యులునుండి ధీమాన్యులవరకు దానికి దాసోహ 
మని కట్టుబడియుండగా నీయన (తోసిరాజని తానే అర్చనకు 
గడంగుట మహాపచారము. శాస్త్రసంపదాయ పరిరక్షకుడే భక్ష 
కుడై న యఫకీర్తి దక్కించుకొనుటకే గడంగిన రీతిగానున్నదని 
చెప్పవలసి వచ్చును. 

4. ఈతడు గొవ్ప వైష్ణవళక్తుండే. తిరుమల శ్రీవారికి మిక్కిలి 
విశ్వాసప్రాతుండే, ఆయననే అన్నివిధముల నమ్ముకొన్న 
మహానీయుడే. అందులో సందేహములేదు. 


10వ వ. యము 


సదాశివమహారాయలు 


సదాశివరాయలు నిజమునకు రాజ్యమునధిష్టించిన సరియైన 
సంవత్సరము మనకు తెలియదు. అచ్యుతరాయ మహారాజు కాలము 
లోని చివరిశాసనము 28__8._1548 నాటిదిగా కొ నవచ్చుచున్నది. పురా 
వస్తు పరిశోధనాశాఖవారి వార్షిక సంచిక (పకారము (1008-1000) 
పేజీ 108 నుబట్టి ప్రత్యామ్నాయ పాలకునిగ 1587 వ సంవత్సరమ్రుననే 
సదాశివరాయలను అచ్యుతరాయలు నియమించినట్లు తెలియుచున్నది. 
సదాశివరాయల కాలములో ననేకులు తిరుమల శీవారికి దానసమర్పణ 
ములు చేసినను రాయలవారి ప్రశ స్టిలేదు. కాని దేవాలయ గణికులు 
చేసిన శాసనములందు రాయలవారి (పళ స్త్రి నుదహరించిరి.. దీనికి 
కారణము సదాశివరాయలకు పూర్వుడై న అచ్యుతరాయలకు నొకడే 
కుమారు డుండుటచేత ఏమిచేసిన యేమి ముప్పు వాటిల్లునోయని రాజు 
'సేరుగాని రాజప్రతినిధి లేక (ప్రత్యాన్నూయ పాలకుని పేరుగాని 
యుదహరింపకయే దానశాసనములు లిఖించినట్లూపహింపవచ్చును. కాని 
సదాశివరాయలు పాలకునిగా బేర్కొన్న శాసనము లేకపోలేదు. 
శ1_7_1641 నాడు యాందలూరి తిరుమల జ్యోస్యరు కుమారుడైన 
(శ్రీరామభట్టరు (వాయించిన శాసనములో సదాశివరాయలు ' రాజసర 
మేళశ్వర శ్రీ వీర (ప్రతాప శ్రీ వీర సదాశివరాయల" నియే పేర్కొన 
బడెను. ఈయన బహుళః తిరుమల శ్రీవారి ఆలయ సిద్ధాంతిగానగును, 
కాని ఈ కాలములోని వే అచ్యుతరాయలు మహారాజుగా నున్నట్లు 
పేర్కొన్న కొన్ని శాసనములున్నవి. వీనినిబట్టి 1541! _ 1042 
సంవత్సరముల మధ్య రాజవివాదమున్నట్లు సుస్పష్టమగుచున్నది. 
తిరుమల శాసనము లీవిషయములో మధ్యేమార్గము నవలందించినవి, 
ధర్మక_ర్తలసంఘము రాజవివాదముఅ జోలికి పోలేదు. 1548 వ సంవ 


402 తిరువతి చరిత్రము 


త్సరమునాటికి సదాశివరాయలు రాజసింహాసనమునధిష్టించినట్లు తెలియు 
చున్నది. ఆరవీటి అళియరామరాజు (శ్రీకృష్ణ దేవరాయలవారి అల్లాడై 
నందున సదాశివరాయలు రాజ్యాధిపత్యము నహించుటకు దోహదిము 
చేసిరి. ఆరవీటివంశస్థులు నామమ్మాతపు పొలకులుగా నేయుండిపోయిరి. 
ఈ ఆ[యరామరాజును గుజింది కవీశ్వరులెన్ని యబిద్ధపుటల్లి కలు అల్లి 
నను వానితో మనకెట్టి సంబంధము లేదు. సలకరాజులకంచె ఈ ఆర 
వీటిరాజులు శ్రీవారి ఆలయమునకు సెక్కు దానశాసనములు సమర్చిం 
చిరి. సదాశివరాయిల కొలమునాడు దేశము సుభికముగా లేకపోయిన 
హేతువుచేతను, తల్లీ కోట యుద్ధమునందు ఓటమి కలుగుటచేతను 
హెచ్చుగా దానములు చేయుటకు వీలుకాకపోయెను ఈతడు దానశాస 
నములు తనకు తానుగా (వ్రాయించనందువల్ల ఈతని (శ్రీవారి భక్తిని 
తక్కువగా అంచనావేయ వీలులేదు. ఒక మకరసం[కమణము నాడు 
మాత్రమే (2712-1550) తిరుమల శ్రీవారిని దర్శించెను. తిరుమల 
ఆలయమునకు ఆ సమయమున దానముచేయగోరు భ క్రులకు ఆగామ 
ములను, లేక ఆ భూములను దానముచేయుట కనుమతి నొసంగెను. 
తిరుపతిలోని కొండరా జుయొక్క రామాను జకూటమునకు 16 రాస్ట్రముల 
లోని 12 విధములయిన సుంకములను దానళాసనముగా సమర్పించెను. 


సదొశివరాయల కాలములో ఆయనగా కొత్తయుత్సవములు 
(ప్రవేశ పెట్టకపోయినస్పటికిని [పాంతయుత్సవములే కొంత యున్నత 
స్థాయిలో జరిగినవి. 


1) (పతిసంవత్సరము పుష్యమాసములో జరుగు యుత్సవ మతి 
విస్తృతముగా జరుపుటకు తిరుపతికి సమీపములోని శ్రీనివాస 
ప్పురనివాసియగు కాలట్టినెట్టి యొక దానశాసన సమర్పణము 
చేనెను. (5-10; 8112-1649 


ఓ _ముక్కోటిద్వాదశీ ఉత్సవము గొప్పగ తిరుమలలో జరుగుటకు 
సదాశివరాయని (పశస్తికొజకు అళియరామరాజు పుదుప్పట్టు 


నే 


శ 


18వ అధ్యాయము శ80 


(గ్రామమునుండివచ్చు 200 రేభాపానుల శిస్తును దానసమర్చణము 
చేనెను. (6-28; 19.1154) 

తాళ్లపాక తిరుమల అయ్యంగారిచే వనభోజనమహోత్సవము 
ఏర్పరుపబిడినది. (5-4 &; 87-154, కార్తీకపౌర్ణమి 
రోజున తిరుమల ,శ్రీవారికిగాను [పతిసంవత్సరము జరిపింపబడె 
డిది. మలయప్పస్వామివారికి తిరువీధులలో పన్నెండు మంట 
పములందు ఆస్థానముచేసి అచట అన్నప్రసాద సమర్పణములు 
జరిపెడివారు. 

పల్ల వోత్సవము (5-51; 5-7-1545) : 

ఇది వైశాఖమాసములో జరిగెడి ఐదురోజుల ఉత్సవము. విఠ 
లేశ్వర మహారాజుచే తిరుమల శ్రీవారికి జరిపింపబడీనది. 
కళ్యాణోత్సవము (5-158; 10-2-1554): 

తాళ్లపాక తిరుమల అయ్యంగారు తిరుమల (శ్రీవారికొ అకు సమ 
ర్చించిరి. ఫాల్గుణమాసములో 5 రోజుల ఉత్సవముగా జరి 
పింపబడెను. 


తిరుమలలో ఫలోత్సవము, తిరుపతిలో బబహో్కోత్సవము 


(శ్రీగోవిందరాజస్వామివారికి జరిపించుట (ఇవి రెండును మాఘమాసము 
లోనే. ధనుర్మాసములో ఆండాష్ల (తిరుపతి) కు నిరాటోత్సవము జరు 
పుట, తిరుమల (శ్రీమదామానుజులకు అధ్యయనోత్సవము జరిపించు 
టకు గాను తిరుమలనంబి శ్రీనివిసయ్యంగారు పెరియ ఎక్కలూరు 
(గామమునుండి 2000 రేథాపానులు దానశాసససమర్పణము చేనెను. 
ఇంకను వసంతోత్సవము, తిరుపతిలో కళ్యాథోత్సవము తిరుమలలో 
(శ్రీవారికి సహసనామార్చనము, రామానుజకా త్తుమొజ, ధనుర్మాసో 
త్సవము, సుదర్శనస్వామికి సన్నిధి, పునుగుత్రైల సమర్పణము, రథ 
సప్పమీ ఉత్సవములు మొదలయిన యనేకోత్సవములు ఈయన కౌల 
ములో వె భవముగా జరిపింపబడెను. 


41 తిదపతి చరిత్రము 


ఈ దానళాసనములు వ్రాయించిన వారిలో రాజ్యపతినిధులు, రాజ 
బంధువృలు, నేనానులు, సేనాధిపతులు, సామంతరాజులు, అర్బ్భకన్వా 
మలు, జీయరుస్వాములు, ఆచార్యప్పరుషుణ, వారి పర౦పరలోనవారు, 
చేవదాసీల, ్రధానగోప్పరపు కొవలిదారులు, దేవస్థాన జ్యోతిషవిద్యాం 
సుల, వర్తపులు, వ్యాపార శ్రేస్టటి, జఇ౦క అనేక ఇతరవిధములబిన 
వారు గలడు, వీరందరు నేదోవిధముగ ్రీవారి క్రై 0కర్యమున పొటు 
బిడితిమున్న తృ ప్రితోబాటు వారీ పేళ్ల కలకాలము చరీత్రలో సువర్ణాక్షర 
ములకో లిఖించుటకు హేతుభూకులై ర, 


శ0౦వ అధ్యాయము 


ఆరవీటిరాజులు _ తీరమల ఆలయము 
(10%_..18) 


తళ్ళికోట యుద్ధానంతరము సదాశివరాయలేమైరో చరిత్రకారులు 
తెలుపలేదు. ఈయుద్ధము 1565 వ సంవత్సరములో జరిగినది. తుళువ 
వంశము అంతమయినదని భావించినచో రాయలసీమ [ప్రాంతమునకు 
చెందిన తెలుగురాజులై న ఆరవీడువంశస్తులు పెనుగొండ రాజధానినిగా 
పెట్టుకొని రాజ్యపాలనమునకు వచ్చినట్లు తిరుపతిలోగల శాసనముల 
వలన తెలియుచున్నది. ఆరవీడువంశస్టులు సదాశివరాయల కాలములో 
నధికారములో నున్నప్పుడు స్వామివారి అలయ పరిపాలనాభివృద్ధికయి 
దానశాసనములిచ్చినట్లున్నను, వీరు రాజ్యాధికారమునకు వచ్చినపిమ్మట 
మ్మాతము స్వామివారి కై ంకర్యములేమియు చేసినట్లు కానవచ్చుటలేదు. 
కౌని ఆ కాలములో దేవస్థానమునకు చెందిన అర్చకులు, జీయరులు, 
యుద్యోగుల దానళాసనములు మ్మాకము కనబడుచున్నవి. 


1611588 నాటి (గ) తిరుపతి తిరుమల ఆలయముల శాస 
నమునుబట్టి (శ్రీరంగరాజు ఆరవీడువంశరాజులలో మొదటివాడుగా కన 
బడుచున్నాడు. 1588 నుండి 1588 వరకు నీతనికాలపు శాసనములు 
కానవచ్చుచున్నవి. [81-188 నాటి శాసనములో శుభమస్తు, 
_ స్వస్తిశ్రీ యని ప్రారంభింపబడినది. ఇదియొక [కొత్తపద్ధతి. తిరుమల 
వైష్ణవుల నిర్ణయానుసారము తిరుమల ఆలయపు ధర్మకర్తలు స్వీకరిం 
చిన ఒక దానమునుగుటించి శాసనము పేర్కొనుచున్నది. ఈ శాసన 
ములలో విశ్లేషమేసున రాజ్యము పెనుగొండలో నున్నట్లు పేర్కొన 
కుండుట. విజయనగరములో రాజ్యము చేయకుండినను (పజిలు తాము 
మామూలు రాజధానిపొరులువలె మెలంగుట నివి బహుళ! శాననకర్త 


అకు రాజధానీ విషయముశ్లేఖించుటకు వీలుకొకుండియుండవచ్చును. 
30 


466 తిరుపతి చరిత్రము 


ధర్మక_ర్రలసంఘమువారు కూడ ఈ విషయములో మిక్కిలి పట్టుదల 
చూపియుండరనియు భావింపనగును. (శ్రీరంగరాయమహారాజు తర్వాత 
1471582 లో వీరవెంకటపతి మహారాయలు రాజ్యము చేయుచున్న 
ట్లుగా శాసనములు చెప్పుచున్నవి. ఈ వెంకటపతిమహారా జుకూడ తిరు 
మల ఆలయములోనే పట్టాభిషిక్తుండయ్యెను. చందగిరిని రాజధానిగా 
జేసికొని తిరుమల పలుమారులు దర్శించుటకు వీలుకల్లించుకొనెను. 
ఈయన నాణెములపై ' శ్రీవేంక పేశ్వరాయనమః " అను ముద్రవేసి 
యా నాణెములు చలామణిలో నుంచెను. ఆరవీటిరాజులెవ్వరును స్వయ 
ముగా దానశాసనములు [వాయించకపోవుట విశేషమే. మరియొకవి శేష 
'మేమన, తిరుమల శాసనసంపుటి 8వ భాగములో వచ్చిన 182 శాసన 
ములలోను ఈ శళాబ్బములోనివి 88 శాసనములుగా గుర్తింప వీలుకల్లిం 
చుచున్నవి. ఇందులో 8 శాసనములు మాత్రమే తిరుమల ఆలయము 
గోడలపై కానవచ్చుచున్నవి. మిగిలినవన్నియు (శ్రీగోవిందరాజస్వామి 
వారి ఆలయము గోడలపయి. కానవచ్చుచున్నవి. దీనినిబట్టి క్రీ ఈ. 
1016 తరువాత శ్రద్ధయంతయు తిరుపతివై పునకు మళ్లి నదని అక్కడ 
'కేంద్రీకృతమయినదనియు చెప్పవచ్చును. బహుళః (శ్రీవారి కొసంగిన 
భూములపయి. అనావృష్ట్యాదుల కారణముగా రాబడి రాకపోవృట, 
అధికారులు ధనము వసూలు చేయుటలో విఫలురగుట, కారణముగ 
తిరుమల శ్రీవారి ఆలయమునకు నిత్యవ్యయము కూడ _ భరించ 
కష్టమగుటవలన కూడ తిరుపతిని కేంద్రముగా జేసికొనియుందురు. 
తళ్లీకోటయుద్ధానంతరము వచ్చిన శతాబ్దములో అన్ని అన్నప్రసాదములు 
తిరుపతిలోని ఆలయములలోని స్వాముల యుత్సవములకే పరిమిత 
మగుటిచే తిరుషతిపట్టణ (ప్రజలకెక్కువగా నీ యభయము లుపయోగ 
పడినవి కొని తీర్థవాసులు (పయోజనమును పొందజాలకపోయిరి. 


(క్రీ శ. 1618 లో వీరవేంకటపతిరాయల మరణానంతరము 
దేళములో అళాంతి హెచ్చయ్యెను. ఆంగ్రేయలు తమ వ్యాపారకేంద్ర 
ములను స్థాపించుటకు తగిన స్థలములను వెదకుచుండిరి. గోల్కొండ 


20=వ అధ్యాయము 487 


నవాబులనుండి క్రీ ఈ 1688 వ సంవత్సరమునుండి విపరీతములయిన 
వత్తిడులకు తట్టుకొనవలసివచ్చెను. ఈతని తరువాత శవ రామరాయలు, 
శవ వేంకటపతిరాయలు, 2వ (శ్రీరంగరాయిలు తమలో తాము రాజ్యము 
కొజ్యకై యుద్ధములు నడిపిరి. దీనితో దేశములోని వ్యావసాయ 
కాభివృద్ధి కుంటుసడెకు. క్రీ ఈ 1880 [పాంతములో ెద్దకణవు 
వచ్చెను. ఈ మధ్యకాలములో శాసనములు (వాయించబడకు౦డుటకు 
దీనిని కూడ కారణముగా నూహింసవచ్చును. ఈ నాలుగవ రామ 
రాయలకాలములో మెట్ల అనంతరాజు దానములను గుఠించి పేర్కొన 
వలసివచ్చును. ఇది అన్నియు క్రీ శ. [628 వ సంవత్సరము నాటివి. 
తిరుమలకొండ దిగువున శ్రీపాదమంటపము నీయనయే నిర్మాణమొన 
రెను.. ఈయన దానములు ధన విలువలో చెప్పవలెనన్నచో కొన్ని 
లక్షలవరహాల విలువచేయును. (శ్రీగోవిందరాజస్వామివారి (ప్రధానగోపు 
రమును, తిరుమలలో (శ్రీవారిఆలయపు (ప్రధానగోపురము నీయన నిర్మా 
ణఅములే. ఇవి కజవుకాలములో నిర్మింపబడిన కట్టడములగుటచే వీద 
(వజానీకమునకు కొంత భృతి కల్పించినవి. 


ఈయన , వైష్ణవ దేవాలయములకు శైవ దేవాలయములకు 
సమానముగనే దానసమర్పణములు గావించెను. తిరువళ్లూరులో వసంత 
మంటపమును నిర్మించెను. (శ్రీకాళహ _స్తీశ్వరునకు నెమలివాహనము, 
బంగారు మోహనవిమానమును సమర్పించెను. శిరుమల శ్రీవారికి 
బంగారుగుజ్జము, ఏనుగ, సర్వభూపొలవాహనములు సమర్చించెను. 
ఈయన వితరణ నిర్మాణములకే పరిమితము కౌలేదు. అనేక ఉచిత 
భోజనళాలలు నెలకొల్పి వారికి నిత్యాన్నదాన కార్యక్రములు స్మకమ 
ముగా జరుగునట్లు చూచెను. 


శ్రీ శ, 1642లో (శ్రీతంగరాయ మహారాయలు (8 వ రంగ 
రాయళలు) రాజ్యసింహసనము నధిష్టించి 1665 వరకు పాలించెను. 
ఈతండు రాజగుటతోడనే ఈతని ప్రతినిధియగు దామర్ల వెంకటప్ప. 


408 తిరుపతి చరిత్రము 


గోలకొండ నవాబులతో మంతనములు (ప్రారంభించెను. రాజీతని కుటిల 
తను* గనుగొని వెంకటప్పను బందీగా వించెను. ఈకని అన్నఅయ్యప్ప 
ఈతనిని వదలించుటకు సెద్దనేన నడి'పెను తుదకు వేంకటప్పనువిడిచిరి. 
గోల్కొండ నవాబులసేనలు మీర్‌జునమూనాయకత్వముపై శ్రీరంగ 
రాయలపైస విజృంభించెను. కరవుకాటకములు, యుద్ధములలో ఓటమి 
శ్రీరంగరాయని యున్మత్తుని చేసినవి, చివరకు [848 కు పూర్వమే 
మీర్‌జున్లూ (శ్రీరంగరాయలను ఓడించి వారిరాజ్యమును హస్తగత 
మొనర్చుకొనెను. ఇట్లు పొందూరాజ్యము గోల్కొండ నవొబుఐ వళ 
మైనది. (శ్రీరంగరాయలు తిరుమలలో ఒక్కసారి మాతమే శ్రీవారిని 
దర్శించెను. అది [883 వ సంవత్సరమునకు సరిపడు విశ్వావసు సం 
వత్సరము. తనకు విజయము కలుగవలెనని తాను తిరిగి రాజ్యమును 
ఫొందవలెనని పార్థించుటక్షై కావచ్చును. చివరికీతడు తన రాజ్య 
మును గోల్కొండ నవాబులకు బీజపూరు సుల్తానులకు హస్తగత 
మొనర్చెను. ఈ మీర్‌జుమ్లూ 1888వ సంవత్సరములో మరణించెను 
ఈతని తరువాత నెక్‌ నమ్‌భాన్‌ వారనుండయ్యెను,. 1851వ సంవత్సర 
ములో తిరుసకి పట్టణమును (శ్రీరంగరాయలు శ్రైవసము. గావించు 
కొన్నట్లుకలదు గొని నిజమునకు మీర్‌జుమ్లూ తరువాత వచ్చిన నెన్‌నమ్‌ 
ఖాన్‌ అధికొారములోనుండగా [శ్రీరంగరాయలు తిరుపతి పట్టణమును తన 
యధీనములో నుంచుకొనెనో లేదో తెలిపెడి ఆధారములులేవు. శ్రీరంగ 
రాయల తిరుమల శాసనము 1865 వ స౦ంవత్సరమునాటిది, ఇది తమిళ 
భాషలోలేదు. తెలుగు భాషలోనున్నది. * తిరువేంగడనాథ దేవుని సదా 
నేవ” అని యండుటలో నీయన నదాభ క్రితత్పరతను కొంతవరకు 
అంచనా వేయవచ్చును. ఇది ఆపదలో యొైక్కుబడివంటి పదముగా 
నున్నది. కాన ' దై వభారము' తో తాను యత్నించువిషయము మనకు 
నృష్టపజచుచున్నది. ఇది విజయనగర స్మ్నామాజ్య పతన సంవత్సర 
ముగా నిర్ణయించ వచ్చును (1885) తిరుమల ఆలయమునకు సంబం 


100వ అధ్యాయము (0 


ధించినంత వరకు విజయనగర రాజుల ౯లము రమారమి 110 సంవత్సర 
ముల, [క ళ, [000వ సంవత్సరములో మంగిదేవ మహారాజుతో 
ప్రారంభమయి 100 వ సంవశ్సరములో ్రీరంగరాయమహాింజుతో 
అంతమయినది. 

వీజపూరుసుల్తానుల, గోల్కొ౦ నవాబులవశమయిన తరువాత 
హిందూరాజ్యమలో హిందువులకు భదతిలేకుండెను, హిందువులు 
తిరుమల యాత కౌనసాగించుట కడుదుర్చటమయిన ఫిషయముగా 
నయ్యెను. ఎక్షీణభారళిమ.య నట్టుడికీనట్టడికి ఫోన్లు. డెను, ఈ 
విధమయిన క్లీష్టపరిస్థికలో దషిణభారతమునుంచి విజయనగర సామా 
జ్యమంళరించెను. 


శశీ న అధ్యాయము 
విజయనగరానంతరకాలము 
|| గోల్కొండ నవాబులు. 


క్రీశ 1804లో ఆరవ రంగరాయలు ముస్లిములతో తుది 
పోరాటము సలిపి పరాజయము పొందినపిదప దడీణభారత దేశ 
మంతయు నాలుగు నేనావాహినులచే నాళముచేయబడి దేశమంతయు 
నరాచకము దుర్శిక్ష పరిస్థితులతో నిండిపోయెను. గోల్కొండ నవాబు 
పరిపొలించుచుండగా [క్రీళ. 1877 లో శివాజి 6000 ఆశ్వికదళము 
తోను, 40,000 కొల్చలముతోను తిరుపతి, కాళహస్తి కంచి, పట్టణ 
ములుగల కర్ణాటక [పాంతములపై దండె క్రివచ్చెను. [క్రీశ 1078వ 
సంవత్సరములో వీజపూరు నైన్యములు శివాజీమహారాజునకులొంగి 
పోయెను, దీనితో చెంజి మొదలు వెల్లూరు వరకుగల రాజ్యములోని 
2 కొండలు, 14 కోటలు, 22 లక్షల పెగోడాల రెవిన్యూతదాయముతో 
శివాజీ స్వాధీనమయ్యెను. వె త్తము దక్షిణ దేశమంతయు శివాజీ స్వారీ 
నముకానున్న తరుణములో దై వదుర్విపాకముచే శివాజీ మహారాజు 
1080 వ సంవత్సరములో మరణించెను. 


శివాజీ మరణము నవకాళముగా దీసికొని జారంగజేబు తన 
కుమారుడైన 'మోంఅజ్బామ్‌ను గోల్కొండను జయించుటకు పంపెను. 
మో-అక్డామ్‌ కపట రాజీ పేరుతో గోల్కొండ మంగత్రులయిన అక్కన్న 
మాదన్దలను సభకు బిలిపించి వారిద్దరిని హత్యచేయించుటయేగాక చాల 
మంది బాహ్మణులనుగూడ నిర్దాక్షిట్యెముగా హత్యగావించెను. బౌరంగ 
జేబు 1888 లో వీజపూరును, 1087లో గోల్కొండను స్వాధీనము 
చేసికొనెను. శివాజీకుమారుడై న ళంభాజీని 1688లో బిందీగాపట్టు 
కొనిరి. మరణశిక్ష విధింపబడి యాతడు సం౦ంహరింపబడెను. మొగ 


వ[_వ అధ్యాయము (71 


లాయి నేనలు తిరుచినాపల్లి వరకు దేశమును స్వాధీనము గావించు 
కొవిరి. మహారాష్ట్ర నేనలు గోల్కొండ రాజ్యములోని (గామములను 
దోచుకొని ' అక్క రా' కోటను స్వాధీనము గావించుకొని దాని గవర్న 
రును సంహరించిరి. ఈ మహారాష్ట్రల కాంచీపురమును 18_1_! 6888న 
దోచుకొన్నట్లు తెలియుచున్నది. 


దేశము పై కాఠణములవలన భీభత్సపరిస్థితులలో నుండెను. 
ఇట్లుండుటచే ్రీవారి ఆలయమునకు కీ. శ. 1808 నుండి దానములకు 
సంబంధించిన శాసనములు లేకుండెను. 10818084 వ తేదీనాటి 
శాసనము. తెలుగుభాషలో తిరుమల దేవాలయపు రెండవప్రాకొరపు 
దక్షీణపుగోడపై కానవచ్చుచున్నది. దీనిలో 1884వ సంవత్సరము 
వరకు (పసాద వినియోగమునకు ఆచరింపబడుచున్న పద్దతిని రద్దుచేసి 
ప్రసాదమంతయు దేవాలయ నేవకులకు, అర్చకులకు స్టానికవై ష్టవులక 
యాత్రికులకు పంచిపెట్టవల్షెననియున్నది. ఈ శాసనము ఒక మహా 
రాష్ట్రఅధికారి సమర్పించినది. ఈశాసనమునకు పూర్వము 1881 లో 
అక్కన్నమాదన్నలు తిరుమల శ్రీవారికి సమర్పించిన అన్నప్రసాద 
సమర్చణశాసనమున్నది. శాసనములలో సమర్ప్చింపబడిన దానధనము 
రోక్కములోకాక “బంగారుకంట* రూపములో సమర్పింపజడినది. 
అది ప్రాత ధర్మక_ర్తలకుగాక (కొత్తగా నియమితులైన ' స్థానాలవారి ” 
పరముగా సమర్చణము జరిగెను. ఆ కంటెను నివేదనమునకు వలయు 
వస్తువుల నరఫరాకు తిమ్మ నయ్యవారివద్ద యుంచుటకు, దేవునకు నై వే 
ద్యము చేయ బాధ్యత పానాలవారికిచ్చినట్లునున్నది. దాత రాజా [శీశివ 
రాజరామచంద్ర దవీర్‌సా వారనియనియు కంప బరువు 25 వరహాల 
నియు పేర్కొనబడినది. (ప్రసాద విభాగమునుబట్టి 1888 వ సంవత్స 
రములో ధర్మకర్తలు 8 గురు కాగా నేడు 1684లో 4 గురు మాత్రమే 
యుండిరని వారంతా తెలు(గువారేననియు తెలియుచున్నది. అంతవరకు 
శాసనములలో స్వస్తి (శ్రీవభమస్తు, అకు బదులుగా “ భ్రీవేంకపేళ” 


477 తిరుపతి చరిత్రము 


శుభమస్తు " అని పేర్కొ నబడుచున్న ది అంతవరకు ఉన్న శాసన 
ములలో శుద్దొన్నము తిరుప్పోణకిము (అన్నప్రసాదము) లేక సంధి 
అన్నపసాద సమర్పణము అని యుండగా నీ శాసనములో “అవసర 
నివేదనమసి' నిర్జేశింపబడినది. ఇంతవరకునున్న ' పెరియికోయిల్‌ కెల్వి 
“ ఇలంకోయిల్‌ కెల్వీ * అను పదములకు బదులుగా పెదజి మ్యెింగారు 
చినజియ్యంగాలు అని పేర్లు మార్చబడినవి. 

ఈ శాసనమునుబట్టి అళియరామరాయల కాలములో నీయబడిన 
యన్నప్రసాద సమర్శణములు గోల్కొ౦డ నవాబుల కాలములో నాపి 
వేయబడినందున దేవాలయ పరివారము, ఆర్బకసిబ్బంది భోజనాదులకు 
మిక్కిలి యిబ్బందిపడ. చున్నందున దాతిలు పూర్వపుధర్మక_ర్తలపరము 
గాకాక నూతని స్థానాలవారికి దేవాలయ పరిచారకులకు నితరులకు విని 
యోగించుటకుగాను యేర్చాటుగావించినట్లు కానబడుచున్నది. గోల్తాండ 
రాజ్యమంతయు జౌరంగజేబుచే సుభాలు, జాగీరులుగా విభజింపబడి వాని 
నిలువలు ఆదాయముకట్టుటకు *“కనుంగో "లను వారు నియమింపబడిరి. 


దాదాపు 20 సంవత్సరములు మొగలులుకు మహా౮ాష్ట్రిలకు 
జరిగిన యుద్ధములవలవ వజలు కొల్ల గొట్టబడుటయు, హింసింప 
బడుటయు జరుగుటచే దేశపరిస్థితి యధ్వాన్న మైపోయెను, జౌరంగజేబు 
ప్రతినిధి జుల్‌ ఫికర్‌ ఖాన్‌ అనువాడు దక్షిణదేళములోని దేవాలయముల 
నవ్నింటిని 1808 వ సంవత్సరములో దోచుకొనెను, ఈ జుల్‌ఫికర్‌ 
థానుకు క్రీ. శ. 1718 లో మొగలునవాబు మరణశిక్షవిధించెను. కాని 
ఈతడు దక్షిణ దేళమంతయు దోచుకొనినను తిరుషుల (శ్రీవారిచాయలకు 
రాకపోవుట యనునది కేపలము తిరుమల (శ్రీవారి నవూహాత్మ్యముగానే 
చెప్పవచ్చును. కీ.4. 1713 లో సాదత్‌-ఉల్లాఖాన్‌ అనువాడు దక్కను 
గవర్నరుగా వచ్చినపుడు ఆతనికి తోడరుమల్‌ అనునతడు సలహా 
దారుగా నుండెను. తోడరుమళ్లు (శ్రీవారికి భక్తుడగుటచే ఆతనితల్లి, 
భార్యల, తన వ్యిగహములు నేటికిని శ్రీవారి ఆలయము ధ్వజస్తంభ 
మంటప దక్షిణభాగమున నున్నవి, 


£! వ అధద్వాయకు 478 


క్రీ ఈ. [708 లో సాదతుల్లాఖాన్‌ మరణావంతరము దో న్ల్‌ఆలీ 
భాన్‌ అను నాతడు కర్ణాటకనవాబుగా ని నుమింపంబడెను. తిరుమల 
దేవాలయ పరిస్థితు లీకాలమునాటివి యేమియు తెలియుటలేదు,. కాని 
తిపవల _దేవాలయప్కు పరిసరములు మాతము (ప్రశాంతముగా 
ను న్నట్లూహింపవచ్చును. (క్రీ. ఈ. [1789 లో మహాంాష్టు 9లు నై జాము 
ప్రళుక్వపోత్సాహముతో దోస్తాలిఖాన్‌ పై దండయాత్ర జరిపి ఆతనిని 
రెండవ కుమారుని చంసివేసి ఆతని సంపదను దోచుకొనిపోయిరి. 
18..8-1740 లో రావినూతల 'ఆదిఅప్ప'" అను నింగిషువారి గూఢ 
చారి వ్రాసిన యుత్తరములో మహారాష్ట్ర నేనాధిపతి బాజీరావుతల్లి, 
థార్య తిరుమలక వచ్చి శ్రీవారిని నేవించినట్లు తెలియుచున్నది. 


ఈ ఆది అప్ప అను నాతండు 1-![[0_1740 వ తేదీన ఇంగ్లీషు 
వారికి (వ్రాసిన ఒకజొబులో తిరుపతి దేవాలయము ఆదాయము మొత్తము 
ఆర్కాటునవాబు స్వాహాచేయుచున్నట్లు వానెను. అంతేకాక అందులో 
00వేల రూపాయలు మ్మాతము మహారాష్ట్ర వకీళ్ళకు చెల్లించినట్లు 
(వాసియుండిెను. 


బాజీరావుద్వారా వకీళ్ళుపొందిన ధినమునుండి బాజీరావు తల్లి, 
భార్యల కోరికననుసరించి 20వేల రూపాయలు తిరుమల దేవుని దానసమ 
రృణముల కుపయోగింపబడినట్లు తెలియుచున్నది. 


18-[-1245వ తేదీన ఇగ్లీమవారికి (ఫెంచివారికి యుద్ధము 
'ప్రకటింపబడిన కారణముగా కర్ణాటకములోని పరిస్థితులు తారుమార 
య్యెను. దీని ఫలితముగా కర్ణాట దేశములో ముస్తిముల పరిపాలన 
మంతమగుటకు నాందిజరిగినట్లు భావింపవచ్చును. ఈ ఇరువైపుల 
నాయకులు క్షైవ్ఫ డూ సప్లేలు ఆం గ్లేయులు వారి పరిపాలనాకాలములో 
హిందువుల మతాచారములలోను దేవాలయ పరిపాలనములోను జోక్యము 
కలుగ జేసికొనకుం డెడి విధానము నవల బించిరి. కై 9 స్పవమిషనరీలు 


శ?4 తిరుపతి చరిత్రము 


కూడ హిందువుల దేవాలయ పరిపాలనావిధానములో వారి మంచిచెడ్డలు 
వారు నిర్ణ యించుకొను విధానమునశే ప్రోత్సాహము నొసంగిరి. 


2181746 న (ఫెంచివారు మదరాసును స్వాధీనముగా వించు 
కొనిరి. ఆపిమ్మట 18.18.1740 లో ఇంగ్లీషువారి ఐక్స్‌-లా-చా పెళ్లే 
రాజీషరతుల [పకారము. తిరిగి మదరాను అంగ్రేయులకు వప్పగింత 
పెట్టబడెను. 


'ప్రాన్సునుండి వచ్చి పాండిచ్చేరీలో స్థానమాక్రమించుకొని 
గవర్నరై న డూప్లేకు ఆనందరంగపి్లై అను దుబాసీ యుండెను. 
ఈతడు 17_6._1746వ తేదీన తనడైరీలోవి ఒక పేజీలో ఈ కింది 
విషయమును పొందుపజిచెను. కార్వేటి నగరజమీందారు తిరుమల 
దేవాలయ అర్బకులద్వారా డూ స్లేగవర్నరు అభిమానము సంపాదించు 
టక్రై శ్రీవారి నివేదనములోని అన్నప్రసాదము భాగమును, ఒక జరీ 
శిల్కవస్త్రమును, ఒక గుజరాతు నడికట్టుగుడ్డ, శిల్కు కలపాగా, 
1 శాలువా, ! బంగారుపీడిబాకు, ఒక యవనాళశ్వము తనకు జంపెనని 
వాసీకొనెను, ఈ కార్వేటినగర జమీందారు తిరుపతి ఆచార్యపురుషు 
లలో నొక శాఖకు చెందినవాడ్రై యుండగా ఆనందరంగపిశ్లై శింగరా 
చార్య వారిశాఖకు చెందిన శిష్యుడయియుండెను. కార్వేటినగరము 
జమీందారు బహుమతులు తెచ్చినవారిలో సింగరాచారిగారి అల్లుడయిన 
(శ్రీనివాసాచారియర్‌ కూడకలడు. 


తిరుమల శ్రీవారి ఆలయఆదాయము క్షైవుకు చెందుట 


తిరుమల దేవాలయముళలోవి ఆదాయము 17/51 నుండి ఎంత 
వసూలై నదియు ఆర్హాటునవాబు దేవాలయభూములనుండి ఆదాయమును 
వసూలుచేసి క్రమేపి ఇంగ్రీషువారికి చెల్లించినచరీతయు మనకు చారిత్ర 
కాధారముల చేందెలియుచున్నది.' $_12_170! తేదీగల ఉత్తరములో 
నాంగ్లే యులు బలపఅచిన నవాబు మహమ్మదాలీ దేవాలయపుటాదాయ 


21వ అధ్యాయము 475 


మును వనూలు చేసినట్లు దానిలో కొంతభాగము క్షైవుకు పంపినట్లు 
తెలియచున్నది. 20.12.17! లోని వు త్తరువు ననుసరించి ఇం గ్తీష 
వారికి తిరుపతిలో వసూలైన మొత్తము చెల్లింపబడలేదనియు తెలియు 
చున్నది. 


1752 వ సంవత్సరము పిమ్మట ఇంగ్లీషువారు శ్రీవారి ఆలయ 
ములో యాత్రికులనుండి ప్రతిదమ్మిడీ కూడ వసూలు చేసిరి. ఆయుత్స 
వములు ముఖ్యముగా (బహ్మోత్సనము, _ వై కుంళఏకాదళి, ఆనివర 
ఆస్థానము (కటకసంక్రమణము) రోజులలో ఈమూడు పర్యాయములుగ 
దేవాలయ సొమ్మును వసూలుచేనెడివారు. 


ఈ దిగువున ఆ సంవత్సరములు వసూలుచేసిన మొత్తము 
లీయబడినవి 


సంవత్సరము వసూలుచేసిన ఆదాయము రూపాయలలో 
175854 02, 000 
[1754-55 కరి 841 
1155-56 650, 286 
175857 క్‌ 240 
1757058 50, 860 


దీనినిబట్టి ఇంగ్రీమ కంసెనీవారికి తిరుమల అఆదాయమునుండి. 
భూముల తదితర ఆదాయములు కలుపుకొని సాలీనా 2] లక్షలరూపా 
యలు చెందుచున్నట్లు తెలియుచున్నది. ఇంగ్రీషువారి డ్రైరీద్వారా 
171.58 వ సంవత్సరముల నడుమ _ (శ్రీనివాసాచార్య అనువారు 
దేవాలయ కౌలుదారుగా వియమింపబడినట్లుకూడ తెలియబడుచున్నది. 


(కీ.శ. 1/54 నెప్టెంబరులో ఆర్కా.టునవాబు సమ స్తహ క్టులతో 
తిరుపతి పరగణాను ఇంగ్లీషు వారికిచ్చివేనెను. 1754 వ సంవత్సర 
ములో నెష్టెంబరు మాసముళోనే తిరిగి ఈ (శ్రీనివాసాచార్యులే తిరుమల 


470 తిరుపతి చరిత్రము 


తీకుపశి ఆలయముల కౌలుదారుగ నియమింపబడెను. కృష్ణాజీ.ంత్‌ 
అను నాయనను వసూళ్లలో కౌలుదారుకు సహకరించుటకుగాను నియ 
మింపబడెను. ఈతడు తహసీలుదారుగకూడ నియు క్రుయ్యెను. 


మహారాష్ట్ర నేనాని బలవంతరావు తిరుపతి దేవాలయాధికారులకు 
తాను రెండువేల ఆశ్వికదళముతో శ్రీవారినేపకు వచ్చుచున్నానని 
18.8.1757 న ఇంగ్లీషువారికి6 దెలియచేనెను. ఇంగ్రీషువారినేన 
తిరుపతికి 8 మైళ్లదూరములో [281757 న బలవంతరావును ఆతని 
ఆశ్వికదళమును కలిసికొని బలవంతరావు ఒక్కరినిమాతమే కొండకు 
పోవుటకు అనుమతించిరి, 


క్రీశ 1758 మార్చి,పాంతములో బాలకృష్ణ శాస్త్రి రాఘవా 
చార్య అనువారలు వొలాజీరావు వద్దతు తమకు కలదనియు కర్ణాటక 
ప్రాంతములో తనుకు శిస్తువసూలుచేసికొను హక్కు కలదనియు 
(ప్రకటించి మట్లవారి రాజసహాయముతో తిరుపతి ముట్టడించిరి. తిరుపతి 
పరిసరములలో జరిగిన యుద్ధములో రాఘవాచార్యులను ఇంగ్లీషువారి 
కౌలుదారై న శ్రీనివాసాచార్యులు 5 మే [1758 వ సంవత్సరములో 
చంపి వేనెను. 


| ఫంచివారి పాలనములో తిరుపతి 


110-168 న ఇంగ్లిషువారిచే నియమింపబడిన తహశీలుదారు 
కృష్ణాజీపంత్‌ మదరాసు గవర్నరుకు పంపిన వర్తమానములో మచిలీ 
పట్టణములో (ఫెంచినేన నాయకుడు. నెల్లూరుకుచెందిన నజీబుల్లాథాను 
చర్చద్రగిరికి చెందిన అబ్దుల్‌ వహబ్‌ఖాన్‌లు ఒకముఠాగాకూడి. తిరుపతి 
పరగణ్రా ఆ(కమించినట్లు తెలియుచున్నది. (ఫెంచివారు అబ్జుల్‌వహబ్‌ 
కొనును తిరుపతిపరగణాను కౌలుకిచ్చుటకుగాను కొంతధరావతు కోరిరి. 
అపుడు వహబ్‌ఖాన్‌ ఇంగ్రీ షువారి కౌలుదారైన (శ్రీనివాసాచార్యకు 


21ఎ=వ అధ్యాయము శ” 


కబురుపంపి ఆతనివననుండి కొంత ధరావతు పైకము పొందెను. ఆ 
కౌలు ధూవతు పైకము (ఫెంచివారి కష్పగించగా నాతండు బ్రహ్లో 
త్సవము 5న రోజైన 10.1758 వ తేదీన (ఫంచివారి కౌలుదారుగా 
నియమింపబడెను. తరువాత | ఫెంచివారినుండి 1182వ సంవత్సరము 
నాటికిగాని ఇంగ్లీషువారు తిరుపతి పరగణాను స్వాధీనపణచుకొనలేక 
పోయిరి. అప్పటినుండి ఆర్కూటునవాబు పాలనములో నున్నప్పటికిని 
1800 సెప్టెంబరు వరకు తిరుపతి దేవాలయము ఆడాయమును, అధికార 
మును ఇంగ్లీషువారు అనుభవించినట్లు తెలియుచున్నది. 


క్రీ శ. 1801 లొ ఈస్టిండియాకంపెనీవారు నవాబును తొలగించి 
తిరుపతి దేవాలయ పరిపాలనమును తమ హస్తగత మొనర్చుకొనిరీ, 


దేవాలయ పరిపాలనమున కై (పజలనుండివచ్చిన సలహాలను స్వీకరించి 
ఆ పరిపాలనావిధానమును రూపొందించిరి. 


2871821 లో 'బూన్‌కోడ్‌ * అను పేరుతో అప్పటి జిల్లా 
కలెక్టరు అంగీకారముతో దేవాలయ పరిపాలనమును ప్రవేళ పెట్టిరి. 
దీనికి [1పభుత్వఅనుమతి లేకున్నను దేవాలయ ప్రపాలనమును ఈ 
నిబంధనముల [పకారమే కొనసాగించుచుండిని. వీనిమీద వచ్చు ఆరో 
పణలు న్యాయస్థానములో సరిష్కరింపబడుచుండెడివి. [క్రీ ఈ [821 
నుండి దేవాలయ పరిపాలనము [క్రమబద్దము చేయబడినది. పారుపత్య 
దారు "అమలునామా" అను తన దినచర్య పుస్తకములో దేవాలయ 
ములో జరుగు నిత్యకార్య[క్రమవిధానమును పొందుపజచెను. పారుపక్య 
దారు రూపొందించిన ఈ నిత్యకార్యక్రమములో నేవేని లోపములు, 
దోషములున్నచో నవి న్యాయస్థానములందు 25 సంవత్సరముల తరు 
వాతనై న పరిష్కరింప సాధ్యమగునట్లుగా నా * అమలునామా” రూపొం 
దింపబడెను. 


478 తిరుపతి చరిత్రము 


1821 సంవత్సరములో దేవాలయభూములు ఇంగ్లీషువారి 
(ప్రభుత్వము స్వాధీనము చేసికొనుట 


రాజ్యపరిపాలనమును ఇంగ్నీషుకంపెనీవారి స్వాధీనము కాగానే 
దేవాలయ భూములన్నింటిని వారు స్వాధీనము చేసికొని '"తన్‌దిక్‌ 
భత్యము” అనుపేరుతో కొంత నామమా[తముగా రుసుము చెల్లించు 
ఆచారమున్తు వపవేళపె పెట్టిరి. 1822 వ సంవత్సరమునుండి యిచ్చిన నామ 
మాత్రము 'పసుమను లెక్కలుగట్టి చూచినచో పభుత్వసహాయము 
దేవాలయము వ్యయమునకే మా త్రము సరిపోనట్లు తెలియుచున్నది. క్రీశ 
1041 లో గవర్నమెంటువారి ఉత్తర్వు మేరకు జిల్లాకలెక్టరు దేవస్థానప్ప 
పరిపాలన నిర్వహణమునకై. ఒక కమిటీని వేయుటకు ఆచార్యపురుషు 
లకు ఆహ్వానములు పంపగా వారు కలెక్టరువారి కార్యాలయమునకు 
వెళ్ళుటకు నిరాకరించిరి. అంతేకాక జిల్లాకలెక్టరును తాము దేవాలయ 
గోపురమువద్ద చూడగలమని సమాధానము చెప్పిరి. దీన్నిపై జిల్లా కలె 
క్షరు కించపడి వీరి ప్రమేయము లేకనే దేవాలయపు భూములన్నింటిని 
స్వాధీనము గావించుకొన నిర్ణయంచెను. 


ఆ కాలములో [0 దేవాలయములు పెద్దవిగాను, 18 దేవాలయ 
ములు చిన్నవిగను విభాగమొనర్చిరి. వీటికి సర్కారువారు ఇచ్చు ధన 
సహాయము నిర్హయింపబడినప్పటికిని వస్తువుల ధరవరలనుబట్టి ఈ సహా 
యము మారుచుండెడిది. సడిశరము ఖర్చులుమాత్రము మార్చులేక 
కొనసాగెడి. ఆ కారణముచే పెక్కు దేవాలయములు వానిమీద వచ్చు 
ఆదాయముతోనే స్వయంపోషకులుగానుండెడీవి. 


దేవాలయమునకు వచ్చు జోదాయము ఈ క్రింద పద్దుల [కింద 
యుండెడివి. ఫసక్కి మొదలగు ఇతరపద్దులు, కానుకలు, ఆర్జితములు, 
ధర్మకర్తలద్వారా కొన్ని యితర నేవలకింద వచ్చెడు ఆదాయము, 


దేవాలయ భూములనుండి వచ్చు ఆదాయమునుండి సర్కారు వారిచ్చెడి 
సహాయము, 


21=_వ అధ్యాయము 479 


ఖర్చులపద్దులీ విధముగా నుండెడివి: 
దినభత్యము కొందజకు బియ్యము రూపములో నుందెడిది. 
దేవాలయ నేవలకుగాను వ్యయము, 
సర్కారు వారి సిబ్బందిఖర్చు, 
సిబ్బంది వినియోగార్థమై ఈనాము భూముల పె వ్యయము. 
ధర్మకర్తల సిబ్బందిమీవ ఖర్చు 
మీరాశిదార్హ కు చెల్లింపులు, 
చిన్న దేవాలయములకిచ్చు సహాయము. 


ఈస్టిండియా కంపెనీనుండి మహంతులు విచారణకర్తలుగా 
నియమితుల్లై న పిమ్మట తస్టిక్‌భత్యము వారు పుచ్చుకొన్నట్లు దేవాల 
యపు ఆదాయవ్యయములలో కానవచ్చుటలేదు. 


ఆంగ్రేయలపరిపాలనములో తిరుమల దేవాలయమునుండి చిన్న 
దేవాల మములకు ఏమియు పరిహారమీయబడలేదు.  మహంతుల పరి 
పాలనములో మ్మాతము ఆ నిర్ణయమును మార్చి తిరుమల దేవాలయము 
నుండి ధిర్మకర్తలు నిర్హ యింబెన మేరకు. తిరుపకిలోని యితర దేవాల 
యములకు సవోయమచేయ విధానమును ప్రవేశపె పెట్టిరి మహంతుబు 
దేవాలయ పరిపాలనమును స్వీకరించిన కాలము 1848వ సంవత్సరము. 
వీరు విచారణక_ర్తలుగా ఆంగ్లప్రభుత్వము వారిచే నియమింపబడిరి. 
ఇందులో మొదటివారు మహంతుహ శ్రీరాంజీవారు. ఈయన దేవాలయ 
పునరుద్ధరణమున క్రై కొంతపాటుపడెను. _శ్రీస్వామివారి పుష్కరీణి 
యిట్టి పునరుద్దరణము జరిగిన నిర్మాణములో నొకటి. ఇది 1840వ 
సంవత్సర కాలము. ఈయన తరువాత వచ్చిన మహంతు నేవాదాన్‌జీ 
శ్రీవేంక పేశ్వరాలయములోని కొన్నికొన్ని భాగములకు మరమ్మతులను 
చేయించినట్లు తెలియుచున్నది, 18065 లో వచ్చిన మహంతుధర్మదాసజీ 
కపిలతీర్థము, మంటపములు మొదలై నవి మరమ్మతులు గావించినట్లు 
(10-2.186) శాసనములు తెబుపుచున్నవి. ఈ పడికావలిగోప్పర 


40 తిరుసతి చరిత్రము 


మును పృనర్నిర్మాణము గావించిన దీతడే (110-100 తరువాత 
మహంతు పయాగదాసజీ (1008_8_%0) శ్రీ వేంక పేశ్వరస్వామివారి 
ఆనందనిలయవిమాన కనక కలశమును తన సోదరుడగు రామలక్ష్మణ 
దాసుచే (పతిష్టింపించెను. ఇట్లు ఈమహంతుల పరిపాలనములో [080వ 
సంవళ్సరము వరకు దేవస్థానప్పుపరిపాలనము కొనసాగినది. తరువాత 
1808వ సంవత్సరములో మదాసు ప్రభుత్వమువారి నూతన చట్టము 
ప్రకారము. తిరుమల తిరుపతి దేవస్థానముల యాజమాన్యము సర్వ 
స్వతర్శత ప్రతిపత్తిగల ఒక కమిటీని హిందూదేవాదాయ ధర్మాదాయ 
శాభాధికొరియగు కమీషనరువారి పరిధిలోనుండునటుగా నియషంచిరి, 


వశివ అధ్యాయము 
తిరుమల దేవాలయము 
ధర్మకర్తలపంఘము 
పరిపాలనము 


1033) ప సంవక్ప: ములో మద్రాసు అనెంబ్లీవారిచే ప్రత్యేకచట్ట 
మొకటి ఆమోదింపబడిన ఫలితముగా తిరుమల తిరుపతి దేవస్టానముల 
యాజమాన్యపు బాధ్యతను స్వతంత్ర పతిపత్రిగల ఒక ధర్మకర్తల 
సంఘము స్వీకరించినది. ఈ సంఘము మాసు (ప్రభుత్వము వారిచే 
నియమింపబడిన దేవాదాయ ధర్మాదాయ కమీషనరుగారి అధికారమునకు 
లోబడి పనిచేయవలసివచ్చెను. దీని తరువాత 101 వ సంవత్సరములో 
భారత దేశమునకు సంపూర్ణ స్వాతర్యత్యము వచ్చిన తరువాత అప్పటి 
మ్మదాసు ప్రభుత్వము మరియొక చట్టము చేనెను. ఆ చట్టము ప్రకారము 
నూతన ధర్మకర్తల సంఘమేర్పడెను. దేవస్థానమునకు ధర్మకర్తల 
సంఘము సూచించు కార్యకమముల నమలుపఅచుటకు ఒక కార్యనిర్వ 
హజాధికారిని అప్పటి మద్రాను ప్రభుత్వమే నియమించెను. ఈ దేవ 
స్థానమునకు అట్టి మొదటి కార్యనిర్వహణాధికారి భ్రీచెలికాని అన్నా 
రావుగారు. 


ఈ దేవస్థానము [కిందనున్న ఆలయములీ [కింద నుదహరింప 
బడినఏ. 


1. తిుువలలోని శ్రీ వేంక పేశ్వరస్వామివారి ఆలయము 
1. శ్రీవరాహస్వామివారు 
రి (శ్రీభాష్యకార్లు 
ర శీబేడి హనుమంత గాయస్వామి 
ఏ 


482 తిరుపతి చరిత్రము 


ఢీ (శ్రీ దోవభాష్యకారులు 
ర శ్రీ కమేంపాలకస్వామి 
6. (శ్రీమదాంజనేయస్వామి వారు 
(వరావాస్వామివారి ఆలయమున కెదురుగ్రా 
ఓ. తిరుపతిలో (శ్రీ గోపిందరాజస్వామివారి ఆలయము, దాని కను 
సంధింపబడిన ఇతర ఆలయములు 
| (శ్రీసాలై నాచ్చియారు 
(శ్రీ చూడికుడు త్త ాచ్చియార్‌ (గోదాదేవి 


* (శ్రీ మొదలిఆళ్వారు 

శ్రీచక్ర త్రాళ్వారు 

. శ్రీ మధుకకపిఆళ్వారు 

-. (శ్రీ ఆంజనేయస్వామి (ధ్వజ_స్తంభమువద్ద) 
శ్రీ ఆంజనేయస్వామి ( పెద్దబుగ్గవద్ది) 

ఓ. శ్రీ మనవాళనుహాముని 

1 (శ్రీనమ్మాళ్య్వారు 

10, శ్రీ వేదాంత దేశికులు 


స వ జ న స 


11 శ్రీవుల్‌ అళ్వాయి 
12. (శ్రీ తిరుమలనంబి 
18. (శ్రీ భాష్యకారులు 
14. శ్రీ కూర ల్తాళ్వారు 
15. (శ్రీ సంజీవరాయశ్వామి 
16. (శ్రీతిరుమంగై ఆళ్వారు 
త. (్రీకోదండరామస్వామివారి ఆలయము, తిరుపతి. 


4. శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయము, తిరుపతి. 


౭2వ అధ్యాయము శీరిలి 


ఫ్‌... శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయము (తిరుచానూరు) న కనుసం 
ధింపబడిన ఇతర ఆఇయములు 
1. (శ్రీ కృష్ణస్వామివారఆలయము 
2. (శ్రీసుందరరాజస్వామి 
ర (శ్రీ సూర్యనారాయణస్వామి 


$. థ్రీ కల్యాణ వేంక పేశ్వరస్వామివారి ఆలయము, నారాయణవనం. 
ఆయాలయమున కనిసంధింపబడిన ఇతర ఆఆఅయములు. 
1. (శ్రీపరాళరేశ్వరస్వామివారి ఆలయము 
7. (శ్రీ వీరభ్యవస్వామి అలయము 
క (శ్రీ శక్రివినాయకస్వామి 
ఢీ శ్రీ అగ న్యేశ్వరస్వామి 
6 (శ్రీఅవనాక్షమ్మ వారిఆలయము 


7 నాగలాప్పరములోని (శ్రీ వేదనా యణస్వామివాం౦ ఆలయము 


8. శ్రీ వేంకపేశ్వరిస్వ్వా మివారి ఆలయము, మంగాపురము. 
ఈ మంగాపురము అలమేలు మంగాపురము కాదు. చందగిరి 
సమీపములో నున్నది. 


(బ్రహ్మోత ఏవములు 


తిరుమల శ్రీవారి బహోోత్సవములు పతిసంవత్సరము నెస్టెం 
బరు మాసములో అనగా భ్యాదపద మాసములో వచ్చు శ్రవణానకత 
మును తీర్థవారి దినముగా నిర్ధయించుకొని దానికి పూర్వము తొమ్మిది 
రోజులు ముందుగా ధ్వజారోహణము జరుగును. (పతిసంవత్సర మనేక 
లక్షలమంది యాథతికులీ యుత్సవమును దర్శించుటకు విచ్చేయుదురు. 
దేవస్థానమువారు విశేషనుగు కార్యక్రమములతోవాటు అనేకవిధములగు 
రక్షణపదుపా.యములను కల్పింతురు. ఈ [బహోోత్సవములలో ప్రతి 


484 తిరుపతి చరిత్రము 


నిత్యము. విశ్రేషదినమే యయ్యు, గడడోత్సవము, రథోత్సవములు 
మ్మాతనుత్యంత దర్శనీయములు. ఇందు పతినిత్యము రాతి వాహన 
మంటపముపై వేంచేయుటకు పూర్వము మలయప్పస్వామి వారికి 
'చేవేరులకు కన్నులపండువుగా నూయలయిత్సవము జరుగును. ఇది 
యత్యంత సౌందర్య సముపేతము. చూచువారి జన్మ ధన్యము. 


ష్ష వోత్సవము 


తిరుమల (శ్రీవారి యుత్సవులకు స్పవోత్సవము జరుగును. ఇది 
'ప్రతిసంవత్సరిము ఫాల్లుణపూర్ణిమకు జరుగును. శ్రీమలయప్పస్వామి 
వారిని, దేవేరులను సర్వాంగపొౌందర్య సముపేతముగా నలంకరించి 
పుష్పములతో నిండించి (శ్రీస్వామి పుష్కురిణిలోనున్న మంటపము 
నకు జేర్చి యిట నూతనముగా నిగ్మింపబడిన తెప్పపై నలంకరించి 
యూరేగింతురు. ఇది ఐదుదినముల యుత్సవము. మొదటి దినమున 
థ్రీ కోదండరామస్వామి వారికి రెండవదినమున (శ్రీకృష్ణస్వామివారికి, 
మూడవదినము నుండి యైదవదినమువరరు (శ్రీ మలయప్పస్వామి వారికి 
నీ యుత్సవములు జరుగును. 


వసంతోత్సవము 


తిరుమల (శ్రీ వేంక పేళశ్వరస్వామి వారికి వసంతోత్సవను పతి 
సంవత్సరము చైత్రమాస పౌర్ణమికి జరుగును. ఈ యుత్చవ కాలపరి 
మితి 8 రోజులు. ఇది ఆర్జిత నేవగాకూ డ పరిగణింపబడును. ఎవరై 
నను భక్తులు రు. 2000/__ చెల్లించి యుతృవములో నుభయదారులుగా 
పాల్గొనవచ్చును. ఇందు మొదటి రెండురోజులు (శ్రీ వేంకకేశ్వర 
స్వామివారికి యీాయుత్సవము జరుపబడును మూడవరోజునమా[తము 
(శ్రీవారితోబాటు, (శ్రీకోదండరా మస్వామివారికి, శ్రీ కృష్ణస్వామివారికి 
కూడ రజతరథోత్సవము జరుగును. 


చసన అద్యాయము 48] 

పవితోత్సవము 
ఇది వేంక పేశ్వరస్వామివారి ఆలయములో ప్రతి సంవత్సరము 
శావణమాసములో జరుగును. ఇది పూర్తిగా ఆగమసంబంధమైన 
కార్యక్రమము. దీక్షొదులుండును. స్వామివారిని పవ్మిత్రములచే నలంక 
రింతురు. ఇది త్రయాహ్నికదీక్షతో జరుగును. మొదటి రోజున 
అంకురార్శణము, _ రెండవరోజున పవ్విత టపతిష్టు పోమములు, 
మూడవదినమున సవిత్రారోపణము లేక సమర్పణము జరుగును. 


హోమములు ఉదయ సాయంతములందును జరుగును. నాలుగవరోజు 
ఉదయమున పూర్ణాహుతితో నీ కార్యకమము ప్పూర్తియగును. 


తిరుచానూరు 
పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవము 
అలమేలుమంగాపురములోనున్న పద్మావతీఅమ్మవారికి బ్రహ్మో 
త్సవము కొలర్తీకమాస కృష్ణపక్ష ఏకాదశిన గాని ద్వాదశిన గాని ప్రారంభ 
మయి మార్గశిర శుద్దపంచమి రోజున తీర్జవారి జరుగును. ఈరోజునే 
పంచమీ తీర్ణమను పేతో పెద్దయుత్సవము జరుగును. ఇది తొమ్మిది 
రోజుల వేడుక. అంకురార్చ్పణము, _ ధ్వజారోహణముతో [ప్రారంభ 
మగును. గరుడోత్సవము, రథోత్సవములు దర్శనీయములు. పంచమీ 
తీరమునకు ఒక [పత్యేక సంప్రదాయమున్నది. ఈ విషయము పద్మా 
వతీదేవి ఆలయ చర్మితములో పూర్తిగా వివరింపబడినది. 
ప్లవోత్సవము 
పతి సంవత్సరము జ్యేష్టపూర్షి మళ్లు ఐదురోజుల యుత్సవ 
ముగా నీ తెప్పయుత్సవము జరుగును. ఇందు మొదటి రోజున శీకృష్ణ 
స్వామివారికి, రెండవరోజున శ్రీ సుంబరరాజస్వామివార్ల కు మూడు 


నుండి ఐదురోజులు వరకు అనగా చివరి మూడురోజులు పద్మావతీ 
అమ్మవార్లకు నీ తెపయుత్సవము రాత్రులందు. అతిమనోహరముగా 


శీ$0 తిరుపతి చరిత్రము 


రంగు రంగుల విద్యుద్దీషముల కాంతులలో మిరుమిట్లు గొల్పుచు పండు 
వెన్నెలలో జరుగును. దృళ్యము లతిమనోహరములు, కమనీయములు. 
పుష్పాలంకారములు, భూషణాలంకారములు చూచితీరవలయునే గాని 
వర్ణింప నలపికాదు. 


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ప్లవోత్సవము 


తిరుపతిలోనున్న (శ్రీ గోవిందరాజస్వామివారికి ప్ల వచోత్సవము 
ఐదురోజుల కార్యకమముతో మాఘమాసములోని పౌర్ణమినాడు జరు 
గును. ఇందు మొదటిరోజున తిరుపతిలోని (శ్రీ కోదండరామస్వామి 
వారికి జరుగును. రెండవరోజున కృష్ణస్వామివారికి, గోదాదేవికి యీ 
తెప్ప ఉత్సవము. జరుగును. మూడునుండి ఐదవరోజువరకు అనగా 
చివరి మూడురోజులును శ్రీ గోవిందరాజస్వామివారికి ప్లవోత్సవము 

న. 

జరుగును, 


తిరుపతి (ఖ్రీ గోవిందరాజస్వామివారి (బ్రహ్మోత్సవము 


తిరుపతిలోని (శ్రీ గోవిందరాజ స్వామివాశికి పతివై శాఖమాసము 
లోను (బ్రహ్మోత్సవము జరుగును, ఈ [బహో్మోత్సవ మన్నిదినముల 
తిరుపతి పట్టణమెంత యాధునికమైనప్పటికి నీ యుక్సవకళ పట్టణ 
మునకు అంటి పెట్టుకొనియే యున్నట్టుండును. ఇది శ్రీ వేంకపేశ్వర 
స్వామివారి యుత్సవ దినసంఖ్యవలెనే (8 రోజులు) నవాహ్నికి దీక్షతో 
జరుగును. వై ళాఖపొర్ణ మి అవభృథము. అంకురర్చణముతో (పారంభ 
మయి, ధ్వజారోహణము రెండవరోజు, మిగిలినయన్నిరోజులు నిత్యము 
ఉదయ సాయంతములందు శ్రీగో విందరాజస్వామివారిని ఉభయదే వేరు 
అతో రాజవీధులలో సర్వాలంకార నదమూయు క్తులనుగాజేని యూరే 
గింతురు. ఈ దినములలో చేనెడు ఆలంకరణము విశేష జనసమా 
కర్ష్ణణముగానుండును. గరుడోత్సవము రథోత్సవము దర్శనీయములు. 


22వ అధ్యాయము 48? 
(శ్రీ కోదండరామస్వామివార్ల బ్రహ్మోత్సవము 


తిరుపతిలో వేంచేసియున్న [శీ కోదండరామస్వామివార్లకు ప్రతి 
వైధమాసములోను జరుగును. ఇదియు నవాహ్నికమే. ఇదియే పెద్ద 
రఘునాథుని ఆలయము. ధ్వజారోహణాది తీర్ధవారి పర్యంతము $ 
రోజులలోను ప్రతినిత్యము ఉదయ సాయళత్రములలో ్రీస్వామివారికి 
వాహన నేవలగును. రాజవీధులందు ఉత్సవములు జరుగును. చక్కని 
అలంకారములు చేయుదురు. రథోత్సవము,గరుడోత్సవము మిక్కిలి 
(పళ స్తములు, దర్శనీయములు. 


కపిలేశ్వరస్వామివారి ప్లవోత్సవము 


ధనుర్మాసములో కపిలేశ్వరస్వామివారి ఆలయములో సీ కపిల 
తీర్థమునందు ఈ తెప్పయుళ్సవము జరుగును. ఇది యిచట మూడు 
రోజుల యుత్సవము. మొదటిరోజున ఏమఘ్నేశ్వర, చందశేఖభరస్వామి 
వార్లకు, రెండవరోజున శ్రీస్ముబహ్మ ణ్యస్వామివారికి, మూడవదినమున 
శ్రీకపిలేశ్వరస్వామివారికి ఈ యుక్సవములు జరుగును. 


నారాయణవనం 
పద్మావతీ సమేత (శ్రీ కల్యాణ వేంక పేశ్వరస్వామివారల 
(బహ్మోత్సవము 


ప్రతి వైశాఖమాసములో (శవణానకతమును ఆవభృథముగా 
నెన్నుకొని తత్పూర్వము తొమ్మిదియవ దినమునుండి యీ [(బహ్మోత్స 
వములీ నారాయణవనము [గామములో ప్రారంభింపబడును. .ఇక్కడనే 
పన్మావతీ (శ్రీనీవాసుల కల్యాణము జరిగినదని, ఆ కారణము చేతనే 
యిక్కడ నిలిచిన శ్రీవారిని (శ్రీకల్యాణ వేంక పేశ్వరన్వామివారని 
పేర్కొనిరని మైతిహ్యాము.. ఇదియు నవాహ్నిక దీకతోనే ఆరం 


488 తిరుపతి చరిత్రము 


భింపబికును. $ వ రోజువరకు ధ్వజారోహణముగుండి (పతినిత్యము 
ఇటగలనుత్చివమూ ర్తులకు సర్వాభరజ ముల నలంకరింపజేసి వీధ్యుత్సవ 
ములు జరుపబడును. (6వణానక్ష్మత ముదడయమునుండగా తీర్థవారి 
జరిగింతురు “(అవభృథము),. ఇట వై ఖానసాగమవిధానమగు సర్చనము 
జరుగుచున్నది. 


థ్రీ పద్మావతీసమేత (శ్రీకల్యాణ వేంక పేళ గరస్వామివారికి 
ప్లవోత్సవము 


నారాయణవన[గ్రామములో నీ తెప్పయుత్సవము (ప్రతి కార్తీక 
మాసములోను పూర్ణిమనాడు జరుగును. ఇది ఇట నైదురోజుల 
యుత్సవము. మొదటి రోజున (శ్రీరామస్వామివారికి, రెండవరోజున 
(శ్రీకృష్ణస్వామివారు-.గోదా దేవులకు, మూడవదినము నుండి యైదవ 
రోజువరకు. (శ్రీకల్యాణ వేంక పేశ్వరస్వామివారికి నీ యుత్సవములు 
జరిపింపదిడును. 


నాగులాప్పరము 
ఖీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి 
సూర్యపూజా మహోత్సవము 

(శ్రీ వేదనారాయణస్వామి వార్‌ విషయమై సత్యవిషయమత్యం 
తాన క్రికరమగునది యొకటి గలదు. శ్రీ స్వామివారిని సూర్యుండు 
నేవించుటయే నిటగల విశేషాస _క్రికరమగు విషయము. ఎవనియాజ్ఞా 
భంగభయముచేత సూర్యుడు వెలుగుచున్నాడో, వాయువు వీచుచున్నదో 
అగ్ని, ఇంద్రులు ఎవరి కార్య[్రమములు వారు నిర్వహించుచున్నారో, 
పంచమవిషయమగు మృత్యువుపరు వెత్తుచున్న దో అట్టివాడు భగవంతుడు 
(నవాచ్యో భగవానితి ఆయన సర్వేళ్వరుడుగా నుండి నిత్యవిభూతిలో 
లీలావిభూతిలో నిటవెలనిన యర్చాస్వరూపము. ఆయన వేదనారాయణ 


22వ అధ్యాయము క! 


స్వామి. ఈయన నాగులాపురములో వెలసియుండెను. సంవత్సరాం౦త 
మగు ఫాల్గుణమాసములో మూడుదినములు (అనగా మార్చినెలలో) 
సూర్యనారాయణుడు జగత్తు నుద్ధరింప యుదయించి తన్నుద్ధరించు 
్రీమన్నారాయణుని మొదటిదినిమున సాయంకాలము గ్‌ గంటలకు పైగా 
శ్రీవారి ఆలయమున [పవేశించి (శ్రీస్వామివారి పాదారవిందములను 
సంసేవించును. రెండవదినము (శ్రీవారి నాభఖీకమలమును తన సహస 
కిరణసమాయు క్రముగా (పకాశింపజేసి సంసేవించును. మూడవదినమున 
శ్రీవారి ముఖారవింద సౌందర్యమును టప్రకాశింపజేనెడి నెపమున కై0క 
ర్యముచేయును. ఇట్లు తినకు నియమితిమైన లోకరక్షణాకార్యమును 
నెరవేర్చుచుచునే ఆ దినిములందు తనకు నియంతగానున్న జగ్యత్పభు 
వగు (శ్రీమన్నారాయణుని క్రైంకర్నములో పాల్గొనుట మనము [పత్య 
క్షముగా గాంచవచ్చును. 


(శ్రీ వేదనారాయణస్వామివారి స్లవోత్సవము 
9 న్‌్‌. 


ఇది ఫాల్లుణ మాసములో మూడురోజులు జరిగెడి యుత్సవము. 
శ్రీసూర్య నేవ శ్రీవేదనారాయణస్వామివారికి జరిగెడి దినములలోనేయీ 
యుత్సవము 'జరుగుట విశేషము. ఈ మూడురోజులు జనము తండోప 
తండములుగా నీ విచ్వితమును గమనింప నిటకువళ్తురు అసమయ 
ముననే శ్రీవారి ఆలయము. చెంతగల పుష్కరిణిలో ర్యాతులందు ఈ 
జలవిహారమును నడపుదురు. ఇందు మొదటి దినమున శ్రీ సీతాసమేత 
(శ్రీరామచం[దస్వామివారికి మిగిలిన రెండురోజులు శ్రీ వేదవల్లీ సమేత 


'శ్రీవేదనారాయణస్వామి వారికి నీ యుక్సవము లఅతివైభవముగా 
జరుగును. 


(బ్రహో శ్రతృవము 


ఈ స్వామివారి (బహ్మోత్సవము ప్రతిసంవత్సరము చై్వైత 
మాసములోని శశ్రవణానశ్ష్యత్రము. తీర్థవారిదినముగా నిర్ణయించుకొని 


490 తిరుపతి చరిత్రము 


యంతకుపూర్వము తొమ్మిది దినములుగా (శ్రీవేదనారాయణస్వామి 
వారికి అంకురారోపణ ధ్వజారోహణాదులు జరుగును. ఇది నవాహ్నిక 
దీక్షతో జరిగెడి యుక్సవము, ఈ యుత్నవములో ప్రతినిత్యము 
ఉదయము సాయంథతములందు శ్రీవారిని విశేషాభరణాదులతో నలంక 
రించి గ్రామములో నూరేగింపు జరుపుదురు. శ్రీ వేంక కేశ్వరస్వామి 
వారికి తిరుమలలో నెంతవై భవముళో నుత్సవములు జరుగునో యంతే 
వై భవముతో నిటగూడ నీ బహో్కోత్సవములు జరుగును. 


ఈ పైన చెప్పిన యుత్సవములు గాక తిరుమల శ్రీవారి ఆలయ 
ములోను తిరుపతిలోగల యితర ఆలయములలోను అనేకోత్సవములు 
జరుగును. ఆళ్వారాచార్యుల తిరునక్ష్యతములును జరుగును. నిత్యము 
(శ్రీవారి ఆలయమున ఉత్సవదినమే _ కలియుగ వై కుంఠమనజెల్లు 
ఈ తిరుమలతో సమమైనక్షేతము (బహ్మాండములోనే లేదు. తిరుమల 
దై వమునకుమించిన దైవమును _ ఇకిరుడెవ్వండును బేదు 


అందువలననే 


* వేంకటాద్రి సమం స్తానం బ్రహ్మాండే నాసికించన 
వేంకపేళ సమోదేవో నభూతో నభవిష్యతి 
నై స్కాన్షపురాణము 
అన్న శ్లోకము చెప్పబడినది 


(శ్రీ వేంక పేశ్వరస్వామి దేవస్థానము వారిచే 
ఈ [క్రింది విద్యాసంస్థలు నిర్వహింపబదుచున్నవి, 


1న (శ్రీ వేంక'కేశ్వర అర్హ కళాశాల తిరుపతి 
వి (శ్రీగోవిందరాజ ఆర్హ్సు కళొళాల తిరుపతి 
8. (శ్రీపద్మావతీ స్త్రీల కళాశాల తిరుపకి 
ల్లీ 


(శ్రీవేంకపేశ్వర నృత్యసంగీత కళాశాల తిరుపతి 


గ్ర 
ర 


గార వంటవార్పులకు నుపయుక్రముగా నిర్మింపబడినవి. 


22వ అధ్యాయము 


(శ్రీవేంకటేశ్వర ప్రాచ్యకళాశాల 
శ్రీవేదాంతవర్ధినీ సంస్కృత కళాశాల 
(శ్రీవేంక కేశ్వర కళాశాల 
శ్రీపద్మావతీ త్తీల ఉన్నతపాఠశాల 
శ్రీ వేం పేశ్వర ఉన్నతపాఠశాల 

శ్రీ వేంక పేశ్వర [పాచ్యఉన్నతపాఠశాల 
శ్రీ వేంక కేశ్వర (ప్రాథమికపాఠశాల 
శ్రీ వేంక పేళ్వర బాల మందిరము 
శ్రీవేంక పేశ్వర ఉన్నతోన్నత పాఠశాల 
శ్రీవేంక పేశ్వర [1పాథమిక పాఠశాల 
శ్రీవేంక కేశ్వర శిల్పకళా కేంద్రము 
(శ్రీవేంకటేశ్వర వేదపాఠశాల 


(శ్రీ వేంక 'పేశర వేదళాస్త్ర ఆగమ విద్యాకేందము 


శ01 


తిరుపతి 
'హదరాబాదు 
రా 
న్యూఢిల్లీ 
తిరుపతి 
'వెలూరు 
గా 
తరుమల 
తిరుపతి 


తిరుపతి 
తిరుమల 
తీరుపతి 
తిరుమల 


(నూత్నముగ్యా తిరుమల 


పై వియన్నియు తిరుమల దేవస్థానమువారిచే నిర్వహింపబడు 
చున్నవి. 


యా,తికులకు సౌకర్యములు 


దిగువ తిరుపతిలోను ఎగువ తిరుపతిలోను ఉచిత స్యతములు 
బాడుగ వసతి గృహములనేకము లేర్చడినవి. ఇవి యాత్రికుల వసతికే 


విశాలమగు 


గదులతోపాటు నీటి పారుదల సౌకర్యములు గలిగి ఆరోగ్యస్మూతముల 
కనువగు రక్షిత నీటి సరఫరా పథకమున లభించు కొళాయి నీటి 
సౌకర్యముకలదు. ఆధునిక సౌకర్యముల కనుగుజ మయిన మరుగుదొడ్డచే 


492 తిరుపతి' చరిత్రము 


నీ స్మృతములు మిక్కిలి పరిశుభముగానుండును. పూర్వము తిరుమల 
మలేరియావ్యాధిచే పీడింపబడెడిడిగాని అనవరతమగు దేవస్థా నమువారి 
ఆరోగ్యశాఖ సిబ్బంది కృషిచేత నీ బాధయంతరింపబడినది. _ ఇప్పుడు 
తిరుమల పట్టణము చక్కని ఆరోగ్యవంతమగు సితిర పట్టణములతో 
సమానముగా పరిగణింప వీలు నిచ్చుచున్నది. యా,తికుల సౌకర్యా 
రము పాత సామానులును ఉచిళిముగా నొ..౦గబడును. ఫలహార 
శాలలు, భోజనళాలలు య్యాత్రికులులడెడి వసతి గృహములకు సమీప 
ముననే యేర్చాటుచేయబడినపి. దేవాలయములో శ్రీవారి దర్శనము 
సమయము. బాగుగా సెంచబడినది శ్రీవారి దర్శనము ఇప్పడు 
సామాన్య యాతికుడు ఉచితముగా ఉదయము గ గంటలనుండి రాతి 
$ గంటల వరకు చేయవచ్చును యాతతికులు క్యూ వరుసలలో నీల 
బడ నవఫరము లేకుండగ బల్ల లమర్చబడినవి మధ్యమధ్యలో మంచినీటి 
సౌశర్యము సమకూర్చబడినది. ఈ నాడు యాత్రికులు దర్శించు 
టకేగు సమయము హెచ్చయినను ప్రమాదరహికముగా నిర్విఘ్న 
ముగా దర్శనముచేసికొని రాగల స్థితిలోనున్నారు ఇంకను దేవాలయాధి 
కారులు, క్యూ ఇన్స్పెక్టర్ట యాత్రికులకు సర్వసమయ ములందును సహా 
యము చేయుటకు సన్నద్దుళయి యుందురు. 


యాత్రికులకు వలయు సమాచారము నందించుటకు రాష్ట్రము 
లోను, రాష్ట్రము వెలుపలను అనేక సమాచారకేంద్రములు నెలకొల్ప 
బడినవి. మృదాసు, హైదరాబాదు, బెంగుహూప, కేరద్రములలో పకి 
నిత్యము స్నుపభాతిపళనము వారము వారము మక కార్యకలా ఎములు 
జరిగించుట, వాని విషయమై (ప్రసంగములు జరుగుట సం వేర్టబడు 
చున్నవి క్ర దేవస్థా నమునకు సమాచావకేంచములు మ్యదాసు, 
పౌదరాబాదు, గూడూరు, కాళహస్తి, భదాచలము, బెంగుళూరు, 
భీమవరము, (శ్రీ శైలము. గుంటూరు, మధుర, గావజగిర, బుషీకేళ 
ములో గలవు, 


1వ ' అధ్యాయము శ్రీకి 


బుషీకేళములోని ఆంధ్యాశ మమును ఈ దేవస్థానపు పాలక నర్గ్షము 
స్వాధీన వరిచుకొన్నది, “ఇంతేకాక యీదేశములో ఒక శివా 
అయమనము, పష్ట్వాలయము చక్షిణాది నారపదాయము (ప్రకారము నిర్మా 
ణము గాపింపబడి అందు 'పకిష్టావిధానము నిర్వహింపబడినది. అట 
విష్ణ్వ్వ్రాలయమున వైఖానఫాగ మూనుసారము, శివాలయమున శై వాగమ 
విధానమునను అర్నినలు జరుపబడుచున్నవి, 


యా్యతకుల కుచితమగు వై ద్యసహాయము తిరుమల తిరుపతు 
అలో దేవస్థానమువారు కల్గించుచున్నారు. [పసాదములు దేవస్థానము 
వారి భాగమునకు సంబ. ధించి నంతవంకు యాథికుల కుచితముగా 
పంచిపెట్టుచున్నారు. శ్రీవారి శ్రీపాదరేణువు, శ్రీవారి చందనము 
చిన్న చిన్న పేకెట్టంలోనుంచి యాత్రికులకు దేవాలయ పరిధిలోనే 
అడిగిన వారికందజేయుచున్నారు. తిరుపతి, తిరుచానూరులలో గూడ 
దేవస్తానమునకు వారి వంతుగావచ్చిన [ప్రసాదమును తె రికుల కుచిత 

థి జల 

ముగా పంపిణీచేయుచున్నారు. తిరుమల కాలిబాట, పాపనాళశనమునకు 
టోయెడి కాలిబాట, ఆకాళశగంగకుపోవుదారి మిక్కిలి దర్శనీయస్థితిలో 
నుండునట్లు దేవస్టానమువారు కృషి యొనర్చిరి. ర్మాతులందు ఈ కాలి 
బాటలలో విద్యుద్దీ, ములు. వెలిగించుటతో యాత్రికులు (శమలేకనే 
నడచుటకు వీలు గలుగుచున్నది. తిరుపతినుండి తిరుమలకు చేరెడి 
ఘాటురోడ్డు రె.డవది ఉపయోగములోనున్నది దీనివలన యాత్రికులు 
మరింత సౌకర్యమునుపొంది రాకపోకల విషయములో మిక్కిలి త్వరిత 
గతిని పాటింప వీలుగలుగును, 


దేవస్థానమువారికిగ ల రవాణాసౌకర గములు 


తిరుషతినుండి తిరుమలకు మొదటగా ఘాటురోడ్డు (మోటారు 
రోడ్డు 19045 వ సఃవళ్సరములో వేయబడినది. దేవస్థానమునకు 
1042 నుండి 197) [0తమువరకుగల బస్సుల సంఖ్య ౭160, లారీల 


484 తిరుపతి చరిత్రము 


సంఖ్య 461, కౌర్లు చిన్నవి 04, ట్రాక్టర్ల యున్నవి. తిరుపతినుండి 
తిరుమలకు పాపవినాశమునకు, బెంగుళూరు, (శ్రీశైలము, విజయవాడ, 
రేణిగుంట, తిర్తుచానూరు, నాగలాపురములకు దేవస్టానమువారు అను 
దినము బస్సులను నడుపుచు య్యాతతికులకు మిక్కిలి సౌకర్యము 
చేగూర్చుచున్నారు. _దేవస్టానమువార బస్సులేకాక రాష్ట్ర పభుత్వ 
రవాణాళాఖవారు, అంతరాష్ట్ర (పభుత్వరవాణాళాఖవారు వారి వారి 
'ప్రాంతములనుండి తిరుపతికి బస్సుల సౌకర్యమున. యాతికుల 
నిమిత్తమై కల్లించిరి. 4 

దేవస్థానప్పు నపు ఫలహారశాలలు భోజనళాలలన్నియు శుచిగా, పరి 
శృభమయిన ఫలహారములను, భోజనముసు లాభనష్టములులేని పద్ద 
తిలో యాత్రికుల కందించుచున్నవి, 


దేవస్థానమువారు ప్రత్యేకముగా నొకి ఆధునిక ముద్రణ 
యంత్రములు గలిగిన (పెస్సును నిర్వహించుచున్నారు. ఇందు (శ్రీవారి 
చ్మితపటముల ముదణములు, దేవస్థానమువారి (పచురణనులు, స్ధల 
పురాణములు, దేవస్థానమువారికి కావలసిన అన్నివివములయిన స్టేషనరీ 
సామానులు ఇచటనే ము(ద్రింతురు. దేవస్థానమువారిచే పలుభాషలలో 
పచురింపబడు “సప్తగిరి” మాసపష్మతిక: యీ ముదణాలయమునందే 
ముదితమయి చందాదారుల కందజే యబడుచున్నది. 


దేవస్థానమువారి వితరణసంస్థలు : 


(శ్రీవేంక'పేశ్వర బాలమందిరమను సంస్థ యొకటి. 1048లో 
దేవస్థానము వారిచే నెలకొల్చబడినది. ఏ విధనుయిన ఆలంబనములేని 
బాలబాలికలకు అన్నవస్త్రములతో బాటు విద్యాబుద్ధులు గఅపి. వారిని 


జీవిములో ను _తృమపొరులుగా తయారుచేయుటటే యీ సంస్థ నెల 
కొల్పుటలోని 1పధానలత్ష్యమ. . 


క 


10 ఆగస్టు 1875 నుండి దేవస్థానం బస్సుల విభాగము రాష్ట్ర రోడు రవాణా 
సంసకు స్యాలినము తేమనన (గ 


£టవ అధ్యాయము కీఫ్‌ 


ఇందులోనుండు బాలబాలికలు ప్రాథమిక తరగతులను౦డి ఏశ్వ 

విద్యాలయ స్రాయివరకు విద్యను (గహించువారున్నారు. ఈ సంస్టలో 
లీ సగ ౪ 

నుండు బాలబాలికలకు 4 జతల మంచి బట్టలతోబాటు ఇంటిలో నుండి 
ధరించుటకు వీలుగా మరి రెండుజతల బట్టలనొనంగుదురు _ ఇవి కాక 
(వతిసంవత్సిరమును ఒక బిన్నీదుప్పటి, ఒక తుండు, ఒక (ప్రక్కకు 
దుప్పటి. ఒక దిండు, ఒకి సీలుపశ్శెము ప్రతియొక్క విద్యార్థికి నొసం 
గుదురు. 1068_1!0వ సంవత్సరమునుండి నిత్యము మూడుపూటల 
భోజనముతోబాటు అదనముగా నుదయమప్పుడు ఫలహారము గూడ 
నొసంగుచుండిరి. తిరుమల కిరునతి దేవస్థానముల వైద్యాధికారి ఈ 
హాస్టలు విద్యార్దులను [కమముదప్పక పరీక్షించి తగిన జొపధములనిత్తురు. 


ఈ విద్యతోబాటు నేర్చుకొను వారలకు కుట్టుపని, తోటపని, 
మున్నగునవి నేర్చుదురు. 


ఈ సంస్థలో నీ నియమములు పొటింపబడును. 


1. ఆడపిల్లలయినచో [8 సంవత్సరముల వరకు మగవారయినచో 
1 సంవత్సరమ లవరకు మ్మాతమే యిందులో నుండుటకర్షులు, 


ర ఇక్తడి నంస్థలోన ౦డి 60 దినములు వరుసగా నే విధమైన యను 
మతిలేక హాజరుకొకుండినచో సంస్థనుండి తొలగించబడుదురు. 


8. _ ఈ సంస్థలోని విద్యార్థి ఒకేతరగతి రెండు పర్యాయములు తప్పి 
పోయినగాని లేక తానున్న కాలములో మొత్తము విద్యాసంవ 
త్సరములు మూడు నష్టపోయిన గాని యిందు కొనసాగుట 
కర్ష్మడు కాడు, 


1060_70 వ సంవత్సరములో నీ సౌకర్యములు విద్యార్థులకు 
కల్పింపబడెను. 


408 తిరుపతి చరిత్రము 


1... అందరకు చెప్పులు సమకూర్చబడినవి. 


2. ఫిబ్రవరి మాసములో మతసరిబంధమైన, ఆధ్యాత్మికచింతనము 
గలిగిన చలనచిత్రములు చూపబదినవి, 


శ్రి సంవత్సరములో రెండు పర్యాయములు తిరుమల శ్రీవారి దర్శి 
నము చేయు నవకాళశము కల్లించబడినది. 


4... పుస్తకములు కొనిపోవుటకు చేతిసంచులు సమకూర్చబడిన వి, 


గ్‌... పండ్షపొడి, బట్టలుతుకు సబ్బు, లై ఫ్‌బాయసబ్బు, తిలకముసీసాలు 
త్తీలకు పీనితోబాటు అదనముగా గాజులు, రిబ్బనులు సమకూర్చ 
బడినవి. 


అక్కరామ్‌పల్లిలో _ (శ్రీవేంక పేశ్వర  అనాధ్యాశమ మొకటి 
నిర్వహింపబడుచున్నవి, 


శ్రీ వేంక పేశ్వర పాడిపర్మిశమ - తిరుపతి. 


తిరుపతిలో సీ పాడిపర్మిమ (శ్రీస్వామివారికి సంబంధించినది 
గలదు. దీనిలో కేవలము పశువులే గాక శ్రీవారికి సంబంధించిన ఏను 
గులు, గుజ్జములు, ఎడ్లు, పునుగుపిల్లులు చేరియన్నవి. పాడిపరిశ్రమ 
వలన లభించు పాలు తిరుమల తిరుపతి దేవస్థానమువారిచే నిర్వహింప 
బడు అనేక దేవాలయములలో నుపయోగింపబడును. అంతేగాక ఫల 
హోరళాలలు, థోజనళాలలలో నీ పాలు వినియోగింపబడును. ఇక 
ఏనుగులు మొదలై న జంతువులు తిరుమలలోను తిరుపతులలోను జరుగు 
నుత్సవముల సందర్భములో ముందు నడచును. పునుగుపిల్లులు ? 
'పెంచబడుచున్నవి. వారము వారము జరుగు శ్రీవారి అభిషేకమునకు 
గావఅసిన పునుగు దేవస్థానమువారే సరఫరాచేయుచున్నారు. శ! -8-70 
నాటికి ఈ దేవస్ట్థానమువారిక్సి గలిగిన పళుసంపద విలవ రూ. 8, 02, 860 


22వ అధ్యాయము శీర? 
పుష్పతోటలు 


తిరుమల శ్రీవారి ఆలయములో కావలసిన పుష్పములన్నియు 
డేవస్టానమువారే సరఫరా చేయుచున్నారు. దానికొణక్రై (ప్రత్యేకముగా 
దేవస్థానమువారు ఉద్యానవనములు సపెంచుచున్నారు. దేవస్ట్థానమువారు 
“పెంచు తోటల వివరములివి : 


రహదారిబంగళాలోయ మంగళబావి పదేశము నారాయణగిరి 


20 ఎకరములు 
చామకూరతోట శీ | 
రామబగిచాతోట రి, 
అనంతపల్లిగుంటతోట టి 
స్వామివారితోట ల్సి నన 
యన్‌, సి. మరియు డి, ఎమ్‌. వీ శీ వ్‌ 
బన్‌స్టాండుమిట్టతోట 6, 
(పభుత్వమువారి వృక్షపరిశోధనా ప్రదేశము 10 ,, 
పద్మావతీ స్త్రీల కళాశాల, తిరుపతి, గం 
శ్రీ వేంకటేశ్వర ఆర్జు కళాశాల (| 


మొ _త్తముక్ట్‌08 ఎకరములు 


మొత్తము (భ్రీవారికి యితర ఆలయములలో నున్న స్వామి 
వారలకు పూలను మొత్తము ఈ తోటలే సరఫరా యొనర్భ్బుచున్నవి, 
818.70 నాటికి అంతమగు సంవత్సరములో ఈ తోటలనుండి 
యుత్పత్తియయిన పృషస్పములవిలువ మొత్తము రు, 1, 50, శీర4=6ఓీలు 


(శ్రీవేంక పేశ్వర ఆర్ష సంస్కృతి సదస్సు 


సుమారు ఒక పాతిక సంవత్సరములకు పూర్వము ఆలయ 
ములో ఆర్ష సంస్కృతి సదన్సులుకాని విజ్ఞానవినోద విద్వల్లోష్టులుగాని 
32 


408 తిటపతి చర్మితము 


జరిగెడివిగావు. సంగీత పాహిత్యసల్లాపములును జరిగెడివికావు. ఐదే 
కాలములో తమిళనాడులో కాంచీపువుమున భగవత్కథాకాలకేప 
ములు, మత [పచారమునకు వలయు ననేకయుపాంగ ములు డెడివి. 
శ్రీరంగమునందుకూడ _ పండిశగాయన గాయనీగోష్టులు. జరిగెడివి, 
దేశ 1పథ్యాతిగాంచిన తిరుపతిలో నట్టివి నాడు లేకుండెను. కాని 
నేడట్టిస్థితి తిరుమలలోలేదు. [పత్యేకముగా ఆర్షసం స్కృతిసదస్సు 
నొక హ్‌ నిని దేవస్టానమువారు నెలకొల్పి లదు సంగీత, శాస్త్రళళా 
కోవిదులకు ప్రత్యేకముగా నవకాళశ మొసంగి వారిచే నమూల్యమగు 
హరికథా కాలక్షేసముఎల, ఉపన్యాశములు సంగీత5చేరీలు, పండిన 
గోష్టులు విఏధ సస్ట్రింభముల పయి పురాణకాలక్షేపసములు ఈ సదస్సు 
ద్వారమున జరిపించుచున్నారు. 


తిరుమలలోనేగాఠ యిటీవల తిుుపశలో శీ కోదండ వా మస్వామి 
వారి ఆలయములో. నెతమిట్టీ యేర్చాటును కొనసాగించుచుండుట 
యెంతయు ముదావహము. ఇది ఆస్తిక జనులకు భ్పమార్ల పోషక మనుట 
యొకటి, రెండవది ఆయా కిళొకారులరు. పోత్సాహ సదవకాళశము 
లొసంగుట, వొరికళా పిపొసను వెలుగులోనికి గొనివచ్చు _పయత్నము_ 
ఇవి దివస్టా నమువారి ఆర్ష ధర్మస్థాపన కపిలో మేేల్తరముగా. భావింప 
వచ్చును. 


వేదళాస్త్ర ఆగమ విద్వఠ్‌ సదస్సు 


దేశము నలుమూలల వేదవ్యాప్తి శాస్త్రవ్యాప్తి ఆగమ విద్యా 
వ్యాప్తి కలుగనలెనన్న సత్సంకల్పముతో కంచికామకోటి పీఠళ్నామి 
వారి ఆదేశానుసారము ఈ సదిస్సు మొట్టమొదటగా 1080 మార్చిలో 
నెలకొల్పబడినది, దేవస్టానమువారే ఆయా వేనములలో, ఆగమము 
లలో, శాస్త్రములలో పరీక్షలు నిర్వహించి యందు త్తీర్దులై నవారికి నగదు 
దిహుషుతులు, దుళ్ళాలువలతో పన్మానము ప్రంపంచుప యీ కార్య 


22వ అధ్యాయము 490 


(క్రమములోని భాగము. దేశమునందుగల యిట్టి పండిత [పకాండుల 
పోషించుట, యీ సదస్సుద్వారము వారి అమూల్య కృషిని బహిర్ల్గత 
మొనర్చుట, వారీసి సన్మానీంచుట యీ సదస్సు అక్యములు. ఇందు 
తీర్హులైన వారికి కేవలము యొక్క సంవత్సరపు బఐహుమానముతో 
సరికాక వారి యావజ్జీఏత పర్యంతము తిరుమల శ్రీవార సాన్నిధ్యము 
నకు వచ్చి శ్రీవారి ఆశీస్సులు గొనుటకు వారికి వార్షికబహుమానమును 
దేవస్థానము వారేర్పాటు గావించిరి. ఇది విద్వల్లోకమును చిరస్మర 
ణీయముగాజేయు యేకైక కార్యమనుటలోవి ప్రతిపత్తి లేదు. 


(పతి సంవత్సరమును అనవరకము నీ విధముగనే యిది కొన 
సాగునట్లు శ్రీవారిని ప్రార్షంచవలసియున్నది. 
నాల న్‌ 


హిందూధర్మ (ప్రతిష్టానము 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమువారిచే తిరుమల తిరుపతి దేవస్థాన 
ముల ఆశయమున హిందూధర్మ పచార, (పసారములకై హిందూ 
ధర్మ పతిష్టానము అనుసంస్థ 10608 వ సంవత్సరములో స్థాపింపబిడెను. 


ధర్మపతిష్టానముయొక్క  లక్ష్యములు 
|. హిందూధర్మముయొక్క 'పసార పచారములు సలుపుట, 


ల్లి ధార్మిక సాహిళశ్యమును |1పళటించుట 


8. _ ధార్మిక భావనలను, నెతిక నమౌొల్యములను [పజాసామాన్య 
ములో విశేషించి చిన్నవయస్సుగలవారిలో పచారముచేయుట. 


4. పహిందూధర్మముయొక్క ముఖ్యతశ్వములయందు (శద్ధాసక్తులను 
గల్గించి భారతీయ దృక్సథానుగుణముగా జీవిత విధానమును 
రూపొందించుట. 


గ్‌00 తిరుపతి చరిత్రము 
గ్‌. విద్యాశాలలలో నైతిక ధర్మవిషయములను [పటోధించుట 
(6. _ మతాంతరీకరణము నరికట్టుటప సమ్యగహిందూ సమాజము 


నందు ఐక్యతా భావమును 'సెంబొందింపజేయుట. 


ఈ ఆశయములతో తిరుమల తిరుపతి దేవస్థానము లవారు ఒక 
(పత్యేకవిభాగమును నెలకొల్సి హిందూధర్యమును. (పచారము. చేయు 
చున్నారుం 


దేవస్థానము పాలకవర్షను 
నూతన సభ్యులు | 
1077 జనవరిలో ఆంధ్రపదేశ్‌ (ప్రభుత్వమువారిచే నియమింప 
బడిన నూతన దేవస్థాన పాలకవర్గసభ్యుల సమావేశము హైదరాబాదు 
(తిరుమల తిరుపతి దేవస్థాన సమాచార కేంద్రము)లో జరిగినది. ఇందు 


శ్రీ చెలికాని అన్నారావుగారీని దేవస్టానపు నూతన పాలకవర్ష్గపు అధ్యళ్తు 
నిగా ఏక(గీవముగా నెన్నుకొనిరి. 


దేవస్థానపు పాలకవర్గసభ్యులు 


1. _ శ్రీ చెలికాని అన్నారావు, (మాజీ కార్యనిర్వహణాధికారి) 


అధ్యతులు 
2 శ్రీవి. యన్‌. గౌడ్‌ మెంబరు 
&. థ్రీ పి, ఆర్‌, మాధవరావు 3 
46 ్రీ ఆరాన త్తిరాజు స 
5. థ్రీవై. మహానందరెద్డీ 19 
క. శ్రీ బి. సత్యనారాయణ స్‌ 
7... థీ సహెచ్‌. వెంకటరత్నం స 


[వ అధ్యాయము // 


ర. ట్రీ వి. సుబ్బారావు మెందిరు 
$ ్రీజీ వెకన్న 
[0 భ్రీ బీ చంద్ర శేకరంనాయుడు సగ 
11. భ్రీమకిటి భాంళాబాయి.. 


ఈ సూతన పాలక వర్గము క్రసుమిక్కిలిగా యితోధీకమయిన 
కృషితో యాత్రికం సౌకర్యములను సెంపొందింతురని అశించుచు వారికి 
సర్వేశ్వడడయిన (్రీనివాసమూ ర్హీ యంగద౦డలను [పసాదింపవలిసి 
నదిగా ్రార్థించుచున్నాను. 


[01 తిరపతి చరిత్రమీ * 


ఈ [గంథమును అనువదించుటలో తో డ్చెడిన యితర 
(గ్రంథములు : 


00 01 యై ద లి ర ససా/టా2/0 


కంల గలుగ 0 యు టు24 విలటుటి4 
ల్లీ న నొ(4/14 వర/0/07004 నోటా 2 4 


1 0. యటం 01 ఓ 23 10 10 

1, ౨. ఉటిింం401 లం 001 10470. 

004 0% టల [10 ఏ వ గట ౧45 

నురీచి విమానార్భనకల్పవ్‌ 

బృీససం హత 

సారమాత్మికోపనిషళ్తు 

పద్మావలీదేవి చర్మితము లో (శ్రీవంగీపురం రంగస్వామి అయ్యంగారు 
సమూర్హార్శనాధికరణము -- అతిమహగ్శి 

వేంకటాచల మాహాత్మ్యము -- తరిగొండ వెంకమాంబ 


(వమాదినామ సంవత్సర సీద్ధాన్న పంచాంగము 1973-74 
ఆ తిక్రుమల తిరుపతి దేవస్టానముల _పచురణము 


శ్రీ వేంకటేశ్వర ఇతిహోసమాలి 


710. ౧681068 ౧6౦1102610 8669 [10.628 


౧106 : ౧౩. 45/- 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
తెలురు ప్రచురణలు 
1 సప్తపది 5-00 
2. పురుషసూక్తములు 5-00 
39. నారాయణీయం తర్‌-00 
4 యోగసర్వస్వము శత౦0-00 
5. గీతారహస్యం-సంపుటం. 1 40-00 
6 గీతారహస్యం-సంపుటం. 2 శీర-00 
| గీతారహస్యం-సంపుటం. 8 85-00 
8౬ కల్యాణ సంస్కృతి 10-00 
9. భజగోవిందం 5-00 
10. తిరుమలలో తిరుప్పావై 5-00 
షమ శ్రీమద్భాగవతం -రెండవ స్కంధము 55-00 
12. రామాయణము -ఉషశ్రీ 35-00 
18. భారతీయ సంస్కారములు 25-00 
14 తిరుమల సమయాచారములు 15-00 
15. లలితా సహస్రనామం 10-00 
16. రామచరిత మానసము 40-00 
17. శ్రీ వేంకటేశ్వర వైభవం 40-00 
18 యజ్ఞోపవీత తత్త్వ దర్శనం 10-00 
19. అద్వైతాక్షరమాలిక 75-00 
20. ఆర్ష విజ్ఞాన సర్వస్వం-సంపుటం. 1 50-00 
21. మహాభారతం అరణ్యపర్వం-1. 1256-00 
౨2. మహాభారతం అరణ్యపర్వం-2. 150-00 
28. మహాభారతం విరాటపర్వం 160-00 
24  దయాశతకం 15-00 


పుస్తకప్రతులకు, మిగతా వివరాలకు “పొరసంబంధాధికారి, 
పుస్తక విక్రయ భాగం, తి.తి దేవస్థానం (ఫెస్‌ కాంపౌండు, తిరుపతి-517 
507” వారిని సంప్రదించవలెను. 
0100664 0 కమ. టుజు రొట్లూ, 1.43. కం 0ళంలు 


గగ రిలటంరుతంును గయడక ఖు నరుం6ే జదిరయాటు తంతు, 
సక జయిణి, గ్వరఅ౭0264 - 500 044 ౧ 0లుజీ 0 గ03. 


